దశావతారచరిత్రము 


ధరణీదేవుల రామయమంత్రి 


శ్రీరస్తు 


దశావతారచరిత్రము 


నాలా 


ధరణీదేవుల రామయమంత్రికృతము. 


చెన్నపురి : 
వావిళ్ల రామస్వామిశాస్తులు అండ్‌ సన్స్‌ వారిచే 
బ్రకటీతము. 


All Rights Reserved. 
1926. 


Printed at 
THE “VAVILLA,, PRESS 
MADRAS-1926. 


(0) 
౮% 


. మత్స్యావతారకథ 

. కూర్మావతారకథ 

. వరాహావతారకథ 

. నరసింహావతారకథ 

. వామనావతారకథ 

. భృగురామావతారకథ 
. శ్రీరామావతారకథ 

. బలరామావతారకథ 
. బౌద్ధావతారకథ 

10. కల్యవతారకథ 


0౧౦ AN] 0 0 ఏ [అ గ్ర = ర 


ఈ గ్రంథమును రచించిన కవి ధరణీదేవుల రామయమంత్రి. నియోగిబ్రాహ్మణుండు. 
ఈతని తాత తిమ్మయమంత్రి. తండ్రి నాగయమంత్రి. తల్లి ఫణియమ్మ, ఈ గ్రంథమునందు 
శ్రీమహావిష్ణుని దశావతారములును గూర్చినకథ చెప్పంబడినది. పదియవతారముల కథను 
బదియాశ్వాసములలో  నిమిడ్చినాండు. రామావతారకథ రెం డాశ్వాసములక్రిందను, 
బుద్ధకల్యవతారములు రెంటికథను  నొక్కయాశ్వాసముక్తిందనుం  జెప్పినా(డు. 
రామావతారకథవంటి పెద్దదియైనను బలరామావతారకథను _ రెండాశ్వాసములక్రింద 
రచియింపలేదు గాని, కృష్ణచరిత్రమును రెండవభాగముగా విభజించినట్టున్నది. ఈగ్రంథము 
మగదల కృష్ణమంత్రి కంకితము చేసినాడు. ఈకృష్ణమంత్రి నెల్లూరిమండలములోని 
ప్రళయకావేరిపట్టణములో గతశతాబ్దాంతము దొలాందావారికి ద్విభాషిగా నుండెనని 
యాంధ్రకవులచరిత్రమున. దెలియవచ్చుచున్నది. గత శతాబ్దాంతమనంగా, 
నాంధ్రకవులచరిత్రమే 19-వ శతాబ్దాంతమందు రచియింపంబడి యుండుట చేత 18-వ 
శతాబ్దాంత మనుకొనవలయును. మజియుం బుప్పగిరి తిమ్మన్న కంకంటి పాపరాజులు 
రామయమంత్రికి సమకాలికులైనట్లు తెల్పుచు వారివిషయము 1790 ప్రాంతముననని 
కవుల చరిత్రము వ్రాయుట కూడ దీని కాధారము. 


ఈ  రామమంత్రి సంస్కృత ప్రాకృతాద్యష్టభాషలు నేర్చినవాండు. అట్టివానికిం 
దెనుగుకవిత్వము లెక్కలోనిదిగాదు. పూర్వకవులు సంస్కృతముతోపాటు స్వభాషను గూడ 
గృషి చేయుచుండెడివారు. పెద్దపెద్ద “ పండితులయొద్దం గాశి మొదలగుతావులం 
జదువుకొనివచ్చి (సంస్ఫృతమును) యింటికడ మాతృభాషను బరిశ్రమ చేయువారు 
కావచ్చును. కవులు చేయు గురుస్తుతి సంస్కృతవిద్యాభ్యాసము చేయించిన 
గురువులస్తుతియనియే తలంపవచ్చును. ఈవిషయ మింతకంటె నిక్కడ నప్రస్తుతము. 
ఈకవి సంస్కృతమును దెనుగును చక్కగా గ్రంథమం దంతటను వాడినాండు. 
సంస్కృతవాక్యములను దెనుగుపద్యములనడుమ “అద్యభవే త్తవ 
సర్వమంగళావాప్తి”ొఅటంచు నీరీతిగాను జేర్చును. పాణాకృతి, నాభౌసరోజుడు, 
దంభూతవామాంగుండు - మొదలగుపదముల బ్రయోగించెను. తెనుంగునను గూడ 
నపూర్వపదప్రయోగము గావించినాడు కాని యందందు, “అదేమే వైరినెన్నేవు, 
నవ్వేరెవరైన, ఇంట్లో వారికి దుఃఖించ ఇట్టి వ్యాకరణవిరుద్ధపదములు కలవు. లోకో క్తులు 
జాతీయములు చక్కగా వాడినాండు. “ముక్కునగవ్వగుట్టి నిను ముందుగ నీడిచి - 
అబలలము మూండుమాటల నాజుతప్పులు” ఇట్టిసహజములును, “ఆయంభోదముల( 
జూచి చెర్వుజలమాద్యంతంబు( జల్లింతురే ” ఇట్టి స్వతంత్రములు నగు లోకోక్టులను 
బ్రయోగించినాడు. పాఠకులకు విదితము క్యాగలవని యిట విస్తరింపలేదు. 
సంస్కృతాంధ్రములు రెంట నీతని కవిత్వము, వర్ణనలు, కల్పనలు, మృదుమధురములు 
రసానుగుణములునుగా నుండును. స్వభావవర్లముల కీతండు పెట్టినది పేరు. 
యమకములు, సంత్రనియమములు, గర్భకవిత్వము, బంధకవిత్వము జక్కగ 
నభ్యసించినవాండు. స్తుతిసమయములలో బలువురచే బలువితముల నాయారితి 
గర్భబంధకవిత్వముం జెప్పించినాండు. పాఠకులు చిత్తగింతురు గాక! అదితిచేం బ్రాకృత 
సీసపద్యముతో విష్ణుస్తుతి చేయించి, స్త్రీ కావుననేమో ఇ ట్లప్రాకృతగుణాతీతయగు నదితి 


ప్రాకృతగుణాతీతుని (బ్రాకృతమున) వర్ణించినట్టు నుడివినాండు. ఆంజనేయునిచే శ్రీరాముని 
ఉత్సలమాలికలో మంజుభాషిణి యను వృత్తముం గూర్చి స్తుతి చేయించి రామునిచే 
నాతనికవిత్వమునకు మెప్పించి సీతచే ముత్యాలహారము నిప్పించినాండు. ఈతండే 
పక్షపాతము నసూయయులేని కవి. తానొక ప్రభువునొద్ద. గవిత్వము చెప్పి 
జాంబూన దాంబరమణిభూషణాదులం గొనుకవి తనవంటి" కవులకును ప్రభు 
సంస్థానములలో జెప్పి యిప్పించిననేగదా కిర్తికలుగును, ఇక్కవి తెనుగుప్రాకృతము 
సంస్కృతము పదములే కాక అన్నగళు (అజవము) చికరాయపట్టము (కన్నడము) 
సాహెబూ (హిందుస్తానీ) పదములనుగూడ వాడినాండు. 


శృంగారవర్ణ్లనములకు గడం౧నా యీతని కొడలు తెలియదనుట సాహసము 
కాంగూడదు. బాలురగు రామలక్ష్మణుల యొద్ద విశ్వామిత్రుని చేత నహల్యచరిత్రమును 
బచ్చిపచ్చిగా  వర్ష్ణింపించినాండు. ఇంద్రునిచేష్టలు మానవసామాన్యముగా నున్న 
వనిపించినాండు, కృష్ణుడు, గోపికలు, వీరలవిషయము చెప్పు నక్కజయే లేదు. 
Ses శృంగారించి చెప్పజూచును, అదితి స్తీ యీమె చేసిన 

స్తుతిలో గూడ “లచ్చిళ్ణణాహాయలలి అహత్ధపయోఅ ” (లక్ష్మస్తనాధేయ లలిత 
అనిపించినాండు. కొన్నితావుల( జె్ఫవలసిన విషయమే "తగ్గించి వర్ణనలు 
విస్తరించినాండు. కవులనంగా వర్ణించువారేకాని స్థలము, సమయము, తదుచితముగూడ 
నాలోదించుచుండవలయును. ' ఇందేకాదు, * ఈవిషయము సర్వసామాన్యముగాం 
గథనుమాత్రమే తెల్పవలసిన పురాణములలో గూడ బూర్వులిట్లె 
సమయోచితముచూడకుండ వర్ణించియున్నారు. రామపరశురాముల సంభాషణము చాల 
దగ్గించినాండు. బుద్ధినిబోధలు క్రొత్తవి యంతగా లేవు. ఇట్టులే పాఠకులు చదివిన 
నాయాస్థానముల విశదము కాంగలదు. 


ఈ గ్రంథమును బ్రకటించుటకు బహుప్రతులలో సరిచూడవలసివచ్చినది. 


1. ఆంధ్రసాహిత్యపరిషత్తులోని పీచుకాగితములప్రతి - ఇది నలనామ సం॥ మాఖ బ 
10 జయవారమున దుగ్గిరాల చిననుబ్బయ్యగారి కుమారుండు నరసింహముగారు బందరు 
ఖొజ్జిల్లిపిటలో నివసించు భూమకరు సీనయ్యగారను శ్రీనివాసరావుగారి ప్రతినిజూచి 
వ్రాసీనది. (2) పరిషత్తులోని తాళపత్రప్రతి - అజవదేశపుది. కోరప్పటి వేంకటరామయ్యగా 
రిచ్చినది. ఈ రెంటిలో నక్కడక్కడం గొన్నిభాగములు లేవు. 


2. దొరతనము వారి ఓరియంటల్‌ లైబ్రరిలో గొన్నిటీకలు గొన్నిమూలమాత్రములును 
గలవు. అందును రెండుతాళపత్రప్రతులు “పూర్తిగానున్నవి. తక్కినవి యసంపూర్ణవ్రతులు, 
టీకలలో మూ(డునాలుగాశ్వాసములకు _టీకలు లేవు. పంచమాశ్వాసములోని 
ప్రాకృతసీసము వ్రాయకుండ  విడిచిపెట్టబడియెను. ఒకకాగితము మూలములోనే 
యాపద్యము విడిచి స్థలముమాత్రము వేదలినారు. పూర్ణగ్రంథములలో బాఠభేదములు 
ననర్థములు వ్రాతతప్పులు మెండుగానున్నవి. 


ఈదశావతారచరిత్రమును బుప్పగిరితిమ్మన్న రచియించెనను వాడుక గలదు గాని 
రచననుబట్టి యిది తిమ్మన్నకవిత్వముగాం దోపదనియు నట్లు వదంతిపుట్టుటకుం గారణము 
కనబడదనీయు రా. బ. వీరేశలింగము పంతులుగారు వ్రాసినారు. 


ఈ వుస్తకమునం జాలంభాగము చక్కంజేసి ముద్రించినారము. అయినను లోపము 
లింక నుండవచ్చును. ఆలోపములను బాఠకులు దెల్పిన రెండవసారి ముద్రించునపుడు 
తప్పక సవరించెదము, పాఠకబృందము మేము శీఘ్రకాలములో ద్వితీయముద్రణము 


గావించున ట్లాశీర్వదించునుగాక! 


తండయార్చేట, 
ఇట్లు, 


చెన్నపురి. 6-2-1926. 
వావిళ్ల. రామస్వామిశాస్తులు ఆండ్‌ సన్స్‌. 


దశావతారచరిత్రము 


రుడు య్రైర్టుం- 


పీఠిక 
కరమత్స్యకూర్మకిటిసిం హవటూత్తమరామబుద్ధక 
ల్య్యాకృతుల న్వచోమరధరార్భకవాసవసంశ్రవార్కకా 
మాకుముదాప్తభృజ్ఞయకృతావను డై తగువెంకటెశు డెం 
తే కృపం బద్మనాభసచివేశ్వరుకృష్ణసుధీంద్రుం బ్రోవుతన్‌. |॥1॥ 


ఉ. పాణితవాణి పంకరుహపాణి రమాఘనవేణి నిత్యక 
ల్యాణము పచ్చతోరణములం దిగి తామరతంపరై కవి 
ప్రాణపదంబు తా మగద లాన్వయకృష్ణ సుధీంద్రచంద్రక 
ల్యాణమణీగృహంబున నిరంతరము న్వసియించుగావుతన్‌. |॥2| 


శా. అంతర్వాణులు రీణు లంచను నపఖ్యాతి న్నివారించెం గా 
సంతోషంబున వస్తువాహనము లశ్రాంతంబు. దా నిచ్చి మా 
కింతేచాలు నటంచు సంతసముతో నింపొందు నాభారతీ 
కాంతుం డీవుత. గృష్టమంత్రిమణి కాకల్పంబు దీర్హాయువున్‌. 3|| 


మ. తతయుక్తిన్‌ ఘనశబ్దము ల్వెలయ నర్ధవ్యంజకప్రక్రియల్‌ 
తతి నానద్ధత మించ. దత్తదుచితాలంకారము ల్మీణ శ్రీ 
పతిచారిత్రము సర్వగోచరతచే భాసిల్లంగా భారతీ 
సతి యస్మద్రసనాగ్రరంగమున లాస్యప్రాఢిం బాటింపుతన్‌. ॥4॥ 


ఉ. సప్తబుషింద్రు లెల్ల బుధజాలము మెచ్చంగం బార్వతీచకో 
రాప్తముఖీవివాహమున “సద్య భవే త్తవ సర్వమంగళా 
వాప్తి యటంచు. బల్క దరహాసము పూను శివుండు సత్కృపై 
కాప్తతం బద్మనాభసచివాగ్రణికృష్ణసుధీంద్రుం బ్రోవుతన్‌. ॥5॥ 


మ. తనగంభీరతచేత నిర్ణలతం జెందం జేసి వారాశి డాం 


గినమైనాకునిం బైటవైవక జగధేయప్రదానంబు వా 
హినుల న్నింబె నటంచు సమ్ముదముతో నింపొందు శైలేంద్రనం 
దన యిచ్చున్‌ దయం బద్మనాభఘను కృష్ణస్వామి కైశ్వర్యముల్‌. 61 


మ. తళుకుంబంగరుమేను వజ్రమయమౌ దంతంబు హస్తంబునం 
దళుకున్ముత్తెపుమోదకంబు ( దగ శృంగారంబుగాం జేసి ని 
చ్చలు: బూజించుటచెం బ్రసన్నుండయి నిష్ప్రత్యూహసంసిద్ధిచే 
వెలయించు న్ఫృతి నేకదంతుండు గృపావేశంబు నెప్పుడున్‌. 17|| 


మ. భవతేజంబున( బుట్టి రామభజనాపారీణు డై పద్మసం 
భవసామ్రాజ్యరమాధురంధరతకై భాసిల్లియు న్నిత్యస 
త్యవిశేషస్థితి సద్విరోధివిషయధ్వాంతార్కబింబాకృతిన్‌ 
భువిలో మేంతున కెక్కి నట్టి హనుమంతుం గొల్లు నిష్టాప్తికిన్‌. |8॥ 


మ. ఘనశబ్దేభ ముదీర్లవర్ణమణి ప్రేంఖద్ధాటిఘోటంబు చం 
కనదర్ధం ' బతిహృద్యపద్యభటసంఘాతంబు లోకైకరం 
జనశ్చంగారవధూక మైనకవితాసామ్రాజ్య మేలంగనే 
ర్చినవిద్వత్కవిరాజరాజుల వచన్నీీ నెంచి ప్రార్థించెదన్‌. ॥9॥ 


మ. పదలాలిత్యము లేమి ఖంజులును శబ్దజ్ఞానవిజ్ఞానసం 
పద లేమిన్‌ బధిరు ల్పదార్థములం గాన్సన్‌ లేమి జాత్యంధులు 
న్మృదుత న్వేడిన నుత్తరం బొసంగలేమి న్మూ(గలౌ వారి దు 
ర్మద్‌ మేమాత్ర మదేల తాదృశకవిమన్యు ల్వివాదార్హులే. ॥10॥ 


సీ. శ్లేషాదిపదములు చెలువు సూపంగం బదవాక్యార్థదోషము ల్వర్థములుగ 
వీమలకైశిక్యాదివృత్తులు దనర వైదర్భ్యాదిరీతులు దళుకు నెజప 
సరసరత్యాదికస్థాయిభావములు శృంగారాదిరసములక్రమము మెఐయ 
భావవిభావానుభావ సాత్త్వికభావసంచారిభావము ల్మించుగులుక 
తే. విలసదుపమాద్యలంక్రియ ల్వింత దెలుప, లలితముగం బాకములు సేయ 
లక్ష్యశయ్య 
గవిత రచియింపనేర్చు సత్కవికిం గాకం గాకవుల కేది లోకవిఖ్యాతకీర్తి. ||11॥ 


వ. అని క్రమంబున విశిష్టిష్టదేవతానమస్కృతియు సుకృతిజన పురస్కృతియు దుష 
తితిరసృతియుం గావించి చమత్కృతి మత్కృతి నిరిమిషాయత్తచ త్తం 
బుతో నున్నయవసరంబున. ॥12॥ 


ప్పి తనదుకీర్తి సరోజధామకు భువనజాతమ్ములు భువనజాతములు గాంగం 
దనప్రతాపాగ్ని కుద్ధతనృపాలపతంగమండలంబు పతంగమండలముగం 
దనదయాశరధిరత్నమునకు మార్గణౌఘంబులు మార్గణౌఘములు గాంగ 
దనదుయౌవనవసంతవిజృంభణమునకు( గలకంఠికలు గలకంఠికలుగం 
తే. బ్రబలు మగదల పద్మనాభ ప్రధాన, పూర్వజన్మన సహస్రసంపూర్ణరచిత 
పుణ్యపరిపాకఫలరూపబుద్ధిశాలి, మహితగుణపాళి కృష్ణయామాత్యమౌలి. [13|| 


ద వెండియు 
నఖండనవఖండధరణీమండలభరణప్రచండమనీషాదండితపుండరీకకుండ 
లీంద్రుండును నిజకటాక్షవీక్షాయత్తచిత్తనిర్వర్తిత ప్రతివసంతయాగకుండలీంద్రుం 


డును, మహోదారధీరతావధీరితసుధారతాధారతాపాత్రగోత్రుండును గాశ్య 
పగోత్రుండును, సగణితరమణీయగుణ మణిస్యూతిక్రియానుగుణాయతానవద్యవి 
ద్యానిషద్యాయితవిద్వత్కవికల్పితహృద్యవేద్యగద్యపద్యసూత్రుండును నాపస్తం 
బసూత్రుండును, నప్రతిమానప్రతీకబలవిజితసార్వభౌముండును మగదలసార్వ 
భౌముండును, నిర్వేలవిభవవిజితపవిత్రుండును నార్వేలకులపవిత్రుండును, సక 
లజనస్తుత్యపాతి వ్రత్యనిత్యాంతరం గమాంబాప్రతిబింబరంగమాంబామనఃపద్మ 
పద్మబాంధవపద్మనాభప్రథానవతంసనందనుండును దద్దానవరతవినుతజ్ఞానసనం 
దనుండును, సతతసత్కీర్తిపరాయణాదినారాయణాదిసోదరుండును కృపాతా 
మరసోదరుండును నగుకృష్ణమంత్రిచంద్రుం డొకానొకనాండు కొలువుశ్యంగా 

రంబై యతిశీతలక్షమాత లోదరీహృదయతలనిదర్శనాయమానమానితయామినీ 
కాంతాకాంతకాంతకాంతవేదికాంతరంబును, నక్షిణయశోహర్యక్షసముత్పాటి 
తానీతహరిదంతదంతావ ళదంతకర్ణే జపదంతపాంచాలికాసమంచితకాంచనస్తంభ 
సహస్రసంభావితంబును, జామరకళాచికాకనకభృంగారతాలవృంతహాటకవీ 
టికాపేటికాదిధారివధూటికాకోటికాప్రతి బింబాడంబరస చిత్రవిచి త్రనీరంధ్రమ 
ణిప్రభానీరంధ్రకుడ్యభాగంబును, నన్యరాజన్యకన్యకాహస్తకమ్ర తరసామ్రాణిధూ 
పధూమస్తోమశ్యామభూమాభిరామభ్రమరలలామప్రకామకామప్రదామోద 
మేదురజలజాత తకీసౌగంధికబంధురితవితానప్రతానంబును, జటులతరస్ఫటికప 
టలప్రకటితసోపానరుచి తరంగితాభంగురగంగా తరంగిణీ తరంగాంతరంగరం గజ్జల 
సారంగశృంగారపారంగ తమౌక్తికమత్తేభప్రభాసమానోభయపార్శ షంబును, 
నూతనతానమానగాయినీగానద్రవమాణవలభీవలభిదుపలజలబిందుసందోహసం 
దేహదోహళతదంతదంతురతంతన్యమానచంచచ్చంచలాచంచలచామీకరచల 
దళాంచలనమంచితముక్తామణితోరణంబును, రణాంగణభయానకజయానకాగ 
ణ్యథాణంధణ్యాకర్ణనోదీర్లకర్ణవిత్రస్తలీ నమత్సమస్తదేశాధినాథవక్షన్థలి విన్యస్త 
నిస్తులకస్తూరికాలేవనానురూపముక్తారంగవల్లికాటోషప్రదీపితప్రతిబింబితరూపా 
జీవికాంభోజనయనాశాతకుంభకుంభకుచకుంభికుంభవిజృంభమాణతారావతార 
తారతారహారమనోహరప్రాంగణంబును, బద్మాప్తరుచిపద్మాచ్చదపద్మపద్మరాగసరా 
గవిటంకానురాగపారావారాపారదృశ్వాపారపారావతారావకూటంబు నగుకొ 
లువుకూటంబునంబొడవు కెంపుసొంపునింపువినుకెంపునుడికింపువిడికెంపురవచెక్క 
డంపుకడవన్నెపసిండిగద్దియ నధివసించి, కరివేల్పుముద్దియ చెలంగుముద్దియ యాట 
పట్టువిరిగద్ధియపైం బెద్దగొలువుండు తెటిగంటిపెద్దతో నుద్దియై, ప్రచండతరమా 
ర్రండమండలంబున నిండుకొలువుండు పుండరీకనయనుని గండుమిగిలి చింతామ 
ణిభద్రపీఠంబున సుఖాసీనుం డగునాఖండలు మెండు కొ ల్ల లాడి ధాతుపుంజంబు 
కెంజిగి రంజిల్లు నుదయగిరి నుదయించు పరిపూర్ణపూర్ణిమాచంద్రబింబంబుడంబరం 
బు విడంబించుచు నోలగంబై పొడగను పాండ్యతుండిరచోళనే పాళగౌళకర్ణాట 
కరహాటభోటాదిదేశాధినాథులప్రధానులయెడ బహుమానంబును, బైగోవర 
క్కంగుపారసీమక్కామలాకాదినానాంతర్జి ఏపధరణీపతు లంపినపట్టంపుటేనుం 
గులు, పట్టుచుట్టలుం బచ్చకప్పురంబు మొదలగు పరిమళంబులుం బడమటిపన్నీ 
రుచెంబులుం బంచవర్ణ్లపుంజిలుకలుం బటీరతరుఖండంబులు, సృటికపుగిండ్లు, 
పగడపుంగోళ్ళపట్టెమంచంబులు, పజపుగలకుంకుమపుపజపులు, పసిండిప్రతి 
మలంబోలు పరిచారికాజనంబులు మొదలుగాంగలుగు కానుకలు గన్గొనుపట్టం 
బరాకును, వందిమాగధపఠ్యమానబిరుదగద్యపద్యాకర్ణనంబున సలజ్ఞావలోకనం 
బును, బాంధవజనంబులయెడ వినయంబును మిత్రులపై ననురాగంబును, భేదా 
భేదంబులు వాదించువిద్వజ్ఞనంబుల కెల్ల ననుకూలంబుగా నేకోత్తరం బోసంగు 
నెడం బాండిత్యంబును, బ్రకృతిపురుషవివేకంబు ప్రసంగించుసాంఖ్యసంఖ్యావత్స్రు 


సంగంబున నంగీకారంబును, యోగశాస్తంబుల ననుభవంబును, దర్కకర్క 
శోక్టుల దరస్మితంబును, గణాదేశ్వరప్రత్‌ష్టాపనంబున సమాదరంబును, నిరీ 
శ్వరకర్మవాదుల మంగళాచరణాదిప్రసంగంబున సర్వేశ్వరత్వంబు సాధించు 
మేధావిశేషంబును, నానాదిగంతాగతకవీశ్వరఘటితనిజనామాంకితబిరుదా 
వలీచక్రవాళభోగావళీత్యాగఘోషణాయక్షగానోదాహరణతారావళీశత 
కాదికవితారచనావిశేషంబుల రసజ్ఞతయుం, బ్రవీణవైణికవీణాశ్రవణానురాగ 
రాగమేళలయస్సురితశిరకంపనానువాదంబున నానందంబును, మానికపు(గం 
బంబుల దండనుండు చికిలిదంతంపుబొమ్మ లూడిగంపు(జక్కెరబొమ్మ లని యో 
సరిలు ద్వీపాంతరజనంబుల ముగుదతనంబునకు నగుతమచక్కనినగవు చొక్కపుం 
జీవిచక్కెరని సొక్కి మెక్క నుంకించుచు టెక్కలార్చుకేళికాశుకంబుల కుత్సుకం 
బుగ సుధామధురాధరబింబంబులం గూడికొను వారవిలాసినులవిలాసంబు లవ 
లోకించునెడ నుల్లాసంబునుం జెల్వొందం గొల్వున్న యవసరంబున. |॥14॥ 


క. నను సంస్కృతాంధ్రభాషా, వినుతు దినైకప్రబంధవిరచనదక్షుం 
గనుగొని యిట్లని పలికె, న్వినయంబు నయంబు హెచ్చ విబుధులు మెచ్చన్‌. ॥15॥ 


సీ. శ్రీరామకరుణారసారూఢసంస్కృతప్రాకృతాద్యష్టభాషాకవిత్వ 
తత్త్వసంవేదివి ధరణిదేవుల తిమ్మయామాత్య పౌత్రుండ వన్నదాన 
ముఖ్యనానాదానముదిత భూసురచంద్ర నాగప్రధానేంద్రనందనుండవు 
పణియమాంబాగర్భపాథోధిచంద్రుండ వాత్మవిద్రఘునాయకాద్యనుజుడ 
తే. వాప్తుడవు గాన వేండెద నందముగను, గృష్టునిదశావతారము ల్లృతి యొనర్చి 
యంకితము సేయు మాకు బ్రఖ్యాతి నీకు, మహీతగుణసాంద్ర రామయామాత్యచంద్ర. 
1161 


వ. అని కనకాంబరాభరణగ్రామబహుగ్రామసమే తంబుగా గర్పూరతాంబూలంబు 
సమర్పించినం గైకొని కౌతుకతరంగితాంతరంగంబుతో గృతినాయకుని వంశా 
వతారం బభివర్ణించెద. ॥17॥ 


ర్‌ 


3 శ్రికరవేదాంతసిద్ధాంతవైఖరీ పారదృశ్వలు పరబ్రహ్మ మనియు 

సృష్టిప్రధానప్రకృతి తత్త్వవిజ్ఞానపరు లైనసాంఖ్యులు పురుషు డనియుం 
గ్రతుముఖ్యనిర్మలకర్మప్రవర్తనహితులు మీమాంసకులిశుం డనియు. 
పంచనంస్కారవద్భక్తి ప్రపత్తుదంచితపాంచరాత్రులు శేషి యనియు 

ఆ. మజణీయు ధన్యులయిన మాధ్వు లంతర్యామి, యనియు నెట్టిదేవు నాశ్రయింతు 
రట్టిదేవదేవు: డాదినారాయణుం డఖిలజనము బ్రోచు నాదరమున. ॥18॥ 


తే. [11 భువనజాతాశ్రయం బౌట భోగిశయను, నుదరతలమున నీరజ మొదవె దానం 
గలిగె బ్రహ్మరజోయుక్తింగారణాను, గుణము కార్యం బగుట యెట్లొకో గణింప. ॥19॥ 


తే. బ్రహ్మకు జనించెను మరిచి బ్రహ్మవర్చ, నకృతఘర్మమరీచి లోచనమరీచి 
యతని కుదయించెం గశ్యపుం డనభివిదిత, గోత్రదాయకుం డయికులగోత్రధృతిని. | 
20|| 


శా. శ్రీమత్కాశ్యపగోత్రవారిధి జనించెం బూర్లసోమాకృతిన్‌ 
సోమామాత్యుండు సత్కళావిలసనాస్తోకావలోకంబు శ్యా 
మామోదంబుః గలప్రసక్తకమలోదారప్రచారంబు ని 


bn న్మీజంగన్‌. ॥21॥ 


సీ. రసమంటె ననుచు నీరసముతోడ( బుటంబు వేయ మేరువు( జేర విశ్వకర్మ 
రాయంచ దేనేమిరా యం చమర్షియై సాదితో వాదించె షణ్ముఖుండు 

నారదకలను గన్నార దర్శింతురే యని తుంబురుని వేండె నమరవిభుండు 
నలువదనంబుల నలువుదుశివు. డెందు( గలిగె నంచు విరించిం గనిరి మునులు 

తే. మహితమగదలసోమనామాత్యసోమ, రామణీయకయుతకీర్తిరామరుచిర 
రుచినిచయ మెల్లదిక్కులం బ్రచుర మయిన, బ్రమసి తెలియంగంజాలక ప్రాఢు లయ్యు. 
22|| 


క. సోముడు గావున గౌరీ, భామిని జేకొనియె ననుచు బ్రజ లెన్నంగ నా 
సోమామాత్యశిఖామణి, ప్రేమంబున గౌరమాంబం బెండిలి యయ్యెన్‌. ॥23॥ 


క. గౌరమ సుగుణావళి బా, గౌరమ మహిమహిళ నగుక్షమాన్విత యయ్యున్‌ 
గౌరమనోహరకీర్తులు, గౌరమ హసియింపంగా జగన్నుతలీలన్‌. ॥24॥ 


తే. గౌరియందుం గుమారునిం గనియె సోముం డౌర యచ్చెరు వని జను లనంగ సోమ 
మంత్రి గౌెరమయందుం గుమారుం గనియెం దిమ్మనామాత్యచంద్రు సుధీఫణీంద్రు. | 
25|| 


శా. ఏమే జాన్షవి యేమి రాఘవ యదేమే వైరి నెన్నేవు నీ 
వేమీ నానవతిం [2]గణించెద వదేమీ నీవు కాళిందివా 
యౌ మే నేటికి దెల్లనాయె జలధీంద్రా తిమ్మమంత్రీశ్వర 
శ్రీమత్కీర్తులు గ్రమ్మంగా ననిన నాశ్లేషించు హర్షంబునన్‌. ॥26॥ 


క. తిమ్మనమంత్రీంద్రుండు ల, క్ష్మమ్మను వరియించి కనియె నాశ్రితజలరు 
ట్సమ్మోదనచాతుర్యర, విమ్మాన్యదయాప్రచారు వేంకటధీరున్‌. |॥27॥ 


చ. మగదలతిమ్మధీరునికుమారుని వేంకటమంత్రి నెన్నంబ 
న్నగపతి శక్తుడౌనె తదనారతకల్పితదానవాహినీ 
అగనసము ద్దసన్యఫలలాభములనీ సకలప్రజావ్రజం 
బగణితభోగ మొంద [3)వృథలౌ జెజుపు ల్లొరువు ల్ప్రవర్షముల్‌. 28|| 


సీ. అగ్రహారంబుల నలరించె ధారుణీరమణీకుచాగ్రహారములు గాంగ 
దానము లొనరించె ధరణి నిర్ణరభూరిదారిద్యహరణ!4]నిదానములుగ 
నర్థులం బోషించె ససమానచీనీచీనాంబరదానకృతార్థులుగను 
బరధుల రక్షించే సింధుబంధుసుతాదృగంతబంధుకృపాబంధులుగను 
తే. మంత్రిమాత్రుండె మానినీమానమథన, మదనసమమూర్తి హరిదంతమధురకీర్తి 
[5వినతనృపపాళి మర్దితవిమతపాళి, మహితరుచిహేళి వేంకటామాత్యమౌలి. |29॥ 


క. పద్మాధరణుల నేలిన, పద్మాక్షునిలీల []వెలసె భాసురతేజ 
స్పద్మము వేంకటధీమణి, పద్మాంబిక వేంకటాంబ భార్యలు గాంగన్‌. ॥30॥ 


తే. జెర వేంకటవిభుద్వితీయద్వితీయ, యద్వితీయగుణస్స్ఫూర్తి నతిశయించి 
యద్వితీయేందు హసియించు నళికరేఖ, వశమె యావేంకటాంబచెల్వంబుం బొగడ. ॥ 
31|| 


సీ. విబుధేంద్రమాతయై ప్రబలె నాయదితి దాం గశ్యపుసంగతి [7]గాంచు టెట్టు 
peo నందె నాభారతిపతి హయంబుల బట్ట బనుపు టెట్లు. 

స్నేహంబు గలిగె నాక్షితిభృత్కుమారి యీశ్వరుతల జడగట్ట నరయు టెట్లు 

విభవంబు. జెందె నాబుభురాజగేహిని గనుమూయ నెడలెక మనుట యెట్లు 

తే. మతము గాదిది విబుధేంద్రమాత యనిన, నతిసువర్ణాఢ్య యనిన స్నేహవతి 
యనిన 

విభవవతి యన్న మగదల వేంకటాంబ, గాక యితరల కెవ్వి యాగౌరవములు. |32॥ 


క ఆవేంకటాంబగర్భసు, ధావార్థి జనించి రమరధరణీరుహసు 
శ్రీ వెలయంగ నేగురుసుతు, లావిర్భావాదివితరణాన్వితు అగుచున్‌. ॥33॥ 


ఉ. తిమ్మన వీరరాఘవసుధీమణీ కేశవమంత్రి దాత తా 
హమ్మతి పద్మనాభసచివాగ్రణి నారణశౌరి వారి 
దిమ్మన పాండితీగతి నుతింపంగ శక్యమె భో గివల్లభుం 
గిమ్మననీండు వాదములకే చనుదెంచిన యుక్తిశక్తులన్‌. ॥34॥ 


సీ, సంగితపుంభావశారద సాహిత థతత్తాద్యతనకాళిదాసు డతుల 

వితరజైదర యుగినతవనతనయీం ఏ [క [బీ భూతదయాదృతభూతలుండు 
భక్తిప్రహృష్టనాభౌసరోజుండు శాశ్వతైశ్వర్యపాణొకృతాద్రిసుతుండు 
దిక్కూలముద్రుజదేది వద్దనకీర్తిజాగ్రజ్వషంతపశౌర్యశాలి 

తే, వీరవేంకటపతిరాయేవిభువతంస, భావితోభయచామరభద్రదంతి 
దంతపల్యంకికాదిసన్మానఘనుండు, ధీమరున్మంత్రి మగదలతిమ్మమంత్రి. 35|| 


ఉ. తిమ్మనమట్ల తేనియలు తేరగం బల్కంగ నేర్చు బంధుజా 
తిమ్మనం జూచుం బ్రోచు నతిథిప్రకరమ్ములం గైటభాభియా 
త్రి మ్మనసారం గొల్బు నతిధిరత వేంకటమంత్రి పుత్రుండౌ 
తిమ్మనమంత్రిపాటి జగతీన్థలిలోపల మంత్రి గల్గునే. 36|| 


తే. అట్టితిమ్మనమంత్రి వెంగాంబయందుం గనియెం దిరువేంగళాంబనాం గన్యలక్ష్మి 
చెలువునను శ్రీనివాసార్యుచెట్టపట్టి, [9]కనియె నాదెప్ప రంగప్ప ననఘమతుల. |॥37 | 


తే. వీరరాఘవమంత్రికి వీరరాఘ, వుండె సరిగాక ధర మానవుండు సరియె 
శౌర్యగాంభీర్యసౌందర్యసౌకుమార్య, కార్యచాతుర్యధుర్యతొదార్యములను. ||38॥| 


మ. తరమే వేంకటమంత్రికేశవుమహోదారత్వ మెన్న న్నిరం 
తరముం దానజలైకవర్షకఘనానందం బతం డాొదంగాం 
బరమంత్రీశ్వరకీర్తిహంసీకలు విభ్రాంతంబులై యేడకో 
యరిగె న్మానసవాసముం గనక  యత్యాశ్చర్య మౌనేకదా. ॥39॥ 


సీ. మాననీయనరేంద్రమంత్రాచరణవేళ ఫణినాయకుండు తడంబడకయున్న 
విబుధవల్లభసభావిద్యాప్రసంగతి గురుడు చార్వాకంబు గోరకున్న 
నతిశయాళుతం గాంచునవసరంబున బ్రహ్మ యాగమపాళిం బోనాడకున్నం 
దత్త్వ్వవివేకచింతనవేళం బురవైరి సర్వజ్ఞగతినె గాంచకయె యున్న 

తే. నాటి యనవచ్చు మగదలశాసనాంక, వేంకటామాత్య మకరాంకపంకరహిత 
పంకజగృహాజనకనిష్కలంకపూర్ణ, చంద్రునకు బద్మనాభసుధీంద్రునకును. [40|| 


సీ, ప్రతిఘటించిన నెంతబలవంతులను బటాపంచగా దణీమించుప్రాఢమంబు 
నమ్మితి మన్న నెంతటిదరిద్రుల నైన శ్రీలచేం జెల్వొందంజేయుకరుణ 
మతభేద మన్నచో మతిమంతు లౌనన వైకమత్యము సీయునలఘుబుద్ది 
వలయునటన్న భూవరుల చెంగట: గార్య మెంతయైనను నిర్వహించునేర్చు 
తే. విద్య వినయంబు తాదృశవిభవమునను, శాంతి యేపట్ల ధైర్యంబు సరసమృదుల 
భాషణంబులు గల్లి వైభవము మీటి, బ్రబలు మగదల పద్మనాభప్రభుండు. ॥41॥ 


స్ప మంత్రీశ్వరుండు గాన మౌళిపై వలగొన్న భాగిరథి యనంగం బాగ దనర 
రామకథాసుధారసము బుగ్గలం బోలి కట్టాణిగొప్పచౌకట్లు మెజియం 
గనకంబుం గెలుచునంగంబు తేజములీల నేకరంగికబాయి యింపు గులుకం 
బైకొన్న యాదిమప్రభులకీర్తులరితి వలిపెపైఠాణిదువ్వలువ వెలయ 
ఆ. గుణములను బోలి వృత్తానుగుణము లయిన, కంఠమాలిక 
ముత్యాలకడియములును 
మొదలుగా గల భూషణంబులు వెలుంగం బ్రబలు మగదల పద్మనాభప్రభుండు. ॥ 
42|| 


సః అపరిహాస్యంబుగా నన్యమతంబులయందు శంకఘటించునాఘళంబు 
నలరామకథల పాయసనిభాగంబుల నేకరితిగ నిర్వహించుపటిమ 
జివకర్మానాదిభావ మీశ్వరసమత్వము గ్రమంబునం దెల్పు తత్తసరణి 
ఘనభర్హహరిశతకత్రయంబున( బ్రతిశ్లోకంబునను వింతజూపు సొబగు 
తే. మజీయుం జాటువులందు రామాయణాది, బహువిధగ్రంథములయందు( బ్రాజ్జు 
లెన్స 
బూర్వీసిద్దాంతపక్షము లొసగజేయు, భళిర మగదల పద్మనాభప్రభుండు. ॥43॥ 


సీ, దరముతో దుహినకందరముతో గిరిశనూపురముతో బచ్చకప్పురముతోడ 
రసముతో ధవళసారసముతో శివమహాననముతో నుషితమానసముతోడ 
శరముతో మరుజాజిశరముతో ముత్తేలసరముతో దేవతాసరముతోడ 
భవునితో నజతనూభవునితో రేవతీధవునితో గుముదబాంధవునితోడ 
తే. దోడునీడయి క్రీడించు వేడు కలరం బ్రౌఢ గావున మగదల పద్మనాభ 
సచివమూర్ణన్యబహుదానజాయమాన, కిర్తికాంతాలలామ దిగ్విజయధామ. |॥ 44|| 


చ. మగదల పద్మనాభునినమన్తగుణవ్రజముం గణింపం గా 
నగణిత మౌట నూరక గుణాకరుం డంటిని దొటివారలున్‌ 
నగుణుండు పద్మనాభుం డని సన్నుతి సేయుటె కాని ga 
ప్రగుణగుణంబులు న్వరునం బాయక యన్నియు నెన్న నెర్చిరే. |45॥ 


తే. జలధిమధ్యస్థుం డాతండు జలధితీర, వాసి యితం డనునొకమాట వాసి గాక 
పద్మనాభుండు మగదల పద్మనాభు డఖిలలోకావనమున నన్యోన్యసములు. |46॥ 


ఉ. [10]కోసలరాజకన్యకయె కుంభినిలోపల వేంకటాంబయై 
భాసిలం బద్మనాభుండయి ప్రాగ్రఘువీరు(డు పుట్టెం గానిచో 
మాసము తార లగ్నము సమస్తశుభగ్రహవీక్షణంబు లొం 
డై సరివచ్చువేళ నుదయంబగునో విబుధాళిం బ్రోచునో. |47॥ 


మ. ధనదోదారు(డు పద్మనాభ సచివాధ్యక్షుండు పక్షంబుతో 


ననఘాత్యుత్తమదొడ్లప్రతికులజుం డైనట్టిధర్మప్రధా 
నునికామాక్షమకుం జనించి బుధరాజ్జుత్యస్ఫురల్లక్షణా 
వనియౌ రంగమ+ బెండ్డియాడె మహిత్రెశ్వర్యం బవార్యంబుగన్‌. |48॥ 


స్‌ పతిభక్తిచే నరుంధతి యుద్ది యనవచ్చు( దను వ్రేలం జూపించికొనకయున్న 
me శైెలతనయ జోడనవచ్చు నిశువిగ్రహమున నెనయకున్న 

క్షాంతిచె ధారుణి సరి యనవచ్చు ధాతను జేరి మొటిపెట్టుకొనకయున్న 
మతిమహత్త్వమున భారతి సాటి యనవచ్చు( బ్రజలనోళ్లకు నెల్ల రాక యున్న 

తే. గాక యితరధరాతలకాంత లెనయె, యంచు జను లెంచ నంచితోదారసుగుణ 
మణిగణంబుల కెల్లయై మనుముఖాబ్ద, రచితశశిబింబ మగదల రంగమాంబ. ||49॥ 


సీ. ఏసాధ్వి [11]పెరటిలో నెలదోట గని వజ్రనందనవని నిందనం బొనర్పు 
నేయంబ పెండ్లిండ్ల కిప్పింపంగా బ్రహ్మచారులు కటివైరి జగతిలోన 
నేతల్లి వడ్డింప నింపుతో భుజియించు జనులకు మాతృవిన్మరణ మొదవు 
నేయమ్మ దయం బాలువోయింపం బురబాలు రాయురారోగ్యభాగ్యములు గాంతు 
తే. రట్టిలో కకపావని యఖిలవిమల, గుణకలాపావని తటాకకోటిభాగ 
సుప్రతిష్టితపావని క్షో ణి వెలయు, రక్షితమహీసురకుటుంబ రంగమాంబ. ॥50 ॥ 


ఉ. శ్రీయలమేలుమంగవలెం జెన్నగురంగమగర్భవార్థిచం 
ద్రాయితవేంకటేశసచివాగ్రణి కృష్ణసుధీవరుండు నా 
రాయణమంత్రిశేఖరుండు రామవిభుండును వెంకటేశు. డ 
త్యాయతకీర్తిశాలు లుదయంబయి రాశ్రితకల్పశాఖులై. |51॥ 


సీ. శ్రీవరేశ్వరులకు( గోవెల లూరూరం గట్టించె నేమంత్రి ఘనత మెజియ 
నాకాశిసితుమధ్యస్థపుణ్యస్థలుల్‌ సేవించె నేమంత్రి రీవి వెలయ 
ఖ్యాతి కెక్కంగ దీర్చికాతటాకంబులు త్రవ్వించె నేమంత్రి తజుచుగాగ 
సకలమార్గంబులం జల్లగా వనములు వేయించె నేమంత్రి వేడ్క మీటి 
తే. నతడు చెలువొదు నన్నదానాదిసకల, దానవిద్యాపరాభూతధనవిభుండు 
నూత్నదేదీప్యమానభానుప్రభుండు, నవ్యవిభవుండు నారాయణప్రభుండు. ॥52॥ 


సీ, అతనుండు మొదల హ్రస్వాకారుం డౌటచేం జెలువంబునను సాటిసేయరాదు 
గురుండును సర్వలఘుత్వ మొందుటం జేసి యాయతమతి సాటి సేయరాదు 
రవి: గడపట వివర్ణంబు గాంచుటం జేసి స్థిరతేజమున సాటి సేయరాదు 
శారదాబ్దం బపశబ్దం బగుటం జేసి చిరకీర్తితో సాటిసేయరాదు 
తే. సాటియే నేటి యొకపాటిసచివకోటి, వైరిగిరిశతకోటికి వచనవిభవ 
భవతులాకోటికి వితీర్ణిపాండితీని, రస్తచింతామణికి నారనార్యమణికి. ॥53॥ 


మ. అగధీరుం డగునారనార్యు( డవురా యాసానబూదూరిలో 
దగవిశ్వేశ్వరు నన్నపూర్ణ నట చెంతం డుంఠి విఘ్నేశ్వరు 
న్నిగమస్తుత్యుని క్షత్రపాలు మణికర్ణిం గల్గంగాం జేసె విం 
తగ సాధుల్భ్బలదాత్రి భావనయకాదా యంచు. గీర్తింపంగన్‌. | 54॥ 


సీ. వనిలోన స్త్రీమాట విని యన్న కొకవంత దెచ్చిన లక్ష్మణదెవుం దెగడి 
తనవింటిబ్రద్దం దిట్టెనటంచు నగ్రజు దూషించినట్టి పార్దుని హసించి 
యన్నపక్షము వారి నటు డించి తా నొకపక్షమౌ పుండరీకాక్షు నవ్వి 


మును దా గురుద్రోహమునకు లోనై యగ్రభవునకుం జేర్చిన లవునిం దెగడి 

తే. హర్ష మొసంగుచు మాజణబుమాటాడ వెజిచి, యన్నపక్షము దనపక్ష మై చెలంగ 
బహుళసుకృతంబు లొనంగూర్చి ప్రబలుం బద్భ, నాభుననుజుండు 
నారాయణప్రభుండు. ॥ 55 ॥ 


శా. ఆనారాయణమంత్రిశేఖరుం డమిత్రాంభోదపాలిజగ 
త్సాణుండౌ కురుగోటిమాధవయకు న్రామక్కకుం బుత్రియై 
తోనం దిమ్మయవీరరాఘవముఖుల్‌ దోబుట్టులై వర్తిలన్‌ 
శ్రీనారీమణి(బోలు వెంకమ వరించె న్వేడుక ల్మించంగన్‌. |॥56॥ 


తే. అసము వొసగంగ మణీయు రాయసము చెలవ, యార్యమౌళికి నారాయణమ్మ కాత్మ 
జాతయైనట్టి నరసమ్మ సమత మించు, మమత వరియించె నారనామాత్యవిభుండు. ॥ 
57॥ 


వ తనయాశ్రితుల సంపదల జూచి ధనభర్త ధనవాంఛ శివుగూర్చి తపము సేయ 
దనవిలాసము గనుంగొని నీటు వెట్టెడు సూనాస్తురతియును చుక్కు రనగం 
దనదానజలవార్ధిం గని యుల్కినయగస్త్యుం గడల దాపసుల కేరడము లాడ 
దనవైభవమును జూచినవార లింద్రుం డం చొ రులతో బన్నిదం బూనికొనంగం 
తే. బ్రబలు దేశాధినాథనబాబుసాహి, బూవితీర్ణసువర్ణజాంబూనదాంబ 
రాసమగ్రామబహుమానభాసమాన, నవ్యవిభుం డాదినారాయణప్రభుండు. ॥58॥ 


సీ. నీరాకరము లెల్ల క్షీరాకరము లయ్యెం దటినులు గీర్వాణతటిను లయ్యె 
ధేను లెల్లను గ్రామధేనువు లయ్యెను మ్రాకులు దెజిగంటి మ్రాకు లయ్యె 
నగము లెల్ల దుషారనగము లయ్యెను బన్న గంబులు దొలిపన్నగంబు లయ్యె 
మునులెల్ల నారదమును లైరి గగనవిహారులు భుజగేంద్రహారు లైరి 
తే. యౌర మగదల వంశరత్నాకరాధి, నాథచంద్రాదినారాయణప్రధాన 
చంద్రనిస్తంద్రతరకీర్తిసాంద్రరుచులు, మించి లోకత్రయం బాక్రమించుకతన. ॥ 59 ॥ 


తే. అనఘుం డయ్యాదినారాయణార్యమౌళి, ఘనుండు రాచూరి వేంకటేంద్రునకుం గోన 
మకును సుతయైన తిమ్మాజమను వరించి, కనియె భాస్కరదాసాదితనుజమణుల. ॥ 
60|| 


ఉ. హాటకదాతయౌ మగదలాధిపకృష్ణునిదానవాహినీ 
రూటము చేత నుబ్బుచును సర్వజనస్తవనీయత న్నిరా 
ఘాటగభీరతాగుణము గాంచిన స్రుక్కుచునుండంగాం జుమీ 
పోటును బాటునంచు జనము ల్లణియించును వారిరాశికిన్‌. | 61॥ 


తే. గరిమ నజువదినాలుగుకళలం బొసంగి, యెసంగు మగదల కృష్ణమంత్రీంద్రవదన 
మునకు బదియాజుకళలచేం దనరునబ్ద, మండలము జోడె పాదాభ నుండుంగాక. ॥ 
62|| 


సీ, అమరంగ దా నంబరము గప్పుకొను నెట్టు కవుల కీయండు మేఘుఘనత యెంత 
తాను రత్నోర్మిక ల్ఞాల్బు నెవ్వనికీండు పాథోధినాథుని ప్రభుత యెంత 
గంధంబు గను నొసంగదు ద్విజశ్రేణికి గల్పవృక్షము కల్పకత్వ మెంత 
సుమనోవతంస మౌచును బుణ్యజనుల కీ దనిమిషేంద్రమణిరాతన మదెంత 
తే. భువి జతుర్విధశృంగారములు సమిత్ర, బంధుకవిధీరజనముగా బ్రౌఢి మీటి 


బూను మగదల కృష్ణప్రధానభాను, నిరుపమౌదార్యలీల వర్ణించువేళ. ॥63॥ 


మ. తలపం గర్హుం డపార్థదాతయె యపాత్రత్యాగిమూర్ధన్యుః డా 
బలి వ్యర్థంబగు గల్పకంబు ఫలియింప న్మేఘుండుం దారవో 
తలమాత్రంబు ధనం బొసంగండు గదా తద్దానము ల్మెత్తునే 
యలఘుప్రాఢిదుం బద్మనాభఘను కృష్ణామాత్యుః గీర్తింపుచోన్‌. |॥64॥ 


సీ. రాజరాజసుహృద్ధరాజరాజముఖీవిరాజరాజన్ను ఖప్రభల నేలి 
పారిజాతకపాదపారిజాతరిపుద్విపారిజాత[12 శ్రీల. బ్రతిఘటించి 
హరికాండగంగాలహరికాండ జకులేంద్రహరికాండదీప్తుల నతకరించి 
ఘనసారశారదఘనసారసజవాహఘనసారకాంతుల( గడకుం దణిమి 
తే. కలశజలనిధిహలధరజలజతుహిన, విమలమలయజసురగజవిశదకమల 
కుముదసముదయధవళిమరమణం దాల్చి యెసంగ మగదల కృష్ణమంత్రీంద్రుకీర్తి. | 
65|| 


సీ, తల్లిదండ్రులు ముకుందద్రోహు అంచును బాథోధిలోపలం బ్రభవ మొంది 
పాథోధిలోపలం బ్రభవింప( బంకజాతావాసయ్రై క్షితి నవతరించి 
క్షితిజయై పతివివాసితయౌట వలన వైదర్భభూవిభున కావిర్భవించి 
వైదర్శియై మహీవరులసన్నిధిని గోపాలకబాలకాపహృత యగుచు 
తే. వెనుక దపములచేం గొడవీటి సిద్ధి రాజఘనుకనకాంబగర్భమునం బొడమి 
కృష్ణనిభుండైన మగదల కృష్ణవిభునిం “జేరి కొదలేక తనరు లక్ష్మీమృగాక్షి. 66|| 


తే. గుణసముద్రుండు గణుతింపం గొండవీటి, సిద్ధిరాజేంద్రుం డెల్ల నశీతకరుండు 
లక్ష్మి లక్ష్మమ్మ సౌభాగ్యలక్షణములం గృష్టదేవుడు మగదల 'కృష్ణవిభుండు. ||67॥ 


ఉ. నారదమౌని యేమి సురనాథ విశేషము లేమి వింటిరో 
సారసగర్భుచెంగటను శారద లేదంట యెందు నిల్చెనో 
యారసిచూడుండా మగదలాన్వయదుగ్గపయోధిరాజమం 
దారము కృష్ణమంత్రిరసనాస్థలి నిల్చెను యుక్తమే కదా. |68॥ 


సీ. శ్రీవిరాజితుండైన సిద్ధిరాజేంద్రుడు శ్రీకృష్ణదెవున్ని చెలువు గుల్క 

ననిశంబు రుక్మిణియే మించుకనకాంబ భోజమహీరాజుపుత్రిం బోలం 
గులరూపసౌభాగ్యగుణములం బెద్దయౌ కోనాంబ రతిదేవి కోపు చూప 
[13)నాశ్రితదోషాపహరుం డైనయెల్లన యనిరుద్ధవిఖ్యాతి ననుసరింప 

తే. భామినీజనమోహనాంబకవిలాస, వైఖరులం గాంచి మన్మథువలెః జెలంగుం 
గొండవీటికులాంభోధికువలహితుండు, మత్యహీశ్వరుం డెల్లనామాత్యవరుండు. ॥69॥ 


సీ. శ్రీరామచరణరాజివకైంకర్యతత్సరరంజను(డు రామదాస ఘనుండు 
దాక్షిణ్యనైపుణ్యరక్షితానేకసత్కవితంత్రి శంకరదాసుమంత్రి 
యనవద్యహృద్యవిద్యాప్రాడిం బద్మగర్భనిభుండు బద్మనాభప్రభుండు 
నలకూబరజయంతనలవసంతలతాంతసాయకాకృతి రంగశాయిసుకృతి 

తే. వివిధరాజద్దుణకదంబ వేంకటాంబ, నుత్యనయశాలి రఘుపత్యమాత్యహేళి 
చ. సీతాభిధానకన్య, జనన మొందిరి కృష్ణధిసచివమణికి. ॥70॥ 


సీ, దేవిదేవరం బొ లిఠీవిమై వర్ధిల్లి తల్లిదండ్రియు సంతతంబు( బ్రో వ 
ననుసరించిన లక్ష్మణునిభక్తి సహజుండు సౌభ్రాత్రసరణి నెఐప 


హరిని. జెందినలక్ష్మికరణి సద్ధర్మిణి చిత్తానుగుణలీలం జెలువు చూప 
జలధిసంతానంబు నలువున నౌదార్యకలితమై పుత్రవర్గంబు మెలంగ 
తే. నల్లసౌభరీనడవడి యైనవీని, కెనయె యంచు జగజ్జనం బెల్లం బొగడ 


టు 


సీ. చంద్రికపూవన్నె జిలుగురుమాలుపై జాతిమిన్నులతురా చౌకళింప 


సిద్దసంకల్చు(డై సుఖన్రీల వెలయు, జిష్టువిభవుండు మగదల కృష్ణవిభుండు. గం. 


నగుముద్దుమోమున మృగనాభితిలకంబు గులుకుడాల్సిరులు ముంగురుల నెరయ( 


వళుకుంగిరిటిపచ్చలకు జోడై తేట నునుపాలకాయయొంటులు పొసంగం 
గమికెండుముత్యాలకంఠమాలికం గూడి నీలంపుదుమ్మెదతాళి మెజయ 


తే. గుందనపుందళ్కు నెజపూతగంద మమరం దగటుం చెజుగులం జెంగావి సొగసుం 


జూప 
జిల్కసామ్రాణి తేజివజీరు గేరు, కృష్ణమంత్రీంద్రుచెలువు వర్ణింప దరమె. ॥72॥ 
షష్ట్యంతములు 
క. ఈదృశగుణహారునకును, దాదృశనయమార్గసంతతవిహరునకున్‌ 
స్త్రీద్భృజ్నివమారునకున్‌, సౌదృద్దనవినుతభక్త్యృజకుమారునకున్‌. ॥73॥ 


క. ధీరునకుం గీర్తిఘటజల, ధీరునకు భుజప్రతాపధృతసర్వవిరో 
ధీరునకుం బాలితాఖిల, ధీరునకు సుధారసోన్నతీధీరునకున్‌. |॥74॥ 


క. సకలకలాపావనునకు, సుకవికలాపావనునకు శ్రుతిచాతుర్య 
ప్రకలితధీరక్షణునకుం, [14] బ్రకటితధీరక్షణునకు: బద్మాక్షునకున్‌. 75 ॥ 


క. ధృతిబందీకృతనానా, క్షితిధరశంకావిధాయిశృంఖలితమదో 
న్నతగజపూర్ణాంగణునకు, రతిరాజసమానరూపరమ్యగుణునకున్‌. 76|| 


క. చరణానతశరణాగత, భరణాతతవత్సలత్వపాత్రునకు సదా 
భరణాయితకరుణాయుత, తరుణాయత విమలకమలదళనేత్రునకున్‌. ||77॥ 


క. మగదలకులధన్యునకు, జగదేకవదాన్యునకు ద్విషద్ధరణీభృ 
ద్దిగధథిపమూర్దన్యునకున్‌, జగతీమాన్యునకు వినుతసౌజన్యునకున్‌. ॥78॥ 


క. భద్రశ్రీమిహికాదిమ, భద్రశ్రీవరకరాబ్దఫణిప బిడౌజో 
భద్రశ్రీకంధరబల, భద్రశ్రీనిధియశోవిభవభద్రునకున్‌. |79॥ 


క. ఇంద్రశిలాతంద్రకళా, సాంద్రవిలాసాఢ్యకనకసౌధోన్నతికిం 
జంద్రమణీరుంద్రఘృణీ, చం ద్రతృణీకరణచంద్రశాలాతతికిన్‌. ॥|80॥ 


క. మంత్రి యుగంధరునకుం బర, [15)మంత్రికృతాంతునకు దివిజమంత్రినిభునకున్‌ 
మంత్రిశరచ్చంద్రునకు, న్మంత్రిమృగేంద్రునకు( గృష్టమంత్రీంద్రునకున్‌. ॥81॥ 


నే అభ్యుదయపరంపరాభివృద్ధిగా నేరచియింపంబూనిన _ రసికజనకంఠాభరణ 
శ్రీకృష్ణదశావతారచరిత్రమహాప్రబంధపవి త్రముక్తాదామంబునకు విచిత్రకథాసూత్రం 


బెట్టిదనిన. |॥82॥ 


న క 


1. [1] భువనజాతాస్పదం 
2. [2] గణించితివి యేమీ 
3. [3] వితతా 
4. [4] విధాన 
5. [5] విజిత 
6. [6] మెజసె 
7. [7] “గాంచుడెట్లు; పనుపుడెట్టు' అనియు కలదు. 
8. [8] భూసురత్రాకృతభూమితలుండు 
9. [9] గనియె రంగప్ప నాదెప్ప 
10. [10] కోసలరాజనందనయె 
11. [11] పేరిటియెలదోటం 
12. [12] శ్రీలనవఘలించి 
13. [13] నాశ్రితోషాకరుం డగుచిన్నయల్లన 
14. [14] అకలంకయశోవిరాజతారాధ్యునకున్‌ 
15. [15] మంత్రివిభాళునకు 


దశావతారచరిత్రము 


ws 


కథాప్రారంభము 


రమణాంగుష్టశిఖరీంద్రమథితావరణపయోధిజసుధారస మనంగ 
భువనరక్షణ సదాశివ సిద్ధయోగీంద్రసంభృతసిద్ధరసం బనంగ 
భూరిమేఘాళివిస్సుటపత్రపుష్కరాళిందపూరి తమకరంద మనంగ 
ధరణీ వధూమహీధరపయోధరభాగలక్షితక్షామచేలం బనంగం 


తే. దనరు గంగాతరంగిణీతటమునందు, వెలయు. ద్రిభువనవిఖ్యాతవిభవవిజిత 
దేవతాపురభోగవతీపురక్ష మాపనానాపురము హస్తినాపురంబు. ॥83॥ 


శా. క్షారామామణిహారవల్లు లన గంగాకుల్య లేపార ము 
క్కారుంబండుం బ్రశస్యసస్యములు రంగద్భిష్మనూక్షిరపా 
నారూఢోత్తమసత్త్వహస్తిహాయముఖ్యంబు లగు న్దాహ్నవీ 
తీరావాసపవిత్రులై ప్రజలు నెంతే మింతు రప్పోలునన్‌. |84॥ 


ఉ. అప్పురిగొప్పయుప్పరిగలందు వసించిన ముగ్గకాంత లీ 
యొప్పెడిచందమామ కిది యొప్పునె తప్పని పైటకొంగులం 
దప్పక రాచి చూచి తమునవ్వెడి ప్రాఢలహాసకాంతులే 
యప్పుడుం గప్పు గప్పిన గృతార్థుల మంచు హసింతు రెంతయున్‌. ||85 || 


చ. ఎలమి విమాన మెక్కి చరియించుచు నంబరవీథిం దెచ్చుకో 
లలుకను రంభ వచ్చి పురమందలి మేడలపైండిబొమ్మలం 
[1]గలసి యటూరకున్నం గల(క న్నలకూబరుం డేమి నేరమే 
పలుకవె యంచు బొమ్మచెయి వట్టిన రంభ నగుం గిలాకిలన్‌. |॥86॥ 


చ. శతమఖువారణేంద్ర మతిశక్తి నిజాకృతి జూచి కొమ్మలన్‌ 
రతనపుంగోటం గ్రుమ్మినను రాలెడుకెంపు లగడ్డలోః బడం 
జతనము మీ నెత్తి కడుసంతస మొప్పంగ నెత్తి. బన్నగ 
ప్రతతులు దాల్పుంగాక మణీ పాముల కేడవి జాతిరత్నముల్‌. |॥87॥ 


ఉ. పట్టణమధ్యభాగపరభాగమణీమయమందిరంబులం 
గట్టినటెక్కెపుందుదలు గాడ(గ బెజ్జము పుట్టె దమ్మిపూం 
జుట్టుములోనం గానియెడ శూరులు నాకము. జేరం బోవంగాం 
బుట్టుట యెట్లు త్రోవ పరిపూర్ణదినేశ్వరమండలంబునన్‌. ॥88॥ 


చ. శుకముఖ్యద్విజకీర్లతత్సు రవనక్షోణీజ పాలీ ఫల 
ప్రకరస్యందిరసైకతుందిలితమై పాధథోదబుందంబుధా 
త్రికి వర్షించును గాక యున్న లవణాద్ది న్నీరమున్‌ గ్రోలి వా 
ర్షుకము ల్లియ్యనినీరమున్‌ గురియునే చోద్యంబుగా కెయ్యెడన్‌. |89॥ 


సీ. ఒకవటుండే చాలు నకలంకవేదశాస్తనిరూఢి బ్రహ్మ నధఃకరింప 
నొకరాసుతుండె చాలు నుద్వేలశక్తి దిక్పాలురం గదిమి కప్పములు గొనంగ 
నొకవైశ్యసుతుండె చా లురుసంపదల ధనాధిపు నాదిభిక్షుమైత్రికిని జొనుప 
నొకశూద్రసుతుండె చా లుర్వీతలం బెల్ల బహుసస్యమయముగాః బయిరు సేయ 
తే. నొకరథము సాలు గనకాద్రి కొడ్డు సూప, నొకగజము చాలు దిక్కరిప్రకర మెదుర 
నొకహయము సాలు రవిహయాత్యుద్ధతిం గన, నొకభటుండె చాలు రుద్రుతో నొరయ 
నచట. ॥90॥ 


చ. ఎక్కుడు మోహదృష్టి రతి నిచ్చం దలంపక వచ్చి వేండినం 
జక్కనివాండు గాం డనుచుం జక్కెరవిల్తుని మెచ్చ రన్నచో 
నక్కడి వారకామినుల యందము వారి విటాళిచందము 
న్నిక్కము సన్నుతింప నలనీరజగర్భున కైన శక్యమే. |91॥ 


గీ. అప్పురంబున కధిపతి యై ధరిత్రి, పాలన మొనర్చు నేకాతపత్రముగను 
భామినీజనమోహనపారదృశ్వ, మృదులతనుమేజయుండు జనమేజయుండు. ॥92|॥ 


చ. ప్రతిదినముం బ్రభాతమునం బాఠకగితుల వీతనిద్రుండై 
క్షితిసురపాళితో నరిగి చెంతం బొసంగెడి గంగలో సమం 
చితమతి నిత్యకృత్యము లశేషము. దీరిచి గాగ పంకజ 
ప్రతతుల( బూజ సేయు నరపాలుండు కృష్ణు నభీష్టదైవమున్‌. ॥93॥ 


తే. ఆమహీపతి యొకనాం డహర్ముఖంబు, నందు నెప్పటికరణి జాహ్నవిని నిత్య 
కృత్యములు దీర్చి నగరికి నేగుదెంచి, కొలువుసింగారమై కంతుచెలువు మెటిసి. |॥94॥ 


సీ. నిండుంగొల్వునను గూర్చుండ ధర్శజుతోడం గార్యము దెలిపెడిగారవంబు 
దుర్యోధనాదు లాందోళ మొందంగ విశ్వరూపంబు సూపెడుప్రోడతనము 
సంగరంబున ధనంజయరణస్థాయియై ధవలాశ్వముల బట్టుదంటతనము 
వైరాటినూతికాద్వారంబునను జక్రహస్తుడై గాచిన యట్టి మవామ 
తె. తెలియ శ్రీకృష్ణమూర్తి. జింతించినట్టి, కొలువుకూటంబులోపల నలువు మీజ 
భద్రపీఠికం గొల్వుండెం బాండవాన్వ, యుండు జనమేజయక్షమాఖండలుండు. ॥95॥ 


వ, అయ్యవసరంబున. ॥96॥ 


శా. శ్రీశంపాయతలోచనారమణచారిత్రాపగాసంభవ 
శ్రీశైలంబగు థాతురాగజటలున్‌ శృంగారనిష్యందనీ 
కాశప్రక్రియ జన్నిదంబు లతివక్షస్ఫూర్తి శోభిల్లంగా 
వైశంపాయను+ డేగుదేర భవనద్వారంబునం జూచుచున్‌. |॥97॥ 


క. దౌవారికవరుం డొక్కండు, వేవేగ న్వచ్చి విన్నవించిన గురునిం 
దేవేంద్రుం డెదురుకొనుగతి, భూవరశాసనుండు వినయమున సత్వరు(డై. ॥98॥ 


సీ. సౌవిదల్లులు చేరి సముఖా యనంగ గద్దె డిగునంతలోన దుండీరు డిడిన 
నెణమించుచండవన్నియచెక్కడపుబొమ్మ చికిలిదంతంపుపాదుకలు దొడిగి 
పాండ్యు( డడ్డము పట్టు పావడ మయింగున లాటభూభర్త గాళాంజివూన 
గండూష మొనరించి కర్ణాటపతిచేతిపావడం దడియొత్తి పసిండిసరిగె 
తే. చలునదుప్పటివలెవాటు వెలయ రాజ, సమున నెదురేగి యల్లంత సంయమీంద్రుం 


గాంచి కైదండయును బాదుకలును వదలి, హర్షభయభక్తివినయంబు లతిశయిల్ల. ॥ 
99|| 


క. గోత్రప్రవరలు నొడువుచు, గోత్రేంద్రుం డురోవిలిప్తకుంకుమపంకా 
చిత్రితధాత్రీతలుం డై, తత్రభవన్నానిరాట్పదంబుల కెరంగెన్‌. |100॥ 


సీ. రాజితాష్టాంగవజ్రచ్చటాచకచకల్‌ పొదలి ప్రక్షాళనాంబువులు గాంగ 
గమనీయత రమౌక్తికశ్రేణిధళధళల్‌ నవకుందసుమపూజనంబు గాంగ 
నిర్దోషనీలమాణిక్యాలినిగనిగ ల్మంజుళధూపధూమములు గాంగ 
రమణీయతరపద్మరాగధగద్ధగ ల్నలువాదు నీరాజనంబు గాంగ 
తే. భ్రమరఘంటారవాన్వితప్రసవదామ, సుమరసం బుపహారమై సొంపు నింప 
మనుజపతి కన్న మున్ను దన్నాళిమౌళి, మౌనిమౌళికిం బూజావిధాన మొసంగ. |॥101॥ 


చ. “శ్రీరస్తు క్షితినాథ తే” యని మునిశ్రేష్టుండు దీవింపంగా 
నారాజన్యుండు లేచి [2]సంభ్రమముతో నమ్మానిచూడామణి 
న్రారాజన్మణిపీఠిపై నునిచి యర్హ్యం బాదియౌ పూజచే 
నారాధించి ప్రహృష్టమౌనిం గని ధన్యం మన్యచిత్తంబునన్‌. ॥102॥ 


మ. వ్రతితిలకా భవత్సదపరాగము సోంకం బవిత్రమయ్యె నా 
యతనము మిమ్ము గొల్వంగం గృతార్థుండ నైతి ఫలించె నింకనా 
యతనము లెల్ల నాంతరతమోపహనూరులు గారె మీరు సం 
తతశుభదాయకంబులు గదా మహదాగమనంబు లెయ్యెడన్‌. |103|| 


మ. శతవర్షంబు లరోగదివ్యతనులై సామ్రాజ్యసంపన్ను లై 
సుతులం బౌత్రుల మిత్రులం గని కడున్‌ శుద్ధాత్ములై యందనా 
హతమౌ మోక్షము గాంచ నేది సులభోపాయంబు నా కానతి 
చ్చి తగన్‌ ధన్యునిం జేయు మీ చరణము ల్లేవింతు మౌనీశ్వరా. ॥104॥ 


తే. అనిన జిబునవ్వు నవ్వి యమ్మునివరుండు, క్షారమణ యైహికాముష్మికంబు లింత 
సులభములె యైన వినిపింతుం దెలివి గాగ, నప్రమత్తుండవై విను మాదరమున. ॥ 
105 || 


ఆ. మేదినీశ వినుము “నాదత్తముపతిష్ట, తే” యనంగ+ గర్మదృఢత లేక 
యిహసుఖంబు గల్లు నెట్లు “జ్ఞానానోక్ష”, మనంగ నజ్జు డెట్టు లందు ముక్తి. |106॥ 


క. గుణజలనిధిగహనా “క, ర్మృణోగత యనంగ సులభమాకర్మము దా 
రుణము “శుకో ముక్త” యని, గణుతింపంగ నెటులు ముక్తి గల దన్యులకున్‌. |107॥ 


తే. కానం గర్మంబు లాత్మవిజ్ఞానసరణి, దుర్గభములు విశేషించి దుష్టమైన 
కలియుగమువేళ నెటువలెం గలుగు నైన, నకయుపాయంబు 'దెల్పెద యుక్తముగను. 
1108 


ఉ. కృష్ణదశావతారములు కేవలభక్తిని విన్న సజ్జనుల్‌ 
జిష్టుసమానవైభవము జెంది యిహంబున నంతమీందటన్‌ 
వైష్టవధామ మొందుదు రవశ్యము వశ్యము సుమ్ము రెంటికిన్‌ 
గృష్ణకులీన యన్న నృపకేసరి యెంతయు సంతసంబునన్‌. |॥109॥ 


తే. పద్మనాభుండు పాండవపక్షపాతి, యందు మిక్కిలి విజయున కనుంగు గానం 
దత్కథలె విందుం గృష్టావతారపూర్వకముగ వినిపింపు మవతారకథల ననిన. ॥110॥ 


శా. శ్రీకల్యాణగుణంబుల నృమతచేం జెన్నాందియు న్పక్తర 
క్షాకాశల్యముం దెల్ప ధర్మసుతు రాజ్యశ్రీయుతుం జేసి యెం 
తే కుంతీసుతపక్షపాతి యనుకిర్తిస్సూర్తి వర్తిల్లు నా 
శ్రీకృష్ణుండు కృపాకటాక్షమున రక్షించు న్చుధవ్రాతమున్‌. |111॥ 


సీ. ధరణీశ కృష్ణావతారంబు మున్నుగా వినిపింపు మని దన్ను వేండినాడ 
వవతారములలోన నాకృష్ణవరితంబు గణియింతు రందు నొక్కటిగ బుధులు 
బలభద్రుచరితంబు దెలిపినపిమ్మట నుడివెదం దదనుజన్ముని చరితము 
మానసం బలరార మత్స్యకూర్మవరాహనారసింహాద్యవతారకథలు 
తే. వినుము క్రమమున ఎనులవిందు గాంగ, నీసమంచితభక్తి వర్ణింప వశమె 
తపము ఫలియించె జన్మంబు ధన్యమయ్యె, గలిగె భాగ్యంబు శ్రీఏష్టుకథలు దెలుప. || 
112 | 


క. అని పులకాంకురములు మై, దనరంగ మోదాశ్రు లొలుకం దన్మయచితంతం 
బున నలరుచు వైశంపా, యనముని దెలుపంగం దొడంగె నధిపతి వినంగన్‌. ||113॥ 


1. గలుసుక యూరకున్నం 
2. సమ్మదముతో 


1; మత్స్యావతారకథ 


గీ. పంటవాల్లంటి గబ్బిగుబ్బలం జెలంగు, తళ్కుబిగిచిల్కపచ్చణాతాలి బోలి 
పచ్చగందని పైరుల నిచ్చమెచ్చు, దెచ్చు హెచ్చుగ ద్రావిడదేశ మధిప. |114॥ 


క. ఆదేశము సురపురవిభ, వాదేశము నృపతివితరణైశ్వర్యజిత 
శ్రీదేశము కలుషానిల, కాదేశము నెగడు బొగడి నలవియె యెందున్‌. |॥115|॥ 


సీ. సతతంబు నభ్రంకషంబులై కనుపట్టు ధాన్యరాసులం జూచి తలశకి యేమొ 
జపతపస్వాధ్యాయచతురులై తగుమహీసురులధైర్యముం జూచి స్తుక్కి యేమొ 
పైటచా టెలిగక ప్రబలుద్రావిడవధూకుచకుంభముల( జూచి కొంకి యేమొ 
యభవునియాజ్ఞ వింధ్యాద్రి మెట్టిన కుంభసంభవునాగతి జడిసి యేమొ 
తే. కాక భూపాలుచేవాలు కజుకువాలు, కఠిన శితకోటిశతకోటింగాం దలంచె 
నేమొ లేకున్న నచట మహిధరములు, పో లంతైన( బొడసూప(బోకయున్నె. |॥116॥ 


ఉ. సాలములో యనందగురసాలములం బరిపాకలిలచే 
రాలు మెజబుంగుముత్తియపురాలు ఖగంబులగుంపు దోలంగా 
యేలలుగంగ వానింగని యేలలు వాడుదు రందు నధ్వగు 
ల్పాళిగొనంగ శాలివనపాలికహాలికబాలికామణుల్‌. ॥|117॥ 


ఉ. బాలరొ పుష్పమంజరులపై భ్రమరంబులు వ్రాలె నధ్వగా 
వ్రాలినచో నుపద్రవకరంబులు గావని వాని మాన్సంగా 
నేలని నేర్చుమీజ వచియింతురు పల్కులం దేనె లొల్కంగా 
హాలికబాలికామణు లుదంచితశాలివనాంతరంబులన్‌. |॥118॥ 


శా. శ్రీమత్తాదృశదేశవల్లభుండు లక్ష్మినాథపాదాబ్దసే 
వామాద్యదృ్రమరంబరాతినృపదీవ్యదృర్మకోటిరకో 
టీముక్తాయిత వామపాదనఖకోటిజ్యోతీసత్యవ్రత 
క్షామానిన్యధినాథుం డొప్పు క్షితిరక్షాదక్షకాజేయుం డై. 119 ॥ 


సీ. తనప్రతాపము సముద్దండశాత్రవకోటి గడిసీమం దోరణ కట్టికొనంగం 
దనకీర్తి బహుసముద్రద్వీపములు దాంటి చక్రవాళాద్రిపై( జోకళింపం 
దనకటాక్షము దిగంతరయాచకశ్రేణి రూఢి కెక్కంగం గుబేరులను జేయ 
దనచీటి యష్టదిక్టటులేలు వేల్చు[1]రాజులపాగలం దురాచెల్వు చూప 
తే. నతడు చెల్ఫొందు( బరకిరీటాగ్రఖచిత, పాకభిన్నీలమౌక్తిపద్మరాగ 


షట్సరణచక్రచక్రాంగచక్రవాక, యుగపదాశ్రితపాదాబ్బ్దయుగళుం డగుచు. ॥120 


క. ఆసత్యవ్రతభూవర, శాసనుం డొకనాండు వేంగుజామున ఘనగ 
రాసమసమధికవంది, శ్రీసూక్తుల మేలుకాంచి చిత్త మెలర్చన్‌. | 121॥ 


క. హరి మదిం దలంచుచుం బ్రాతః, కరణీయచికీర్షవిబిధగణసంయుతు డై 
స్వరధిపనిభవైభవభా, స్వరత న్లనవాహ మెక్కీ చనం జన నెదుటన్‌. ॥122॥ 


క. హేళికులాగ్రణి యగునృప, మౌళి గనుంగొనియె ధరణిమహిళాసుమనో 
మాలిక పోలిక దగ్గుకృత, మాలిక యనునదిని మది బ్రమద ముదయింపన్‌. ॥ 
123|| 


క. కనుగొని హరి దిగి విబుధుల, రని కొనియాడుచును వింటిరా యీతటినిం 
గనుంగొను పుణ్యుండు మిక్కిలి, కనుంగొను నెన్నుదుట నెన్నగాం దరమగునే. ॥124॥ 


క. కృత మాచరించు భూరిసు, కృతమానిన భాగ్యశాలికిం గలుగుం దు 
ష్కృతమాలిక నడంపంగల, కృతమాలిక మునుంగ దొరకునే యన్యులకున్‌. ॥125॥ 


తే. అనుచు ననుచు ముదంబున నంబుజాప్త, నిభవిభుండు మేదినీవిభుం డభిమతార్థ 
దాయి తటినికి డిగ్గి హృత్తటిని భక్తి, పూర్ణతరముగ సంకల్పపూర్వకముగ. ॥126 | 


క. మజ్జన మొనరించెను ధీ, మజ్జననుతు లెసంగ నృపతి మహి మహితముగా 
మజ్జననము గావింపు న, మజ్జననీతటిని యని సమంజసభక్తిన్‌. ॥127॥ 


తే. మజ్జన మొనర్చి యిటుల నమ్మనుజవిభుండు, కాల్యకరణీయములు దీర్చి గంధసింధు 
రజవసైంధవపృథుహేమరథసుయోధు, లెలమి నెలవంక వలవంక బలసికొలువ. ॥ 
128|| 


తే. నగరి కేతెంచె నిట్టు లన్వహము తటినిం గాల్యకరణీయములు దీర్చుకతన నతని 
మదిని వైరాగ్య మొదవ సామ్రాజ్యతంత్ర, ములకు దనమంత్రులన స్వతంత్రులను 
జేసి. ||129॥ 


క్‌, కృతమాలికాతటంబున, క్షితిపతి సలిలాశి యగుచుం జేసె నవ మా 
శతమఖముఖబర్తిర్ముఖు, లతివిస్తయ మంద మాధవార్చితబుద్దిన్‌. ॥130॥ 


క. ఒకనాం డుదయక్ష్మాభృ, న్మకుటస్ఫుటపద్మరాగమణినా దిననా 
యకుః డలర నృపతి మురభం, జకునకు నర్హ్యం బొసంగు సమయమునందున్‌. ॥ 
131 | 


క. నునుగరులు దళుకుమీసలు, మినుమినుకను కన్నుదోయి మిహికుందనపుం 
దనువుంగల యొకమీనము, దనయంజలిం దవుల నృపవుం డుదకము న్విడిచెన్‌. ॥ 
132 | 


క. తను నటుల నీటు ద్రోచిన గని మీనం బనియె రాజ కారుణికుండ వం 
చును నిన్ను నమ్మి చేరితిం జనునే నట్టేటం ద్రోయ శరణాగతులన్‌. |॥133॥ 


సీ, శ్రీరామచంద్రుండు చేపట్టండాయెనా శరణుంజొచ్చిన విభిషణునిం దొ 3 


శిబిచక్రవర్తి రక్షింపండే మును దన్ను. జేరినపక్షి దాక్షిణ్యగరిమ 

నచ్చభల్లము. బ్రోవండా తొల్లి బెబ్బులిపాలుగాకుండ నృపాలసుతుండు. 
దనశరీర మొసంగి వనచరునొక్కని దయగావదే కపోతంబు దొల్త, 

తే. గాన శరణాగతులం బ్రోచమకంటెం బుణ్య, మేది మేదినిలోన నన్నేది యింక 
నాదిరాజన్యకీర్తులం బ్రోది సేయు, ధర్మగుణసాంద్ర సత్యవ్రతక్షితీంద్ర. ॥134॥ 


క. సకలం బెణీగినయాదిమ, శకులం బటులనిన రాజచంద్రునిచిత్తం 
బకలంకమయ్యు నించుక, వికలముగా నిట్టులను సవిస్మయు డగుచున్‌. ||135॥| 


మ. శరణన్న న్విడ నిన్ను నేను శఫరీ సామాన్యబుద్ధి న్నిరా 
దరతం ద్రోదితి వేళగామి నిదియే తప్పంచు నీ వెంచి ని 
స్థురతం బల్కితి పాడియే దెలుపుమిచ్చో నేభయంబయ్యె న 
నృరణొందం బనియేమి నావలన రక్షాసిద్ధి నీకెట్లగున్‌. |॥136॥ 


తే. అనుచు బలికిన జనపతి మనుచు వేడ్క బెనుచువాలుగ మేలుగాం గనుచు 
ననియె 
నుదకమున( దత్తరింపుచు నున్న నన్ను, జూచి భయమేమి యనుటగా చోద్య 
మయ్యె. 1137 || 


సీ. కూర్మికిం గూర్మి చేకుజునె నోరికింజిక్క నెగడుము న్నెగడుపై నెగడుచుండ 
మొసలికి మొసలియే దెసలం జేరంగరాదు పాముల బాములం బడుట కడింది 
కరటి మర్కటి గాదె పట్టినచోటు గప్పలు గొప్పలు గలవు మ్రింగ 
బకము లంబకము లెప్పటికి మాపై నిల్చు మీలముచ్చులు ముచ్చు లేల విడుచు 
ఆ. గన్నతల్లి కన్నం గరుణలే దొకవెళం బట్టిపట్టి తివియుం బార్థివేంద్ర 
గండకముల కిట్టిగండము ల్లలవిశే, మనంగవచ్చు నెట్టు మనంగవచ్చు. ॥138॥ 


తే. అటులుగాన నిరంతర ప్రాప్తశైత్య, తరళతరవారిధార సాదనలు సేయు 
మీనుపిల్లలజన్మంబు మే లనంగం బడునె పరికింప విషములో బ్రతుకు గాదె. ॥139॥ 


క. కాన నిరుపద్రవంబగు, చో నను విడిపించి తేని సులభముగాం బే. 
కోనగు నాచంద్రార్కం, బైనసుకృత మనిన నృపతి యతివత్సలుం డై. |140॥ 


తే. అధికనైష్టికవృత్తి మన్మధుని. గెలిచి, డాలుగైకొన్న జోళమండలవిభుండు 
డాసి యన్నది యుదకమండలములోనం దలకు మీనంబుం దనకమండలము సేర్చి. 
41|| 


సీ. తనయాశ్రమమున కల్లనం దెచ్చి రాజర్షివల్లభు( డాశ్రమమెల్లందీఅ 
సతతపయోధార సమకూర్చి భూమి నేంటం బెంచినవారిం బూయగు బెంచె 
ననుమాట నిజముగా నెనరుతో బోషింప శిశుక మారాత్రిలో జిత్రముగను 
బలిసి భూమండలాఖండల కొండిక కుండికనుండంగూడ 
తే. దింతనిర్బంధమైనచో నెటుల నో ర్తు, నింక నొడొకవిరివియౌ నెడవసింపం 
జేయు మెందైన నందైన చింతదీఆ, విశ్రమించెద నన్నం బృథ్వీవరుండు. |142॥ 


ఆ. గండకంబు వెజుకడ వసింపంగంజేయు, మన్నమాట గడవ కాక్షణంబ 
కడువశంవదుండు గావున నొకగొప్ప, కడవలో వసింపంగా నొనర్బ్చె. |143॥ 


క. ఘటిఘటియించిన రెండవ, ఘటీనే యండజము ఘటినిం గలయ బలిసియా 
ఘటమున నుండుటకుందు, ర్లటమై యున్నది యటంచు. గడుదీనంబై. |॥144॥ 


ఆ. మీన మడుగుటయును మేదినీంద్రవతంస, మడుగులకును బ్రేమ మడుంగు లిడుచు 
నభిలధీవరజన మడుగు గానంగలేని, మడుగులోన నించ మహిమమించ. ॥145॥ 


మ. మడుగు న్నిండంగనిండి గండకమనున్‌ క్షామండలాధీశ యి 
క్కడ నుండం దరమే జడాశయము యోగ్యంబౌనె నావంటి యె 
క్కుడురూపంబున మించువాని కిటం గైకోవయ్య విస్తారమౌ 
కడ నిల్చం గదవయ్య యార్తజనరక్షాదక్షదీక్షాని వే. ॥1146॥ 


క. నావుడు( గడువిస్మయమున, భూవరుం డొండొకప్రదేశము మదిందల(చుచు 
న్వేవిధముల నిదియెతగు, నీవేళకటంచు నిశ్చయించి రయమునన్‌. ॥|147॥ 


మ. అలరించె న్లవణాంబుధి న్నాదట నే యారౌరశుద్దోదకం 
బులవార్ధి నడవైచె ధాత జడజోద్చూతుండురా యంచులో 
కులు నిందీంపం గలంగి యన్నలువదిక్కూలంకహషోర్మిచ్చటల్‌ 
గలయం దజ్జలరాశిముందిడియెనాంగా నొప్పు గాసారమున్‌. ॥|148॥ 


తే. చేర్చి సుఖముండు మనిన రాజివమనియె, సదయు రాజవతంసునిన్‌ సన్నుతింప 
నల్ల రాజివగర్భున కైనం దరమె, శ్రితనరాజివ ద్రవిడధాత్రీకళత్ర. ॥149॥ 


క. అని పొగడుచు నొకదినమున, ననిమిషకులచక్రవర్తి యాకాసారం 
బును నాక్రమించి వేజొ, క్కృనివాసము. జేర్చు స్వైరగతి విహరింపన్‌. |॥150॥ 


మ. అనిన న్ఫూవిభుం డొడుచో టగునె మీనావాస మింకం దగు 
న్రనరుంరూనిలసంఘసంఘటితసంఘర్షాఖలాశావిలం 
ఘేనజంఘాల తరంగరంగతలరంగత్సాండుడిండిరచం 
దనసందీప్తవిలాసముద్రము సముద్రంబే యటంచు న్మదిన్‌. |151॥ 


క. జడరాశిం బడవైచిన, మిడుకుచు నప్పుడమిటేని మీనంబనియె 
న్ల్గడనేంటికి నేటికి దిగ, విడిచెదు నమ్మితిని గావవే దయమీటన్‌. |152॥ 


ఆ. బాళి( జిలుకం బెంచి బాపురుగానికి, నొ ప్పగించురితి నుచిత మగునె 
యిన్నినాళ్లుం బ్రోచి యిప్పుడు జలరాశి, మొసలివాతం ద్రోయ వసుమతీశ. |153॥ 


క. జలరాశిం దిమితిమింగిల, ములు నాందగుమీనసత్వములు వినలేదే 
కులశైలసుతుండు జలచర, ములతో రావెడల నుమియుం బునుకలతోడన్‌. |154॥ 


క. తాదృశమీనంబులు న, న్నే దెస వసియింపనిచ్చు నిట దిగవిడువం 
గా దెసంగిన కారుణ్యము, నాదెస నుంపంగదయ్య నరనాథమణిీ. ॥155॥ 


మ. అనిన న్నివ్వెజంగంది భూవిభుండు నాహా యిట్టిమీనంబులం 
గనినామో వినినామొ యెందయిన లోకత్రాణపారిణుం డ 
వ్వనజాక్షుం డిటువంటిరూపమున సేవల్దాం బ్రసాదింపఃగాం 
జనుదేం బోలు నటంచు నించుక మది స్పందేహముం జెందుచున్‌. |॥156॥ 


మ. వలరాటెక్కెపుమీనవో సురల బోవన్మించు మీనంబవో 
తెలియ న్వానికి నైన నీబలిమి సందేహంబు నేం గొల్పు న 
జ్ఞలజాక్షుండవా ఫాలచక్షుండవొ సాక్షాదృహ్మవో తెల్పు మీ 
వలవంత ల్పచరింప నేల కుహనావైసారిణగ్రామణీ. |157॥ 


క. అన నేనేమీనముగా, ననఘాత్మ స్వభావమీన మని యెన్నుము నీ 
వనుమానము మానుము ననుం జనుమానముతోడం బ్రోవు జా గేమిటికిన్‌. | 158 ॥ 


తే. విషధిలోపలం జాలరి వేటకాండ్ర, వలకు జిక్కిన గాలంబు వంచికొనిన 
గారవెట్టిన నేరీతి( గడవనేర్తు, నాకు గతి యొండుగలదె నా నరవరుండు. |॥159॥ 


తే. అనియె నీవు స్వభావమత్స్యంబ వైన, జాలరులు నిన్ను: బట్టంగంజాల రెందు 
నీయధీనంబు గాలంబు నీకు భయము, సేయనోవునె పరులకు జేయునట్లు. |160॥ 


క. నీవలకుం జిక్కె లోకము, లీవల నీవలకుం జిక్కుదేజలరాశి 
న్నీవలకుం జక్కు దుగా, కేవలనం గేవలంబె యీ నీమహిమల్‌. |॥161॥ 


తే. పృథివి సంసారమన గారంబెట్టంజాలు, నీదుమాయావిలాసంబు నిఖిలజనుల 
నందటికు నీవ గతిగాక యన్యుండొకండు, నీకు గతి యౌనె సకలలోకైకనాథ. ॥162॥ 


క. యోజనలేటికి నీవ ప, యోజనయనమూర్తివే ప్రయోజనమున కీ 
యోజ నటించెదు దినశత, యోజనమాత్రంబు పెరుగ నోపుదు చెపుమా. ॥163॥ 


శా. న్రీనారీకుచకుంభికుంభయుగళాశ్లేషంబొ బ్రహ్మాదినా 
నానాకేశనమస్కియాదరమొ వీణామౌనిలోకాగ్రణీ 
గానాకర్ణనమో వధూనటనశృంగారావలోకంబొ యీ 
మీనాకారము దాల్చ్పనేమిపని స్వామీ నా కెజింగింపవే. |॥164॥ 


సీ. కలిమిగుబ్బెతమిన్న గబ్బినిబ్బరపుబ్బుగుబ్బలో జక్కవగిబ్బజోడు 
తెలిదమ్మివిరియింటి తెలిగంటికెంపువాతెజసాొాంపా పవడంపుతీవగుంపు 
లెడందకాంపురపుపుత్తడిబొమ్మనిడువాలుగన్నులో యీవాలు(గన్ను లరయ 
ననవింటిదంటంగన్నమిటారినూగారు తీరులో యీనాచుతీవగుమురు 
తే. ఏల భ్రమసితి ఏివార్ధి నేమిగంటి, తేలియాడెడు మీనంబు తెజంగుపూని 
యౌర తెలియకయంటిగా కయ్య నీమ, హత్త్వ మెజుగంగ శక్యమే యజునకైన. ॥ 
165 || 


క. నే నొకనెపమున నైనను, మానక నిను గొల్పినాడ మక్కువ నాపై 
నూనుము “సఖ్యం సా ప్తప, దీనం” బని మున్ను విందు దీనశరణ్యా. |166॥ 


క. మునుపటిభవమున నే(జే, సినపుణ్యమువలన మిమ్ము సేవింపంగం గం 
టిని మాయలేటి కింకిట, వినిపింప గదయ్య నీదు వృత్తాంతంబున్‌. |167॥ 


మ. అనినం గైతవమత్స్యమూర్తి [2]కరుణాయత్తెకచిత్తంబు మీ 
ఆఅ నను న్ఫూవర యాత్మతత్వము పరబ్రహ్మంబుగా నెమ్మనం 
బునం జింతింపుము సంశయింప కికనేమో యంచు నీచర్వ కే 
ననుమోదించి యనుగ్రహించితి నభీష్టార్థంబు నీ కయ్యెడున. ॥168॥ 


సీ. వినుము సత్యవ్రత వినయగుణాన్విత భావికార్యము తేటపజుతు నీవు 
కనుం/గొనుచుండు మింకను నేడు మొదలుగా నేడుదినంబుల కిప్పయోధి 
భువనముల్‌ త్రిభువనంబులను లో గొను నేలనన్న నానాటికి నబ్దభవుని 
రేయైన నతండు నిద్రించు గావున దాని కెడంద భయంపడ కెనయ నప్పు 


తే. డోషధీబీజరాసుల యోడ నీకు, పంపుచున్నాండ నోడక యందుసప్త 
బుషులతో గూడి వసియింపు మెపుడు నాదు, భక్తజనమున కెందు నాపదలు లేవు. 
[169 || 


తే. అనుచు నానతి యిచ్చి మాయావిసార, మూర్తి యంతర్గితుండైన మ్రొక్కి నృపతి 
యెంత దయగలవాండు సర్వేశ్వరుండొ, హో 'యటంచును నిష్టతో నుండు నంత. | 
170॥| 


సీ. ప్రథితసుమేధుండై పరగుసుమేధుండు విరజుంజై శాంతిచే వెలయు విరజ 
డాభాహవిష్మంతుం డగుహవిష్మంతుండు నుత్తము డైనట్టి యుత్తముండు 
వనజాక్షపదభక్తవనమధుండగు మధుం డఘపారదమహాగ్ని యైనయగ్ని 
ద్వంద్వసహిష్టుండై తగిన సహిష్టుండు ననందగు సప్తర్షు లమితహర్షు 
తే. లగుచు వచ్చిరి లవణమహాంబురాశి, వేల దర్భశయానుండై విభేఖగేశ 
యాను నతివేలభక్తిభాగనఘజనకృ, పాలు హరిం గొల్బు ద్రవిడనృపాలుకడకు. |171॥ 


ఆ. అట్టు అరుగుదెంచి నట్టియయ్యతులకు, నతులగతుల మతులు నతులు చేసి 
యతీివినీతి, నున్న క్షితితలపతిధృతి, మతిని మెచ్చికొనుచు మౌను అనిరి. |172॥ 


క. శతవర్షంబుల నుండియు, క్షితి వర్ణము లేని కతన శిథిలంబగు చో 
నతివృష్టి మించె జలనిధి, గతి దృష్టించితివె ముజ్జగంబులు ముంచున్‌. ||173॥ 


తే. ఇందు నెవ్వరి గనుంగొన మిజ్ఞగంబు, నందు నాశ్చర్యమయ్యెనో యవనినాథ 
యేకతంబున వారాశి సైకతమున, నేకతంబున నున్నాండ వెజుంగం జెపుమ. |174॥ 


ఉ. నావిని తావినీతి జననాయకుం డిట్లను మౌనులార రా 
జీవమొకండు మొన్న ననుం జిత్రము గా బ్రమియించి యంతటన్‌ 
భావికథ ల్సవిస్తరతం బల్కి పయోధి మునుంగకుండ నే 
నావఘటింతు నీకు మునినాథులతో వసియింపు మత్తరిన్‌. |॥175॥ 


తే. అంచు ననుమించు వేడుక నానతిచ్చి, గోచర మగోచరంబైనం గొతధైర్య 
శాలినై యుంటిం దన్నిదర్శనము. గోరి, నేడు మీదర్శనమున సందియము దీటె. ॥ 
176|| 


మ. అనిన న్సృంతసమూని మౌనిజను లాహా యింక నెట్లో కదా 
వనధు ల్ముంపంగం జాగె ముజ్జగము లేవంక న్వసింపంగవ 
చ్చునటంచుం గడు(దత్తణీంచినతణీం జోద్యంబుగా నీడకుం 
జనుదెంచుం దరియంచుం బల్కితిం దరింపన్వచ్చు నిచ్చోన్ఫపా. ॥177॥ 


క. అని పలుకుచు నుండగ న, వ్వననిధి ఘనఘోష మడర వలమానతరం 
గనికాయంబులం బొదువంగం గని కాయం బదర లేచి గ్రక్కున వారల్‌. ॥178॥ 


సీ. పటుదీర్లతరజటాపటలంబు ముడివీడి కన్నుల కడ్డమై గప్పికొనంగ 
భయవేగనంచలత్సాణిపరిస్సు టస్ఫటికాక్షమాలిక ల్హాటిపడంగం 
గాషాయపటములు గటితటంబుల నూడి త్రొక్కుడుపాటుచే( దునియుచుండ( 
జాలినొదుచు నెత్తంజాలక వచ్చుచో ఘనకమండలువు లక్కడనె చిక్క 
తే. జడిమ నడుగులు దడంబడ నుడుగ కూర్చు, లడక బడిబడి బడలిక లొడల( 
బొ్‌డమం 
గడలికడనుండి మగిడి క్రేగంటిదృష్టి, యిడుచుం బాజుచు జడదారి యొడయ 
లవుడు. ॥179॥ 


శా. “అస్మాన్‌ పాహి భయాతురాం స్త్రి జగతీమాస్థావయద్వారిధి 
ర్విస్మార్యా సఖలు త్వయాదయ మితో విష్ణో భవాన్‌ రక్షకః 
తస్మా త్త్వాం శరణంగతా అగతికా భావంత ఏతేభృశం 
కస్మాదేవ ముపేక్షసే” యని మును ల్లార్చణ్య మేపారంగన్‌. |180॥ 


తే. మొటిలు పెట్టుచు శరనిధి మటిలిమటిలి, కాంచుచో నిదె యోడని కదియం జనుచు( 
దెలియ వీక్షించి యదిగాదు జలము గ్రోలు, జలద మిది యని మదిలోన జలదరింప. ॥ 
181|| 


మహాస్రగ్ధర. కనియె న్ఫూపాలుం డంత న్లనతరసముదగ్రస్వకియాగ్రభిద్య 
ద్వవరుడ్డర్భాండభాండావరణపరిపతద్వారిధారాళి శంకా 
జనకాసంఖ్యాతసూత్రోజ్జ్వల దృఢగుణవృక్షచ్చటాకించిదాకం 
పనలీలాకృన్నభన్వత్పటకటపటలప్రస్యదం బైన నావన్‌. ॥182॥ 


క. కని యిట్టను మునులారా, కనుంగొంటిరె దివ్యరత్నకమనీయంబై 
కనకన వెలుంగుచు నిదిగో గననయ్యెం గనకతరణి గరుడధ్వజమున్‌. |॥183|॥ 


క. అనునంతలోన దరికిం, జనుదెంచిన యత్తజి ససంభ్రమముగ న 
మ్మునినాథు లెక్కి రొండొరు, లనువడి జేయూంతగా హళాహళి మీన్‌. |184॥ 


తే. ఎక్కి మనలను దరి సేర్చ నీశ్వరునికె, భారమవుం గాన దరి సేర్చె నావ యనుచు 
విడిచి కాషాయవస్త్రము ల్పెట్టువిసరు, గాలి నెండించుకొనుచు నాకలమునందు. ॥ 
185|| 


సీ. కలధెతనిర్మితోజ్జ్వలశిరోగగహములు దీపితమాణిక్యదీపతతులు 
రమణీయవైడూర్యరచి తపేర్యంకముల్‌ సౌవర్ణమణిమయజాలకములు 
పృథులగో మేధికపీరికాపేటిక లకలంకనవవజ్రముకురసమితి 
మానితముక్తావితానవితాన మాయతపుప్పరాగభద్రాసనములు 


తే. విద్రుమస్తంభములు నీలవేదు లమర, గాంగజలపూర్ణఘనకాచఘటచయంబు 
విత్తనము లోషధులుం దక్కు వివిధవస్తు, జాలములు సూచిసూచి యాశ్చర్యమునను. 
॥186|॥ 


శా. ఓహో కంటిరె వారిరాశిసలిలం బుద్వేలమై శైలసం 
దోహాగ్రంబులు దక్క దక్కిన పురాదు ల్ముంచె నందు న్సుప 
ర్వాహార్యాగ్రమె కాని కాన మితరం బాహా విమానస్వయం 
గ్రాహగ్రాహము లెచ్చరించెను భువఃక్రాంతిన్‌ విజృంభించుచున్‌. ॥|187 ॥ 


తే. తరణి మెజుంగారు గారుడధ్వజము గాంచి, కలంగి పరువిడంచిలువపగ్గములు సడలి 
పజణచుహయముల సారథి పట్టలేమిం దత్తరించుచునున్నది తరణిరథము. 188 ॥ 


తే. జెర సకలంకమైనట్టి యబ్దమండ, లము wes గడంగి 
జలధి జలకరితుండంబు సాచి తివియు మనంగవచ్చు మత్తుల కెఖుక గలదె. | 
189 || 


క. మహిజనులం బీడ. బెట్టెడు, గ్రహములం బీడింపందొడంగె గ్రాహము లివిగో 
సహజ మగుసత్త్వసంపద, నహహా యాకారవృద్ధి నధికము లగుటన్‌. |190॥| 


తే. మాయురే తోయనిధిలోన మకరమీన, కర్కటకరాసులొండొండ గగనమకర 
మీనకర్కటరాసుల మించువేడ్కం, గగిలించె సజాతీయగౌరవమున. |191॥ 


తే. అదరిపాటున వారాశియుదుటు సూచి, మిగులభయమున దమతమ 
మెయింగుబోండ్లు 
చేరి తముం దామె కౌగిటం జేర్చ సౌఖ్య, వార్ధిం దేలె మహర్లోకవాసిజనము. ॥192॥ 


తే. ఇదియు గనుంగొంటిరే చిత్ర మిట్టివేళ, భైరవభుజాగ్రశూలాగ్రభాసి కాశి 
కానంగా నయ్యె మోక్షలక్ష్మీనివాస, , నాళసమ్మెళితారవిందమ్మురితి. ॥193॥ 


శా. ఆశాలంఘన జాంఘికోజ్జ్యలతరంగాభంగనానాపయో 
రాశివ్యాప్పతవిష్టపత్రయ చతుర్వక్తీయనక్తంబున 
న్నాశంబొందక తేజరిల్లె సకలౌన్నత్యంబు సూచించుచున్‌ 
గాశీపట్టణవైభవంబుం బొగడంగా శక్యమే యేరికిన్‌. ॥194॥ 


క. అని యొండొరులు వచించుచుం గనంగ మహర్లో క మవధిగా నీచందం 
బున ముజ్జగములు దనలో, గొనుచు న్లరి( బోలు నయ్యకూపారమునన్‌. |195॥ 


ర్‌ 


వడి నీరువడిం జిక్కువడి చక్రవాళాద్రి క్షణమాత్రమునం బ్రదక్షిణము సేయు 
నతిరయస్ఫూర్తిచే నరుగుచో నాడాడ నగశ్ళంగములు ఘణిల్లనంగం దాతు 
ఘనవరులావరగరభాగముల దిరిరను గుమ్మరసారెరితిం దిరుగు 

శతయోజనాయత న్నృతమహాపారీనసంఘసంఘటితఘర్ష మున వదరు 

తే. జలధి యుల్లోలకల్లోలములను దగిలి, యట్టె యెగయేచు డిగుచును బొట్టిపిట్ట 
పగిది మెలంగెడునావలోపల వసింప, భయపడుచు నుండునంత లోపలనె యెదుట. 
|[196|| 


. తనభయంకరవాలవినిపాత మమరేంద్రకరవాలహతి యంచు గిరులు వడక 
దనమనస్తకోర్ట్వరంధ్రవినిస్తుతాంబువు ల్పునరుత్సతద్గంగపొలుపు దెలుప 
దనవక్తుబిలము నొచ్చినమహాతిమితిమింగిలతద్ధిలంబు లంగిటను వెడల. 
దనపార్శ్వభాగసంధర్షణంబున ద్వీపకోటులు నుగ్గులై నీటం గలయం 
తే. దనమేహోద్దండనోసికాదండమునను, ఖండఖండంబులై యహిగ్రాహకమఠ 
కర్కటీనక్రముఖజంతుకాండ మగల, జలధి విహరించు నొక్కమత్స్యంబుం గనిరి. ॥ 
1097/7॥ 


ర్‌ 


చ. కని యిది యేమి యద్భుత మొకానొకనాండును జూడ మిట్టిజి 
వనచర మింక దీనిఘనవాలము సోకినయంతం దున్కలై 


తే. 


ర్‌ 


ర్‌ 


ర్‌ 


చను గిరులైన నీతరణిచందము నెన్నంగనేల యంచు నె 
మనము గలంగి చూచుతజీ మానవనాథుండు వారి కిట్లనున్‌. |198॥ 


ఓహో భయపడ నేటికి, నూహించితి నాంటియండజోత్తమ మిదిసం 
దేహింపకుండి మనకున్స్‌ సాహాయ్య మొనర్చ వచ్చె జలనిధి ననినన్‌. |॥199॥ 


మౌనివరు లిట్టులనిరి యోమానవేంద్ర, నీవు సేసినభక్తి కెంతేని మెచ్చి 
సకలవేదాంతములకు( గోచరముగాని, యాదితత్త్వంబు గోచర మయ్యె నిపుడు. ॥ 
200|॥ 


ననంగూడి తుంగ దలకె, క్కినవిధమున నిన్నుం గూడి కేశవమూర్తి 
న్గనుంగొటి మింక నీహరి, వినుతింపుమటన్న ధరణివిభుం డుత్సుకుండై. |॥201॥ 


చూచితిరే శ్రీహరిమా, యాచాతురి హేమమీనమై జలధిచల 
ద్వీచీడోలాకేలీ, వైచిత్రిం జెలగుప్రాభవము మునులారా. |॥202॥ 


అంభోధివరుండు వియన్నదీకన్యకపై నించు ముత్తేలప్రా లనంగ 
వైమానికాంగనాసీమంతములం బొల్పు సోగవజ్రపవుంజేరుచుక్క లనంగ 
గగనలక్ష్మీవేణికాభారమును మించునిగ్గుక్రొవ్విరిజాజిమొగ్గ లనంగ 
నభిమతవిజయయాత్రారంభమున దిశాలలనామణులు జల్లులాజ లనంగం 
తే. గంధిమధ్యాంబుచక్రచంక్రమణనిపుణ, కపటపారీనరాజజాగ్రన్మహోగ్ర 
దీర్ణవాలాగ్ర వినిహతోట్టిప్యమాణ, లోలకల్లోలజలబిందుజాల మమరె. ॥203|॥ 


. అనిమిషేంద్రం బౌటన సురరోషరసాత్తరక్తసహస్రనేత్రము లనంగం 


దనగ్భహంబునకు వచ్చెనటంచు వరుణుండు పూజ సేసిన పైడివువ్వు లనంగ 
రత్నాకరాంతకభ్రమణవి స్ఫురణచే మైనంటి కనుపట్టు మణు లనంగ 
రాజీవనామవిభ్రాంతితో మైవాలి కదలనిచక్రవాకము లనంగం 

తే, బృథులశతకో టిశితకో, టిశ్శంగనిహతి, నెనయు జగడంబు పగడంపుతునుక లనంగ 
శాంబరిమత్స్యమూర్తిదేహంబునందుం బొలుచు రంగారుబంగారుపొడలబెడ(గు. | 
204|| 


అని యనితరమతిం బొగడుచు, జనపతి వందన మొనర్చ జలజాక్షుండు మె 
ల్లనం గ్రెందికి జని నావం, దనమై ధరియించె భక్తతత్సరు( డగుచున్‌. ||205 || 


తనక్టేవం గనుపట్టు ధరణీధ్రములం గిట్టు సెలసి కొ మ్మున గొ ట్టు దలంగంబెట్టుం 
బొడువంగా నడతెంచుజడచరంబులం గాంచు నిడుదకోజలం జించుం గడుపు పెంచు 
వెనక బారులు దీర్చుం బెనుగ్రాహముల నోర్చు ఘనవాల మల్లార్చుం గడశఈ బేర్చుం 
బ్రక్కలయం దబ్బురంబుగా. బెల్లుబ్బుం దరగలం బడగెబ్బు గరులదొబ్బు. 

తే. గాయకాంతులం దిమిరనికాయములకుం బగలు గావించుచును బట్టపగలు సేయు 
సారమున మించు మాయావిసారమూర్తి, యించు వేడుకదరి ధరియించునపుడు. ॥ 
206 || 


భోగభాగాభోగభాగనర్హ్యచిరత్నరత్నదీప్తులు తమిస్రంబు నొడియం 

దారతారస్ఫారదారుణాపారభూత్కారము ల్విషములు గ్రక్కుచుండ 
నీలజాలవిశాలనీలశోభావాలమృదునేత్రములు మిజఖుమిట్లు గొల్ప 
దండభృద్దోర్దుడమండనాయిత గేదాదండచండోద్దండదంప్టు లమర 


తే. జగతిభారంబు సైరింపంజాలు టుడిగి, యంబునిధిం దేలియాడు శేషాహి యనంగ 
ధవళతరదేహధగధగద్ధగలు మెజయం గదియ నేతెంచు నొకభుజంగంబుం గనిరి. ॥| 
207 || 


తే. కాంచి యిక నేమి సేయుద మంచు గరుడ, మంత్రము జపించుచుం జలించు 
మౌనివరుల 
వెజివ నేటికి నిదియును విష్ణుదేవు, ననుమతంబున( జనుదెంచె ననుచు లేచి. ॥ 
208॥| 


తే. ఆనరెంద్రుండు భీషణాత్యంతదీర్హ, కాలసర్పంబు రజ్జువుగా ఘటించి 
మీనశృంగంబునను నావ మెదలకుండ, గట్టిగా గట్టివైచి యుత్కంఠ మెజయ. | 
209 || 


చ. కరములు మోడ్చి ఫాలఫలకంబున జేర్చి విశాలలోచనాం 
బురుహముల న్మరందములం బోలి ముదశ్రులు జాలువార సు 
స్టిరతరభక్తి భూపతి నుతించె దినాంతనటన్మృగాంకశే 
@ 2 
ఖరమకుటితటీరటితగాంగ [3]కృపీటముమంఘుమార్చ్భటిన్‌. ॥210॥ 


సీ, జయవియన్మణిఘృణిస్థగి తగాఢతమిస్ర జయచంద్రకిరణదంష్ట్రాసహస్ర 
జయచంచలాతిచంచలదీర్లలాంగూల జయభయంకరముఖశ్మశ్రుజాల 
జయమస్తకోత్సతత్సలిలసిక్తవిమాన జయవృష్టితృప్తప్రజావి తాన 
జయనిర్ణరేంద్ర వజ్రకరోరతరశృంగ జయలక్షయోజనోచ్చయశుభాంగ 
తే. జయమహాచక్రచంక్రమాచరణదక్ష జయతరంగవిలంఘనచటులపక్ష 
జయవిగాహస్టవోద్దామసత్త్వభూమ, జయహిరణ్మయపృధథురోమసార్వభౌమ. ॥211|॥ 


మ. తళుకుంజాయకడానిమైపొడలు నిద్దామీసలు న్వేయికో 
అలు గాటంపుగరు ల్థగద్దగితనేత్రంబు ల్మహేంద్రాయుధో 
జ్ఞ్వలశృంగంబును దీర్హపుచ్చము మహాసత్త్వంబు హేమాద్రికిం 
దులయౌ దేహము గల్లునిన్ను భజియింతు నంభమీనాధిపా. |॥212॥ 


తే. చంద్రుసైందోడు పూంబోడి జళుకుందళుకు, వాలుగన్నుల బెళుకుల వైపు నూపు 
వాలుగన్నుల వలపింపవలయు ననియొ, దేవమాయపుమీన వైతివి పయోధి. ॥ 
213|| 


నాగబంధము 


మ. సమధిక మైనప్రేమం దగ సాగరమధ్యములోన నాగబం 
ధమున నటించు భీమజవనాదకనత్కనకాంగధామవి 
భ్రమఘనమీనమై మునులపాలన సల్బుచు వీకబూనవా 
యమరంగ నేము సాధునిగమాగమగమ్య నదీనజాసఖా. ॥214॥ 


మ. స్వవిధం బంతయు( గాననీక బహుళాజ్రానాంధకారంబు క 
నవం బైకొన్నః బదార్ధతత్త్వ మెయింగంగాలేని మా కిట్టిచో 
రవికోటీప్రతిభావిశేషముల నశ్రాంతంబు విశ్రాంతమౌ 
భవదీయాకృతి చూసిప్రోవు కుహనాపాఠీనచూడామణిీ. |॥215॥ 


క. మీనావతారమున సా మీ నావం దరింపడజేసి తీజలరాశి 
న్నే నిన్ను బొగడ [41గలనే, మీనమ నను జేరి ప్రోవుమీ నలినాక్షా. |॥216॥ 


మ. జడు. డజ్ఞానమున న్సుఖంబనుచు సంసారాంధకారంబునం 
బడి దుఃఖంబుల వెంబడింబడి సుఖంపన్లేక వేసారి నీ 
యడుగు ల్చి త్తములో దలంచి నుతిసేయ న్వానికారుణ్యపుం 
గడగంటం దిలకించి ప్రోతువు జగత్కల్యాణసంధాయకా. ॥217॥ 


క. నే నెవ్వండ నాకీయ, జ్ఞానం బేమిటికి వచ్చెసంసృతిదుఃఖం 
బేనాండు వాయు మోక్షం, బే నెన్నండు గాంతుం దెల్పవే కరుణాబ్దీ. ॥218॥ 


క. నావిని సత్యవ్రతధా, త్రీవిభు( గరుణాకటాక్షదృష్టిం గని రా 
జీవాయితపాండరరా, జివాయతలోచనుండు వచించె మృదూక్తిన్‌. 219 ॥ 


క. నేను న్నీ వనుటయె య, జ్ఞానం బందుననె గలిగె సంసృతియా య 
జ్ఞానము దెగ నదియుం దెగు, జ్ఞానము సమకూరు మోక్షసౌఖ్యము దొరకున్‌. |॥220॥ 


క. విను మిది రజ్జువు ఫణిగా, దని తెలిసిన భయము నుడుగు నటువలె జీవుం 
డనుగాను బ్రహ్మ మని తెలి, సిన నిర్భయుం డగుచు ముక్తిం జెందు నరేంద్రా. ॥221॥ 


క. విను బ్రహ్మానందము తెలి, సినవాం డెందులను భయము; జెందం డనంగా 
వినవే శ్రుతివాక్యంబుల, ననఘా తత్సీతి( జెంద నర్హము గాదే. ॥222॥ 


సీ. బహుజన్మముల సాధుపరిచర్య చేసిన బుణ్యపురాణార్థముల నెయింగుం 
బుణ్యపురాణార్థముల నెటింగినయంత సత్కర్మ మెప్పుడు సలుపుచుండు 
సత్కర్మ మెప్పుడు సలుపుచునుండిన మత్పాదభక్తి యాత్మను జనించు 
మత్సాదభక్తి యాత్మను జనించినమాత్రం గొనసాగి జ్ఞానంబు కుదురుపడును 


తే. జ్ఞానమునం బూర్వకర్మసంచయము లెల్ల, దీజఖు నప్పటికర్మము ల్ట్వేషహితుల 
కగును బ్రారబ్బ మనుభూతమగుచు. దెగిన, జనుండు గైవల్యసామ్రాజ్యసౌఖ్య మొందు. 
223 || 


తే. అని మజియు సాంఖ్యయోగక్రియాదిబోధ, సాధకం బైన సపురాణసంహితాక్ర 
మము సవిస్తరముగ సంశయములు దీజు, యముల  కెజింగించుచున్న 
యయ్యవసరమున. ||224|| 


శా. అబ్రంబైన భుజాబలద్రఢిమ వాహగ్రీవుం డత్యంతసు 
ప్రబ్రహ్మాస్య సమిరనిన్సృతములౌ తమ్ముం బ్రమోషించి య 


య్యబ్రాశిం జొజంబారుచో శ్రుతులు హాహాకారము ల్మీజంగా 
నబ్రహ్మణ్యము వెట్టినం గపటమత్స్యం బేగెం దద్రక్షకున్‌. |॥225॥ 


సీ, కమలజాతభవాండకర్పరం బొరయంగ మెబుగుబంగరుచాయమేని( బెంచు 
బిరుదువజ్రపుగండపెండారమై మీజణుకొమ్మున శేషాహి గ్రుచ్చి యెత్తు 
దిక్కుంభికుంభము ల్వ్రక్కలై ముక్తాఫలములు పై గయ వాలమునం గొట్టు 
బడబానలము దపింపంగం జేయు రూక్షవీక్షణముల విస్ఫులింగములు దాల్చు 


తే. భావిమంథమహీధరభ్రమణరీతిం దెలుపుపొలుపున గిరగిరందిరుపుగట్టు 
నబ్ది నేకాంతలీలావిహారలోలుం డైనహాటకకపటపారీనవిభుండు. 12261 


క. అని తెలిపిన వైశంపా, యన శమధనలోక నిర్దరాధిపుతోడన్‌ 
జనమేజయవిభుం డనియె, న్వినయము రెట్టింప మిగుల విస్మితుం డగుచున్‌. |227॥ 


శా. ఓవాచంయమిచంద్ర సంద్రములు నేం డొండైనవేళన్‌ హయ 
ర్రీవుం డెక్కడనుండె  నేకరణి( జేరె న్సత్యలోక కంబు రా 
జివోత్సన్ను( డెముంగకుండ నిగమస్తేయంబు గావించి వాం 
డేవంక న్వసియించెం దెల్ప(గదవే యేతత్సురావృత్తమున్‌. |228|| 


క. అన వైశంపాయనముని, విన విన నిం పొంద నిట్లు వినిపించె ఘనా 
ఫఘనఘనరవగౌరణలం, ఘనజాంఘికనవరసార్థగంభీరోక్తిన్‌. ||229|| 


క. మును చాక్షుషమన్వంతర, మునను హయగ్రీవనామమునం దగుదనునం 
దను డతిఘోరతపశ్చ, ర్యను హరు సంతుష్టుం జేసి యాహరుకరుణన్‌. |॥230॥ 


క. వనరాశి భువనమోహన, మను నగరం బొకటి దానవాధ్యక్షత్వం 
బును నిర్ణరవరజిత్వర, ఘనబాహుబలంబు గాంచి కదనోన్ముఖుం డై. ॥231॥ 


క. రుషితుండుగా గిరి గుహలం, దుషితత్త్వము గన్నసురల కుచితంబయ్యె 
న్లుషితత్వము పరు విడు నని, మిషపతియు మనోజవాఖ్య మించవహించెన్‌. 
232 | 


వ. ఇట్లు దురతిక్రమనిర్వక్రదోర్విక్రమంబున శక్రాది సకలలోకపాలకులంబు 
వికలంబు గావించి తదీయపిదంబు లాక్రమించి వారలు దనపదంబు లాశ్రయింప 
భువనత్రయం బేకాతపత్రంబుగాం బాలించుచుండి యొక్కనాండు. ॥|233|॥ 


చ. హరిహయవహ్నిసౌరిదనుజాప్పతి వాయు కుబేర శంకరుల్‌ 
సరసత గొల్వుమ్రైొక్కు లిడ స్వామి పరా కవధారు దేవ హె 
చ్చరిక యటంచు గంచుకులు సారెకు నూరెల నుగ్గడింపంగా 
నురుమణిపీరి నిండుకొలువుండి నిశాచరనాథుం డీట్లనున్‌. ॥234॥ 


క, ధీరహితులం దనమంత్రులం జేరంగాం బిలిచి యతివిజ్బృంభితవర్షా 
ప్రారంభాంభో! ధరగం, భిరవచో గుంభనంబు మించ వచించెన్‌. ||235॥| 


తే. అఖిలదిక్సాలకాధిపత్యంబు మనకు, జెల్లుచుండంగ నిది యేమి క్షితిదివిజులు 
యాగభాగంబు లర్పింప రంచు నొకని, శాచరునిం బంప వాండు యాజకులకడకు. | 
236 | 


క. చని “యింద్రాయస్వాహ”, యనుచుం బురోడాశ మిచ్చు నవసరమున హో 
తను జెయివట్టి యహో నిలు, మని గద్దించుచును బలికె నందటు వినంగన్‌. 237 |॥ 


శా. సౌవర్ణాచలధైర్యకల్పి తతపశ్చర్యాస హర్షిభవ 
జ్ఞివంజీవసుహృత్కళాధరవరశ్రిదర్పభీతొమ నా 
తేవాసాంజలి తొనమద్ధరిహయర్రీవుం డనాగా హయ 


వ. డేలెడు ముజ్జగంబులు గనత్మ్కీర్తిప్రతాపంబులన్‌. | 238॥ 


సీ. జేజే యనుచు మ్రొక్కు జేజేలరాయండు వేండికోనని చూచు వెండివేల్పు 
దండంబు ధరియించు దండపాణి తదాజ్ఞ దా నవుదలం దాల్చు దానవుండు 
చేతులు మొగించి ప్రచేతుండు భజియించు గతి నీవె యని సదాగతి చరించు 
ధర్మువంచు మనుప్యధర్ముడు ప్రార్థించు శంకచే శరణొందు శంకరుండు 


తే. జలధి సొరబారు హరియును జడధి యగుచు, గట్టుమెట్టును బులితోలు గట్టుదంట 
దెసలదొరలకె యిటువంటిదెసలు దొరల, గలరె పరు లింక నతనితో గలని కెదుర. | 
239 || 


క. ఓవిప్రులార వినుడి, నావచనము నేటినుండి నన్నేలు హయ 
గ్రీవునకు యాగభాగము, లీవలయు న్వహ్నిముఖుల కీవల దనినన్‌. |240॥ 


సీ. ఏమేమి తా(గాక యిక నెవ్వరున్నారు యాగభాగంబుల కనెడువారు( 

దన కేల వచ్చె నింతమదాంధకారంబు తనువొ ల్ల డేమొకో యనెడివారు 

సలుకక దుర్భాషలాడెడి దూతజిహ్వయె చీల్పవలయుంబో యనెడివార 

లెంతవింతలు పుట్టె నిది యేమి హేతువో యంచు. జిత్తమున( జింతించువారు 

తే. నొదిగి యేమనకూరక యుండువాంర, లేమియుత్తర మంచు నూహించువారు 
నగుసదస్యులలో గొంద జార్యు లిట్టు, లనిరి సమయోచితంబుగా దనుజుం జూచి | 
241 || 


తే. నీవు సెప్పి నబుద్ధి యెంతేని లెస్స, కాదనంగ రాదు మాకు లోకముల కెల్ల 
నేత గాడె గర ల. డైన నొకమాట గల దెట్టు లనిన వినుము. 242 || 


క. వేదోక్టవిధిని మేమా, యాదివిజుల కొజకె యిత్తు మధ్వరభాగం 
బేదిక్కున స్వాతంత్రం, బేదీ మా కనిన దనుజుం డేగి రయమునన్‌. |॥243 | 


శా. ఆవార్త ల్వినిపింప దైత్యపతి రోషావేశ ముప్పొంగ నా 
హా వేదంబుల యాగభాగము లమర్యశ్రేణికేగాని మా 
కేవంకం బనిలేక యుండునటుగా నెర్పాటు గావించెం గా 
నీ వేగంబ హరించి తచ్చుతులు భగ్నీభూతము ల్సేసెదన్‌. |244॥ 


తే. అరయంగాం గశ్యపబ్రహ్మ కగ్రమహిషి యైన దితిపుత్రులము గాన నాదిదేవ 
తలము మే మట్టిమాకు నధ్వరములందు, భాగములు లేమిదేమి పాపంబుగాదె. ॥ 
245 || 


తే. అహహ సత్రంపుంగూటికి నమరవరులె, కాని మే మర్హులము గామెకాయటంచు( 
(5]బరిహసి ంచుచు నత్యంతపరుషరోప్ప రసకషాయితనేత్రుం డై యసురవిభుండు. ॥ 
246 || 


ఆ. ఇంక నేడు మొదలు నెవ్వరు వేదముల్‌, [6)దలంతు రట్టివారు దండ్యు లగుదు 
రనుచు( జాటంబంచె నఖిలలోకంబుల, దానవులకు. గలదె ధర్మచింత. ॥247॥ 


వ. అంత. ॥248॥| 


క. ఆవార్త లెల్ల నారదు, చే విని వీ; డెంత దుడుకు చేసె నటంచున్‌ 
భావంబు గలంగ శుక్రుడు, [7వేవేగ న్వచ్చె దైత్యవిభుసభం జేరన్‌. 249 ॥ 


క. వచ్చిన మునిపతితో దన, ముచ్చట దనుజుండు దెల్ప మునిపతి దనలో 
నచ్చెరువందుచు నిదియే, మిచ్చం దలంచితివి దానవేశ్వర చెపుమా. ॥250॥ 


తే. అక్కటా స్వయంవ్యక్తము లైనశ్రుతుల, నౌనుగాదన( దగునె యయ్యజునకైన 
సురలయందును ధర్మ మసురులయందుం గలుషమును గల్ల మీకు భాగములు 
గలవె. ||251॥| 


క. కలకాలము పరకాంతలం గలయందలంచుటలు హింసగలగుణ మయ్యెం 
గలవే ధర్మంబులు మీ, కలకలహములందెకాక యసురాధిశా. |252॥ 


తే. అనిన నాగ్రహ మొదవ లోనడంచి నెలవి, వారంగా నవ్వి దైతేయవీరుం డనియె 
నెంతమా టానతిచ్చితి రే నెఖుంగ, నే నుధాంధులధర్మంబు లింత యేల. ॥253॥ 


సీ. అమరనాయకుం డహల్యాకాముకుండు గాండె శిఖి బుషిస్త్రీల కాశింపలేదె 

సతతంబు యముండు హింసకుం బాలుపడయె రాక్షసులలోపలివాడు గాండె నిర్భతి 
వీర్యంబు ఘటములో విడువండే వరుణుండు పననుండు గన్నెలం బట్టలేదె 

శివ కపరాధంబు సేయండే ధనదుండు భర్గుం డొనర్పండె బ్రహ్మహత్య 

తే. హరియు భృగుపత్ని నాపండే యజుండు గూంతుం గలయంజే శశి గురుకాంతం 
గలసికొనండె 

యింక శుద్ధాత్ము అగువెల్పు లేరి వేలు, మడచి యెజింగింపుం డెణీ(గిన మౌనివర్య. ॥ 
254 || 


తే. తాము చేసినయవి యెల్ల ధర్మములంట, మేము చేసిన దఘమంట మేలుగాదె 
యేకరణి వచ్చె వారల కింతయగ్ర, గణ్యతయు మాకు నింత లాఘవము జగతి. | 
255 ॥ 


ఉ. ఎక్కడిధర్మ మేటిశ్రుతు లింకన నేటికి నేను రాజునై 
పెక్కువ ముజ్జగంబులు నభేద్యపరాక్రమలీల నేలన 
న్నెక్కుడుభక్తితో గొలువ నిచ్చెదం గోరినవారికోరిక 
బ్లక్కిన నోర్తుగాని పరదైవముల నృజియింప నోర్తునే. ॥256॥ 


తే. మీరు విచ్చేయుం డనుచు సమృద్ధిరోష, మెసంగ డిగ్గన లేచి యయ్యసురవిభుండు 
నగరిలోనికి. బోవ దానవగురుండు, నచ్యుతుండె చక్కంబెట్టెడు ననుచు. జనియె. || 
257 || 


సీ. మునివృత్తి “నో” మని ముక్కు పట్టి జపంబు చేయం డొక్కరు. డేని జిత్తశుద్ది 
“నగ్నయేస్వాహా” యటంచు వేలిమీయందు నొకండైన యాహుతి నొసగంబోడు 
“హరిరోహరి” యటంచు న్లాయాయిప్పుణ్యతీర్థ్ణంబుల నొకండైనం దానమాడం 

డుపదేశ మొనరింప రొగిం “దత్త్వమసి” యంచు సామవేదంబుల సరవినొడివి 

తే. భూసురులలోన నింతేల భుక్తివేళ, నైనం “జిత్రాయనమ” యని యన్న మిడ ర 
దేమి జెలువుదు నింక శ్రీరామరామ, తలంప దోసంబు నా(టిదుర్దశలతెటి(గు. ॥258॥ 


తే. లేశమాత్రంబు ధర్మంబు లేనికతన, జను లనావృష్టి నతివృష్టి సమయ విలయ 


సమయ మగుటయు జలధు లైక్యమును జెండ, భువనమోహన మసురపుంగవుండు 
చేరి. ||259॥| 


మత్తకోకిల. ఇంక నా కిది వేళయంచు ననేకసంగరరంగని 
శృంకబాహుమహస్సనాధుల సైన్యనాథులం బుత్రులం 
బంకజాక్షులం గార్యదక్షుల బంధులం దగువారలం 
గొంక కప్పురి నిల్పి దానవకుంజరుండు మదాంధుండై. |॥260॥ 


క 


మందులముడితాట మలంచివేసినసిగం బొ ల్పుగానంగనీని బొమిడికంబు 

పరులకు దాను గన్సడకుండ ఫాలభాగమున( బెటినయటి కావిబొ! ట్టు 

నెడవంకం బచ్చరాపిడీవంకిం బొకించి చారికట్టిన నీలిచాయదట్టి 

వలకేలం బిడెము డాపలికేలం గేడెంబు నంగంబునందు వజ్రాంగీజో డు 

తే. మీటి మజీయును దైతేయచోరభటుండు, కుయిచకన్నపుంగత్తి సొక్కుపొడిబరణి 
మూలిక ల్మణు ల్వాకట్టు మొదలుగాంగం జోరసంగ్రహణీయవస్తువులు గొనుచు. || 
261 | 


వ. ఇత్తెజంగున నత్తురంగగ్రీవుం డుత్తరంగితోత్సాహసాహసంబులు మనంబునం 
బెనంగొన నభంగతిమిరభం గచంగన్మణిస్థగితగోపురం బగుపురంబు వెలువడి 
నలుగడలం గడలి విలోకించుచు నొకించుక గొంచక రసాతలశూూయమాణ 
విరించిచంచలలో! వనాకరాంచలసమంచితవిపంచికారవవంచనాచుంచు 
చంచత్తరంగాయమాననాగకన్యకానన్యసాధారణానూనగానతానమానం 
బులకుం జొక్కుచు మయమాయానియమితోపరిహరిత్పరిచ్చదవితానాయి 
తతోయధిం జొచ్చి ఘనాఘనఘనాపఘన జవజాయమానపవమానదోధూయ 
మానజలచరవర్గం బగుబాహుద్వయద్వయసమార్గంబు పట్టిపోవుచు నాడా 
డ సభ్యవహారంబులకై విహారంబులు సలుపు విహారంబుల కరతలప్రహారం 
బులం జమున కుపహారంబులు సేయుచు వక్తృంబు లగునక్రంబుల చక్రంబుల 
నాక్రమించి చక్కు సేయుచు గులాచలచక్రక్రమవక్రచంక్రమవిక్రమాభితః 
క్షుభితసర్వతోముఖత్వరిత సర్వతోముఖ పరి పతజ్ఞలచరగ్రసనవ్యననవ్యగ్రపరి 
వృతాయమాననానామహామీనాననంబులు సొచ్చి యుదరంబులు వ్రచ్చి 
యు గాఢతరకంచుకవ్యూఢోరుస్తటి ఘణిల్లన మైన్దాకాదికులపర్వతంబులం 
దాశుచు నిజావలోకనభయపలాయమానమానుషీవితానంబు లనవసరపదవి 
లగ్నవిద్రుమలతావలయపతితజలమాణవకులం గనుంగొని హసించుచు నఖండ 
గండతలమండనాయితపిచండిలమద ప్రచండసముద్దండంబు లై యొండాడ 
భండనంబులు సల్పుచు. గాండవేదండకాండప్రకాండంబుల నడుమదూతీ ప హ 
రిదంతదంతిదంతురితకాంతిమంతంబులగు తదీయదంతిదంతంబులం బెకల్చి వరు 
ణాంభో జనయనాకుచకుంభవిజృంభమాణావష్టంభసంరంభంబు అగుకుంభం 
బుల మౌక్తికంబు లెడల వ్రేయునెడల జడిసి పరువిడ బెడిదమగు ఘీంకారం 
బుల నంకురించిన శంకాతంకంబుల వడంకుచు. దమతమయంగనామణు లొసం 
గుహఠాలింగనంబుల నుప్పాంగు జలమానుషకుమారవర్గంబుల మ్రొక్కులు 
రైకొంచు నెడనెడం ద్రోవకడ్డంబై మెలంగు జలభుజంగంబులం గనుంగొని 
దుశ్శకునంబని తలంచుచుం జేనొడిసి జిరజిరం ద్రిప్పివైచునెడ ఫణామణులు చె 
దరి విస్ఫులింగంబులగములవలెం జూపట్టి యేపట్టున నిలువంజాలక మూలమూల 
లకరుగు మకరకర్కటకాదిజంతుసంతానంబుల కగుబడబానలసంతాపంబునకుం 
గొంత చింతించుచు భవిష్యత్కమరఠధృతమందరవనుంధరాధరసూచకంబు ల 
గుచు గిరులక్రింద నందంద౦ గ్రందుకొనుకూర్మంబులు గ్రుంగ శృంగంబుల 


మెట్టి లంఘించుచు ఘృతపరిస్థు తసముజ్ఞ లదౌర్వజ్వలనజ్వాలికాసంతాపశర్క 
రాయితేక్షురసవ్యంజనసమంజసంబు లగుదుగ్గంబులు గ్రోలుచుం దనివి సాలక 
అలవణరససంమిశ్రంబు లగుదధిఖండంబుల మెసంగుచు శుద్ధోదకంబుల గండూ 
షించుచు హేలావధారితహాలారసపాన వేలావిలోలాయి తకాలానలకీ లాకుల 
సమాకులాభీలారుణశోభాలవాలవి శాలలోచనగోళంబులు ద్రిప్పుచు సోలు 

చు జంబూప్టక్షాదిద్వీపవృక్షద్విత్రిమాత్రావశిష్టశాఖావలంబనంబునం గొతవి 
శ్రాంతుం డగుచు దివాకరమార్గంబు నిర్గమించి సుధాకరపథం బంటి తారాపథం 
బున కెగసి బుధాదిగ్రహంబుల నతిక్రమించి ధ్రువమండలంబు దండకుం జేరి 
మహర్లోకపథంబునం బయలుదేటిీ [8]ప్రాపస్తంయుగవిలయసమయసముట్చిప్త 
సప్త్పసప్తిదిప్తితతప్తు లగుచు నుపరిలోకంబులు వలసలు చేసి మరలి తమతమ 
యగారంబులం జేరువారి నాలోకించుచు దాహాదివర్ణితులై విరాజిలు వైరాజ 
లోకంబగు జనర్లోకంబుం బ్రవేశించి యవ్వల శతానందనందనసనకసనందనాది 
మునిబ్బందారకమునిబృ్బంద సహస్రారవిందబంధుబంధురప్రభాదురవలోకం బగు 
తపోలోకం బస్తోకప్రయత్నంబునం గడచి యాకడం జనిచని. ॥|262|॥ 


ర్‌ 


కడవన్నెతళుకుబంగరుకోట కెంజాయ సంజకెంజిగిరంగు సవదరింపం 

దోరంపు ముత్యాలతోరణంబుల కాంతి చొక్కమౌ చుక్కల టెక్కు సూప 

జేజేలరాజాల చెలువంపుగృహపాలళి కటికిచికటిగుంపు గరిమనింప 

రాణించు జాతివజ్రాల మేడలడాలు పండువెన్నెలచెన్ను పరిఢవిల్ల 

తే. వివిధమాణిక్యదీపము ల్వైలుగుచుండ, స్మరరణశ్రాంతమిథునలోచన సరోరు 
హములు ముకుళింప నైశధర్మముల నొదు, సత్యలోకంబు గనుంగొనె దైత్యవిభుండు. 
263 ॥ 


చ. కనుగొని విశ్వకర్శ్మకరకౌశలి మెచ్చుచు రాజవీథులం 
జనిచని ముందట న్వెలి హజారము వెల్వడి వచ్చుచున్న యా 
సనకసనందనప్రముఖసంయములం గని పెద్దకొల్వు దీ 
టి నలువయంచు నెంచి నడురేయి నిశాంతము సొచ్చి యచ్చటన్‌. |॥264॥ 


ర్‌ 


ఉపసృప్టి క్రమమెల్ల నొప్పించి బహుమానమంది వచ్చిన కర్దమాదిబుషుల 
జనులకర్మశరీరసంఖ్య లెల్ల దినాంతకము వేసి లిఖియించు కరణికులను 
దమతమయాధిపత్యములు దీర హజారమందుం గాపున్న యింద్రాదిసురుల 

వినికి వేళ యటంచు వీణలతంత్రులు సారించుతుంబురునారదులను 

తే. దానవరుసల పెంచు గంధర్వగాయ, కులను జతగూడునట్టువకొలమువారిం 
గాసెగట్టు వియచ్చరకంబుకంధ, రలను జూచుచు. గక్ష్యాంతరములు గడచి. |॥265॥ 


ర్‌ 


తోరంపుసాంబ్రాణిధూపధూమము గట్టు పగదాయబాబాలబారు దీర్చ 
బంధురమురజధింధింధిమిధ్వానంబు బహుళగర్జావిజ్బంభణము నెజవ 
వేలుపుమిన్నల వివిధభూషణకాంతి శక్రచాపస్సూర్తి సవదరింపం 

దిరుపులగట్టు బిత్తరులమైందీంగెలు గ్రొక్కారుమెయింగులకోపుం జూప 

తే. బుష్పవర్షంబు వడగండ్లపొలువు దెలుప, సారమృదుగీతికామృతాసార మెసంగ 
వర్షవేళను బోలు నవ్వనజభవుని, నాట్యశాలను దడసె దానవవిభుండు. |॥266॥ 


ఆ. అజుడు గొలువుదీరి యంతిపురంబున, కరుగుదనుక నొక్కయరుంగుగప్పు 
రాలత్రోవం గానరాకుండ డాంగి యా, వెనుక మెల్లన వలంజనుచు నెదుట. ॥267॥ 


తే. భానుపరిపూర్ణనీహారభానుచిత్ర, భానుభానుమహోజనిస్థానదృశ్య 
మానమాణిక్యదేదీప్యమాన మైన, కాళికాగేహపాలి వీక్షించికొనుచు. |॥268॥ 


సి శారికాకలకంఠసగుణనిర్గుణవాదనిర్ణయప్రవణవాణీశుకంబు 
రథవియోజితమనోరధమనో, జ్ఞవిహారహారివాహనరాజహంసకులము 
నశ్రాంతవికచహేమాంభో జవిహరమాణాజ్ఞాత విరహిరథాంగయుగము 
భారతీగళరవాభ్యసనలీలాలో లకవకివకలరవకలరవంబు 
తే. గురుకుచాహాసపుషితచకోరకంబు, గానవిద్రవమాణశృంగారసౌధ 
చంద్ర తాంబుకణపాయిచాతకంబు, నగుచుం జల్వొందు లిగ్భహంబునందు. ||269 || 


మ. తళుకుంజప్పరకోళ్లమంచమున నిద్దాజాజిపూసెజ్జపైం 
బలుకుంజిల్కలకొల్కి రాచిలుక బాబాసాహిబూనెయ్యపుం 
గలనన్‌ సౌఖ్యము గాంచి మైబడలంగా గాటంపునిట్టూరుపు 
ల్వొలయ న్నిద్రితుండైన పద్మభవు నాలోకించి యాలోపలన్‌. 270 ॥ 


తే. అతులమాణిక్యదీపము లార్పరామి(, దనదు నెమ్మేనిచాయ నత్తజీ శయించి 
యున్నయుడిగెపుపూబోండ్డయొడలిమీ(దం, బాజినియ్యక యొకయోర జేరవచ్చి. | 
271|| 


మ. అతులంబై తగు బ్రహ్మవర్చ సము డాయన్రామిం బొంచున్నచో 
నతివేలాయితనాసికానుషిరయాతాయాతనిశ్వాసమా 
రుతసంక్షుబ్బచతుర్ముఖంబులను మూర్తు ల్దాల్చి వేదాళిని 
స్రుతయైననీ హరియించె దక్షణమ రక్షోభర్త విభ్రాంతుండై. ॥272॥ 


సీ. హీరకుట్టిమభూము లిసుకనేల లటంచు గట్టగా నడుగులు పెట్టవెజచుం 
బచ్చరాకట్నంబు పచ్చికపట్లని వెడవెడ మునివ్రేళ్ల నడచిపోవు 
నిలువుటద్దంబుల నీడలు పరికించి పరులంచు. జేకత్తి పదిలపజుచు 
దానువచ్చినతోవ గానక తలబిొ ప్పిగట్టింగాం గుడ్యభాగముల దారు 
తే. దడంబడుచు నిద్రపోయెడి తలిరుంబోండ్డ, పాదముల మెట్టు గాని మున్పంటిధైర్య 
మూనలేండయ్యె విను మెంతవానికైన, దొగతన మన్నయప్పుడె దొడరుభయము. ॥ 
273|| 


మత్తకోకిల. అంత నొక్కక్రమంబునం దనుజాధినాథుండు భారతీ 
కాంతుకేళిగ్భహంబు వెల్వడి కంధిగర్భము( జేరంబో 
నెంతయు న్నాజవెట్టె వేదము లీశ్వరా మము దేవతా 
హంతచేం బడకుండం బ్రోవవె యంచు బెట్టుగ భూవరా. ॥274॥ 


తే. అప్పు డచ్చెరువందుచు నంబురాశి, దరినినుండెడి సప్తర్షివరు లిదేమి 
యార్తనాదంబొ కపటమీనావతార, తేటతెల్లమిగా మాకు దెల్పవలయు. ॥275॥ 


ఉ. నావుడు శాంబరీశఫరనాయకుం డిట్లను మౌనులార వా 
ణీవిభుం డిఫ్లు మైమజచి నిద్దుర వోవంగం జూచి యాహయ 
గ్రీవుడు చోరవృత్తిని హరించి తముం గొనిపోవుచుండంగాః 
గావంగ దిక్కు అమిం గడశ న్నాజవెట్టందొడంగె వేదముల్‌. ॥276॥ 


ఉ. కావున మ్రచ్చురక్కనుని గ్రక్కున నొక్కట నుక్కడంచి వే 


దావళి నుద్ధరించి క్షణదాంతవినిద్రితుంజైన బ్రహ్మ కిం 
బోవలెనంచు మించుజలమున్‌ బలముం గలముం బయోధి నెం 
తేవడి మీజడించి దురతిక్రమవేగపరాక్రమంబునన్‌. | 277 ॥ 


మ. సమయాంభోనిధి( జొచ్చి చండతరచంచద్వాల మల్లార్చుచున్‌ 
సమరో జ్ఞ్రంభితజంభశాసన భుజాస్తంభాగ్రదంభో లిదు 
రదమశృంగంబున వేదచోరపురవప్రశ్రేణికల్‌ నుగ్గునూ 
చముగాం దాశె సుధాశనాసహనయోషాగర్భనిర్భేది టై యె. |278॥ 


మ. అటులం దాశిన యంత దంతికరలూనాబ్దంబు చందంబునన్‌ 
స్ఫుటితం బైనపురంబు వేవెడలి రక్షోవీరు లీక్షించి యె 
చ్చాటలే దిట్టీకడానిచోజ యిది గొంచుంబోయి చేకాన్కగా 
ఘటియింపందగు దైత్యనేత కని దోర్గర్వం బఖర్వంబుగన్‌. |॥279॥ 


తే. గాలములు వైచువా రది కాదటంచుం బెనువలలు వేయువా రవి పనికిరావ 
టంచు వడిగా రచెక్కకై యరుగువారు, నైన యసురుల కనియె నమ్మీనమూర్తి. | 
280 || 


ఉ. ధీవరులార గాలము తుదిం బలంబుగ నెట్టగ్రుచ్చి మీ 
రీవగ వైచినం దగుల నేటికి నేంటికి వింతమాంసమున్‌ 
గావలెనంచు వచ్చితిని గావుననేవలెనన్న మీ హయ 
గ్రీవుని గ్రుచ్చి వైవుండు హరింపుదు న మిమ్ము జేరుదున్‌. ॥281॥ 


ఉ. ఇంత ప్రయాస మేల చను' డిప్పుడ యంచును వారు సూడం దా 
నింతయి యంతయై వెనుక నేనుగయంతయి కొండయంతయై 
యెంతయు( బెద్దయై కడలియెల్లెడ నిండి సహస్రయోజనా 
క్రాంతతనూవిలాసమునం గన్పడం జూచి నిశాటసైనికుల్‌. 282 || 


క. నరభక్ష్య మైనమీనము, నరభోజనభక్ష్య మౌ ననంగం జిత్రం బే 
పరికించెద మిట నేండా, సురపతి నిను దినుట నీ వసురపతిం దినుటల్‌. |283॥ 


మ. పదరం గారణ మేమి యంచు దనుజు ల్పాహాబలప్రాఢిచేం 
గదల నో ఇదుచు నీంటెలం బొడుచుచున్‌ ఖడ్గంబులం జించుచుం 
గదియ న్లన్గొని మత్స్య మొక్కపరి శృంగం బట్టిటుం ద్రిప్పంగా 
నుదరంబుల్‌ శరమ్‌ దెగంబడిరి దైత్యు ల్వేనవే లొక్కటన్‌. |॥284॥ 


శా. ఆవార్తల్‌ హతశేషసైనికులచే నాలించి సేనాని దా 
నీవేళం జని దానిం దెత్తునని వే యేతేరం ద ద్వాలలీ 
లావిక్షిప్తమహానగాళిపయి వ్రాలం గూలె సైన్యంబుతో 
దేవారాతివరూథినీవిభుండు మధ్యేరాజమార్గంబునన్‌. ॥285 ॥ 


వ. అంత. ॥286॥ 


శా. వాలోత్రిప్తగిరు ల్సురారివురిపై వ్రాల న్విశీర్ణంబు లై 
రాలె న్లోపురముల్‌ గృహంబు లురిలెం బ్రాసాదముల్‌ నుగ్గులై 
తూలె 'న్లోటలు మ్రగ్గె సౌధములు దొడ్తో ఛిన్నభిన్నంబు లై లై 


వ్రీలె న్మండపపంక్తు లొడ్డగిలె నావిర్భూతఘోషంబునన్‌. |॥287 ॥ 


తే. వానిలోపల నొక్కపర్వతము వచ్చి, తాను గొలువున్న కేళిసౌాధమునం బడిన 
బెగిలి పైబడం జేతులం బట్టి యవల, వైచి వెల్వడివచ్చి నిశాచరుండు. |॥|288|॥ 


తే. అగమురాం గారణం బేమి యనుచు మంత్రి, జనుల నడిగిన వారలు వినయమునను 
దేవ యొక పైండిచోణ యీదీవి చేరి, వినయము సేయుచున్న దీవివిధగతుల. ॥289॥ 


సీ. తిమితిమింగిలముఖ్యదీర్హమత్త్స్యంబులం గొమ్మునం గుదులుగాం గుచ్చి యెత్తు 
దనసంతతికి మేతంగొనివచ్చురీతి దిక్కరిశరీరంబుల గరులనాను 
దృఢవాలమున గట్టు లగయంగం గొట్టుచు. గేలిమైం గందుకక్రీడ సలుపు 
నుగ్రసత్త్వాహార ముపశమించుటకు నా బడబానలము గ్రోలి పాజవిడుచు 
తే. నాశరచ్చేదనముం దృణప్రాయముగను, జలుపు టేవింత యదియె కావలె నటన్న 
గుటుకుమనకుండ బ్రహ్మాండకోటి మ్రింగి, సప్తజలధులు ద్రావదే క్షణములోన. |॥290॥ 


క. అని మంత్రులు వినిపించిన, విని నవ్వుచు లేచి దైత్యవిభుం డది యేదీ 
కను/గందము గా కని తను, దనుజులు గొలువంగ వార్థితటగతుం డగుచున్‌. ||291॥| 


మ. కనియె న్దానవసార్వభౌము+ డెదుటం గల్పాంతపాథోధిరా 
డనుగామీనము సాధులోకవిపదాయానచ్చిదావ్యాజసం 
జనితోద్యత్కరుణాధృతాయతతరీసప్తర్షిభూమీనము 
న్లనదంష్ట్రాంగవిభాజితాయుతతమీకొమీనము న్మీనమున్‌. ॥292॥ 


చ. కని యిది మీను గాదు లయకాలమహాబలనీయమాన కాం 
చనకుధరంబ యంచు మది సందియమందుచు. గాలరుద్రశూ 
లనిభసహస్రదంష్టలు జ్వలద్బడబానలకీల లోలిలో 
చనములు ధూమకేతుసదృశంబగు వాలము చూచి నివ్వెజన్‌. |293॥ 


మ. ఇది మీనంబగునైన నేమి యసిచే నింతింతగాం ద్రుంతునో 
కుదియంగొట్టుదునో గద న్నిశితమౌ కుంతంబునం గ్రుచ్చి యె 
త్తుదునో మీందికి నిప్పుడంచు మిగుల దుర్వారగర్వాంధు(డై 
కదియంజూచి మృషారుషాధిపు(డు జాగ్రద్వాల మల్లార్చుచున్‌. |294॥ 


తే. శార్జ లిలావినిర్ముక్తశరముల రిపు, సేనం గీలాలసిక్టంబు సేయుశౌరి 
శార్ణ లీలా వినుర్ముక్త శరముల రిపు, సేన గీలాలసిక్తంబు సేసె నపుడు. ॥295॥ 


ఉ. ఓరినిశాచరాధమ పయోరుహగర్చు(డు నిద్రవోవంగా 
నూరక యేల తెచ్చితివి యుత్తమవెదము లందు నేమిచే 
కూరెను నేడు నీ కకట కోతికి మానిక మేల గూలంాం 
గారణముంటం జేసి చెడుకార్యము చేసితి వింతె యిమ్మెయిన్‌. |296॥ 


క. అన విని నీవా యెవరో, యనియుంటిని మంచికార్యమాయెను నేంజే 
సినవుణ్యంబునం గా నినుం గనుం/గొనంగాం గలిగె నింతకాలంబునకున్‌. ||297॥ 


శా. నే నేదిక్కునం జూతునో యనుచు నెంతేభీతి వారాశిలో 
మీనంబై మిడుకంగం జొచ్చితి వయో మేలే హరి దినికిం 


కే నేమందును డాంగంబోయినం దలారిల్లయ్యె నేండేడకుం 
బోనౌ జిక్కితి వంటయింటిశశమై బోనంపవుం బెన్గూటికిన్‌. ॥298॥ 


చ. ఇదె కనుంగొమ్మటంచు నిటలేక్షణరూక్షకటాక్షవీక్షులన్‌ 
గుదిగొని నిప్పు లుప్పతిల ఘోరతరభ్రుకుటీకరాళమై 
వదనము భానుమండలము వైఖరి జేగుఖుచాయ మించంగా 
గదంగొని త్రిప్పివైచె లయకాలమహాోద్ధతి [9]త్రిరుమిజంగన్‌. |॥299॥ 


తే. ఆగదాదండ ముద్దండమగుచుం దాశి, తోక వెండ్రుక యైనను దులుపదయ్యె 
నేమి చెప్పుదు బృథురోచనామధేయ, మపుడు , సార్థకమయ్యె మత్స్యంబునందు. ॥ 
300॥| 


వ. అంత. ॥301॥ 


మ. ఘనరోషంబున మీనమూర్తి నిజశ్ళంగం బెత్తి తీరన్థు(డై 
మనుజాశిప్రభు నేయంగాః దెగియె రంభాస్తంభముంబో లిత 
త్తను వచ్చో నరుణోదయం బయినచందంబొప్ప రక్తెఘము 
ల్వనధిం దెలె వినిద్రతం దగెం జతుర్వక్త్రాబ్బము ల్రహ్మకున్‌. ॥302॥ 


తే. నిదుర మేల్కొని వేదము ల్నెమకి కానం జాల కంభోజభవుం డబ్ధిం దేలియాడు 
మీనమూర్తిం గనుంగొని మేనువుగం జేరి ప్రణమిల్లి సన్నుతి కన నిట్లు. |॥303॥ 


శా. శ్రీమీనాకృతయే నమోభగవతే సృష్ట్యాదిసంధాయినే 
హైమాహార్యరుచే హృతానతశుచే సారావపాథోముచే 
సాముద్రాంబువిహారిణే దితిజనుస్సంహారిణే హారిణే 
స్వామి న్వాహి కృపాహి తే హితతరా సర్వేషు దేహి శ్రుతీః. |॥304॥ 


మ. అని వర్ణించు సువర్ణగర్భునకు వేదాళిం బ్రసాదించి గ్ర 
క్కనం ద్రైలోక్యము న సృష్టి సయుమని శ్రీకాంతుండు పంప న్లసా 
దని వాణీశ్వరుం డాగమోక్తముగ సూర్యాచంద్రతార ని నావం. 
బునుభూమిన్నభము న్సృజించెను యథాపూర్వంబుగా నంతటన్‌. ॥305॥ 


క. అనఘుండగు సత్యవ్రతు, మనుపట్టము గట్టి శౌరి మన్నన జతురా 
ననుం డాతయె వైవస్వతుం డను పేరంగలిగి. యిప్పు డలరె న్మిగులన్‌. ॥|306॥ 


మ. మనుజాధీశ్వర యిందిరారమణు శ్రీమత్స్యావతారంబు భ 
క్తిని విన్నట్టి కృతార్థు లుత్తమరమాదీర్ణాయురారోగ్యము 
ల్లని సత్యవ్రతసార్వీభౌమునిగతిం గల్పాంతరస్థాయికీ 
ర్తిని జెన్నాందుదు రిజ్జనాభుకరుణాదృష్ట్యేకపాత్రంబు లై లై. |307॥ 


క. అని శ్రీవైశంపాయన, మునిముఖ్యుండు దెల్ప విని ప్రమోదాన్వితు డై 
జనమేజయు. డవ్వలికథ, యనఘా వినవలతుం దెలువు మని యడుగుటయున్‌. ॥ 
308॥| 


మ. తనయాగ్రేసర రామదాసవిలసత్సాహిత్య హృష్యున్మనో 
వనజాశంకరదాస గానకలనా వైయాత్యవీణానువా 


దనసమ్మోదన పద్మనాభపరితోదారార్థశ్చంగారఖే 
లనపద్యాదకరంగశాయి మధురాలాపప్రియంభావుకా. ॥309॥ 


క. లక్ష్మాంబికామనోహర, లక్ష్మీకరుణాకటాక్ష లక్షణలీలా 
లక్ష్మణవాణీవైభవ, లక్ష్మణపూర్వావతార లలితా౭కారా. 310 | 


కవిరాజవిరాజితము. ధనపతితారణ దుర్మదతారణ దానయుతారణరంగహరా 
ఘనగిరివారణ గర్జితవారణ గంధిలవారణ మధ్యపురా 
యనమవిచారణ హర్షితచారణ యంబుజచారణ కాంతిర్సురా 
వినమితకారణ వీరనికారణ విక్రమకారణ ధైర్యధరా. |॥311॥ 


గద్య. ఇది శ్రీరామభ ద్రదయాభిరా మభద్రకరుణాకటాక్షవీక్షాపరిప్రాప్తదీప్తతరాష్ట్ర 
భాషాకవిత్వసామ్రాజ్యధౌరేయ సకలవిద్వత్కవిజనవిధేయ ధరణిదెవుల నాగ 
నామాత్యసుధాసముద్రసమున్నిద్రపూర్ణమాచంద్ర రామమంతీంద్రప్రణీతం 
బైనదశావతారచరిత్రం బనుమహాప్రబంధంబునందుం బ్రథమాశ్వాసము. 


1. మత్స్యావతారకథ సమాప్తము. 


మ క 


3. వేల్పువజ్రిలపాగలం దురాచెల్వు 
4. కరుణైకాయత్తచిత్తంబు 
5. రురారవగౌరవోక్టులన్‌ 
6. గలనెయ, నేమని నను జేసి ప్రోవవే నలినాక్షా 
7. నపహసించుచు నత్యంత హర్ష రోష 
8. దగం బఠించువారు 
9. వేవేగమ కదలి దైత్యవిభుసభం జేరెన్‌ 
10. ప్రాక్రనయుగవిలయ 
11. మీఅవైచినన్‌ 


2. కూర్మావతారకథ 


ద్వితీయాశ్వాసము 
నారీమణికరుణాం 
భోనిధిసంభవవిచిత్రభోగానంద 
స్థానవిచక్షణ చంచ 


న్నానాగుణకృష్ణ పద్మనాభునికృష్ణా. |1॥ 


తే. అవధరింపుము జనమేజయక్షితీశ, శేఖరున కిట్టు లను వ్యాసశిష్యమాని 
ధారుణీనాథ కూర్మావతార మిశను, దెలియ జెప్పెద విను మని తెలుప దొణంగె. ॥ 
2|| 


తే. జగములు సృజింపం బోషింప సంహరింపం జాలుమూర్తులం గని పెంపయాలినట్టి 
యత్రి కనసూయకును సాటియైన మౌని, దంపతులు గల్గుదురె జగత్తయమునందు. | 
3|| 


క. ఆదంపతులకు గిరిక, న్యాదయితాంశమున బుత్రుం డన బొడమి స్వతః 
ప్రాదుర్భూతజ్ఞానుం, డై దుర్వాసస్తపోధనాగ్రణి వెలయున్‌. |4॥ 


క, కోమలపల్లవనిభవా, సోముని: బరిపీతవసనసోముని సుషుమా 
సోముని. బోలిన దుర్వా, సోముని నుతియింపం దరమె సోమునికైనన్‌. |5॥ 


క. ఆలీలాశివుం డానం, దాలోలపయోధి మగ్ను( డై యెల్లపుడున్‌ 
బాలునివలె నున్మత్తుని, పోలిక జరియించుచుండు భువనములందున్‌. |॥6॥ 


క. అతం డొకనాండు సువర్ణ, క్షితిభృత్తటి విహరణంబు సేయంగ నత్య 
ద్భుతమై యొకవాసన రా, మతి నంతయు. జెలంగి భృంగమార్లో న్ముఖుం డై. 7|| 


సీ. గంధర్వభామినీగాన శ్రుతీభవత్కీచకనికషణోద్దీర్ణువము 
కపిధూతశాఖశాఖాప తజ్ఞాంబవ గ్రహయాళుమునికన్యకాజనంబు 
లగ్నకాషాయకాలస్కంధమిషత టి త్వద్విలోకనన టద్భర్దిణంబు 
శుకదష్టమాకందమకరంద వాహినీతరణలీలాలోలహరిణకులము 


తే. సతతమునిదత్తహవిరన్నజనితతుంద, భారసుత్రామపహనదుర్చలఘనప్ర 
కామబలవర్థనోద్దామహోమధూమ, పావనం బగు నొక్కతపోవనంబు. |8॥ 


తే. కాంచి తత్రత్యమౌను లాకస్మికముగం దను నిరీక్షించి యయ్యష్టతనుని( గన్న 
కరణి భక్తియొనర్పం గ్రేగంటం గనుచు, వాసనాహేతు వరయుచు వచ్చి యెదుర. ॥9॥ 


సీ. చిన్నిప్రాయముదానిం జిన్నారిపొన్నారి యంచరానడలసోయగముదానిం 
గొదమగుబ్బలదానిం గ్రొమ్మించు గ్రమ్మించు నెమ్మేనినిగనిగన్నిగలదాని 
ముద్దుంబల్కులదాని నిద్దంపుటద్దంపు మురిపంపుసోము నెమ్మోముదాని 
రవలపావలదాని రంగారుబంగారుతమ్ములం గేరుహస్తములదానిం 
తే. జెలువుగలదాని నెజనీటు గులుకుదాని, సొగసుగలదాని బెళుకుకందొగలదాని 
సొంపుగలదాని నొయ్యార మొలుకుదాని, నొక్కవిద్యాధరినిం గాంచె యోగివరుండు. ॥| 
10|| 


తే. అప్పు డొ కయించుకేని యయ్యతివతంస, మాత్మ జలియింప. డీశ్వరాంశావతారుం 
డీమహామహుం. డంచు మోహింపంజేయ, వెజచెం గాయోలు నవ్వెడవింటిజో దు. ||11॥| 


సీ. అతనుజపావృత్తి నలరారుచెలికేలు దొరసినస్ఫటికాక్షసర మనంగ 
బాణిపంకజమున( బ్రభవించి యొండొండ దిగజారుతళుకుముత్తెపుసరి యనంగ 
హస్తాభిధానమోహమునశయంబున వ్రాలిననక్షత్రమాలిక యనంగ 
గమనీయన వ్యశృంగారకరోర్శికాపరిపతజ్జలబిందుపాళి యనంగ 
తే. నఖరనిష్కాంతకాంతిసంతాన మనంగ, మధుకరాకర్షి ముటికాసమాజ మనంగ 
హస్తగతకంతుభాగ్యవర్ణాళి యనంగ, నలరుసంతానననమాల్యంబు గాంచి. |॥12॥ 


తే. మేలుగావలె బాల నీకేలిపూల, దండకని చేరు మౌనిమార్తాండుం జూచి 
దండనుండు వధూటి కైదండ వదలి, దండ మని కేలుమోడ్సి వేదండగమన. |13॥ 


క. కులుకువలిగబ్బిగుబ్బలం జిలుగుంబయ్యెంటం జక్కం జేర్చుచుం బలికె 
న్లలకంఠి బెళుకుకన్ల్గవ, తళుకులు వెజొక్క కుసుమదామము గూర్చన్‌. |14॥ 


ఉ. ఓమునిసార్వభౌమ తపనోపమధామ గుణాభిరామ సు 
త్రామముఖామరు ల్భవదుదంచితకీర్తులు సన్నుతింపంగా 
నేమును విందు మోపదము లెన్నండు నేం గనువిందు సేయ నేం 
డీమెయి సంభవించె ఫలియించెను గోరిక లెల్ల గొల్లగన్‌. ॥15॥ 


క. కావలసిన గైకొనుమా, పావన మగుంగాక నాదుభవమదవీయం 
బీవన మంచు మునీంద్రున, కావనిత ప్రసూనదామ మామోదమునన్‌. |16॥ 


క. ఇచ్చిన మచ్చిక బుచ్చుక, యచ్చెలి మెచ్చుచు మునీంద్రుం డౌదలః దాల్చెన్‌ 
జిచ్చుజికనుదేవర వై, యచ్చరనదిం దాల్బుచెలువ మచ్చుపడంగన్‌. |17॥ 


తే. ఇటుల దాలిచి సంతుష్టహదయు. డగుచు, మరలి కరమున, గైకొని మమతమీణం 
గన్నుంగవ నొత్తికొనుచు వక్షంబుం జేర్చి, కంఠమున వైచి యవల నుత్కంఠం జనుచు. ॥ 
18|| 


సీ. గంధర్వు లగ్రభాగమున జోడనమించు ఘోటుల దుమికించుకొనుచు నడువ 


వెనుదండ యుద్దండవేదండకాండము లమదమంధరయానసరణి నడువ 

నిరువంక నకలంకవరరత్ననిర్మితహాటకరథకోటు లరుగుదేర 

వెలిడాలు గ్రమ్మించు విచ్చుకత్తుల వేల్పుమూ(క లెల్లెడలం గ్రముకొని నడువ 

తే. రంభనాట్యంబు మిగుల సంరంభ మెసంగ, వెల్లయేనుంగు నెక్కి రీవెల్ల మెజియ 
వెలయు వేడుక వాహ్యాళి వెడలివచ్చు, నమరనాయకుం గాంచి సంయమివరుండు. ॥ 
19|| 


తే. చేతి పూదండ పైని వైచిన సురేంద్రుం డది కరంబున గైకొని మదకరీంద్ర 
కుంభమున నిల్చ్పం జెలువయ్యె శంభుశైల, శృంగసంగతగంగాతరంగిణి యన. ||20॥| 


తే. అంతం జంచలకుంభికుంభాగ్రనిహిత, పుప్పదామంబు దిగజాజీ భూమిం బడియె 
దేవవిభురాజ్యగర్వతమోవినాశ, సూచకంబయి పడు తోకచుక్క యనంగ. |॥21॥ 


వ. అంత |22॥ 


క. శీకరమదధారాజల, శీకరభీకరము ప్రోల్లసితమధుపాళీ 
శ్రీకర మౌ కరమున గం, ధాకరమాల్యంబు దిగిచి యత్తణీ( గడంకన్‌. |॥23॥ 


తే. చరణముల వాలి కర్ణదేశముల సోలి, యాశ్రితాళులు మొటివెట్ట నాలకింప 
కలరుసరి రాచె మదకరి యంతెకాదె, యాశ్రితులయుక్తు లేల మదాంధులకును. |24॥| 


క. ఈమెయిం( దా నిచ్చిన సుమ, దామము సామజము దిగిచి ధరం బొరలింపం 
గా ముని గనుంగొని తొలుతం, గాముని హరియించుహరునిగతి నుగ్రుండై. |॥25॥ 


చ. కటతటముల్‌ చలింప గడకన్నుల నిప్పుక లుప్పతిల్ల భ్రూ 
కుటి నటియింప నెమ్మొగము కోటిరవిప్రతికోటి గాంగ వి 
స్ఫుటపటుదిర్హనిశ్వసనము ల్బలితంపుసెక ల్విదర్చంగాం 
గిటకిటం బండ్లు గీటి పలికెం జటిధూర్జటి హుంకరించుచున్‌. ॥26॥ 


ఉ. కన్నులు బ్రహ్మ రెం డొసంగం గానంగలేం డని గౌతముండు దాం 
గన్నులు వే యొసంగె నధికంబుగ నష్టు మదాంధకారసం 
ఛన్నము లౌటచేం దెలియంజాలవు తన్మదకారణంబు నిం 
క న్నినుుగూడనీయ కుపకారము చేసెదం జూడు వాసవా. ॥27॥ 


ఉ. ఏమనవచ్చు ని న్నిశ సురేశ్వర! నే సుమదామ మిచ్చినన్‌ 
స్వామి! మహాప్రసాద మని చయ్యన నంది ప్రమోదలక్ష్మి నె 
మ్మోము వికాస మొంద నిజమూర్ధమునం ధరియింప కగజ 
గ్రామణిచేతి కిచ్చి కసుగంద నొనర్చితి ధౌర్హ్య మెన్నంగన్‌. ॥28॥ 


ఉ. ఇందునంగాని మే మెజుంగమే భవదీయమహత్వ మోరిసం 
క్రందన నన్ను నెవ్వనింగం గాంచితి విప్పుడు విప్రమాత్రు(గా 
దెందమునం దలంచితివొ డెప్పర మప్పని నన్ను విన్న గో 
విందధృతాబ్దరోచిరరవిందభవాదులు దల్లడింపరె. ॥29॥ 


చ. ఎటీగెదుగాక మాట లిక నేటికి నేటికి మాటిమాటికి 
న్మజిచితె నామహత్త్వము సమస్తజగజ్జనగీయమాన మై 


మెజియ వసిష్టముఖ్యు లగు మిక్కిలిశాంతులరీతిం జూచితో 
యజిముజి వజ్ర శుంఠవుగదా యవిదారణకారణాయుధా. ॥30॥ 


చ. అలుకవు బ్రహ్మహత్యకు. బరాంగనసంగతి కోట లేదు జ్జ 
తులపగ నీకవశ్యకము దోసము సూడవు యజ్ఞవిఘ్నముల్‌ 
సలుపుటకై పరోన్నతికి సైపవు నీకు సురేంద్రపట్టమున్‌ 
నిలిపినధాత దూజవలె ని న్నననేటికి గోత్రభేదనా. ॥31॥ 


న అవిపక్షవిచ్చేదనాయత్తతరు(డ వీ వవిపక్షరక్షణోదారు. డతడు 
పాకశిక్షణదక్షపవి నీవు సర్వతోముఖపాకపోషణోన్ముఖు( డతండు 
ఘనశృంఖలాబంధకరణలోలుండ వీవు బహుఘనజీవనప్రదుం డతండు 
పుణ్యజనద్వెషపూరితాత్ముడ వీవు పుణ్యజనావాసగణ్యుం డతండు 
తే. సతతసతంవిభాసి రాజసగుణాతి, దూరుం డబ్బువననిధినిస్తుల్యుం డెందుం 
దల ద్రెలోహ్యేలక్షి యాధన్యుం జేరు, నీకు నెయ్యెది యటమీంద నిర్జరేంద్ర. ॥32॥ 


క. భూసురులకు నవమానము, సేసిన నెటువంటివానిశ్రీయు వెలయునే 
వాసవ మము(బోటులకుం, జేసిన నందేమి చింతచేయంగ నింకన్‌. |33॥| 


చ. అన విని గుండె జల్లన సురాధిపుం డభ్రమువల్లభంబు చ 
య్యన డిగి వల్లెవాటుగ భుజాగ్రమునందగు మేలిజాళువా 
జినుగుమెటుంగుబంగరువుచేలచెటింగు కటీతటంబునం 
బెనంచి మునీంద్రుపాదములమీందట వ్రాలి వినీతి మీజంగన్‌. ||34॥ 


క స్వామీ నే మీదాసుండ, నామీందం గోప ముంప నాయమె కరుణా 
కోమలకటాక్షవీక్షా, శ్రీ మెణియంగం బ్రోవు నతులు చేసెద మీకున్‌. |॥35॥ 


క. భవనిభ మీ రిపు డెన్నిన, యవగుణపుంజముల కల్ల నాస్పద మగు నే 
నవివేకి నౌదు నైనన్‌, భవదంఘ్రులు చేరినాండం బాలింపు దయన్‌. |॥36॥ 


క. నేరిచిన నేరకున్నను, గూరుచుకొని రాక మీరె కోపించిన నె 
వ్వా రిక మాకు శరణ్యులు, కారుణ్యం బుంపవయ్య కరుణావార్థి. ॥37॥ 


క. పెక్కువగల హరి యిటువలెం బెక్కువగల వేడ మౌని పృథుహుంకార 
మ్మక్కువ గలంజేయంగ లో, మక్కువ గలయట్టు లనియె మఘవునితోడన్‌. |38॥ 


తే. విబుధనాయక నీవెంత వేండికొనిన, నాకు దయరాదు శాంతి యొన్నండు నెజుంగ 
నట్టిమౌనులు వేటి మమ్మటులు గనకు, కఠినచిత్తుని దుర్వాసుంగా నెజుంగు. ॥39॥ 


తే. గౌతమాదులు ని న్నాకఘనునిం జేసి, వినుతి సేసిన నీవును విజ్ఞివీంగి 
యిటులు నవమతి చేసితి వింతె కాని, యెజుంగలేవైతి మమ్ముల నించు కైన. ||40॥ 


సీ. తనకుం బ్రత్యుత్ణాన మొనరింపకుండిన క్షమియించుకొన బృహస్పతిని గాను 
దనభార్య బలిమీం బట్టినం జూచుకొని తాళుకొన నే నలయుతధ్యమునిని గాను 
దానంపిన త్రిశంకు ధరణి ద్రొబ్బంగం గాంచియును సైరింపం గౌశికుండంగాను 
దనయాగమున నాయుధమును వైచిన తప్పు బాటింపమికి గురుభ్రాతం గాను 
తే. దనకళత్రంబు లోజేసికొనుట యెణీ(గి, యమితనేత్రము లొసంగ గౌతముండం గాను 


వసుధ సక్షాంతిసారసర్వస్వ మగుచు, వెలయుదుర్వాసుంగా నన్నుం దెలియు మింద్ర. 
41 ॥ 


తే. ఊర్వశీనందనుండు మేనకోపభర్త వేగ నీయిల్లు గాచి దీవించి యక్ష 
తంబు లొసంగెడివారు నీతప్పు సైపవలయు. గా కేల సైరింపవలయు మాకు. |॥42॥ 


మ. కులభ్రూకుటికంబుం గ్రోధదహనక్రూరజ్వలజ్జ్వలికా 
చటులాక్షంబు రదచ్చటాకిటకిటస్వానంబు శేషాహివి 
స్ఫుటఫూత్కారకరాళనిశ్వసనసంపూర్ణంబు భూయోనట 
తృటమౌ మద్వదనంబు గన్గొనంగ శక్యంబే పురారాతికిన్‌. |43॥ 


క త్రైలోక్యరాజ సంపద, చాలా వశమయ్యె ననుచు జర్చింపంగా 
నేలా యిశ క్షీరాంబుధి, పాలౌ నని చనియె మౌనిపాలకుం డధిపా. ||44॥ 


తే. శాంతినిధి తండ్రి యనసూయ జనని యనుజుం డమృతదీధితి యట్లయ్యు నౌగ్రవృత్తి 
విడువలేండయ్యె దుర్వాసుః డడుగనేల, యంశఫలమే ప్రధానమౌ నఖిలమునకు. ॥ 
45|| 


క. దుర్వాసుం డిటులు శాపము, దుర్వారముగా నొసంగి తొలగిన నెంతే 
నిర్వేదన మదిం బర్వంగ, నుర్వీధరవైరి నిజపురోముఖుం డగుచున్‌. |॥46॥ 


తే. అకట యొకతప్పు సైపక యతి శపించె, ముక్కుననె యుండు గోపంబు 
మూర్లమునికి 
t=») 
నెజీ/౧ పూజింపలేనైతి నేను మున్నె, యింక జింతింప నవ్వరే యెవ్వ రేని. ||47॥ 


సీ. ఊరకెయుండక యుబుసుపోకలకునై యేనేలవచ్చితి నిట్టిపనికి 
వచ్చిన నేరమే వలసినచోటికి నేను రా మౌని రానేల యిటకు 
వచ్చినవాడు ద్రోవనె పోక పూవండ నేటికి నామీంద నెగురవైచె 
వైచిన నది గొని వరభక్తి ముడువక కరి కేల యిచ్చితిం గండక్రొవ్వి 
తే. యంతమాత్రంబునకె మౌని యలుగనేల, యింత లేసులు రానేల యేమి సేయ 
నింక నెవ్వరివేండుదు నేది దిక్కు, హా విధీ యెంత చేసితి వనుచు వగచి. ॥48॥ 


సీ. ఐరావతారోహమై రాదు తెలితేజ తెమ్మన్నం గానక తిరుగు సాది 
సంగితమేళ మచ్చరలం బిల్వుడటన్న వెదకి లేరని వచ్చు వేత్రధరుని 
నందనవనిం గల్పనగములు లేవని పలుకరించిన వనపాలకులను 
గామధేనువు దొడ్డి, గాన మెందేగెనో యని విన్నవించు గోష్టాధిపతిని 
తే. బృథులచింతామణీభద్రపీఠి గొల్వు, చావడిని లేమిం దెల్పు సంచారికులను 
బొక్కసము శూన్య మగుటకు( బొగులు వారి, గాంచి దేవేంద్రుడు విచారకలితుం 
డగుచు. ||49॥ 


తే. చిన్నవోయినమోమున( జేరవచ్చి, దివిజపురి యెల్ల నేనుంగుదిన్న వెలగ 
పంటివలె రిత్త యగుచు [1]నప్పటికి నున్న గాంచి యత డుండె నిుపేదకరణి 
నంత. ||50॥ 


సీ. పని గల్గి పిలువనంపినం జేరరారైరి దినము గొల్వంగ వచ్చుదిగధిపతులు 
నెన్నటివలె సప్తబుషులు వేగినవచ్చి “విజయో న్లో టంచు దీవింపరైరి 


తే. 


తే. 


తే. 


కు 


తే. 


సంబళంబు లొసంగి సంతరింపంగలేమి విడిచి పోవంధొణంగె విబుధబలము 
భయభక్తిముక్తి నెప్పటి[.2]మేరం దనయాజ్ఞ( బాటింపదయ్యెను పౌరజనము 

తే. మించి మం డొడ్డసాగెను మిత్రకులము, గడల కేగిరి తగునూడిగములవారు 
బయలుదేజీన సుతుండు లోపలను సతీయు, గాని యన్యులు లేరైరి ఖచరపతికి. ॥ 
51|| 


మౌనిశాపనీదాఘజృంభణమువలన, 3 న్రీకృపామృతవీక్షణసిద్ధి లేక 
భువనములు క్షామ మొందిన నవనిజనులు,సత్త్వవానతం గర్మము ల్సలుపరైరి. ॥52॥ 


. అది యెట్లం లేని యక్కాలంబున సవనప్రచారంబు శార్దూలంబుల దానంబు 


దంతావళంబుల ధర్మంబు ధానుష్కకరంబులం దపోనిరూఢి కాలంబున వ్రతం 

బు మధువ్రతంబుల సదాచారంబు సదాగతి నధ్యయనపాటవంబు కురంగంబుల 
ధారాశుద్ధి తురంగంబుల నష్టాంగయోగంబులు వజ్రంబులం గాని జనులందు 
నెందు. టెందమిం గ్రముకమాత్రపురో డాశంబు నెలుంగక యాసాసల నాక 

టం గుంది కంది పురందరప్రముఖబృన్దారకబ్బందంబులు వెన్నంటికొనిన 
యుదరంబులు గుంటలువడినకన్నులు దిమ్మడుచుకర్ణంబులుం గలిగి యెల్లెడలం 
బరిభ్రమించుచుండి రయ్యవసరంబున. ॥53॥ 


మయవిరోచనమాలిసుమాలిపాక, జంభతారకశుంభనిశుంభమహిష 
నముచిముఖులగుదైత్యదానవుల గూడి, బలి సుపర్వులపై దండు వెడలె నపుడు. ॥ 
54|| 


లిబ్బి నిబ్బరపుబ్బుగబ్బిగుబ్బె తమిన్న కలగి గొబ్బున నాథుం గగిలించె 

బిట్టుల్కి గట్టురాపట్టి దొట్టినళ తిం జవులం జుట్టనవ్రెళ్లు చెజీవికొనియె 
నుడువులననబోణి జడీయకుమని వెన్ను సజచుప్రాణేశు అిచ్చవడిచూచె 
దిగులొంది మూర్చనొందినశచీదేవికి శైత్యోపచారము ( ల్సలిపె వజ్రి 

తే. కడమ కిన్నరగంధర్వఖచరసిద్ధ, సాధ్యవిద్యాధరాంగన ల్చకిత లగుచు 

నేమి యైరొకొ తెలియ దుద్దామభీమ, రణరణద్భరిధణధణంధణల నపుడు. ॥55॥ 


. ప్రతిసాగరంబు లై భద్రేభకర్ణస్రవన్మదాంబువులు భువనము లాన 


థాటీనిరాఘాటఘోటీఖురాగ్రభగ్నపరాగములు పరాగములం బోలం 
జక్రపదావక్రచక్రమార్గంబుల భోగవత్యాపగాంబువులు వెడల 

సైనికాస్యాన్యోన చం. లంగారవర్షంబు గురియ 

తే. భూరిజయభెరిభాంకారఘోరరావ, పూరితాపారగేహ్వరోదారమేరు 

ధారుణీధ్రంబు మొటివెట్ట దారుణముగ, దండువిడిసె బలీంద్రుం డక్కొండదండ. ॥56 ॥ 


అంతం దనసైనికుల దుర్గ మాక్రమింప, బంపుటయు వారు చటులదోర్చలము 
మెజియం 
గొండప్రక్కల నుక్కళ ముండు వేల్పు, తండములం జెండి యెక్కి యక్కొండయందు. ॥ 
57|| 


తెంపలు గలయడవుల( దగి, లింప నిలింపాహితుల్‌ స్ఫులింగము లెగయం 
బెంపెసం౧. బావకుండు బలి, సంపూరితతేజమన( బ్రచండస్సూర్తిన్‌. 58|| 


ఇంతపొడ వెక్కి రని బలి కెణుకపడక, వనుల దగిలించినట్టి యవ్వహ్నికీల 
దెలియరాదయ్యెం గనకాద్రిదీప్తివలన, ధూమ మెసంగెను దానీవస్తోమరుచుల. 59|| 


సీ, వెలవెలబాఖుమోములు లావులు సలింపం గదలె దిక్కులకు నై గరుడకులము 
నిరవలంబంబునం దిరుగుచు వెజ నోరు దెజచుచు( జనియె గిన్నరకులంబు 
జోడనవీడి యచ్చోనిబ్బరపుణర్వుననె దాంట దొడంగె గంధర్వకులము 
వెజిచి మౌనాకులవృత్తిఫణము ద్రిప్పి పాతాళమంటె నప్పన్నగతతి 
తే. కౌశికాదులు పసలైనం గానలేక, కన్నుగవలందుః దిమిరంబు గప్పికొనినం 
బజచె నెల్లెడ బలిదుష్టబలము మించి, కాంచనక్షోణిధర మాక్రమించినపుడు. |॥60॥ 


వ. ఇవ్విధంబున బలిప్రతాపతపనతప్తం బగుచు విగళితపొరుషరసాసారం బగు 
స్వర్గకాసారంబున నిలువం జాలక నిఖిలానిమిషజాలకంబు సంచలించుచు జివన 
ప్రదుం డగుసరస్వతీరమణుం జేరంగోరి మేరూపరిభాగభాగనితరసాధారణా 
మణిగణిలోకచ్చన్నవిలోకిలోకావలోకం బగుకమలభవులోకంబునకు( జని. |॥61 |॥ 


సీ. వెలిదమ్మిరేకుపొత్తుల చిన్నిపాపండు నలుమోముదమ్ముల వెలయుసామి 
తళుకుబంగారుటిక్కలవారువముజోదు బ్రతుకుప్రొద్దులలెక్కవ్రాతకాండు 

కడుపు బంగారుబొక్కసము సేసినదొర జివనూత్రమున స సృష్టించుజాణ 

కెందమ్మిగద్దె యెక్కినవేలుపులపెద్ద పలుకుయీయోణికిం బ్రాణపదము 

తే. దినము బోరిడుగాయకు. గనీనగేస్తు, కలిమిజవరాలు నోముక కన్నబిడ్డ 
కంతుగాందిలితోడు లొోకములటేండు, నలువ గొ ws జేరి. ||62॥| 


క. అప్టదిగీశాదిసురల్‌, స్రష్టను సాష్టాంగ మెరంగి స్వామీ! కరుణా 
దృష్టిని దృష్టింపుము బలి, దుష్టావష్టంభ మెల్లం దొలంగింపు వెసన్‌. | 63॥ 


మణిగణనికరము. అని మజీయును వినయముదగ విబుధు 
ల్వనరుహభవపదవనజయుగముపై( 
గనకమకుటమణిగణినికరరుచుల్‌ 
పెనంగొన నతి సలిపిన విధి గరుణన్‌. ||64॥| 


తరళ. తరళభావము+ జెందనేటికి దైత్యదానవకోటికిన్‌ 
సరళవైఖరి ముజ్జగంబులం జాలం వ్‌ ది యొనర్పంగా 
గరళకంధరు డున్నవాం డింకం గ్రక్కునన్‌ రజతాద్రి కిం 
దరలంగావలె నంచుం జెచ్చెజి దమ్మిగద్దియ డిగ్గినన్‌. ॥65॥ 


సీ, ఒజగంట మెజుం గెక్క నజియంగంగలటిక్క హొన్నంచుపక్కెర యుదుటు సూప 
దళుకుకారుమెజుంగు దొల(కు ముక్కు మెజుంగుపగడపునొసపరిజిగి _చిగుర్చ 
సంజకెంజిగి నేలు చరణయుగ్మముడాలు వలయంపవువింతచెల్వంబు సూప 
ముక్కున నసియాడుముదురుతామరతూడు ముత్యాలకళ్లెంబుమురువు నెఖిప 
తే. గళుకుమెయిచాయ లుభయభాగములయందుం జిలికి జగజంపుజల్లులచెలువు 
నింప 
మలయు రాయంచకొదమసామ్రాణి నొక్క, సాది దెచ్చినం జూచి ప్రసాది యగుచు. ॥ 
66|| 


మ. ఎలమి నృంగరులెక్కపక్కెరహుమాయీతేజి దాంటించుచు 
న్నలుమోమయ్య హుటాహుటిం గదలెం జెంతం జేరి జేజేలరా 
యలు సాహోయని హెచ్చరింప సుభటోద్యళ్ణడ్లకాంతిచ్చట 
ల్వలిపెంపుం దెలిచల్వపావడలు వైవ నుందుభు ల్యోయగన్‌. ॥67॥ 


శా. ఈలీల న్సుర లెల్లరు న్లొాలువ వాణీశుండు శీఘ్రంబుగాం 
గైలాసంబున కేగి 'శంభునకుం దత్కార్యం బెజీంగించిన 
న్ఫాలాకుం డొకకొంతసేపు మదిలో భావించి వైరోదని 
న్గూలింపన్‌ హరి వే.డంబోద మని తోడ్డో సంభ్రమం బెచ్చంగన్‌. 168 ॥ 


ఉ. గుబ్బలిపట్టిగబ్బివలిగుబ్బల జొబ్బిలు తావికుంకుమం 
గబ్బికొనంగం జాలు నెదం గప్పిన బెబ్బులివన్నెపచ్చడం 
బబ్బురమై తనర్చ( బ్రమథావలి యుబ్బుచు వెంటనంటంగా 
గిబ్బవయాలితేజి దుమికించుచు వచ్చె మహేశుం డత్తటీన్‌. ॥69 |॥ 


క. ఈరీతి సకలనిర్ణర, వారము గొలువంగ భవుడు వారిజభవుండున్‌ 
క్షీరాంభోనిధితీరముం జేరి నతుల్సలిపి నుతులు చేసిరి భక్తిన్‌. ॥70॥ 


సి ఎయ్యది ప్రకృతివిహీనమై సచ్చిదానందనిత్యప్రపూర్ణత వెలుంగు 
స్వగతసజాతివిజాతీయభేదముల్‌ గాంచు నెయ్యది సర్వకాలమునను 
జీవేశ్వరాఖ, ps జెలంగు నెయ్యది యవిద్యయు విద్యయు నుపాధియై తనర్చు 
జ్ఞానంబు జ్ఞయంబు జ్ఞాతయు. దానయై వర్తించు నెద్ది సర్వంబునందు 
తే. నట్టివేదాంతవేద్య మాద్యంతరహిత, మమలయోగీంద్ర నిప్పు పంచాభిధాన 
లక్షలక్షత మపవర్గలక్షణంబు, నైన బ్రహ్మంబు మూర్తమై యలరుం గాత. ॥71॥ 


ర్‌ 


. ఎవ్వండు తత్త్వమసి'తి వేదాంతవాక్యంబు వాచ్యార్థమై యలరుచుండు 
నెవ్వనికనుసన్న నీచరాచరములం బుట్టించు మాయ యద్భుతము గాంగ 
నెవ్వడు వరయోగిహృదయాబ్దమునం 'బరంజ్యోతిస్వరూపు(డై యొప్పు మిగులు 
నెవ్వడు లక్ష్మిసమేతుండై క్షీ క్షీరాబ్ది ఫణిరాజుశయ్యపై: బవ్వళించు 
తే. నెవ్వం డభలజగత్తాణహేతుభూతుం డెవ్వం డానతసజ్జనాభీష్టదాత 
యెవ్వ( డఖిలగుణాన్పద మెంచ నట్టి, శ్రీవధూనేత సాక్షాత్కరించుం గాత. ॥72॥ 


వ. అని యివ్విధంబున నంభోజసంభవశంభుదంభోళిధరప్రభృతు లదంభగంభీరవ 
చోనిగుంభనంబులం బొగడుచున్నసమయంబున. ॥73॥ 


ర్‌ 


. దంతిమహాపద్మధనదక్షుం డగువాండు పద్మాప్తవత్సవిభ్రమమువాండు 
కరగతశంఖచక్రవిజృంభణమువా(డు మకరకుండలదీప్తి మలయువాండు 
భావికచ్చపరూపభావకుం డగువాండు శ్రీముకుందాఖ్యచేం జెలంగువాండు 
ఘనసారకుందచందనకీర్తి గలవాడు నీలమేఘచ్చాయ నెగడువాండు 


తే. శ్రీవరఖ్యాతిచే విలసిల్లువాండు, శ్రితనవనిధానరీతి వర్తిల్లువాండు 
నఖిలలోక్షికరక్షకుం డైనవాండు, హరికృపామయమూర్తి ప్రత్యక్షమయ్యె. ॥74॥ 


తే. ఇట్లు ప్రత్యక్షమయిన సర్వేశ్వరునకు, నవని సాష్టాంగ మెరంగి బ్రహ్మాదిసురలు 
క. నిలిచియున్న, వారిం గనుగొని యాదానవారి యనియె. ॥75॥ 


సీ. ఒకముఖంబున సృష్టి యొడంగూడదే విచారమున వచ్చితి వేమి కమలగర్భ 
ధరణి భైక్షం బెందు దొరకదాయినె చిక్కి సగమైతి విది యెమి చంద్రమౌళి 
వేయిభంగులను గావించె దాలోచన క్రమము. స్వాస్థ్యము లేదె ఖచరనాథ 
దెసల నొదినయట్టి తీరు గానంగవచ్చెం బలుకాడ రెమి దిక్సాలురార 

తే. పెక్కువగ లొందెద వదేమి బిసరుహాప్త, చిన్నపోయెద వది యేమి శీతకిరణ 


యితర సుమనస్సులార మీ రిటులు వాడి, యుండ నేటికి నామోద ముడిగి యనిన. 
॥76॥ 


తే. అంబురుహగర్చ్భుం డనియె లో కైకనాథ, సహజమే సృష్టి యేమియు సాగనీక 
బలి నిలింపులనెల్లం బంపంగం దొడంగెం గించిదవశిష్టమయ్యె స్వర్గికుల మనిన. ||77॥| 


క. ధననాయకసఖుం డిట్లను, వనజోదర బభైక్ష మేది వసుధాస్థలిలో 
జన మెల్ల బలిరుషాభా, జనమయ్యె న్నిక్క మనిన శక్రుం డనియెన్‌. | 78॥ 


తే. స్వాస్థ్య మెయ్యది జలజాక్ష శక్తి మెజసి, నాండె స్వర్గంబు గైకొనినాండు బలియె 
యెన్నిభంగుల దలంచిన నేమి గలదు, స్వామివారికృపాకటాక్షంబు లేక. || 79॥ 


తే. అనినం దక్కినదేవత లనిరి భక్తి, జైత్రగతి మించ వైరి మాజాతి కెట్లు 
గలుగు నామోద మింకిట ఘనుండవైన, నీకృపామృతవర్షంబు లేక శౌరి. ॥|80॥ 


తే. అనిన విని వారిజోదరు: డాదరమునం గలిమి బలిమిని నీకు లోకములయందు 
నీడుజోడును లేదుగా యింద్ర యేల, పలుకనోడితి వన వజ్రపాణి పలికె. |॥81॥ 


క. సర్వేశ్వర వినిపించెద, సర్వము విన నవధరింపు సంపద లెల్లన్‌ 
దుర్వారతరదురాగ్రహ, దుర్వాసశ్శాపమునను దోయధిం జేరెన్‌. ॥82॥ 


తే. కాన నిశ్రీకమైన నాకంబునందు, నిర్వహింపంగ లేనైతి నీరజాక్ష 
కలిమి సాలనివారికి బలిమి గలదె, యింక నెయ్యది బుద్ధి సర్వేశ యనిన. ॥83॥ 


క. జెనోయి యింద్ర నాయెద, పైనుండెడు రమను గానం బ్రణయపుటలుకం 
బూని యెటు నిల్చెనో యని, యేనుండితి( గాన జలధి కేగుట యెజుంగన్‌. |84॥ 


ఉ. అక్కట లక్ష్మిం బాసి క్షణమైనను నేను వియోగవేదనం 
జిక్కంగలానె యెట్లయిన శ్రీతరుణీమణి వచ్చునట్లు గా 
నొక్కయుపాయ మెంచవలె నూహ యొనర్చితి లక్ష్మిరాకకున్‌ 
గ్రక్కున వేల్పులెల్ల నమరత్వము. బొందుటకున్‌ సురోత్తమా. ॥85 | 


తే. కవ్వముగ జేసి మంధరక్ష్మాధరంబు, వాసుకిని. ద్రాడు చేసి దుర్వారశక్తి 
జలధి మధియింపు' డందున గలుగు నమృత, మబ్దగేహిని పొడము సత్యమ్ము 
సుమ్ము. ॥86॥ 


తే. అదియునుంగాక యైరావతాదు లబ్ధి. బొడముం బోయిన వెల్లను బూర్వసరణి 
నింత యత్నంబు సేయ నీ కేకదేశ, మునను గూడదు దైత్యులపొందు లేక. ॥87॥ 


క. బలవంతు లైనదైత్యులు, గొలువంగ నున్నాండు బలినిం గూర్చుక కలీ 
జలధి మథియింపుం డమృతము, గలిగిన తర్వాత వానిం గడవంగవచ్చున్‌. ॥88॥ 


తే. వినవె యహిమూషకన్యాయమున ధరిత్రి, నాక్రమంబున నమరేంద్ర యసురవిభుని 
తోడ సంధింపు మని పంపెం దోయజాత, నాభుం డరుదెంచె వైకుంఠనగరమునకు. ॥ 
89॥| 


సీ. కాకోదరస్వామి ఘర్షించు బలుమాటు వలిగాడ్పు దను జేరవచ్చె ననుచు 


శుకనారదాదులం జూడంగ నొల్లండు శుకనారదాఖ్యలం జొప్పడుటను 

దెలివిమైం దనకన్నుం దెజిచి దృష్టింప(డు వామాక్షిరుచులు తీవ్రంబు లనుచు 
దనదు పేరిచ్చి పెంచినమాధవుని జెట్టపాలు గమ్మంచు శాపం బొసంగుం 

తే. గన్నకొడుకును బగవానింగాం దలంచుం దను విపాండిమ నీశ్వరత్వంబుం దెలుప 
భృగుసుతాయోగసంతాపపీడ్యమాన, మానసుం డగుచుండె నమ్మాధవుండు. ॥90॥ 


ఉ. అంతట నాదివస్పతి బృహస్పతి చెంతకు జేరవచ్చి మౌ 
ళ్యంతరకాంతమోౌక్తికవిభాంబులు పాద్యముగాంగ మాలికా 
దంతురభృంగరుంకృతు లుదంచితమంత్రము లై చెలంగ న 
త్యంతవినీతిం దత్సదములందు+ గరాబ్దము లుంచి యిట్లనున్‌. ॥91॥ 


మ. భవదాశీర్వచనప్రభావమునంగా ప్రత్యర్థిదైతేయరా 
డవలేపాంధత మోవిలేపకరణోద్యద్దివ్యతేజోమృషా 
రవివిద్యోతవికాసిమత్కరశతారం బందు నిల్బ్చెన్‌ రథాం 
గివలె న్నిర్ణరమర్హ్యనాగపదలక్ష్మీకాంత వాచస్పతీ. ॥92॥ 


సీ. దేవతావళికెల్ల జివభూతుండ వౌట జివాఖ్య నీకుం బ్రసిద్ధమయ్యె 
వాణి నీకే వశంవదయై చెలంగుట గీప్పతినామము కీర్తిం గాంచె 
బుద్ధియే మీరూపమున( బ్రవర్తింప(గా ధిషణాభిధానంబు దేజరిల్లె 
నహిభయపరిహర్త వాటచేం జిత్రశిఖండిజాతాభిఖ్య గణనంగాంచెం 
తే. దండ్రివలె మము బ్రో వం దత్త్వంబు దెల్ప, నో ర్చుకతమున గురునామ 
ముచితమయ్యె 
నీమహత్త్వంబు నాకు వర్ణింప దరమె, జలధిగాంభీర్య దేవతాచార్యవర్య. ॥93॥ 


ఉ. ఇప్పు డదేమొ నాదుదురదృష్టమునం బరీభావమొందినా 
నెప్పుడు నీకటాక్షబల మెంచుట నేభయమంద నింక మీ 
కప్పులలాశిభర్త హితుండొట కుపాయము సూడందీరుగా 
కిప్పని నిర్వహింపంగలరే యన నాయన వజ్రి కిట్లనున్‌. | 94॥ 


క. నిస్సత్తుండ వీ వతం డతి, దోస్సారుండు మీకు సంధిదొరకించుటకున్‌ 
దుస్సహము “తప్తయో రుభ, యో స్పంధి” యనంగ వినవె యోదివిజేంద్రా. 


క. ఐనను నా చేనగుగతి, నానావిధములను దనుజనాథుండు నయ్యం 
బూనంగం జేసెద నని తాం బూనుక చనియెన్‌ సుపర్వపుంగవుం డంతన్‌. ॥96॥ 


క. ఒక పర్వతగుహ దిజ్నా యకసంయుతు. డగుచు గురునియాగమనము సూ 
చుక యున్నతజీన్‌ శుభసూ, చకములతో గురుండు వచ్చి శకున కనియెన్‌. |97॥ 


సీ. అమరేంద్ర నీవంప ననుకంప జనియింపం బొలదిండినెలదారిపురము సేరి 
వెలిహజారంబున నిలిచి గొల్లలునిల్చ్బం బలికి నేవచ్చుట దెలువుండనుచు 
నవసరంబులవారి ననుసరించిన వారు సమయంబు గా దని జాగు సేయ 
మంత్రుల కెణీ(గింప మంచిదె యనుటగా కెవ్వరుం దెల్ప రదేమొ కాని 
తే. యసురపతి తన్ను రమ్ము పొ మనంగ నిచ్చ, కములు చేసుక తిరిగెడు 
గాయకుండు 
కలహభోజనుం డతనికిం దెలియం జెప్పి, నన్ను( బిలుపింపంగా నేను నిన్నరేయి. ॥98॥ 


తే. సమ్ముఖమునకు వచ్చుచు. జనుచునుండు, గరుడగంధర్వయక్షరాక్షససుపర్వ 
బలము లెల్లెడం దొలంగ ద్రొబ్బంగవశంబు, గాని కక్ష్యాంతరంబులు గడచి యవల. || 
99|| 


తే. మయవినిర్మితనవరత్నమయసభాంత, రమునం జెలువొదు భద్రభద్రాసనమున; 
గనకశైలాగ్రనీలమేఘం బనంగ, నిండుకొలువున్న బలిదైత్యనేతం గంటి. ॥100॥ 


తే. ననుం గనుంగొ నినప్పుడె వినయమునను, లేచి కూర్చుండు మనెడి నిలింపవైరి 
చేరి యాశీర్వదించినం జేయి మొగిచి, రమ్ము కూర్చుండు మనం డెంతరాజసంబొ. ॥ 
101 || 


తే. అపుడు మన నారదుండె నెయ్యంబుమీటి, రా బృహస్పతి యిందురా రమ్మటంచు 
నొది(గి చోటియ్య నందు గూర్చుంటి నొది(గి, యివ్వలవ్వల దైత్యు లట్టిట్టుం ద్రోయ. ॥ 
102 || 


వ. అంత. ॥103॥ 


సీ. బలపాకనముచిజంభపులోమముఖ్యదైత్యులమనివికిం జెవియొగ్గి వినుచు 
జేరి వినీతి నాశీర్వాద మొనరించు గౌతమాదులను గ్రేగంటం గనుచుం 
దనధాటిపదము లందమున విన్సించుగంధర్వుల కుడుగరల్‌ దయ నొసంగుచు 
నవధారు దేవవేశ్యాభుజంగ యటంచు గంచుకు ల్పొగడ నుత్కంఠ వినుచు 
తే. హరిహరాదులతో బోర నలవిగాదు, మాను మనుశుక్రుతో మఖుమాట లుడిగి 
కలవె యేవైన వింతవార్తలు దివంబు, నందు నారద యనుచు నయ్యసురవిభుండు. | 
104|| 


క. ననుం జూచిన నే నాతని గనుంగొని “సౌభ్రాత్ర మస్తు ఘనతరతేజో 
వనజాత హితోజ్జ్వలభూ, వనజాత దితిప్రసూత వరి” యని మటియున్‌. ॥105॥ 


మ. బలిదైత్యేశ్వర తావకినపరిశుంభత్కీర్తితేజోరుచుల్‌ 
దళమై లోకము లాక్రమింపంగ సుధాధామోష్టధామాగ్నిమం 
డలము ల్నిరుచులై చనన్‌ శివుని కంధత్వంబు ప్రాపించినం 
గులకాంతామణి చెట్టపట్టుకొని యేగు న్వీథి భిక్షార్థియై. |॥106 ॥ 


మ. అనిన న్నవ్వుచు దైత్యభర్త సురలోకాచార్య యేమీ ప్రయో 
జన మన్న న్మణీయేమి లే దఖిలమున్‌ సంపన్నమై యుండు నీ 
ఘనకారుణ్యకటాక్షవీక్షణమునం గాంక్షింప నేమున్న దై 
నను విజ్ఞాపన మొక్కం డున్న దవధానం బొప్ప నాలింపుమా. ॥107॥ 


తే. అమరపతి నేడు నీదునెయ్యంబుం గోరి, నన్ను( బంపిన వచ్చితి నాయమగుట 
నన్నదముల కేల వృథాహవంబు, గలసి యుండుట మే లెల్లకార్యములను. ॥108॥ 


వ. అనిన విసయమానమానసుండును స్మయమానవదనుండును నగుచు విరోధి 
స్మ్నయమానహరణబలి యగుబలి యి ట్లనియె. |109॥ 


తే. నాట్య మీక్షింప నే నొకనాండు రంభ, నంపు మని చెప్పి పంప హాస్యంబు చేసి 
కదలికాతరు వంపినకండక్రొవ్వు, దీజినే నేంటికైన నద్దేవపతికి. |110॥ 


క. వినుము బృహస్పతి యిశనైై నను భక్తిని నన్ను గొలిచినను మన్నింతుం 
దననేరము గాకున్న, న్విననేరము తోడి తెమ్ము వేగమె యనినన్‌. |॥111॥ 


క. వచ్చితి నిచ్చటి కేను వి, యచ్చరకులనాథ వింటివా బలివాక్య 
మ్మిచ్చకువచ్చినరీతిం, జెచ్చెరం గావింపు మేమి చెప్పుదు నింకన్‌. ||112॥| 


సీ, హస్తీంద్రకుంభంబు లప్పళించుకరంబు దనుజపాదము లొత్త ననువుపజుపు 
సురకిరీటముల నుంచుపదంబు దైతేయనాథుతేజి వెంట నడవ నేర్చు 
వందిమాగధులకైవారంబు విను చెవి విబుధారిరాకొట్టు వినగ నేర్చు 
హరియింతుం బాలింతు ననుమాటలయ్య జియ్యయటంచు వినయోక్తు లాడంగజపు 
తే. మాబలీంద్రునితోడి నెయ్యంబు గోరి, తేని యీరీతి సేవకవృత్తి గాని 
దొరతనంబులు మెజయింప దొరకవింక, నీకు నెటువలెం దోచునో నిర్ణరేంద్ర. ॥113॥ 


వ. అదియునుంగాక నేను నిలింపవైరిచేత నంపించుకొనివచ్చునెడ మార్గంబున 
నారదుం గాంచి నేవచ్చినవెనుక నచ్చటివిశేషంబు లేమి యనియడిగిన నతం 
డి ట్లనియె. | 114]॥ 


సీ, మనకు వారికి నైకమత్యంబు గలుగునే పొసంగ దటంచు జంభుండు నొడివె 
వైరులయందు విశ్వాసంబు గావింప న్యాయంబుగాదని నముచి పలికె, 
గపటంబు గాని నిక్కంబుగా దిది నమ్మబో కుండి యంచును బాకుం డనియె 
నామాట నిజమె యాయమరులతో సంధి కీ డటంచును హయగ్రివుం డాడె 
తే. దనుజనాయకు డివియె యోజనలతెజంగు, విబుధనాథుండు మానంబు 
వీటిబుచ్చి 
కొలువవచ్చెద నన్నను బిలువరాదె, యింతకన్నను బ్రాభవం బేది యనియె. |115॥ 


చ. అన విని విప్రజిత్తి he wed నిదియేటిమాట వృ 
త్రుని హితుడై వధించె నసితో దితిగర్భము సొచ్చి యింతయు 
న్విని వినియుండి యించుక వివేకము లేక సురేంద్రుమైత్రిం గో 
రిన నగరే నిశాచరవరేణ్య యటన్న బలీంద్రుం డిట్లనున్‌. ॥116॥ 


తే. ఎట్టివారలు శరణన్న నేలవలయు, వీరధర్మంబు గావున విప్రజిత్తి 
కావవలదన్న భీరుల(గా' దలంప, రేల యాయోజనలు మానుమింక ననియె. |॥117॥ 


క. అని నారదముని దెలిపెను, విను మటుగావున నిశాటవిభు( డెటులైన 
న్నిను. దనభృత్యునిం జేయంగనె తలంచినవాండు చూడు కార్యం బింకన్‌. ||118॥|| 


మ. సమదైరావతకుంభిజృంభి తశిరస్సంస్పాలనప్రాప్తితో 
త్తమసింధూరవిభాతి పాటలితహస్తంబుల్‌ శయాళుద్యుష 
ద్విమతాంఘ్రిద్వయమర్దనంబునను దాదృక్ఫోణితామేడతం 
బమరం గాంచవె యింక నోయమరనాథా యెట్లు సైరించెదో. ॥119॥ 


తే. దైవగతి యెవ్వరికి దాటం దరముగాదు, చింత సేయంగవల్వ దావంతయేని 
బలికి గప్పంబు లిచ్చుట గొలుచుటయును, న్యాయ మటువలె. గావింపు 
మమరనాథ. ||120| 


క. అన వెచ్చనూర్చి యవుం గా, కని యనిమిషవిభుండు దిగ్వరాన్వితుం డౌదుం 


దనబలములతోడ బలీం, ద్రునిసమ్ముఖమునకు వచ్చి తోరపుభక్తిన్‌. ॥121॥ 


క. దేవేంద్రుడు హయశతమే, ధావభృథన్నాతపూత మగుమస్తకమున్‌ 
దేవాభియాతిపదరా, జీవభ్రమరంబు గాగ జేసినయంతన్‌. |॥122|॥ 


చ. ఉరుమణిపీఠి నిండుగొలువుండు నిశాచరనాథుపాదపం 
కరుహములందు. గోకములకైవడి నంచలరితిం దేంట్లవై 
ఖరిం దులకించె నిర్ణరశిఖామణిమౌళిం దనర్చుజాతికేం 
పురవలు నిద్దపుందళుకుముత్తెము లెచ్చుకిరిటిపచ్చలున్‌. |123॥ 


వ. అంత. |॥|124|॥ 


మ. సముఖాయంచును వేత్రహస్తులు వచించన్‌ డిగ్గనం లేచియ 
య్యమరారాతి యహార్యవక్షహరణాహంకారి ల్రే లెమ్మటం 
చమితోత్సాహము మీటి నెత్తె సురరాజ్యశ్రీకచాకర్షణ 
క్రమపాండీత్యకలాపిచండిలభుజాకాండంబులం గొబ్బునన్‌. [125|| 


ఆ. ఎత్తి కౌగిలించి యీ వేల మ్రైక్కెదు, పెద్దవాండ వనుచుం బ్రియము మీటి 
భద్రపీరి నెక్కి పార్శ్వభాగంబున, నొక్కచిన్నిగద్దె నుండ బనిచి. ॥126॥ 


ఉ. అంబకు నేమమే మనజయంతుండు లెన్సయి యున్నవాండె హ 
ర్షంబె శచీవధూమణీకి సర్వసురుల్‌ సుఖమున్నవారె స్వ 
రేంబున కేవిరోధమును గాదుగదా భవదాగమంబు సౌ 
ఖ్యంబె యటన్నం గాంచి కులిశాయుధుం డిట్లను దైత్యభర్తకున్‌. 127 ॥ 


ఉ. ఈకరుణాకటాక్ష మొకయించుక నాపయినిల్సి యున్నచో 
నేకడ మేలుగాక వగ పేటికిం గల్గెడు దానవేంద్ర యై 
నా కల దొకవిన్నపము నాకు సురాధిపనామ మేలని 
వే కులకర్తవై సురల నేలుము దైత్యుల నేలువైఖరిన్‌. |128॥ 


తే. నేను నీసమ్ముఖమున నిలిచియున్న, వారిలోపల నొకండనై వలయుపనికి 
నిందు నందును దిరిగెద నిదియె నాకు, మనవి కట్టడ గావింపు మనిన నతడు. ॥ 
129|| 


సీ, లెక్కలు లిఖియింప లేఖకాధీశుండు పాకంబు గావింపం బావకుండు 
దండధరుండు ముందజబరాబరి సేయం జరు(డై చరింప నిశాచరుండు 
నీరధీశ్వరుండు పన్నిటిగిండి ధరింప మృగవాహనుండు తాళవృంత మూన 
సర్వస్వమును విమర్శన సేయ శ్రీదుండు భూతాళిం గొలిపింప భూతభర్త 
తే. ఖరరుచి సహస్రకరదీపికల ధరింపం బొసంగ విడెమీయ శతపత్రపూగహారి 
కడమవేల్పులు దగునూడిగములు సేయం గట్టడ యొనర్చి ప్రోచె రాక్షసవిభుండు. ॥ 
130|| 


సీ, విడెముచొక్కున నొక్కవేళం జొక్కినం దనచేలచెజంగునం జెమటం దుడుచుం 
గొలువుననుండి డిగ్గునడిగ్గునంతలో దండకై చేరి కైదండ యొసంగుం 
జనవరియై వడి జాటెడురత్నభూషణ ము లప్పటికప్టు చక్కంబెట్టుం 
బేర్కొని తనుం బేరం బిలిచిన స్వామి యేమానతి యిచ్చెద రంచు నిల్పుం 


తే. జూచి వలదన్న మానక సురటి విసరు, నేమి మాటాడినను నుతియించు మిగుల. 
జిటికెలిడు జృంభణంబునం జేరి దివిజ, వైరి కగదారి యిచ్చకదారి యగుచు. ॥131॥ 


క. ఈనయమునం గడునెయ్యము, గా నుడువంగ విశ్వసించె ఖచరాధీశున్‌ 
దానపనాథుండు చిత్తము, రా నడచినవారె హితులు రాజుల కెల్లన్‌. |॥132॥ 


తే. అంత నొకనాండు పూర్వదేవాధినేత, సుముఖు(డై యున్నవేళను జూచి యింద్రు 
డాప్తమంత్రులతోడ నెయ్యంబు సలిపి, పలికె నిట్లని సవినయఫణితి మెజయ. ॥| 
133 || 


ఉ. ఈమదమత్తవారణము లీజవనాశ్వము లీరథోత్కరం 
భీమథితారివిరభటు లీదురతిక్రమవిక్రమక్రమం 
బీిమహనీయకీర్తి గలదే త్రిజగంబుల నీకె గాక యౌ 
రా! మునుసన్నవారి కిక రాంగలవారికి నున్నవారికిన్‌. ||134॥ 


ఉ. ఇన్నియు నౌగదా దితినుతేశ్వర దేహ మనిత్యమౌట సం 
పన్నత నిత్యమంచు( గల(పంబనిలే దటుగాన సంశయా 
పన్న నొదె నామది యుపాయము గల్లునె నిత్యతాప్తికిం 
గ్రన్ననం గల్లెనేని యెజుంగ న్వలయుం దగియున్న యోజనల్‌. ||135॥ 


గే. క్షుత్పిపాసాజరావ్యాధిశుష్యమాణ, కాయమున లే దొకింతసౌఖ్యంబు దేహి 
కది సవిస్తరఫణితిం దెల్పెదను వినుము, దివ్యతేజస్సనాథ దైతేయనాథ. ॥136॥ 


చ. కనుగవం జీకటుల్‌ గవియు. గర్లపుటంబుల దిమ్ము గ్రమ్ము మిం 
చును జఠరాగ్ని దుర్చలత చొప్పడు నంగములన్‌ శిరంబు నొ 
చ్చు నితరభోగ్యవస్తువులు సూడ సహింపదు మాటమాత్ర మా 
డను మది పుట్ట దాకటం బడ న్వశమే క్షణమైన నేరికిన్‌. 1137॥ 


తే. పెదవి పేటెత్తు నాలుక పిడుచగట్టు, గొంతు తడితీయు నక్కెండుం గొతతడవు 
దాహమున కుదకములేక తడనెనేని, కలదె మణీ యంతకన్న దుఃఖంబు జగతి. | 
138|| 


తే, అన్నపానంబు లొకయింత యధికమైన, తటి నజీర్ణంబ యైనందా దొరయు శ్లేష్మ 
పైత్యవాతాదికజ్వరబాధ అవియ, విషమహేతువు లగుపథ్యవిరహితములు. |[139|| 


తే. కలుగునూటేండ్లలో నర్ధకాల మపహ, రించు నిద్రయె యానిద్ర టేపుమాపు 
మానియుండిన" జాడ్యేంబు మేన బొడముం గన్నుగవయందు నరుణిమ 
గడలుకొనును. ||140॥ 


సీ, ఇంతకన్నను దుఃఖ మిశనొడు లేదని తెలుపుచందంబునం దలవడంక౦ 
గనుంగవం బొరలు గప్పెనొ లేదొ చూత మన్ఫ్చోలిక సడలి కన్సొమలు వ్రాల 
యౌవనస్తంభహైన్యంబున దేహంబు కుమతిగుడారునాం గుదియంబడంగ 
స్వచ్చవృత్తిని దనరంగ ముక్తములగు భాతి నొక్కట ద్విజపజ్ము లురుల 
తే. ఘనజరాభూతహుంకృతి నెనయ దగ్గు, నరల సద్వృత్తి కర్ణవిస్సు రణ నొగుల 
వృద్ధభావంబు వచ్చినవెనుక జనున, కేమిసౌఖ్యంబు న్‌. దై సంద్ర చెపుమ. 
141 || 


క. ఇదిగాక శమనకృత్యం, బిదమిత్సం బనంగం గూడ దీదృశదుఃఖా 
స్పదమగు దేహంబున నె, మ్మది సుఖియింపంగ సులభమా యెవ్వరికిన్‌. 142 | 


వ. అటు గావున జఠరజరఠగహనవనదహన ప్రథావధారణాక్షుధావ్యథాముథా 
విధానావధానవిధావిధానంబును, ముఖజలబిలపల్వలసరసతాషనోదనభీష్మ 
గ్రీష్మవిలాసపిపాసానిరానంబును, బ్రపంచపదార్థప్రజ్ఞాన ప్రతిబంధకబంధుర 

రజ్‌ నిద్రాముద్రావిద్రావణంబును, నానామయాకృతిపురాకృతదుష్కృతి మరీచి 

కావికృతినిరాకృతికృతియును, నంగరాజ్యజిర్లీకరణవిజయయా త్రాజిర్లజరాబల 

నిరోధకంబును, దేహజివనీరక్షిరభేదవిధానమాంసలహంసజాతపలాయనమం 
త్రోపదేశదేశికంబును, సుమనోవిలాసనిత్యయౌవనవనవికాసకారణంబును, భో 
గినీభోగవిభేదాదరమయూరనర్తనప్రవర్తకంబును, శృంగారరసప్రధానప్రభా 
వప్రభాప్రవాహప్రకామప్రవర్ధన ప్రక్రియాప్రవిణంబును నై ప్రావృషిజపయో 
జప్రస్రుతామృతంబుచందంబున నందం బగునమృతంబు సంతరించినం గాని గా 
త్రంబు యథేష్టభోగంబులకుం బాత్రంబు గాదని తలంతు నందుల కొక్క 

యుపాయంబు గల దది విన్నవించెద నాకర్ణింపుము. ॥143॥ 


తే. కవ్వముగ జేసి మందరధరంబు, వాసుకినిం ద్రాడు చేసి దుర్వారశక్తిం 
గలశవారాశిం ద్రచ్చినం గలుగు నమృత, మనుచు హరి యానతిచ్చి ము న్నసురనాథ. 
|| 144॥ 


క. నావుడు నప్పుడె యమృతము, సేవించినరీతి మిగులం జెలంగుచు సభలో 
దేవాదులెల్ల బళిబళి, దేవాధిప మంచియుక్తి దెలిపితి విచటన్‌. |145॥ 


తే. అట్టు లమృతంబు గలుగ బా లధికముగను, నీకు నొనగెద మిందు సందియము 
వలదు 
తగినయత్నంబు సేయుము తడవు సేయ, రాదు వినమే “శుభస్య నీఘ్రం” బనంగ. ॥| 
146 || 


క. అని యుత్సహించి యాడెడు, దనుజులవాక్యములు దేవతాపతి పలుకు 
ల్విని సమ్మతించి మంచిదె, యని బలియును వారిం గూడి యప్పుడె కదలెన్‌. |147॥ 


తే. కదలి మదమత్తమాతంగకదలి చంద్ర, కదలి నమరావతీవనకదలి నెనయ 
రంగదరిభంగ సంగరరంగచంగ, తుంగచతురంగసీనాతరంగుం డగుచు. ॥148॥ 


క. ముందర జనిచని కాంచె, న్మందరముం దుష్టసత్త్వమయకందరమున్‌ 
సుందరమున్‌ శిఖరశిఖా, మందరమున్‌ దివ్యనవ్యమణిబృందరమున్‌. |॥149॥ 


క. కనుగొని యిదిగద మందర, మని యడిగిన బలికి నింద్రుం డనియె న్నిజవా 
హనఘనగర్జారవలం, ఘనజాంఘికనవరసార్థగంభీరోక్తిన్‌. 150 | 


మ. కనుగొంటే దనుజేంద్ర తావకజయాంకప్రాఢిగీతాళి వే 
డ్కను గంధర్వవధూమణు లసతతమున్‌ గానంబు సేయం గరం 
గిన వానీటను బొంగి నిర్ణరము లేగె న్వార్థికాత్మీయు నొ 
క్కని రక్షించె నటంచు వృద్ధి నొసంగంగా నెంచెనో శైలమున్‌. |॥151॥ 


చ. అనం జిజునవ్వు నవ్వి దనుజాధివుం డిట్లను నౌ నగారి నీ 


యనుపమబాహుశక్తి దెలియ న్వివరించెదు శైలపక్షభే 
దనచతురత్వము న్నొడివి తజ్ఞుఃడవౌ నన స్వామి కెట్లు దో 
చెనొ యటులే గణింపుదునె చిత్త మెయుంగదె యంచు నింద్రుండున్‌. |॥152॥ 


తే. నీయంతవాని కుపకృతి, సేయంగలిగె నా కటంచుం జెలంగుచు గిరిరా 
జీయెడ నిర్మలనిర్లర, తోయాఖ్యము నశ్రుధార దోగెడుం గంటే. ॥153॥ 


క. అసురనాయక తనదుగహ్వరము సూప, దలంచి చెంగావి గప్పిన చెలువు మెజసె. 
దురగఖురధూత మగుచుం గెందూళి పొడమ, నందమై మించు నీమంచరాచలంబు. 
॥154॥ 


మ. బలిదైత్యేశ్వర కంటె యీగిరిదరీభాగంబుల న్వేడుక 
ల్వొలయం గ్రడలు సల్పుకిన్నరసతుల్‌ జ్యోతిర్లతాదీపముల్‌ 
జ్వలియింపం దిలకించి సిగ్గున నురోజక్షేమచెలాంచలం 
బుల వారింతురు చూచి నవ్వంగం బ్రియు ల్ముద్ధత్వము న్మెచ్చుచున్‌. |155॥ 


మాలిని. మృగధరమృగనాభీస్పృష్టగండోపలంబు 
ల్భుగభుగ యను తావు ల్పూన్స నీమందరాద్రి 
న్మృగయువరమృగాక్షీవృత్త వక్షోజకుంభా 
త్యగణితతులితత్వావాప్తి గంటే బలీంద్రా. ॥156॥ 


ఉ. దానవనాథ కంటే వసుధాధరరాజము మౌళిభాగసం 
దానితతారకాకుసుమదామము గైరికకుంకుమంబు సం 
వ్యానితమేఘవర్లరుచిరాంబర మించుగమించె నెంచంగా 
సానులకూటముల్‌ గలుగుజాణలు నీటులు పెట్టకుందురే. |157॥ 


వ. అని యనితరసాధారణసుధామధురవివిధవచోరచనల నవ్వసుధాధరంబు విను 
తించు సుధాశనాధినాథునకు విబుధవిరోధిమూర్ధన్యుం డి ట్లనియె. |158॥ 


తే. బెర మనరాక కలరి మిన్నంది యున్న, దీనగేంద్రంబు; గదలింప నెవ్వం డోపుం 
గలండె యటువంటిబలియు. డొక్కరుండు దేవ, దానవులలోన నన బలదైత్యుం 
డనియె. |॥|159॥ 


తే. అసురనాయక నీధృతి కలికి క్రుంగి, కుతల మంటినమందరక్షోణిధరము( 
బెల్లగించుట యిది యొకపెద్దణీకమె, యిందు నెవ్వనిచేతం గా దిట్టిపనికి. |160॥ 


తే. దిగ్గజంబులు మొగ్గ ధాత్రీధరేంద్ర, మడంగంద్రొక్కుదునో లేక యంబరమున 
కెగరవైతునొ తిరిగి నగేంద్రమునకు, జెక్క లొదవెనొ యంచు విరించి చూడ. |161॥ 


వ. అనిన విని బలాసురు మెచ్చక జంభుం డి ట్లనియె. |॥162॥ 


క. కులపర్వతంబు లేడును, గలయంగ నమ్మొదళు లార్పంగలిగిననా క 
గ్గలమే మందర మెత్తుట యలమేరువు నేన బగల్తునా దైత్యేంద్రా. ॥163॥ 


వ. అని మజీయు శంబరారిష్టనేమిత్రిపురవాసజంభశుంభనిశుంభహయగ్రీవనముచి 
తారకబాణవిప్రచిత్తివిరోచనహేతిప్రహీ తిమయమాయావి మాలిసుమాలి 


య క 
మహిషేల్వల వాతాపిదుర్మర్షణోత్కల మేఘదంభద్విమూర్ధ ్నకతుక్రొధవశాది 
నానాదనుజయూథనాథులు మందరవసుంధరాధరస ముత్పాటనపాటవంబుం 
దెల్పుచు నబ్బలీంద్రుచే గనకమణిమయభూషణాంబరాదులు బహుమానం 
బులు గైకొనుచు మహోత్సాహంబున బాహు లప్పళించుచు శంఖమర్దళపట 
హభేరీధణంధణధ్వనులకుం బ్రతిధ్వనులిచ్చు మందరకందరంబులకుం గుప్పిం 
చుచుం దనుం బెకలింపవచ్చుట నిచ్చ నెఖింగి మచ్చరంబునం బెచ్చుపెరిగి 
యద్దరంబుం దమతోడి యుద్ధరంగంబునకుం బంపిన బలంబులో నా దరికు 
హరనిర్ణతశరభశార్దూల గండ భిరుం డఖడ్డగవయకంఠీరవమహోద్ద దండవేదండ 
ప్రచం డభల్లూకశశ చమరశల్యభల్లసారంగసాలావృకవరాహమహిషమర్కట 
మహోరగప్రుముఖజంతునికాయంబుల కాయంబుల కపాయంబు గల్పించుచు 
నుపాయంబుల నగ్గట్టుచుట్టువారుకొని యిట్టట్టు మెదలక నెట్టుకొని యొకరొ 
కరు కదిలించి చూచి కదలకున్నం బదుండ్రు 'నూజ్లురు వేగురు లక్షకోటి 
సంఖ్యాకులుం గూడికొని నలుదిక్కులం డాసిత్రోసి వేసియుం గదలింపలేక 
యుద్దామనిశితకుద్దాలంబులం బెద్దయుం బ్రొద్దు నాశైలంబు మూలంబు గానం ద్ర 
వ్వు నెడనెడం బొడముస్థూలోపలంబులు పెకలింపంజాలక యులువకట్టునించి 
మించినభుజాటంకంబుల నగల్బుతజీ శిలాగర్భంబుల వెడలువర్షాభులం గని యచ్చెరు 
వందుచు నందంద సన్నలు వైచుచు మజీయు నానో పాయంబులం జూచుచు నొకిం 
చుకయుం దెమలింపంజాలక సురాసురజాలంబులు ఘర్మకణజాలకంబులందోగు 
గాత్రంబులు స్రవన్నిర్హరంబు లగు గోత్రంబులం బోల గుహాముఖంబులు 
వెడలు గాడ్పులచాడ్పున నాసికారంధ్రంబుల నీరంధ్రంబులై నిట్టూర్పులు బెట్టి 
దంబుగా నడర భుజంబులబలిమి సడల నొడళ్లు జడియ జడిమీ నిగుడ 
బడలియున్న 
వారలం గనుంగొని. |164॥ 


క. బలి యింద్రున కిట్లను నిటు, వలె నూరక యుండందగునె వరశైలగరు 
దళనసమర్దుండ వయ్యును, భళిభలి దేవేంద్ర యనిన బలి కతం డనియెన్‌. ॥165॥ 


క. బలజంభప్రముఖమహా, బలశాలులచేతం గానిపని యిట నాచే 
నలవడునె దైత్యనాయక, యల వెన్నుని వేడందగు నుపాయం బింకన్‌. ॥166॥ 


క. అని వారలం దోడ్కొని తాం గనకాద్రికి నేగి యచటం గమలాక్షునిం ద 
త్తనయుం గనుంగొని సాష్టాం, గనమస్కారములు సేసి కార్యము దెలుపన్‌. ॥167॥ 


క. విని నవ్వుచు వనజోదరుం డనియె సురాసురలుమీరలందయు నొకగ 
ట్టు నగల్పలేరె యిక నే, యనువున సుధ గాంతు రనుచు నహిపతిం దలంన్‌. ॥ 
168 ॥ 


సీ. తనమహాసవనిరంతరసమ్యగాసక్తి కుండలీంద్రత్వంబు కుదురుపజుపం 
దనశ్రీవహనసముద్భాసితోత్సాహంబు చక్రిభావమున కౌజ్జ్వల్య మొసంగం 
దనభోగినీభోగజనితానుభావలీల భుజంగపుంగవోల్లాన ముస 
దనమహాబలసముద్యద్విగ్రహప్రవృద్ధి యహీనభావంబు దేటపజణుప 

తే. సోమరుచియు ననంతవిస్ఫూర్తి “భోగి, ముఖ్యతయు భూమిభరణసముత్సుకత్వ 
మరలం జెలువొందు నెవ్వం డుదారఫణితి, నట్టిశేషాహి వచ్చె నయ్యవసరమున. ॥ 
169|॥ 


క. వచ్చినయచ్చిలువలదొర, మచ్చికతో జేరంబిలిచి మాధవుండు ఫణా 
భృచ్చూడామణి మందశి, లోచ్చయ మగలించి వీరి కొసంగు మటన్నన్‌. ॥170॥ 


క. పెకలిచి యిచ్చినం జాలుం, బ్రకటితదొోశ్ళక్తి బెండువలెం దెచ్చెద మే 
మొకరొకరమె యని దైత్య, ప్రకరంబులు మదముమీజీ పలుకంగ వించున్‌. |॥|171॥ 


మందరధరము. మంచిదయంచును మరుదశనవిభుం, డంచితశక్తిని నఖిలము గొలువం 
గాంచనభూధరఘనతరమహిమో, దంచితమందరధరగతు( డగుచున్‌. |172॥ 


క. పరివేష్టించె ఫణీంద్రుండు, ధరణీభరణాత్మసామ్యధన్యు డటంచుం 
బరిరంభణ మొనరించెను, ధరణీధరమౌళి నను చుదారస్సూర్తిన్‌. ॥173॥ 


మ. ధరణీభారము నే వహింపంగ మహీధ్రంబయ్యెం దా నెట్టు మం 
దరమం చల్లినొ నాగ నాగవిభు. డుద్యత్కోధసంరంభియై 
పరివేష్టించి యగల్సెం దన్నగము క్షాభృత్తుంగశృంగాగ్రభం 
గురజంఘాలదృషద్దలంఘలఘలాఘోషంబు ఘోరంబుగన్‌. |॥174॥ 


తే. ఇటులు పెకలించి కరముల కెత్తె మిగుల, సంభ్రమమున సురాసురుల్‌ శైలమాని 
పట్టంజాలక మున్ప్సటిపాతు గొనంగ, కూలవైచిరి మందరకుధర మవని. ॥|175॥ 


తే. దాన నొచ్చిరి గొంద టీత్తణి నగారి, ముఖసుపర్వులు చక్తికి మొజలువెట్ట 
గరుడవాహన మెక్కి యక్కడికి వడిగం దాన విచ్చేసె భక్తవాత్సల్యమునను. ॥176॥ 


చ. కరివరదుండు వచ్చి ఘనగైరికరాగము మందరాగముం 
గరమున నెత్తి పక్షితురగంబు శిరంబున నుంప జాళువా 
బురుక తెజంగునం దనరం బొంజిగి అక్కలు గుందనంపుప 
క్కెర హరువూనం జంచువునం గీల్కొనుచిల్వ ఖలీనమై తగన్‌. |177॥ 


క. హరి గిరి ధరించి యిటువలె, సరగునం జన గరుడువెంటం జనలేక సురా 
సురులమనమ్ముల నంటిన, వెరవణీయని గుజుతులూని వెనకకుం జిక్కెన్‌. ||178|| 


తే. కోరి బ్రహ్మాండకోటులం గుక్షి నుంచు, కొన్న విశ్వంభరునిం బూనుపన్నగారి 
కవనిధర మేమిభారమా యట నురాసు, రులకు. జాలవిచిత్రమై యలరె గాక. ॥179॥ 


తే. నిమిషమాత్రంబులోపల నీరరాశి, తటమునకు నేగి హరిని మందరము డించి 
వెనుకవచ్చు సురాసురవీరవరుల గాంచి యనిపించుకొని యేగె గరుడు డంత. ॥ 
180॥| 


తే. వాసుదేవునియానతి వాసవుండు, సకలదేవాసురాలికి సమ్మతముగ 
వాసుకి ననంతశక్తినివాసుం బిల్వ, నంపి యిట్లని పలికె బ్రియంబు గులుక. ॥181॥ 


సీ. పొలయల్క నొకవేళం బలుకనిపార్వతి వెజపించి కూర్తువు విశ్వనాథుం 
బావనబ్రహ్మకపాలమాలికల జోడౌదు వొక్కొకనాండు హార మగుచుం 
బడగమానికవుం జెక్కడపుంిల్కంకణం బగుదు వొక్కొకయెడ హస్తమునకుం 
గన్నెగేందగిజీకుకమ్మతావులు వెలయింతు వొక్కొకచాయ నింపుగాంగ 
తే. నెన్నిభంగులం జూడ విశ్వేశ్వరునకు, నీవె కా కెవ్వరున్నారు కేవలాప్తు 


లట్టి నిన్ను బ్రశంసింప నలవియగునె, ప్రణుతగుణగణ్య వాసుకిఫణివరేణ్య. 182 | 


చ. క్షమ వహియించి శేషుడు యశంబు గనెన్‌ క్షమయు న్వహించి నీ 
వమృతము గల్గంజేసి దివమంతయుం బ్రో చిన నంతకన్న ను 
త్రమమగుకీర్తి గల్లు వసుధాధరమంథము ద్రెప్ప నానుగు 
ణ్యము వహియింప గల్గు ఫల మందణకు న్సరి యింతె వాసుకీ. |॥183॥ 


క. లేయని యింద్రుండు సూత్ర, ప్రాయముగా నిటులనాడు పలుకున కెంతే 
నీయెద మెచ్చుచు వాసుకి, యాయకొనియె నంత నిర్దరేంద్రుండు గడశన్‌. |184॥ 


క. వేవేగ వజ్రధారన్‌, గ్రావము నిష్కంటకముగ ఘనమృగసమ్య 
గ్రావముల మించ బార్హ్వు, గ్రావంబుల నెల్ల నజికి కవ్వము చేసిన్‌. |185॥ 


వ. అంత. ॥186॥ 


సీ. ఘనకిరీటంబులు గట్టిగా సవరించి కలితకుండలముల కొలుకు లదిమి 
బాహాంగదంబులు పదీలంబుగం దొడిగి ముంజేకడెంబులు మొగపు లరసి 
యంగుళీయకముల నటకొన్ని ఘటియించి మౌక్తికహారము ల్మట్టుపజిచి 
మొలదట్టి పొరలవంకులు పొంకముగ౦ జెక్కి పిరేచుట్టి చేలము ల్పిగియంగట్టి 


తే. యంతకంతకు నుత్సాహ మతిశయిల్ల, నుల్లమున౦ బల్లవింపంగ నొడొకళ్లం 
బిలిచికొనుచును దమతమ పేరువాడి, కొనుచు దేవాసురులు దుగ్గవనధి( జేరి. ॥ 
187 || 


తే, బంగరుమొలకట్టు రంగుమీజంగనా, నాగభోగ మద్రినడుమం జుట్టి 
కలశవారిరాశి నిలిపిరి తమసొమ్ము మొదలువెట్టం జుట్టి మోపి రనంగ. |188॥ 


వ. అంత బృందారకులు దమలోన. ॥189 ॥ 


ఉ. అక్కట దానవేంద్రుండు బలాఢ్యుండు గాన ఫణీంద్రపుచ్చమున్‌ 
రక్కసిమూడక కిచ్చి సుకరంబుగ ఘోరవిషాగ్నికీలలం 
గ్రక్కుఫణాళి మాకొసంగం గాదనరా దిశ నేమికార్య మీ 
దిక్కున నంచు నొండొరులు దీనత మోములు చూచుచుండంగన్‌. |190॥ 


క. తదభిప్రాయం బంతయు, మది నారసి శౌరి కపటమార్గంబున నో 
త్రిదశవరులార రత్నా స్పదఫణిభోగములు మనము పట్టుద మనుచున్‌. ||191॥ 


తే. భోగిభోగశయానుండు యాగభాగ, భోక్తలునుగూడి భోగీంద్రభోగభాగ 
ములు గ్రహించిన నది యాగముగ గ్రహించి, యాగతామర్షమున దైత్యు లనిరి 
యప్పుడు. |192॥ 


క. దితిసుతులము పరిపరిత, శ్రుతులము నిష్టురతపోనిరూఢమహోవి 
శ్రుతుల మిదిగాక బహు, శ్రుతులము మముం జులకసేసి చూడందగునే. |॥193|॥ 


తే. శౌరి మేము కులస్థానపౌరుషముల, నేమిటం గొజంత తెల్పుమా యీసురలకు 
వారికన్నను బూర్వేదేవతల మగుట, నేమె ఘనులము గామె నీ వెజుంగవేమి. 


194|| 


ఉ. శ్రీహరి యెంత యక్రమము సేసితి వాసుకిభోగిభోగసం 
దోహము మీరలూని కడతుచ్చపుబుచ్చము మా కొసంగ మే 
మూహ యొనర్చలేక యిది యూనిన నధ్యయనశ్రుతంబులు 
న్సాహసముం బరాక్రమము సత్కులజత్వము వీటివోవదే. |॥195॥ 


క. అని దనుజు లూరకున్నం, గనుంగొని నవ్వుచును శౌరి ఘను లిట మీ రిం 
తన యల్లనేల కైకొను, డని ఫణము లొసంగి పుచ్చ మానె సురలతోన్‌. ॥196॥ 


క. ఈనీతిసమాకర్ష, స్థానము లేర్పాటు గాంగ దైవాసురసం 
తానంబు లైకమత్యము, గా నమృతాబ్ధి న్మథింపం గడంగిరి కడిమిన్‌. ॥197॥ 


మ. అమృతావాప్తికి దేవదానవులు దుగ్గాంభోధి మంథాద్రిచే 
నమితత్సాహమున న్మథించునెడ నయ్యద్రీంద్ర మాధారహీ 
నముగా నజ్జలరాశి మున్గ నదియానం జాలవిస్తారమౌ 
కమఠాంగంబు ధరించె మాధవుం డభంగప్రొఢి సంధిల్లంగన్‌. |[198|| 


తే. అగశిలాపాత మోర్వక యంబురాశి, చర్మఫలకంబుచే మేను చాటు చేసె 
ననగ జూపట్టె లక్షయోజనవిశాల, మైనకమఠంబు దుగ్గరత్నాకరమున. [199 || 


క. కఠినతరకర్పరము మృదు, జఠరము నయనాబ్దయుగళసహబహిరంత 
ర్లుఠదాస్యంబును గలుగ గ, మఠముం గని విసయంబు మదిం బెనంొనంగన్‌. ॥ 
200॥ 


తే. మరల సొమ్మిచ్చుటకు బహుమధనపడిన, యజ్ఞజునిరోసి పూ(టకా పైనహరిని 
జట్టు మోపి రనంగం గచ్చపముమీందం గట్టు నిల్చి సురాసురగణము లవుడు. ॥ 
201 | 


తే. ఉదధి, గమఠాసనమునం గూర్చుండి భోగి, భోగ మనుయోగపట్టిక పొసంగ నడుమ 
నమృతసిద్ధికి జపియించునట్టియోగి, కరణిం గనుపట్టె మందరక్షాధరంబు. ॥202॥ 


వ. ఇవ్విధంబున దుర్చటసింధురకందరం బగునమ్మందరవసుంధరాధరంబు వాతంధ 
యగుణానుబంధురంబుగా నర్షటసింధుబంధురమధ్యంబునం బ్రతిష్టించి. |203|| 


సి శృంగా గ్రదళితవైరించాండగళితావరణధార లననిర్ణరములు దొరంగ 
నానామహాగుహాంతరసమాధి సనాథతాపసనాథమస్తములు దిరుగం 
గందరాంతరసింహగజగండభేరుండశరభాదు లొకటం గ్రేళ్లుణికందొడంగం 
గంపితశాఖిశాఖాశిఖాఫలపత్రకుసుమము ల్లడిగ్‌, ని కురియుచుండ. 


తే. జిబుతపులితోలుగట్టు జేజేలటేండు, దిరుపుగట్టువిధంబునం దిరిగె గట్టు 
నవ్యభుజశక్తి దేవదానవులు దుగ్ధ, జలనిధానంబు మధియించుసమయమునను. || 
204|| 


మ. కులశైలాగ్రణి క్రింద మీద నడుమ న్లూర్మాదిరూపంబులన్‌ 
బలియుండై భరియించి దేవదితిభూభాగంబులన్‌ వారిలో 


పలను న్నిల్చి స్వకీయమూర్తిని జతుర్పాహార్గళ ల్మార్చుచుం 
గలశాంభోధి మధించె మాధవుం డభంగప్రొఢ రూఢిం గనన్‌. ॥205॥ 


శా. ఈరీతిన్‌ హరి దేవదానవులతో హేలాగతిన్‌ ధీరు(డై 
క్షీరాంభో! ధి మధింహ గాంచనకటీచేల ప్రభ ల్లేమకే 
యూరాన్యోన్యవిఘర్షణోదితరజం బుద్వేలసౌవర్ణకో 
టీరచ్భాయలు పర్వః బర్వతము గట్టెం బొమ్మ హేమాద్రికిన్‌. ॥206॥ 


వ. అప్పుడు. ॥207॥ 


శా. రక్షోదేవమిథోట్టహాసహహహారావంబులుం గూర్మమం 
థక్షోణీధరమర్ష ఘర్హరనినాదంబు ల్బృణాకర్ష వే 
గక్షుభ్యద్భుజగెంద్రేభూరిఫణభూత్యారధ్వనుల్‌ ఘూర్ణితో 
ద్యత్టీరాంబుధి జంతుఘోషములు మెండై నిండె బ్రహ్మాండమున్‌. ॥208॥ 


మ. అఖిలాదిత్యసురాహిత భ్రమితమంథానాద్రిఘోషంబుచే 
సఖిమై నించుక వెన్నుతీ(ట శమియించంజేయ క్షిరాబ్ధిలో 
సుఖనిద్రారతిం జొక్కె గూర్మపతి ప్రాంశుశ్వాసవాతోచ్చలా 
బ్ధిఖవీథిం బొరలం దరంగపటలోద్రేకంబుచే మాటికిన్‌. |॥209 | 


వ. అప్పుడు. ॥210॥ 


మ. వలదత్యుగ్రదవాగ్ని మగ్నశలభవ్రాతంబుమాడ్కి న్విశృం 
ఖలసంఘర్షణభుగ్నభోగిఫవణపూత్కారాక్షిదంష్ట్రాగళ 
ద్విలయాభీలకరాళకాలదహనోద్వేలజ్ఞ లజ్ఞ్వాలికా 
వళిచే మాడిరి పెక్కుదానవులు గర్వం బెల్ల ఖర్వంబుగన్‌. |॥211॥ 


తే. ఘనత యంచును దుష్కరకార్యములకుం బూనంగాం జెల్లునే యెట్టిపురుషులకును 
ఘనత యంచును భోగిభోగములం బూని, దానవులు పడ్డపా ట్లెన్నియైనం గలవు. ॥ 
212 || 


ఉ. ఆవిషవహికీలలు సురావళి నంటి తపించునప్టు రా 
జీవదళాయతేక్షణ విశేషకృపామృతదృష్టిచేత బా 
రావరదుగ్గవాఃకణధురంధరబంధురమంథరానిల 
శ్రీ వెలయన్‌ ఘనాళి గురిసెన్‌ బరిశీతలవారిధారలన్‌. |213॥ 


తే. హరికి? బ్రతిఘటించి యసురులు విషవహ్ని గమలి రదితిసుతులు కమలనయను 
నాశ్రయించి శైత్య మందిరి యెందైన, శౌరికరుణ లేక సౌఖ్యమేది. ||214॥ 


మ. జలసేకంబుల సేద దేరుచు నభశ్చారాళికన్నన్‌ విశృం 
ఖలవృత్తిన్‌ మథియించి రాదితిజు లుగ్రంబై విషజ్వాలికల్‌ 
కలయంబర్విన సడ్డ సేయక ఫలాకాంక్షం బ్రవర్తించువా 
రలకుం దోచునె భేద మెందయిన వైరాటేయ భూపాత్మజా. |॥215॥ 


ఉ. భిమనిశాటబాహుబలపీడితవాసుకిభోగిభోగదం 
ష్టాముఖనిర్గద్విషము శైలవిఘర్షణకూర్మకర్చరో 


ద్దామకృశానుకీలల నుదగ్రతరంబయి దేవదానవ 
స్తోమము భితిలం గలశతోయధి వెల్వడి సత్వరంబుగన్‌. ॥216॥ 


సీ. ప్రళయకాలాళిలఫాలలోచనఫాలకీలికీలాకేళిం గేలిసేసి 
సంవర్తసమయ ప్రచండచండాంశుమండలమండలో! ద్దండనటన దెగడి 
త్రైలోక్యభస్మసాత్కరణదీయోదక్షరూక్షాశుశుక్షణిరూడీ నొడిచి 
కల్పాంతజలదనిర్గళదనర్గళదీర్ణఘోరనిర్షాతనిర్హోష పష మడంచి 
తే. భూర్చువస్వర్ముఖానేకభువేనగహన, " దహన్‌లీలాతిసహనధూర్వహసవోగ్ర 
చిటచిటాయితశిఖల నశేషముం గ, లంచె హాలాహలంబు కోలాహలముగ. ||217॥ 


చ. అపు డిది యేమి యక్కట సుధార్థము దుగ్గధిన్‌ మధింప ను 
గ్రపువిష ముద్భవించి లయకాల మొనర్పం బొడంగె నింక నీ 
విపదపవారణంబునకు విశ్వపతిన్‌ శరణంబు వేండినం 
గృప దళుకొత్తం బ్రోచునని యీశ్వరుచెంగటి కేగి యందయున్‌. |218॥ 


క. గడగడ [11నొడలు వడంకంగ, దడదడ దడమంచు గుండె తల్లడమందన్‌ 
బడిబడి నడ్డము దిగటముం బడిబడి [5]మ్రైక్కుచును “బాహిపాహో” యనంగన్‌. ॥ 
219 || 


తే. ఆభవుం డేమేమి యనిన సురాసురుల్‌ భ, యమున హాలాహలము హలాహలము 
హాల 
హలము హలహల మని తోచినట్టు పలుక, నన్నినామంబులను గాంచె నవ్విషంబు. ॥ 
220 | 


తే. వారిభయమెల్ల వారింప వారిజారి, ధారి మది నెంచి తనదుచిత్తం బెజీంగి 
చిన్నవోయిన పార్వతిచెలువు గాంచి, యిట్లనుచు బల్కె దరహాస మిగురులొత్త. ॥ 
221 | 


శా. భామా యేటికిం జిన్నవోయెదవు నీభావంబు నేంగంటి నా 
కేమౌనో గరళంబుచే ననుచు నీ వెంతే [6]విచారించె దం 
దేమీ గా దటుగాక నేమయినం గానీ సర్వలోకాళికిన్‌ 
క్షేమంబైనను జాలు దద్విషము భక్షింతున్‌ వినోదంబుగన్‌. ॥222 | 


క. వచ్చినవారికి నాపద, వచ్చిన నది పరిహరించువాని ప్రభుత్వం 
[7]బెచ్చాను గాని మణీ పొర, పొచ్చెము గావించినం బ్రభుత్వము గలదే. ॥223|॥ 


తే. పరుల: బీడించుకంటెం బాపము. బరోప, కృతి యొనర్చుటకంటె సుకృతము లేదు 
పరుల కుపకృతిం జేసిన భాగ్యశాలి, యిహము( బరమును జెందుం బూర్లిందువదన. ॥ 
224 || 


క. అని యుత్సహించి కలశీ, వనరాశితటంబు గదిసి వసుధాధరరా 
ట్రనయాధిపు( డవ్విషముం, గని హరియింపంగ వశముగా కడలంగన్‌. |॥225॥ 


తే. అంత బ్రహ్మదిసురలు భయార్తు లగుచుం దన్ను బ్రార్థింప శ్రీహరి తద్విషంబు 
ధీరుండై యారగించిన దేహమెల్ల, నల్లనయ్యెను వ్యాపించి నాటనుండీ. ॥226॥ 


తే. హరియు మిగిలినవిషము కాలాంతకునకుం గొంత యొసంగిన హరుం డది ఘుటిక 
సేసి 
మ్రింగ నది కంఠమున నిల్చి హృదయనిహిత, గరుడవాహనవీక్షణాగతభయమున. ॥ 
227 || 


క. ఫాలాక్షుండు కబళింప(గ, హాలాహలవిషము కొంత యవశిష్టం బై 
తూలంగ నది వృశ్చికములు, వ్యాళంబులు మెసవి విషధరాఖ్యల వెలసెన్‌. |228॥ 


క. ఈలీల దైవకరుణన్‌, హాలాహలబాధ యుడిగి యమరాసురు లు 
ద్వేలముదంబున మందర, శైలంబునం గడలిం ద్రచ్చుసమయమునందున్‌. |॥229॥ 


చ. గొరిసెలయందముం గుఖుచ కొమ్ములచందము వెన్ను మందమున్‌ 
గరువపుమేనిలో నుదుటు కా(గెడు పెన్పొదు గింద్రనీలముం 
బెరసినముక్కు మీగడబలెం జెలువౌ గళకంబళంబునన్‌ 
హరు వగుకామధేనువు సుధాంబుధిం బుట్టె నక్షీష్టధాత్రియై. ॥230॥ 


వ. అంత. ॥231॥| 


క. సురభిన్‌ సవనవనాపన, సురభిన్‌ స్రనదమృతగలితశుష్యన్నానా 
సురభిం గైకొనిరి మురా, సురభిత్యప దేవబుషులు సురుచిరభక్తిన్‌. ॥|232॥ 


తే. మొదటనున్న నిజాకారమును ద్యజించి, వారిరాశితరంగ మువర్ణ్లసహిత 
మై తురంగంబు గాంబోలు ననంగం బొడమె, వెల్లవారువ మాపాలవెల్లి నంత. ॥233॥ 


సీ. కర్పూరకదళికాకళికాదళంబులు నెజమించు విదళించునిక్కు(జెవులు 
నేలినవానికిం ద్రైలోక్యసాంబ్రాజ్యలక్ష్మి నియ్యగంజాలు లక్షణములు 
మానసాధికవేగ మూనంగా జపియించుపొలికం గదలెడుప్రోథపుటము( 
దామరసాప్తనందనునివాహమునకు రోషంబు పుట్టించుహేషితంబు 
తే. గలిగి శరదిందుకందళత్కందబృంద, కుందగోవిందతుందారవిందకంద 
చందనామందరుచి నందచంద మగుచు,నొనరునుచ్చైశ్ళువంబు నేత్రోత్సవముగ. ॥ 
234] 


తే. దేవమణియుక్త మని మది దెలిసియుండి, తేజిం దాం రైకొనియెం బూర్వదేవభర్త 
దేవమణియును నలవాసుదేవుసన్నం దెలిసి యూరకయుండె నిశ్చలత నంత. ॥ 
235 || 


స ప్రాయంపుబూంబోణిబటువుసిబ్బెపుగబ్బిగుబ్బచన్నులంబోలు కుంభయుగముం 
రీలిచూలిజవరాలితళుకులే.జెకు టద్దవులత! దులంగూంగు దంతరుచులు, 
బె ఢకాంతామణిభాసురమృదులో రుకాండముల్‌ దొరయంగఈ గల్గుకరము 
నటనచే నలసినకుటిలకుంతలిమందగతుల కొయ్యాారంబు గజపునడలు 
తే. విటుని తబ్బిబ్బులకుం గేరువెలమిటారి, et ee గంధర్వరాజ 
సతినిషాదంబు నెనయుబృంహితరవంబుం గలిగి చౌదంతి వొడమె నాజలధియందు. 
|236|| 


సీ. విశ్వేశువాహనవృషభమా గాదేని ధేనుకామేళనొోద్వృత్తి గనునె 
శ్రీగౌరివాహనసింహమౌ గాదేని వనకదంబకమున వసతి గనునె 


యాత్మభూవాహనహంసమౌ. గాదేని బిసజాతహరణలాలసత గనునె 
శక్రవాహనశరజ్ఞలదమౌ గాదేని యభ్రముసంగతి నలరం గనునె 

తే. యనుచుం గవిగురుబుధముఖు ల్వినతి సేయం బ్రతిగజభ్రాంతిదంతనిర్దలితధవళ 
భూధరాపారపాంసుకర్పూరపూర, మెగయం జల్లుచు వచ్చె హస్తీంద్ర మపుడు. ॥237॥ 


వ. వెండియు నాఖండలబలిప్రముఖసురాసురమండలం బుద్దండభుజాదర్పంబు మెం 
డుకొన సుధాపయోధి మధియించుసమయంబున. ॥|238॥ 


క. సకలసురేప్పితఫలదా, యకచిత్రచరిత్రములను హరిచందనక 
ల్పకపారిజాతసంతా, నకమందారంబు లవ్వనధి నుదయించెన్‌. 239 ॥ 


ఉ. గైరికము ల్ప్రవాళములు గా గశదబ్ధిపషయఃకణాళియే 
కోరకపాళిగా నడుమ+ గోరికమీటి విశేషమైనయా 
కారము పూని మందరము కామితసత్సల మీయనయ్యె మం 
దారము గానిచోట నగనామము సెల్లునె రెంటికిందగన్‌. |240॥ 


వ. మజీయు వియచ్చరనిశాచరసముచ్చయంబు విచ్చలవిడి శిలోచ్చయంబుచే 
నప్పాలకడలిం ద్రచ్చుసమయంబున. |241॥| 


క. చెచ్చెర మందరసంగతి, నచ్చటిమణులెల్ల రమణు లయ్యె నటంచున్‌ 
మెచ్చుచు నచ్చెరువంద వి, యచ్చరు లచ్చరలు పుట్టి రయ్యమృతాబ్దిన్‌. ॥242 ॥ 


సీ, పదకోకనదములు ప్రపదకూర్మంబులు నఖరశుక్తులు జఘనపులినములు 
వలితరంగములు పొక్కిలిసుళ్లు నూంగారుకలువచా ల్లుబ్బజక్కవలకవలు 
భుజనాళగళశంఖములు గల్లమశరికామకరిక లాలోకశకులకులము 
లక్షిసితాబ్దోస్థ్టహల్లకభ్రమరషట్సదంబులు కేశశైవలములు( 
తే. జాలం జెలువొంది సుస్వరస్పర్శరూప, రసగుణంబులచే నప్పరస్సు లనంగ 
నప్సరఃకామినీమణు అలరి రప్పుడు, సహజసౌరభ్య మెక్కుడుమహిమ దెలుప. || 
243 || 


ఉ. వారితనూవిలాసములు వారితనూత్నలతావికాసము 
ల్వారివిలోలనేత్రములు వారివిహారవిసారజైత్రము 
ల్వారిదరస్మితాస్యములు వారిదముక్తశశీతదాస్యము 
ల్వారిజగన్నుతాకృతులు వారిజబాణసతీకృతానతుల్‌. |॥244| 


స్‌ కమలాకరంబెల్లం గలంగంబారిన నొల్ల కరుదెంచుకొదమరాయంచ లనంగ 
వరుణాలయాంతరవనవాసము దరల్సి చేరెడుకలికిరాచిలుక లనంగ 
విషరాశివిషమాను విషధరంబుల రోసి మెట్టకు నరుగుక్రొమ్మెలుగు లనంగ 
నడుగునం బడక రత్నాకరంబున( దేలి నడతెంచు జీవరత్నంబు లనంగం 


తే. గులుకునడ జినిచక్కెరలొలుకుపలుకు, బెళుకుంజూపులుం గెమ్మోవితళుకు ముద్దు 
చిలుకు నచ్చరచిలుకలకొలుకు లవుడు, కడలి వెలువడి వచ్చుశృంగార మమరె. ॥ 
245 | 


సహో పటం జూచిన నెలతేంటిదాటుల. బుట్టించుకప్పుంగొ, ప్పులమెజుంగు 
లేవంక జూచిన నిందుబింబంబుల మొలపించుముద్దుమోములబెడంగు 


లేచాయం జూచిన నిందివరశ్రేణి వెలయించువాలుజూపులవిలాస 

మేకడం జూచినం గోకనదశ్రీలం గీలింపంజాలు కెంగేలిడాలు 

తే. లేయెడను జూడం గెంపులం జేయుమోవు, లెందుం జూచిన వెన్నెలల్‌ చిందునవ్వు 
లెచటం జూచిన మెజుంగుల నీనుమేను, చెలువ మలరారె నచ్చరచెలువలకును. | 
246 || 


ఉ. అచ్చపురేవెలుంగు దొరయంగలనిద్దపుముద్దుమోములం 
బచ్చమెజుంగు జిక్కజిగిపక్కరచక్కనిరాతుతూంపుల 
న్మెచ్చనిచూపులం దళుకుమేనుల నిచ్చకు మెచ్చుం దెచ్చున 
య్యచ్చరమచ్చెకంటులయొయార మయారె నుతింప శక్యమే. |॥247॥ 


ఉ. అచ్చిగురాకు(బోండ్లనెబియందమునందె మనంబు నిల్పి వై 
యచ్చరదానవప్రవరు లచ్చెరుపాట( బరాకుం జెందుచు 
న్మెచ్చుల కెచ్చరించుచు సమిద్ధఫలాబ్ధికి మేను లుబ్బంగాం 
ద్రచ్చిరి క్షీరవారిధి నుదగ్రరవం బడరంగ నంతటన్‌. 1248 ॥ 


తే. పాలు సిలుకంగ వెన్న యెలీలం బొడమెం జాలవింతని వేలుపు ల్పంభ్రమింప( 
జంద్రుం డుదయించె నప్పాలసంద్రమునను; వాని శిరసావహించె భవానివిభుండు. ॥ 
249 || 


క, నిస్తులమై నిస్తులతే, జస్తులమై దీవ్యమానసకలదశదిశా 
వాస్తుభమై కలశాంబుధిం గౌస్తుభరత్నంబు తరణికరణిం జనించెన్‌. ||250॥| 


సీ. అమృతంబు ద్రావునీలాభ్రమో యిది గాదు కప్పుపెన్నెణీ గొప్పుకొప్పు గాని 
మరలయుట్టెడు చందమామయో యిది గాదు మొలకనవ్వుల ముద్దుమోము గాని 
ప్రభవించునమృతకుంభంబులో యివి గావు కఠినవక్షోజయుగ్మంబు గాని 

జలధి బుట్టిన పూర్వజగతియో యిది గాదు మహితనితంబబింబంబు గాని 

తే. యనుచు నామస్తకము క్రమంబునను నిర్వి, కల్పసవికల్పవిజ్ఞానగతి గణింపం 
గా సురాసురు లతులశృంగారగరిమ, క్షీ క్షిరవార్ధి జనించె లక్ష్మీమృగాక్షి 251 ॥ 


తే. ఆరమాసతిరూపరేఖాతిశయము, వర్ణనము సేయం దరమె యెవ్వారి కైన 
గాంచినప్పుడె చిత్రత( గాంచె సకల, దైవదానవరాజి చిత్రంబు గాంగ. ॥|252|॥ 


శా. శ్రీరాజివముఖీవినూతనతనూశృంగారరేఖాదిదృ 
క్షారంభంబున దేవతావళి సహస్రాక్షత్వముం గోరె వి 
స్తారప్రీతి సహస్రనేత్రు. డయుతాక్షత్వంబు [8)గాంక్షించె నౌ 
రౌరా యాసకు మేరలే దనుట సత్యంబే కదా ధారుణిన్‌. ॥253॥ 


వ. అంత. ॥254॥| 


తే, పద్మగర్భాదినిర్ణరప్రార్థ్యమాన, యగుచుం బద్మావధూటి దేవాధినాథ 
ఘటితమణీిపీఠి యం! గమలమధ్య, మునను జెలువందుకలహంసికను 
హసించి. ||255 || 


క్ర మనుచు నప్పుడు, పుణ్యాహము చేసె వాగ్విభుండు భూమిని నై 
పుణ్యార్పితనవపల్లవ, పుణ్యోదకపూర్ణకలశములు చెలువొందన్‌. |256॥ 


సీ. పాథోధరశ్రేణి పటహభేరీశంఖపణవాదివాద్యవిభ్రమము నెజిప 
SS హస్తాభినయలిల నర్థముల్‌ దెలియ నృత్యంబు నలువ 
గంధర్వకలకంఠకంఠులు స్థాణువుల్‌ ననలొత్త త్ర మధురగానంబు సేయ 
జయలోకపావని జయజగేజ్ఞనయిత్రి జయలక్ష్మి యని సుర ల్సన్నుతింపం 

తే. జారుతరదక్షిణావర్తశంఖములను, విమలగంగాదినదులతో యములు ముంచి 
యాగచోదితమంత్రరహస్యములను, బద్మ నభిషిక్తం జేసిరి బ్రహ్మబుషులు. ॥257॥ 


ఉ. శ్రీమహిళాలలామ కభిషేకముం జేసె దిగంతదంతు లు 
ద్దామకర ప్రకాండసముదంచితకాంచనకుంభసంభృత 
శ్రీమహనీయతోయములచేత( దదీయకచాళికోమల 
శ్యామలభృంగపాళికి నవాబ్దమరందము నించుక్టైవడిన్‌. 258 ॥ 


క. హస్తముల కొసంగు మిపుడె ప్ర, శస్తోరుక్రీల ననెడిచందమున దిశా 
హస్తులు లక్ష్మీశైలే, శస్తని కభిషెచనోపచారము సలిపెన్‌. ॥259॥ 

సీ. శైవాలవల్లికాజలధియిచ్చిన పచ్చపట్టుపుట్టముం గట్టె. బడంతి యొకతె 
కుండలీంద్రుం డ్‌ సంగుకురువిందమాణిక్యకుండలములు వెట్టి. గొమ్మ యొకతె 
శారద యొసంగిన సదమలతారహారంబు చనవ( జేర్చె రమణి యొకతె 
వనరాశిపతి యొసంగిన వైజయంతీవ్రజంబు కంధర వైచె సకియ యొకతె 
తే. విశ్వకర్మ యొసంగిన వివిధరత్న,  భూషణంబులు గైసేసెబొల(తి యొకతె 
పద్మగర్భుం డొనంగిన పంకజంబుం గేలం గీలించె నొకరాజకీరవాణి. 260 ॥ 


క. ఈరీతి సకలదైవత, నారీతిలకములు మిగులనైపుణితో శృం 
గారింప నొప్పె రమ బం, గారపుబొమ్మో యనం జగన్మోహిని యై. ॥261॥ 


చ. జయజయ యంచు బ్రహ్మబుషిజాలము దీవన లియ్యంగాః బురం 
జయజలజాతసంభవనిశాచరవైరికులాధిభూధనం 
జయముఖదిగ్వరప్రముఖసర్వసుర ల్వినుతింపం జిత్తభూ 
జయకరవిభ్రమంబుల నెసంగె రమాసతి భద్రపీరికన్‌. |॥262 ॥ 


. మకుటాగ్రమరకతమణిరుచుల్‌ తనువిభాజలధి శైవాలవల్లులు ఘటింప 
వాలు(జూపులు కేళివనజాతముల వ్రాలుగండుదుమ్మెదలతో గలసి మెలంగ 
గట్టాణిముత్యాలకమ్మడాల్‌ నునుజెక్కుమించుటద్దములం గ్రామెు(గువెట్ట 
గళశంఖకుచకుంభకరికుంభసంభవభ్రమదంబు లగుచు హారములు మెజియం 
తే. జరణనఖకాంతిజాహ్నవీరురము వినమ, దమరవరముఖ్యసురకిరీటముల 
నిగుడ 
స్వస్వరాజ్యాభిషేకసూచకము గాంగ, సింహపిఠి: జెలంగె లక్ష్మీలతాంగి. ॥263॥ 


ర్‌ 


చ. ఒకగుణ మున్నచోట మజీయొక్కగుణం బరు దెన్ని చూడగా 
సకలసుపర్వసంఘముల సర్వగుణంబులు గల్లి లోకనా 
యకుం డన మించువానిహృదయంబున నిల్చెదనంచు నిందిరా 
ముకురముఖీలలామ సురముఖ్యులం గన్గొనుచుం గ్రమంబునన్‌. |264॥ 


సీ, మణికిరిటమువాని మరకతప్రత్యుప్తమకరకుండలదీప్తిమహిమవాని 
బటువుకైదువువాని భాసమానమృగాంకభాసమానస్మితాస్యంబువాని, 
గంబుకంఠమువానిం గారుణ్యరససూచితారుణ్యలోచనాంతములవాని( 


దమ్మిపొక్కిలివానిం దపనియరుచిరుచ్యతపనీయపటకటితటమువాని 
తే. డాలుగులికెడు పులుంగురాడాలువాని, వాలువైరులం జెండాడువాలువాని 
మేలు సమకూర్చి త్రైలోక్య మేలువానిం బద్మనాభుని వీక్షించె. బద్మ యవుడు. ॥265॥ 


తే. కమలనయనమనోహరాంగములసౌకు, మార్యసౌందర్యములు చూచి మగువ వలచె 
ననుట చిత్రంబె తన్మూర్తిధ్యానగమ్య, మైనతణీ యోగివరులు మోహంబు గనంగ. ॥ 
266|॥| 


సీ అంగవల్లిక మాధవాలోకమున( గోరకములొందె ననం బులకలు దనర్చ 
గండస్థలీచంద్రకాంతము ల్విధుదర్శనంబున స్ర స్రవియించెనాం జెమర్స( 
బురుషోత్తమోద్వాహభూరిసౌభాగ నూచకమునా వామోరు సంచలింప. 
జక్రాప్తరుచుల లోచనపద్మములు దెనియలు చిందెనా ముదశ్రులు జనింప 
తే. జలజపీఠము డిగ్గి భాషావధూటి, చేరి కైదండ యొసంగ లక్షి మృగాక్షి 
పరమసాత్త్వికదృష్టిసంపర్కమునను, సాత్త్వికోదయ మగుట 'యాశ్చర్య మగునె. ॥ 
267 || 


సీ, ఇంద్రాణిమొదలుగా నెనమండ్రు దిక్సాలకాంతాశిరోమణుల్‌ క్రమము గాంగ 
నడపంబు గిండి పావడ కుంచె కాళాంజి సామ్రాణి ధూపంబు చామరములు 
చేకొని యుడిగంబు చేయ రంభామేనకో, ర్వసీహరిణీతిలో త్రమాది 
సురవారవారిజాక్షులు చెం గుపాంగంబు ముఖవీణ మురజంబు మొదలు గాగ 
తే. గొనుచు గంధర్వమేళంబు వినికిసీయ, నబ్దభవురాణి బిరుదుపద్యములు చదువ 
శక్రుం డందంద సందడి జడియంజీయం బ్రాభవంబున సకలవైభవము లమర. ॥268॥ 


తే. అఖిలలోకేశ నిను జూచినది మొదలుగ, మదను. డేసినశరపాలి యిదిగొ యనుచు 
నాథునకుం. జూపి తెల్పుచందమున నల్లం గల్వపూదండ చేబూని కల్మిచెలువ. | 
269 || 


సీ. ఘంటలు మొలనూలిఘణఘణధ్వనులతో ఘనతరశ్రోణిచక్రంబు గదల 
వలిగుబ్బచనుదోయివలిపెపయ్యెదకొంగు చెంగావిటెక్కెంబు చెన్ను మీజం 
జిన్నిలేనవ్వులు చికిలి(జేసిన తళ్ళు చెక్కుటద్దంబుల చెన్ను చూప 
వెలిదమ్మిరేకుల వెలయించుకనుడాలు తెల్లజల్లులలీల నుల్లసిల్ల 
తే. నంఘ్రికటకారవాకృష్ణహంసతతులు, వాజులై మించ. గచగంధవలదపార 
మధుపబలములు వెలయు మన్మథరథంబు, . ఠీవి మీణంగ వచ్చె లక్ష్మివధూటి. ॥ 
270|| 


తే. ఆరమాకాంతరూపరేఖాతిశయము, గాంచి హరి కప్పు డంతరంగంబు నిండి 
వెలికి గ్రమ్మిన యనురాగజల మనంగ, స్వేద మానందబాప్పముల్‌ చెలువమయ్యె. | 
271|| 


తే. నూనసాయకశరవృష్టి నానుకతనం బొడముచలిచేత నెమ్మేను పులకరించు 
కరణి రోమాంచకంచుకకలిత మగుచుం దనువు గననయ్యె దనుజమర్దనున కపుడు. 
||272| 


మ. వనజాతాక్షునిచూపు శ్రీతరుణిలావణ్యాబ్ధి నోలాడుచున్‌ 
స్తనకుంభంబులు వీడి భంగవళిపాతస్సూర్తి గంభీరనా 
భినిభావర్తమున న్మునింగి జఘనాప్తిం దేలి యమ్మిట్టన 


ట్టై నిలంజాలక లోలమై యడుగువట్టెన్‌ రాగభారంబునన్‌. ॥273॥ 


క. చూపు మజి ద్రిప్పంజాలక, యాపంకజవదన భాసురాకారకళా 
టోపము గనుంగొని హరి సుమ, చాపునకున్‌ లొంగి మానసంబునం బొగడెన్‌. |274॥ 


సీ. సహజత్వజనితవత్సలతచే వెనువెంట వచ్చినశైవాలవల్లి యనగ 
దనపట్టి, బాయజాలనిప్రేమమున వెన్కవచ్చినయమునాప్రవాహ మనగ 
దనుంబాసి చనుమెలుంగని క్షిరపానంబు వదలి వెన్గాను నీలవనద మనంగ 
గమలాభిధానమోహమున బైపై వ్రాలి కనుపట్టు తుమ్మెదకదు పనంగ 
తే. నిరుల జేజేలరాజాలసరుల దొరయు, కప్పుచొప్పడుపెన్నెణీ గల్లి బార 
కెక్కుడై సూక్ష్మకచముల కింపుసొంపు, నిచ్చె నీపద్మపాణి వేణభరంబు. ॥275॥ 


తే. వనిత నిడువాలుంగన్నులు వాలుగన్ను, లౌట కందేమి యాశ్చర్య మరసిచూడ 
బెళుకుంజూపుల నెంతయు( బ్రేమమీటు, నాత్మసంతతి( బోషించు ననుదినంబు. || 
276|| 


సీ, నెజీవేణి నీలాహి నిరసించుటే వింత నెమిలిపింఛమువంటికొమరు గలుగ 
ముద్దునెమ్మొగము దమ్ముల నెంచుటే చోద్య మిందుబింబముచంద మెనసియుండ 
నధరంబు బింబంబు నగలించుటే హెచ్చు శుకరాజతుండవిస్ఫురణం బొదల 
బటువుపెందొడలు రంభల వంచుటే చిత్ర మిభహస్తములరీతి నేవు బెనుప 
తే. గబ్బిగుబ్బలు జక్కవకవబెడంగు, గాంచం గెందమ్మిమొగ్గల మించు టెంత 
తనువు ఘనసారసౌరభ్య మనువుపజుప, నెల్లతాపంబు లుడిగించు టేమి యరుదు. 
||277|| 


చ. స్ఫురితగవిప్రకాశపరివుల్లపయోరుహకేళికాగ్భృహాం 
తరసురతక్రియాలుఠనతత్పరతాప్తపరాగపాళిధూ 
సరితరథాంగదంపతులచందమునం జిగికుంకుమంబుచే 
గురుకుచకుంభము ల్మెజసెం గోకిలవాణికి హృద్యవైఖరిన్‌. |278|॥ 


తే. కఠినతరవృత్తకుచకుంభ కరటకుంభ, గళితమదధారలీల శృంగార మయ్యె 
గారుడోపలరుచులచేం గారుకొనుచుం జాలరంగారునూగారు చారుముఖికి. ||279॥| 


చ. కరముల గాంతి మోమున వికాసము గమ్మనిమేనం దావియుం 
జరణముల న్మృదుత్వము విశాలత నేత్రముల మ్మరందము 
ల్ప్సరసవచోవిలాసములః జన్గవ( గోశత పక్ష్మపాలిం గే 
సరములసౌక్ష్మముం దగ బొసంగె గదా కమలాఖ్య లక్ష్మికిన్‌. ॥280॥ 


సీ. జాతినిద్దంపువజ్రాలకమ్మలడాలు గండపాండిమకుం గైదండ యొసంగం 
జికురలక్ష్మికి నళిశ్రేణిరుంకృతులచే సారె పరాకు హెచ్చరిక దెలుప 
మొగమున కగయు చన్గవపైని నునుమోవితలళుకుగుంకుమ వసంతములు చల్ల 
ముఖచంద్రునకు దృగంబుజధాళధళ్యంబు సరిగాగ నుభయచామరలు వైవ 
తే. వాలుజూపులు కువలయశ్రీల నింప, [9]నవయవంబులసవురు రాజాధిరాజ 
చర్యలనుబోల సహజసౌందర్యరేఖ, కలిమిం జూపగం జెలంగె నీకలిమిచెలువ. ॥281॥ 


తే. ఈ చెలువ నన్ను జేరిన నింక నెపుడు, జొమ్ముదింపకయుందు ముదమ్ముమీజ 
ననుచు నెంతయు ననురాగవనధి నోల, లాడు వేడుకమాటి క్షిరాబ్ధిశాయి. 282 ॥ 


సీ. దృష్టి దాకునటంచు. దెరవైచె ననియెంచు బహురత్నభూషణప్రభలు గాంచి 
తనుంగూడి పలికెనో యనం జెలంగుం బదాబ్దహంసకకలకలం బాలకించి 
యక్కునం జేర్చెద ననివొక్కు వజ్రాలతాళిం దోచిన తనతనువు సూచి 
చేకల్వదండ వైచె నటంచుం దమి జొమ్ము. జూచు. బైగ్రమ్ము వాల్పూపు లరసి 


తే. చక్కనొత్తు నెపంబునః జారుకౌస్తు, భంబు స్పృశియించు. దత్సృతిఫలితయువతి 
కఠినవక్షోజసంస్పర్శకౌతుకమున, మదనజనకుండు లక్ష్మిసమాగమమున. ॥283॥ 


ఉ. కోరిక తెప్పలెత్తుచును గొంకున నంతనె జెప్పవ్రాల్పుచున్‌ 
శ్రీరమణీలలామ సరసీరుహనాభునిం జూచువళ వి 
స్తారవిలోచనద్యుతులు చక్కనిమో మనురాజు సూరెలన్‌ 
సారెకు వైచు నయ్యుభయచామరలో యన మించె నెంతయున్‌. |284॥| 


తే. శౌరి గనుంగొనం గనుంగొన నారిగొకు, నారి గనుంగొన గనుంగొన శౌరిగొంకు 
గనుంగొనకయున్నం గనుంగొను వనిత పతియు, వారిప్రేమంబు సిగ్గుచే వన్నె గాంచె. ॥ 
285 || 


తే. మందయానంబునకు సిగ్గు మజీయుం గొంత, మాంద్య మొనగూర్చ భారతీమానినీక 
రాంచలము వీడి భయవినయములు దొరయ, వారిజాక్షుసమ్ముఖమును జేరవచ్చి. ॥ 
286॥ 


శా. దృగ్రాజీవకరాబ్దము ల్తరళరీతిం జెంద శ్రీనామకం 
బుగ్రీవామణి యంబుజోదరుని కంబ గ్రీవం గీలించెం దా 
దృగ్రాజాననచంద్రికాహసనదీప్తిస్మేరనీలోత్సల 
స్రగ్రాజంబు తదీయకాంతి యమునాసౌగంధ్యసంధాయిగన్‌. ॥287॥ 


శా. శ్రీకల్యాణనగాధివాసులు సుమశ్రేణిం బ్రవర్షింప వా 
ణీకల్యాణసుగంధి యాదిగం బురంధ్రిరత్నము ల్సేరి గౌ 
రీకల్యాణము వాడంగాం బటహభేరీశంఖము లోయ ల 
క్షికల్యాణమహోత్సవంబునం జెలంగెం జక్రి యుప్పొంగుచున్‌. ॥288॥ 


సీ, కమలాప్తకమనీయకౌస్తుభరత్నంబు గృహదీపకలికసుశ్రీ వహింపం 
బావనవైజయంతీవనమాలిక కలికాడోలికలిలం జూప 
దారహారశ్రేణి ధవళముత్తామయరంగవల్లికల విభ్రమము+ దెలుప 
శ్రీవత్సలక్ష్మంబు జేజేలరాజాతికట్నంపుజగతి పొంకంబు నెఖిప 
తే. దీర్ణబాహుదృఢస్తంభదీప్యమాన, సురభికస్తూరికాలిప్తహరిభుజాంత 
రాళహరినీలమణిమందిరమున నిలిచె, బాలమున్నీటిరాకన్య ప్రమదమునను. ॥ 
289 || 


సీ, కౌస్తుభరత్నంబు గాంచి బింబ మటంచు మోహించి చేరిన ముద్దుచిలుక 
బాహాంతరచ్చద్మపద్మాకరంబున( జెలువైనతావిచెంగలువపువ్వు 
పావనవైజయేంతీవన మాలిక గ్రొంజిగురొత్తి నగుజ్జుమావి 
వన్నెవాసి గనంగ [10]జిన్నంపుబొజ్జప చ్చెదమీ(ద నొరసిన హేమరేఖ 
తే. చెణకువిలుకాం డురంబున మెజుంగుసాన, పైని మొనయిడు కాంచనాంబకమురేఖ 
యనంగ జూపట్టె జలధికన్యాలలామ, పద్మనాభుని ఘనభుజాభ్యంతరమున. ॥290॥ 


తే. ఇంపు దళుకొత్త లచ్చి టొమ్మెక్కినపుడె, జలధిమథనప్రయాసంబు దలంపండయ్యె 
హరి యిటులుగాదె యెందుం గార్యంబు సఫల, మైననేటికి బూర్వప్రయాసగణన. ॥ 
291 || 


తే. ఈక్రమంబున సకలలోకైకజనకుం డైన శ్రీహరి విపులబాహాంతరమున 
నఖిలలోకైకమాత శ్రీ యధివసించి, ప్రజల గనుంగొనెం దాం గన్నప్రజలరీతి. |॥292॥ 


క. శ్రీలావణ్యవతీకరు, ణాలోలకటాక్షవీక్షణాళులు సుమనః 
పాళుల వ్రాలెం గర్భుర, జాలంబులం జేరవయ్యె సహజస్సూర్తిన్‌. ||293|| 


క. అకలంకరూపరేఖా, నికషోద్భవభూరిగరిమ నిరసించిన ల 
క్ష్మికటాక్షంబున( దలంచిరి, నికషోద్భవభూరిగరిమ నిరసించి సురల్‌. |॥294॥ 


తే. శ్రీకృపామృతవృష్టిసంసిద్ధివలన, జనులదారిద్రతాపంబు శాంత మయ్యె 
నఖిలజాతులు నామోదమంది చెల(గె, సత తత్సరమయ్యె ద్విజవ్రజంబు. ॥295॥ 


వ. అంత మజీయు దెజగంటిదొరలు వేడుక రక్కసులం గూడుకొని కలశజల 
నిధి మథియించు సమయంబున. ||296॥ 


మ. సురలుందైత్యులు మేరమీజీ తను సంక్షోభించి సర్వస్వమున్‌ 
హరియింపంగందొడంగినా రనుచు నానావకాశంబుల 
నొ )౦౨ఎెట్టంగం దొడంగెనో యనంగ నంభోరాశి కల్లో లము 
ల్మొజసె న్వాసుకిభూరిభూత్కృతి మరుల్లోలంబులై యత్తటీన్‌. ॥297॥ 


క. తనగంధాఘ్రాణముచే, తనె లాహిరి గొనంగ దేవదానవు లబ్ధిం 
జనియించె మదిర దానిం, గొనె నాసురవితతి మిగుల గుతుకం బమరన్‌. ॥298 | 


సీ. ప్రజలతల్లి యనంగం బరంగు హరితకి దక్షిణపాణిపద్మమునం బట్టి 
వ్రణిదుష్టరక్తపత్వమున మించుజలూక వామహస్తంబున వలనుపజీచి 
రమణీయనవసుధారసపూర్ణకుంభంబు సవ్యశయంబున సవదరించి 
యఖిలదేవశ్రేణి కభయప్రదాతృత్వ మపసవ్యకరమున నవధరించి 
తే. కనకచేలాద్యలంక్రియల్‌ కమలదళవి, శాలనేత్రంబు లసితాంగసౌకుమార్య 
మమలగుణగౌరవము మించు నచ్యుతాంశ, మగుచు ధన్వంతరి జనించె 
నమృతజలధి. ॥299॥ 


తే. అతని చేతిసుధాకుంభ మపహరించ్చె, విప్రజిత్తి బలాఢ్యుండై [11]వేగ వాని 
చేతిది హరించె జంభుం డక్షీణబలుండు, వానిచేతిది గొనియె నిల్వలుండు గడిమి. ॥ 
300|| 


వ. అప్పుడు. ॥301॥ 


సీ, మనతోడం గూడం ద్రచ్చినదేవతల కీక గొనుట నాయంబు గాదనెడివారుం 
గైకొన్న మనతోడం గలహంబునకు రాక యమరు లూరకయుండ రనెడివారు 
దురమైన యంత. జిందబివందటైపోవు నమృత మెవ్వరికి లే దనెడివారు 
నెందాకం గొంచుపోయెదవు మంచిది పొమ్ము నిను. ద్రావనిత్తుమే యనెడివారు 
తే. వలదు మనకెల్ల బలి[12]చక్రవర్తి నేత, గాన నాతనిచేతికి. గలశ మిచ్చి 


యతండు పంచి యొసంగిన యటులు గొనంగు నర్హ మనువారలైరి నిశాటు లెల్ల. ॥ 
302|| 


చ. అలమి నిశాచరుల్‌ గొనినయట్టి సుధాకలశంబు గైకొనం 
బలిమి యొకింతలేక సురనాయకముఖ్యమఖాశను ల్సుధా 
కలశము పోయెం బోయె నని కాతరులై మొజవెట్టంగా నహో 
వలదు భయం బటంచు హరి వంచన సేయందలంచె దైత్యులన్‌. |303॥ 


మ. కులుకుంగుబ్బలు ముద్దుగాబుపలుకుల్‌ క్రొమ్మించుమేన్మించులుం 
దళుకుంజెక్కులు మందహాసములు నిద్దాకెంపుకెమ్మోవియుం 
బెళుకుంజూపులు సన్నపుంగవును శోభిల్లం జగన్నోహినీ 
లలనాకారము పూనె మాధవుండు లీలాలోలహేలాగతిన్‌. ||304॥ 


శా. ఈరీతిం జగదేకమోహనవయోహేలావిలాసంబుల 
న్నారీరూపముం బూని శౌరి దితిసంతానంబు విక్షింపంగాం 
జేరన్‌ వచ్చె నవాబ్దరంజితపదశ్రీమంజుమంజీరశిం 
జారావంబులు మారభూరమణనిస్సాణధ్వని న్మీజంగన్‌. |॥305॥ 


సీ. శ్రవణావతంసవాసనం గ్రోలు నెలదే(టిగరులతెమ్మెరలముంగురులు నెజయం 
గమ్మలేనిట్టూర్పుగాడ్పులం దెలిమించు మెజియించు పయ్యెదచెజంగు దొరుంగం 
గులికెడుతనదుగుబ్బలభారమున కోర్వంజాలక లేంగౌను సంచలింపం 
గటకారవములకుం గాళ్ళవ్రేళ్లం బెనంగు నంచలచే నడ యలసపడంగం 
తే. గుసుమభరమున నునుగప్పుకొప్పు జడియం, కొ లంకుసిగ్గున వాల్పూపు బెళుకు 
జూప 
దంతరుచినాంగు మందస్మితంబు మెజయ, దనుజనసభం జేరవచ్చెం గాంతాలలామ. || 
306|॥| 


తే. పంచబాణప్రతాపాతపమున కాది, కారణం బైనసంతప్తకాంచనాంగి 
మేనిమించులు కెంజాయ మించె నచట, “నా తపాయాతిలోహితాయ” యన వినమె. 
॥307॥ 


సీ. బలిమనోహరలీిలం జెలు వయ్యె మధ్యంబు బాణమోహనరితిం బరంగెజూపు 
శంబరహృదయంగమం బయ్యె( గనుంగవ జంభభావ్యం బయ్యెం జన్నుదోయి 
రాహువిభ్రమదమై రంజిల్లె నెజీవేణి హీతిమంజులరీతి నెనసె నారు 
తారకాశాస్యమై తగె నఖద్యుతి విరోవనపర్వమై మించె సౌకుమార్య 
తే. మంగముసుమాలికోమల మయ్యె నఖిలి, కర్చురామోదకర మయ్యె, గమ్మతావి 
మోహినీకాంతసౌందర్య[13]1మును గణింప, నసురవరులనె లోగొన్నపస దలిర్చె. ॥ 
308॥| 


శా. మోము ల్వెల్వెలంబాజణం గన్ను(గవ నామోదాశ్రువుల్‌ గాణ మై 
రోమాంచంబులు మీటి ఘర్మకలశశ్రోణాంబువు ల్హాజణంగా 
మామోఘాస్తపరంపరల్‌ నిగిడి చిత్తాంభోజముల్‌ దూజం దో 
డ్లో మోహం బలరారం గల్గొనిరి దైత్యు ల్దంభనారాయణిన్‌. ॥309॥ 


ఉ. ఆజవరాలిం జూచి యసురాళి వరాళి విరాళి గొన్నచో 
దేజము మీజంగా మరుండు ధేయని వన్నియ మీజం జిల్కరా 


చ. 


తేజదువాళిదోలి గడిదేరిన దారి మిటారికల్వపూ 
నేజను వైచె నద్దనుజనేతలచిత్తము లుచ్చి పాజంగన్‌. |॥|310॥ 


. కదళికారూపముల్‌ గన నారియూరువుల్‌ స్తంభలీలాప్తి రాక్షసుల కొదవె 


నలివేణివేణి నీలాభ్రమై తగ దేవవిమతాంగముల ఘర్మవృష్టి గురిసె 

నిందుబింబానన యెలుగెత్తి పాడిన దానవేంద్రులకు గద్గదిక పొడమె 

మెలంత నెమ్మేను గ్రొమ్మెబు(గు సంచునమించు దనుజేంద్రచిత్తముల్‌ దత్తణీంచె 

తే. లేమచిన్నారిలేంగౌను లేమిపూన, నసురవక్తుంబులందు దైన్యంబు గదిసె 

నిది యసంగతమయ్యు రతీశకౌశ, లాతిశయమున సంగతంబయ్యె నపుడు. ॥311॥ 


. మొలకనవ్వుల ముద్దుమోముల( దిలకించి కళ పట్టినట్టుండె గలువటే(డు 


చిన్నారిమైందింగె జిగి జూచి సురపాదపంబులు తీ(గియల్‌ పారసాంగ౧. 
గ్రొమ్మావిచిగురాకునెమ్మోవిరుచి గాంచి కలువడి నిలిచె నక్కౌస్తుభంబు 
నెజినీటుగులుకులేనెన్నడ ల్పరికించి కడుమందగతిం గాంచె గంధకరటి 

తే. తేనియలసోన వెదచల్లు తేటమాట, లలికి యమృతంపుగుండలో నడంగియుండె 
నేల యిటువంటివెల్ల మా కీలతాంగి, యబ్బినను జాలు నని యెంచి రసురు లవుడు. 
॥312॥ 


జంభుండు సాభిలాషంబుగాం గనుంగొన్న ముసిముసినగవుతో మోమువంచు. 
గనుసన్నం దను వెండుకొన బలాసురుండు రాగమున మునుంగం గ్రేగంటం జూచు 
భ్రూసంజ్ఞ సంకేతములు దెల్పు నముచికి నింపుగాం గనుబొమ లెగయవై చు 

బలి చూడ గబ్బిగుబ్బలమీ(ది పయ్యెదం జాజీచి గ్రక్కునం జక్కం జేర్చుం 

తే. నిలుచు నొక్కడం జేసన్నం బిలుచు నొకని, నొకనితో మంతనముం గోరు నొకనిం జీరు 
నొకని సరసోక్తులకు మెచ్చు నొకని నొరయు, మోహినీకాన్త యసురసమ్మోహనముగ. ॥ 
313|| 


రేచాయ నడరు బారెండుకీలుజడం జూచి మొలకలేనగవునెమ్మొగముం జూచి 
తరితీపుం జూపు బిత్రరపుజూపులు చూచి తేనె చిందెడు మోవితీరు చూచి 
జిలుగుపయ్యెంటలో గులుకుగుబ్బలు చూచి [14]కనులం గాన్పింపని కౌను చూచి 
తతమై రహించు నితంబబింబము. జూచి నునుదళ్ళు. జెందు పెందొడల జూచి 

తే. చొక్కి మిక్కిలి రక్కసిరిక్కటేండ్లు, చక్కనయ్యకుం జిక్కి రాజసము దక్కి 
తామసంబునం జొక్కి యెంతయును సాత్త్వి, కమున మోహంబు తల కెక్కి కలగి 
రపుడు. ||314॥ 


భళిభళి మెచ్చవచ్చు నిక బ్రహ్మను దీని సృజించినప్పుడే 
వెలయంగం జేతికి బిరుదు వేయంగవచ్చును గొమ్మమాత్ర మా 
యలరెడుముద్దుగుమ్మ నడయాడెడి బంగరుబొమ్మ గాక యీ 
చెలువకటాక్ష మెవ్వరికిం జేరును వారు కృతార్థు లిమ్మహిన్‌. ॥315॥ 


కంతుపట్టపుదంతి గాదేని యాయింతి ఘనమనన్సరసులం గలయ టెట్టు 
కళుకుబంగరుబొమ్మ గాదెని యీకొమ్మ చిత్తంబు లాసింపంజేయు టెట్లు 
కళలూనులతకూన గాదేని యాచాన నయనోత్పలంబుల ననుపు టెట్లు 
కారుమెయింగుచెన్ను గాదేని యాయన్ను మోహకైతవముల మొనపు టెట్టు 

తే. చెజకుసింగాణివింటివజీరుపువ్వుం గోల గాదేని యీగోల గుజుతు గాంగ 
హృదయమున నాటు టె ట్లని యెంచి జెప్ప, వైవ కీక్షించు దైతేయవల్లభుండు. | 


316|| 


సీ, గజరాజగమనసింగారంబు గనుంగొనవలవదే కన్నులు గలుగుఫలము 
జలజాక్షిమధురభాషణము లాకర్ణింపవలవదే వీనులు గలుగుఫలము 
విరింబోడిజీనిచక్కెరమోవిరుచు లానవలవదే నాలుక గలుగుఫలము 
చెలిచెక్కుంగపురంపుంబలకలు మూర్కొనవలవదే నాసిక గలుగుఫలము 
తే. గబ్బిగుబ్బల బిగ్గరం గౌగిలింప, వలవదే తళ్ళునెమ్మేను గలిగినఫల 
మటులు గాకున్నం బంచేంద్రియములు గలిగి, నన్గులకు నేమిఫలము [15]వ్యర్థములు 
గాక. ||317॥| 


చ. కనంగలిగె న్విలాసములు కమ్మనిచక్కెర లొల్కుపల్కులున్‌ 
వినంగలిగెన్‌ సుధారసము వెల్లువ పెట్టెడు మోవి యాన నిం 
పున నునుజెక్కుటద్దములు ముద్దుగొన న్నెలవంక లుంచి చ 
క్కనివలిగుబ్బచన్ను(గవం గౌగిటం జేర్చ నిం కెప్టు గల్లునో. ॥318॥ 


క. ఇదియే కనుటయు వినుటయు, నెదపైం బవళింపం గనుటయే గనుట రతిన్‌ 
మదనజయశంఖరణితం, బెదిరెడుమణితంబు వినుటయే వినుట గదా. ॥319॥ 


తే. కుసుమకోమలమైన యీకోమలాంగి, తనువుభుజబంధనఖరదంతక్షతాల 
తాపకర్షణముష్టిఘాతాదిసురత, ధార్హ్యమున కోర్చునే యన్యతనువుభంగి. ॥320॥ 


సీ. చక్కెర కెమోవి చవిచూడనేకాని మొనపల్లు చుఖుకన మోపరాదు 
బలితంపుగుబ్బలు పట్టిచూడనెగాని నునువాడిగోరున నొక్కరాదు 
[16]అంగంబు మెల్లనే యక్కు(జేర్చనగాని మించి బిగ్గరం గౌగిలించరాదు 
[17]లలితంపురతికేళి నలరింపనేకాని బంధచాతుర్య మేర్చజపరాదు 
తే. ఈంగ వాలిన గందు నీయిగురుబోడి, కమ్మనెమ్మేను గనంగం బొంకమ్ము దెలిసి 
యేలికొనవలె మన్మథకేళియందు, నాకు దక్కిన మెప్పింతు నలినముఖిని. ॥|321॥ 


క. మానవతు లెంతకోమలు, లైనను బతిసురతపటుత నలరుదు రసహం 
బైనరవిద్యుతిసంగము, చే నందవె పద్మినులు విశేష్రీలన్‌. |॥322॥ 


ఉ. జెర యిదేటియోజన మృగాయతలోచన నన్ను గోరునో 
కోరదొ కోర కేమి నలకూబరముఖ్యులు నాదుబంట్లు శృం 
గారము చెప్ప నెల త్రిజగంబులు నలంగం గల్మిలేదె యె 
వ్వా రిక నన్నువంటిబలవంతులు శక్టుండె వచ్చి కొల్వంగన్‌. |॥323॥ 


క. అని యుత్సహించి యొకనెప, మునం జెంగటి కేగి దీనిముద్దులమాట 
ల్వినవలతు ననుచు నబ్బలి, [18]తనమదిలో దలంచి మిగులం దత్తజ మందన్‌. ॥ 
3౬24 || 


ఖు కలకలనవ్వునమ్మొగము కమ్మనితమ్మి యటంచు దుమ్మెదల్‌ 
హళహలళిం జిమ్మిజిగ భయమంది గిజుక్కున మోము ద్రిప్పుచో 
గలికిమెజుంగుచెక్కుపయిం గ్రమ్మం దళుక్కునం బైట జాజంగా 
బెళుకుదు నబ్బలిం గదిసి బిత్తరి యత్తజి దత్తజింపంగన్‌. |॥325॥ 


చ. వెఐివకు కీరవాణి యలివేణివి గావె మదాళిపాలికిన్‌ 


వెజివంగ నేల యంచు బలి వేడుకతోడ లలాటపట్టికన్‌ 
మెణుంగులు సిందుముంగురులు మెల్లనె చిక్కులు దీర్చి చెక్కులం 
దొజింగెడు ఘర్మము ల్తనదు దుప్పటిచెం దుడిచెన్‌ నయంబుగన్‌. ॥326॥ 


చ. అలికులవేణి భృంగగరుదంచలచంచలకర్ణమంజరీ 
గళితపరాగము ల్పయిని గ్రమ్మిన రాల్బునెపంబు దోప గాం 
బలుమయు జాలువాసరిగెపయ్యెదకొంగు విదుర్ప గుబ్బచ 
న్నుల జిగిటే(గి చూపటి కనుంగవకు న్మియమిట్లుగొల్బంగన్‌. |327॥ 


తే. ఆసరోజాక్షిలీలావిలాసములకు, మరులుకొని దానవేంద్రుండు మనసిజాత 
మత్తవేదండదోధూయమానమాన, [19]సాబ్దుండై యిట్లు పలికె నబ్జాక్షి జూచి. |328॥ 


మ. సుదతీ యెవ్వరిదాన వీ వెవుడు నెచ్చో నుందు నీనామ [20]మె 
య్యది యీనీభువనైకమోహననవీనాకార ben 
స్పద మయ్యెం బరమేష్టి మాపయిం గృపం బంచెంద్రయాత్యంతస 
మృదముం జయం దలంచి నిన్నిటులు నిర్మాణంబు గావించెనే. |329 ॥ 


మ. హరిణాక్షీ యటుగాకయున్న భవదియాకారరేఖామనో 
హరశృంగారవిలాసవిభ్రమములం దావంతమాత్రంబు కి 
న్నరవిద్యాధరనాగకింపురుషగంధర్వాది నానామరు 
త్తరుణీరత్నములందు. గంటిమె వృధాతర్కంబు లింకేటికిన్‌. |॥330॥ 


ఉ. కన్నులకల్కి నీచెలువు కన్నులు చల్లగం గాంచంగల్లుటం 
గన్నులు గల్గినందులకుం గల్గె ఫలం బటు గాకయుండినం 
గన్నులు కన్నులే వలలకన్నులుగా కవియేల కల్లగా 
కన్నులవింటిజోదు పదకంజములాన [21]చకోరలోచనా. |331॥ 


సీ. తరుణి నీయధరామృతముకంటె మధురమా యతికషాయంబైన యమృతరసము 
పూబోణి నీభుజంబులకన్న మృదువులా గణియింప విషమంపుంగల్పలతలు 
జనిత నీనగుమొగంబునకన్న నందమా యెందునం గొజిగానిచందమామ 
కలికి నీగబ్బిచన్గవకన్నం బొంకమా కుంభీంద్రదుస్పర్శకుంభయుగము 
తే. [22]నారి నీకన్నం జక్కనివారె యప్స, రన్స లారయ వారివిభ్రమము లెల్ల 
నప్రయోజన మటుగాన హంసయాన, నికు సరిగాన నీయాన లోకములను. ॥332॥ 


తే. మొదట నే నిన్ను, జూచిన మోహనాంగి, యబ్ధి మథియింప మూరకె యమృతవాంఛ 
గంగచెంగట వాసంబు గలుగుజనుండు, డప్పికై పల్వలంబులు డాయంజనునె. |॥333॥ 


సి తళుకుంగన్నులు దృష్టి దాకునటంచు నో శుకవాణి తల యెత్తి చూడ వేమి 
యిగురంచు గండుంగోయిల దూజునంచు నో తరళాక్షి పెదవి గదల్పవేమి 
చౌదంతిప్రతికుంభిశంకం జేరునటంచొ గబ్బిగుబ్బలు సారె గప్పెదేమి 
యంచలు వెన్నాడు నంచునో మంజీరరవము గుల్క(గం జేరరా వదేమి 
తే. స్వర్గమర్త్యవధూటుల చక్కదనము, తుచ్చమని నాగకన్యలతోడి కలహ మునకు 
గాల్‌ 


ద్రవ్వెదవొ లేక బొటనవ్రేల, బుడమి వ్రాసెద విది యేమి పువ్వుంబోణి. |334॥ 


క. కలశాంబుధి మధియింప(గం, గలిగినసుధం బంచికొనంగం గానక మేమే 


బలదుర్చలములంబోవుచుం గలహించెద మొరుల దూజంగా నేల చెలీ. ॥335॥ 


క. దాయాదుల మాకన్యప, దాయాదుల మౌట మేము దైవతములు మా 
కీయమృతము సరిగా నీ, వీయెడం బంచిమ్ము నేర్తు వెతయు. దరుణీ. ॥336॥ 


మ. లలనా నీమధురాధరామృతము గ్రోల [23]న్లాంక్ష గావింప కీ 
కలశీతుచ్చతరామృతంబునకు నేం గాంక్షించినా నంచు నం 
జులకంజేయకు గోటీకల్బముల కెచ్చున్‌ జేయగా నౌ తపః 
ఫలముల్‌ గల్లినగాని గల్లునటె యీభాగ్యంబు భామామణీ. ॥337॥ 


చ. కులుకుమిటారి గబ్బిచనుగుబ్బల కోడిన దంచు నెంచ కీ 
కలశము చేత(బూను కలకంఠి భవన్మధురాధరంబునం 
జిలికెడి తేనెబొ. ట్టయిన జిందెడిమాధురి పావనత్వముం 
గలిగి సుధారసం బఖిలగణ్యము. బుణ్యము నౌగదే యనన్‌. ॥338॥ 


మ. బలిదైత్యేంద్రునిం జిన్నినవ్వు దొలంకం బద్మాక్షి వీక్షించి యు 
జ్ఞ్షలవాసంతరసాలపల్లవలవాస్వాదైకలిలాలస 
త్కలకంరఠీకలనాదమేదురవచో గాంభీర్య మేపారంగాం 
బలికెం జెంతల వట్టిమ్రాకులు చిగుర్చన్‌ నేర్ప్చుసంధిల్లంగన్‌. |॥339॥ 


తే. అబలలము మూండుమాటల కాజణుతప్పు, లమ్మ నేం జెల్లగా పరిహాసకంబు 
చేసె దీ విట్టిపనులు మాచేత నౌనె, చాలు నగరాకు పొమ్ము నిశాచరేంద్ర. |340॥ 


ఉ. స్త్రీలను నమ్మరాదు చలచిత్త లటంచు జనమ్ము లెల్ల వా 
చాలత చూప నాపలుకు సత్య మటంచును విశ్వసింతురే 
చాలు ని దేటిమాటలు పొసంగవు మీ రటుగాక నమ్మినన్‌ 
మే లొనరింతు నందజకు మిత్రతం జూపి జగంబు మెచ్చంగన్‌. |341॥ 


ఉ. అక్కట కల్లగాదు నిజమౌ జనవాక్యము ముజ్జగంబులం 
జక్కందనంబు కల్మి రతిశక్తియు జాణతనంబు ప్రాయమున్‌ 
మక్కువ గల్లువారియెడ మచ్చిక లెచ్చ రమించు జారయం 
దెక్కడిసత్య మేడ వల పెక్కడినిల్కడ దానవోత్తమా. |342॥ 


సీ, కుంతలంబులయందె కుటిలత్వ మననేల భావంబులందును బ్రబలియుండు 
గబ్బిగుబ్బలయందె కాఠిన్య మననేల హృదయసీమలయందు నెనసియుండు, 
గీలుంగొప్పులయందె మాలిన్య మననేల బుద్ధిమార్గములందుం బొడమియుండు 
జళుకుజూపులయందె చాంచల్య మననేల మోహంబులందును మొనసియుండు. 
తే. దలంచి చూచిన బొమలందె ధర్మగుణము, మాట లేటికిం గటినె క్షమావిలాస 
మనవరతరక్తి యధరంబులందె కాని, మానినులచిత్తముల లేదు దానవేంద్ర. |॥343॥ 


క. బాలామణులను గానన, సాలావృకములను నమ్మి సఖ్యము సేయం 
బోలదని బుధులు దెలుపుదు, రేలాగున నమ్మవచ్చు నింతులచెలుముల్‌. ||344॥| 


క. పలుకుల నొక్కటి భావం, బుల నొక్కటి చేత నొకటి వూంబోణులకుం 
గలగుణములు వారల నెటు, వలె నమ్మెద వీవు దైత్యవల్లభ చెపుమా. |॥|345॥ 


క. ఐన న్నే నటువలె గా, నీననుకోరాదు గాక యెల్లసుగుణముల్‌ 
నే నీయక లేదుసుమీ, యీనెట్టున నీవె మీంద నెజీంగెద వింకన్‌. 346 |॥ 


తే. ఇతరసతులందు మతిలేక యెపుడు నన్నె యాత్మం బొందందలంచుపుణ్యజనులందు 
లయమై యుందు నేనెందు లేశమైన, భేద మెజుంగక పరమసమ్మోదమునను. | 
347| 


తే. ఆదరము. జెందియుండుదు నఖిలమునను, బలుకు లేటికిం జక్రంబు పంపు సేయ 
వెజ పెుంగక స్వచ్చందవృత్తి నుందు, నా కొకండు కర్త లేడు దానవవరేణ్య. |॥348॥ 


తే. ఒకభుజంగునితో గూడియుందు నతడు, వివిధభోగాఢ్యు డయ్యును జెవుల 
వినడు 
గానం దత్తల్పత వసింప కేను గోరి, వచ్చితి నటన్న బలిదైత్యవర్యుం డనియె. ॥349 ॥ 


మ. వినుమా యాయనుమాన మేల బెళుక న్వేయైన నీయాన జ 
వ్వని నీచేతిది నాదుదేహమును జివంబు న్హృథామాట లే 
లను నీచిత్తము నాదుభాగ్య మి(క నీళ్ళ న్ముంచినం బాల ముం 
చిన నీవే మజియొం డెయింగ నిదియే సిద్ధంబు ముమ్మాటికిన్‌. ॥350 ॥ 


మ. అని దైత్యేంద్రుడు మోహినీమృదులహస్తాంభోజసంపర్కసం 
జనితస్వేదకరాగ్రుండై యొసంగం జంచత్కుంభికుంభోప 
మస్తనకుంభంబులు గుల్క మేనం బులక ల్సంధిల్ల మోదంబు సి 
గ్గు నాయారంబును మీజం గైకొనె సుధాకుంభంబు హేలాగతిన్‌. ॥351॥ 


మ. సొలపుంజూపులు బెళ్క్ళుబెడిస లటంచుం బట్టనుంకించి పా 
ణులు సాపన్‌ దనుజు ల్మృగాక్షిదెలిగన్నుల్‌ గాన  లేనవ్వుతో 
బలికెం బాణిపయోజభాసురసుధాప్రచ్చన్నసన్నాధురీ 
కలనాసూచకభావగర్భితవచోగాంభీర్య మేపారంగన్‌. ॥352॥ 


ఉ. రక్కసులార మీరలు సుర ల్లమయత్నబలప్రయాసు లై 
యిక్కడలి న్మథింప జనియించిన యీసుధ మీరు వారుం బె 
న్మక్కువతో భుజింప నయమార్గము గావున బంచిపెట్టెదం 
జక్క సమంబు గాంగ నిది సమ్మతమౌ గద మీకు వారికిన్‌. ॥353॥ 


తే, వెనుక నిటువలె నటువలె ననుచు నన్ను, మాటలాడిన వినను ముమ్మాటి కిదిగొ 
నెబు(గ జెప్పితి హితమౌనె యేను బంచి, పెట్టినటువలెం గైకొన గట్టిగాను. |354॥ 


క. అని నిశ్చయంబు దోపగ, ననిన లతాతన్విమాట కౌగా కని య 
ద్దనుజులు బృందారకులున్‌, ఘనతరసంతోషరసవికస్వరముఖు లై. ॥355॥ 


సి. గురుడు దోషాచరగురు(డు సంకల్పంబు దెలుపంగాం గలశాబ్ధిం దీర్ణమాడి 
మందారమహిజ మమందారమున నిచ్చుకనకాంబరంబులు కటులంగట్టి 

పారిజాతంబు పెంపారిజాతముదంబుచే నిడువిరిసరుల్‌ శిఖల జుట్టి 

హరిచందనము గూర్చు హరిచందనపుంబూంత లందమ్ముగా మేన నలవరించి 

తే. కల్పక మొనర్చు మణిమయాకల్పకములు, పూని సంతాన మొసంగు నవీనకర్ణ 
పూరసంతానములు దాల్చి భూరినిష్ట, నుపవసించి యొనర్చిరి హోమవిధులు. | 


356|| 


క. అంతట నెంతయు భక్తిం, జింతామణి కామధేనుశీతలభాను 
ల్చింతితవస్తువు లొసంగణ, శాంతమహీసురుల కొనంగి శాస్త్రోక్తవిధిన్‌. ॥357॥ 


సీ. వజ్రమౌక్తికరత్నవై డూర్యమణిఘృణిన్థగితకుంభస్తంభసంభృ తంబు 
నసమానచీనిచినాంబర క్రేణికాకలితవి తానశృం గారితంబు. 
గల్బకప్రసవనాగంధ్యగంధాంధపుప్పంధయర్వుంక్రియాసంకులంబు 
దీపితసామ్రాణిధూపధూమస్తోమఘముమఘుమాయితగంధగుంభితంబుం 
తే. బ్రకటగంధర్వగాంధర్వబంధురంబుం జటులపంచమహావాద్యశబ్దితంబు 
నిపుణతరవిశ్వకర్శవినిర్మితంబు, నవము నై మించు కనకమంటపమునందు. ॥358॥ 


క. ప్రాగగ్రకుశాస్తరణా, భోగంబులయందుం దూర్చుమొగముగ బజ్బ్కు 
ల్ఫాంగిరి బలిముఖదానవు, లాగిరిభిన్మముఖ్యదివిజు లతులితభక్తిన్‌. 339 ॥ 


ఉ. జాజిడుపైంటతో గులుకుజక్కవగుబ్బలతో మిటారిన 
వ్వారెడుమోముతో గిలుకుటందెలతో నసియాడుకౌనుతో 
సారసగంధి నాధకలశంబు కరంబునం బూని యెప్పు డొ 
య్యారము మీజ వచ్చునొకొ యంచు నిశాచరు లెంచునత్తజీన్‌. ||340॥ 


మ. వలలో జిక్కినకల్కిజక్కవలరేవం జిల్లుబయ్యెంటలో 
గులుకు న్సిబ్బిపుగబ్బి నిబ్బరపు(జన్ను ల్బల్మిటారింపంగాం 
గలమంజీరరుళంరుళల్మదన ఢక్కారూఢిం జూప న్సుధా 
కలశీకమ్రకరాబ్దయై కలికి శృంగారంబు తోరంబుగాన్‌. ॥341॥ 


సీ. గిలుకుమెట్టెలడాలు చిలువకుచ్చెలలపై జాళువాబంగారుసరిగం గూర్చ 
జిలు(గుపైఠాణిదువ్వలువలో: జిజబుదొడ ల్సెంగావిపావడరంగు లీనం 
గమనీయమై మించు కటిచక్రచలనంబు రతిమనో, వల్లభురాకం దెలుప 
గమనశ్రమంబుచేం గమ్ముకమ్మనియూర్పుతెమ్మెరచేం గౌనుదీ(గె వడక 
తే. గుబ్బ లొండుటి నొరయ ముంగురులు నెజియ, గంకణంబులు మొజయ 
నంగంబు మెజయ 
నడలు ముద్దులు గురియ లేనగవు దొరయ, వెలంది చనుదెంచె దైత్యులు వేడ్కం 
బొరయ. ||342॥| 


ఉ. ఆమదిరాక్షి జూచి పరిహాసము మీటి బలీంద్రుం డిప్పు డో 
కోమలి నీవు చే నమృతకుంభము పూనిన జూచి గోపబా 
లామణివంచు. బాల్గొనందలంచెద మన్నను నవ్వుచు న్మృగా 
క్షీమణి బావ నీవు దధిం జిల్కంగ గోపిక నైన దోసమే. ॥343॥ 


మ. అవు బావా యమృతంబు ముందు మనదైత్యశ్రేణికిం బంతునో 
దివిజు లుయ్యిడకుండ ముం దొసంగి యందే గంత తర్వాత దా 
నవదైత్వాసురరాక్షనావళులకు న్వడ్డింతునో యానతీ 
యవలె న్మిరన మంచిదే యనియె దైత్యస్వామి మేనుబ్బంగన్‌. ॥344|॥ 


తే. గిలుకుటందెలు ఘల్లనం గీరవాణి, మరలి సురబజ్కి కరుగుచో బిజబుదుచక్య 
దనము నెజివేణిచెలువు గన్గొని బలింద్రుం డాదికన్నను మిగుల మోహంబు గాంచె. ॥ 


345|| 


తే. వారిజేక్షణ సురపజ్కి( జేరవచ్చి, యింద్రుః డెంత యమర్చిన నింతయేని 
యమరకుండెడి యమరులయలబలంబు, మాన్సెం జేసన్న నొకమాటమాత్రలోన. ॥ 
346 || 


తే. వజ్రధరముఖ్యులౌ దిశావల్లభులును, గరుడగంధర్వకిన్నరఖచరసిద్ధ 
సాధ్యవిద్యాధరాదినిర్ణరకులంబు, వారి వేర్వేజబంతిగా నరుపజిచి. |॥347॥ 


సీ. ధారుణీస్థలి దోచు నూరుమూలము గాంచ నింతసి గ్లేల మోమెత్తు మనుచు 
బయ్యెద దొలంగ గుబ్బలుచూడ బల్లంటం గెమ్మోవి నొక్కి జంకించుకొనుచు 
భుజమూల మీక్షింపం బొదలు సిగ్గున నీకు వడ్డించ నని కేలు వంచికొనుచు 
గనుటిప్ప లెత్తి గన్గని మెచ్చి తల యూంచి యమృతపానము సాలునా యటంచు, 
తే. దియ్యసరసంపుమాటలం దేనె లొలికి, యమృతరసము కదంబింప నమరపతికి 
మొదట వడ్డించి వడ్డించు. ద్రిదశతతికి, మోహినీకాంత జగదేకమోహనముగ. |348॥ 


మ. అలివేణీమణి గిల్కుమెట్టియలు మ్రైోయం బంతి వడ్డించుచుం 
జిలుంగుంగుచ్చెలజాజం ద్రాక్కువడి డాంచేం జెక్కుచో బైటయుం 
దొలంగంగాం జుబుకంబుచే నదిమెం దొడ్తో సిగ్గు నొాయ్యారముం 
దలుకుం దత్తజము న్విలోకిజనచిత్తంబుల్‌ గరంగింపంగన్‌. |॥349॥ 


సీ. చెదరినముంగురు ల్పెమటచే నుదురంటం గొనగో లృచే దువ్వుకొనుబెడంగు 
జాణుపయ్యెంట భుజంబుమీ.దికిం ద్రోసి చెజంగు డాయలివంకం జెక్కు హొయలు 
సడలి ముంజేవ్రాలు జాళువాపైండిగాజులు పైకి నెగ(ద్రోయుచో విలాస 
మవనిభాగమున జిజాడుకుచ్చెలకొంగు లీలం గెంగేలం కేలించుచెలువ 
తే. మలసి నిట్టూర్పు లిచ్చు నొయ్యార మెదను,మించు ఘర్మంబు గొనగోట మీటునీటు 
గలుగుమోహినిం దలప మైబులక లొదవె, దానవులు సొక్కు టేవింత ధరణికాంత. ॥| 
350] 


వ. ఇట్లు మోహినీకాంత యత్యంతశృంగారవిలాసకుతూహలంబున సుధారసం బ 
మరులకు నొసంగుసమయంబున. ||351॥ 


సీ. వనజాక్షి యమృతంబు వడ్డింపరాదాయె మనబంతి కిది యేమొ యనుచు నొకడు 
వచ్చెద నని రాక వంచించునే ప్రమ యధికంబు మనయందె యనుచు నొకడు 
నమృతంబు మాకు దెమ్మని బీదతనమున నడుగ గౌరవము గాదనుచు నొకడు 
కాదని పిలిచినం గలకంఠి వడ్డింప కలిగిపోవునొ కడ కనుచు నొక్కండు 
తే. డమృత మెబ్రాంతి యాచకోరాక్షిచిత్త, మెడయం జేయంగ రాదని యెంచి యొకడు 
నూరకుండి రిగాని యోయువిద! యమృత, మిందు. దెమ్మనలేరైరి యెంతవలపా. ॥ 
352 | 


తే. సుదతి వడ్డించునపుడు పయ్యెద యొకింత, తొలగ గుబ్బలు సూచునబ్బలియు. 
బల్క 
రింపలిండయ్యెం దాం బల్కరింప దెలిసి, యట్టి పయ్యెద గప్పునో యనుభయమున. || 
353 ॥ 


మ. తళుకు న్ముంగజిముత్తియంపురుచి సింగారంపు(గెమ్మోవిపై( 


దులకింప న్మెడ గుల్కి చెక్కుపయి బంతుల్సాగం దాటంకదీ 
పులు కెంగేల బిగించుచున్‌ బయింట నంభోజాక్షి వాలారుచూ 
వుల దేలించుచు. బల్కు. బల్కులసుధాపూరంబు తోరంబుగన్‌. |354॥| 


సీ, తడవాయె ననుచు జిత్తమున నుంపంగ నేల నిదె వత్తుం దాళుమీ యింతతడవు 
తాళంగూడదొ బావ కేలగూండదొ తాళ కిపు డేమిగద్దులే యిట నదేమి 
బావ నవ్వితివి నాపలుకున కేమైనం దోచెనో నాకు నీతోడు దాంచ 
నేటికిం జెప్పుమా నేవింతదాన దయలేదా నామీంద దాళు మంచి 
తే. దందు కెమాయె నాకొకయవసరంబు, గలుగదే యష్టు చిక్కెదుగాక యెటకు( 
బోయె దంచును నవ్వుచు( బువ్వుంబోణి, బలిని. దేలించె బరిహాసభాషణముల. ॥ 
355 || 


చ. మజంది యటంచు బావ యని మామ యటంచును నల్లుం డంచు నం 
దటికును నన్నివావు లిడి తచ్చనల న్మటుమాయ సుద్దులన్‌ 
ముణీపెముల న్విలాసముల మోహము లెంచి నిశాటచిత్తముల్‌ 
గణిచె లతాంగి యంగనలు గారె మనోధనపశ్యతోహరల్‌. |॥356॥ 


తే. ఇటులు దైత్యులనెల్ల నోరెత్తకుండం జేసి సురలకు వడ్డించు చిగురుంబోడి 
దేవరూపంబు గైకొని దివిజపజ్కి, నున్నరాహువునకు సుధ యొసం౧. గొంత. ॥|357 ॥ 


ఉ. ఆయెడ రాహువంచు వనజాహితమిత్రులు సన్న సేయ నా 
హా యని మోహినీమహిళ యద్భుతరోషకషాయితాక్షి యై 
హా యనునంతలోపల సహస్రసహస్రసహస్రదీధితి 


చాయ సహస్రధారమగు చక్రము వ్రాలెం గరాంబుజంబునన్‌. ॥358॥ 


చ. శయజలజాతవిస్పురితచక్రముచే మధుకైటభారి దు 
ర్లయుడగు సైంహికేయునిశిరంబు గజుక్కన ద్రుంచునంతలో 
రయమున గుత్తుక న్వెడలురక్తముతోడి కబంధ మొప్పె విం 
తయి పరిషత్సరస్సున వరాంబువుసూత్రవుగంబమో యనన్‌. |॥359॥ 


చ. క్షితిబడు రాహుశీర్ణము ద్విజిహ్వలు రోషకషాయితాక్షులున్‌ 
సితతరదంష్ట్రలున్‌ బహువిచిత్రఫణామణు లుల్లసిల్ల వి 
స్మితులయి దేవదానవులు చేరిక. జేరి కనంగ మోహినీ 
సతిం దిలకించి యిట్లను విషవ్యతిషంగకటూక్తివైఖరిన్‌. |॥360॥ 


మ. సరిగా మాకు సుధారసంబు విభజించం జేరి యీలాగునన్‌ 
సురపక్షం బొనరింపంగాం జనునె యిచ్చో నంతమాత్రంబె యొ 
క్కరుండ న్నే నిటనాసవచ్చినను జక్షచ్చిన్ను గావించి తిం 
దరయంగా ఫలమేమి నీ వెజుంగలే వైతే సరోజేక్షణా. |361॥ 


ఉ. అక్కట నిన్ను దూజందగవా మగువా పగవారలుండంగా 
నిక్కడం జంద్రభాస్కరు లిదేమి యకారణవైర మిట్లు నా 
దిక్కునం జూపినారు కడతేజంగనిత్తునె యింక వారల 
న్మిక్కిలి శక్తిమీజం దిగమ్రింగెద నంచు. బరిప్టవింపంగన్‌. |॥362॥ 


చ. వలదని నాటటనుండియు దివాకరచంద్రులం బర్వయుగ్యవే 


ళల( గ్రసియింపం బంపెం. గమలప్రభవుండు నకారణంబుగా 
వలవనివైరముం గొనినవారికి భోగ్యముగాక యున్నె త 
తృ్సల మది యెంతవారికిని బార్థకులాంబుధిపూర్ణచంద్రమా. ॥363॥ 


క. అమృతరన మింత సోకంగ, నమృతంబై రాహుశీర్ష మతిభయదముగా 
నమృతకరార్కులం బట్టెడి, నమృతరుహప్రభవునాజ్ఞ నఖిలం బెజుంగన్‌. ||364॥ 


వ. అంత. ॥365॥ 


ఉ. ఈమటుమాయలాడి గద యింత యొనర్చె నటంచు దానవ 
సోమము సుట్టుకొన్న మధునూచనుం డప్పుడు నీలనీరద 
శ్యామతనూవిలాసము భుజాయు గళోజ్జ్వలశంఖచక్రముల్‌ 
హేమపటంబు గన్సడ వహించి తిరోహితుం డయ్యె నయ్యెడన్‌. ॥366॥ 


ఉ. ఆకపటంబు గాంచి దురహంకృతి మీటి యుగాంతవిస్సుర 
ల్లోకవిలోచనద్యుతి విలోచనుం డౌచు విరోచనాత్మజుం 
డాకులవృత్తి లేక ధనురస్త్రము లూని సహస్రచంద్రమ 
ఫీకమలీయయానముని. జెన్ను వహించె రణాగ్రయాయియై. |॥367॥ 


స్త రథచక్రనేమిఘర్లరరావములు కేతుపటపటాత్కృతులకు దిటము దెలుప 
గంధేభఘంటికాఘుణఘణల్‌ ఘనబృంహితధ్వానములకు( రైదండ యొసంగ 
జవనాశ్వహేషలు చటులఖురాఘాతచిటపటధ్వనులతో జెలిమి చూప 
నమరాట్టహాసనాదములు ఘారశరాసవిస్సారములకు, బ్రావీణ్య మునుపు 
తే. బటహశంఖాదిబహువాద్యరటనములకు, వేత్రిసాహోనినాదము ల్విజయ మొసంగ 
సకలసేనలం గూడి రాక్షసజిగిషం గదిసెం జౌదంతి నెక్కి సంక్రందనుండు. 368 ॥ 


మ. అవనీమండలి గుల్బదఘ్న మయి మాద్యద్దంతిదానాంబువుల్‌ 
ప్రవహింప న్వడిం జిక్కువాజ్‌నం దమిస్రాచారీ త్రక్కుళ్లచే 
నవియున్‌ లేవంగంాలం డెంతబలియుండైనం జమూసంకులం 
బవురా యెన్నందరంబె దానవమయం బయ్యెన్‌ జగం బత్తణీన్‌. | 369 ॥ 


శా. త్వంగద్వాహఖురాగ్రభిన్నధరణీతత్త్వంబు రేణ్వాకృతిన్‌ 
మ్రింగె న్వారిధులన్‌ గ్రసించె హిమరుజ్మిత్రాదులం బుష్కరం 
బుం గప్పె నడయాడదయ్యెః బవనంబు దైత్యరాడ్భితి( జూ 
డంగా నప్పు డకాండసంప్రళయ మౌటం దోచె దేవాలికిన్‌. ॥|370॥ 


సీ. కాంచనస్యందనగంధదంతావళరాజజంఘాల తురంగమముల 
శార్దూలమహిషకేసరిగండభేరుండశరభప్రముఖవన్యసత్త్వములను 
గంకగ్భధ్ర శ్యేనకాకోలకౌశికపారావతబకాదిపతగములను 
గమఠపాఠీనకర్కటకనక్రగ్రాహశంకు ప్రభృతి తీయజంతువులను 
తే. వాహములు గాం నెక్కి దుర్వారశక్తిం బరశుపట్టస తోమరప్రాసముఖ్య 
శస్త్రములు పూని బలపాకజంభనముచి, విప్రజిత్త్యాదిదైతేయవీరు అపుడు. ||371॥ 


తే. చేరి వేర్వేణ బారులుదీఅి కొల్వు, మ్రొక్కు మ్రొక్కిన వారలముఖము( జూచి 
కంటిరే వీరవరులార కార్య మెంత, మోసమయ్యెను సురల నమ్ముటను నేడు. ॥ 
3721 


చ. కటకట యాడుదానివలెం గంజదళాక్షుండు సేరి మమ్ములం 
దటవటం జేసి తీసి యమృతంబు సురాళికిం బంచిపెట్టె నిం 
కెటువలె నమ్మవచ్చు జగదీశ్వరుడడే యొకయింత మేరలే 
కిటువలె జేయంజూచె మన కెయ్యది తప్పు గణించి చూడంగన్‌. ॥373॥ 


ఉ. తా నొకమాయంః జేసి యమృతంబు సురాలికిం బంచిపెట్టంగా 
నే నిక మాయం జేసి త్రిదివేశుల నందజ మాయం జేసెద 
న్మానుప శక్తుండే యహహ మాధవుం డూరక లంజెతక్కులం 
బూనెనె కాక యాయుధముపోటు నెఖుంగునె చూత మంతయున్‌. |॥374॥ 


క. అని పలికిన దనుజేంద్రునిం గనుగొని యిది యెంత స్వామి కనిపించుకొనం 
దునిమెదము నీప్రతాపం, బున మే మాసురల నొకనిం బోనికుండన్‌. 1375 ॥ 


క. తలంద్రుంపక మ్రింగమె వే, ల్చులందజణ నమృతసేవం బొలియకయున్నన్‌ 
మెలంగుదురుగాక కడుపున, గలకాలము జాఠరాగ్నిం గమలి బలీంద్రా. ॥376॥ 


క. అటువలెం గాకున్నను మన, పటలిశృంఖలలు వైచి బంధించిన యు 
త్కటదురితంబు ననుభవిం, చుటకు( జెజిసాల నిడమె సురపతి. గినుకన్‌. ||377॥ 


క. అని యుత్సహించి పలికిన, విని దనుజేంద్రుండు మిగుల వేడుక మీజన్‌ 
గనుంగొని యిదుగో సమయం, బనుపమభుజశక్తి కనుచు నందజః బనుపన్‌. ॥378॥ 


సీ. కృత వీరపాణకర్ణేజపభ్రమణారుణాభనేత్రముల రోషాగ్ను లొలుకం 
గలశాబ్ధిజలఘోషఘన తమాశబ్ది కస్మయఘట్టితాట్టహాసములు చెలంగం 
బ్రతిభటాళ్యంధకరణ హాల హలదీప్తి ముష్టి దయచ్చాయమూర్తు అలర 
మధ్యేవియర్గీప్యమానార్కనిప్ప్రభీకరణభీకరఖడ్డకాంతు లడర 
తే. హైమరథములం దోలి గంధాంధభద్ర, కరుల గారాడి దుముదారుగా హయాళి 
జేరువకు నూకి భటులకుం జేయి వీచి, యభ్యమిత్రీయదైవసైన్యంబుం గదిసి. |॥379॥ 


క. వాతంధయపాణింధమ, శాతశరము లసురు లేయ సౌరబలంబు 
ల్ఫీతిలక ప్రతినువర్ణా, న్వీతోజ్జ్వలపత్రితతుల విదలించె వెసన్‌. ॥380 | 


మ. రథికుల్‌ హస్తికు లాశ్వికు ల్బటులు శస్తాశస్త్రి, బోరం బర 
శ్వథకౌక్షేయకకుంతముద్గరగదాచక్రాదినానావిధా 
యుధకాంతుల్‌ దశదిగ్విభాగములయం దొప్పారె నత్యుగ్రమౌ 
మధుభృల్లోదవన మాసులోచనము సామ్యంబూని చూపట్టంగన్‌. ॥|381॥ 


క. ఈకరణి శరాశరిం గుం, తాకుంతి గదాగదిని బ్రతాపము మెజియ 
న్ఫీకరముగం బోరంగ నా, కౌకోదైత్యులకు ద్వంద్వయుద్ధం బయ్యెన్‌. | 382 | 


సీ. బలిశక్రులును హేతిపాశాయుధులు వృషపర్వాశ్వినులు రవిబాణు లిందు 
సైంహికేయులు విరోవనకృశానులు భద్రకాళినిశుంభులు కాలనాభ 
కాలులు మయవిశ్వకర్మలు జంభవృషాకపు ల్ల్విశిరోనిశాకరజులు 
మాతృకోత్కలులు దుర్మర్గణవామదేవులు నముచ్వపరాజితులు పులోమ 
తే. నీలులును మేఘదంభావనీతనయులు, కాలకేయమరుత్తులు కమలమిత్ర 
తనయనరకాసురులు నివాతకవచపవ, మాను లొండొరుల్‌ వోరుసమయమునందు. |॥ 


383|॥| 


మ. కవచస్సూర్తి నభేద్య మౌ కవచ మేకంబైనబాణంబుచే 
నవియించెన రథరథ్యసారథిపతాకాద్యంబుల న్నాలుగిం 
ట విచారించె సురేంద్రు డగ్గటీ భుజాటంకంబునం దైత్యదా 
నవచూడామణి యట్టహాసమునం గాండం బెల్ల ఘూర్ణిల్లగన్‌. |384॥ 


క. మణీయుం దజచుగ శరములు, గణీగణి గబువంగ నేయంగా వెజవక య 
త్రెబిగంటిరాయ( డప్పుడె, యజిముఖిం బ్రతిశరము లేసి యన్నిటిం ద్రుంచెన్‌. |॥385॥ 


సీ. కోపంబు మీజంగాం జాపంబు చేపట్టి రోషంబుచే దానిరూ పడంచె 
శూలంబు గైకొని ఫాలంబు వొడువరా వాలముచే దాని వ్రేల(జేసి( 
బంతంబు మీజంగాం గుంతంబు గైకొన్న నంతంబు నొందించె నస్తనిహతి 
గండంబు గుటీ సేసి దండంబు వైచిన ఖండంబు గావించెం గాండమునను 
తే. మజీయు నేయాయుధము లూన మనుజభోజి, తత్తదాయుధముల( ద్రుంచెః 
దత్తణంబ 
యమృతసేవయు హరికటాక్షమును గలుగ, గలదె యీడును జోడు నాఖండలునకు. 
॥386॥ 


శా. ఆగ్నేయాస్తము దేవతాధిపతి యేయం దానిచే భగ్గునన్‌ 
భగ్నంబయ్యె మహారథంబు దివిజప్రత్యర్థిరాజేంద్రు డు 
న్మగ్నుండౌట నద్భుశ్యుండై చనియె నానాదైత్యసంఘాత ము 
ద్విగ్నంబయ్యె సుధాశను ల్సెలంగి రుద్వేలప్రమోదంబునన్‌. 387 ॥ 


వ. అంత నిటులు నలోచనగోచరుండై చనినవిరోచననందనుండు కృతగర్వవి 
మోచనుండై తననేర్చు మెజిసి మాయావి యగుచు నెల్లెడలం దోచి పెల్లుగ 
నాక్రమించెడుమాయ గావించిన. ॥388॥ 


సీ. కులశైలమున వాన గురియంగ గిరిభేది యంగంబు గులగులనయ్యె మిగుల 
లయకాలదహనకీలలు సుట్టుకొని యేర్చి పరితపింపందొడంగెం బావకుండు 
మృత్యుపాశంబులు మెడంబట్టి త్రివియంగా మొటిలు వెట్టందొడంగెం ధరణిసుతుండు 
బేతాళములు నీళ్ల వ్రేసి త్రొక్కంగం బాశి యుదు టెల్లం బెడంబాసి యుడ్డుగుడిచెం 
తే. బెక్కుభూతంబు లితరులపీచ మణంచె, నే మనంగవచ్చు వానిమాయామహత్త్వ 
మహహ యింద్రాదులేల బ్రహ్మాదులైన, మెదలంగాంజాల రాపళ నెదుటంబడిన. ॥389॥ 


వ. అదియునుంగాక. |॥|390॥ 


మ. జలదంతావళఘోరఘీంకృతులతో రుంరూనిలాఘాతసం 
చలితాభ్రంలిహతుంగతుంగతరచంచద్భంగఘోషంబుతో 
గలశాంబోనిధి. దమ్ము ముంచినగతిం గన్పింపం గంపించుచున్‌ 
బలభిన్ముఖ్యులు పాహపాహి యని యబ్రహ్మణ్యము న్వెట్టంగన్‌. ॥|391॥ 


మ. వినిపించెన్‌ హరిపాంచజన్యరవ ముద్వేలప్రభాచక్రముం 
గనిపించెన్‌ సురదానవావళికి రక్షస్వామిమాయాలి లే 
దనిపించెన్‌ క్షణమాత్రలో సమదదేవారాతి రింఛోలిచేం 
దినిపించెం దృణరాజి రాజితభుజాతేజంబు శోభిల్లంగన్‌. |॥392॥ 


వ. అప్పుడు. ॥393॥ 


ఉ. చిక్కితి వెందు. బోయెదవు శ్రీహరి యంచు మృగేంద్రవాహముం 
జక్కంగం బైకి నూకి రభసంబున శూలము పూని జక్కియౌ 
పక్కిని ప్రక్కలింపం గని పక్కున శూలము నాచి త్రుంచె నా 
చక్కనికాలనేమితల చక్రధరుండు సురాళి మెచ్చంగన్‌. |॥394॥ 


క. అది గనిన మాల్యవంతుండు, గద గొని హా! పోకుపోకు! గరుడ యటంచున్‌ 
విదలించె గరుడుటిక్కలు, త్రిదశేంద్రుండు తనదు పవిని దెట్టగ నంతన్‌. |395॥ 


తే, దానవధ్వంసికరచక్రధార మునుపొ, తాను మునుపొ యనంగ గంధరను వలచి 
యచ్చరమిటారి వైచుమాల్యంబువలన, మాల్యవంతు(డు సహజనామంబు( గనియె. 
॥396|| 


క. సురభీకరణోత్కమనో, హరమూర్తి సుమాలి మాధవెద్ధత్యమునం 
దెరలెం దానవజాతియు, వరసుమనోజాతియైన( బ్రమేదము గనదే. ||397॥ 


క. తనపేరు గలుగు హరి నె, క్కినవాండని మాలి దునిమెం గేశవుండు సుద 
రృనమున మజీయు ననేకుల, దనుజులం దునుమాడె బాహుదర్చ మెలర్చన్‌. ॥398॥ 


శా. ఈరీతిం జగదేకవల్లభుండు భూయిష్టప్రతాపంబుచేం 
ర్టూరాదిత్యవిరోధ ధివర్గముల నుగ్గుల్సేయ నంతంతకున్‌ 
హేరాళం బగువేడ్క వాసవుండు మత్తేభంబుం గాలాడి దు 
ర్వారంబౌకులిశంబు పూని బలిం జేరంబోయి తా నిట్టనున్‌. |॥|399॥ 


క. ఏరా యోరినిశాచర, యేరా వృత్రారి నెజుంగవే నాతోడం 
బోరాడలేవు పోరా, కోరా యభయంబు నిల్పుకోరా తనువున్‌. ||400॥ 


తే. వదలి శౌర్యంబు విద్యలవానికరణి, నింద్రజాలంబు వన్నెదవే బలీంద్ర 
యిదిగొ వజ్రంబు మెచ్చి యిచ్చెదను గొనుము, కల్లగా దన విని దైత్యవల్లభుండు. ॥ 
401 || 


తే. ఇంద్రజాలంబు వన్నక యెటుల నొడియ, వచ్చు ననిమిషబలము లవ్వారి గాంగ 
దో పొనంగకపోదువే దొడ్డదొరవు, వజ్రమాత్రంబు నా కేల వలవ దనిన. |॥402॥ 


ఉ. ఇం కిట దోపె కాక పుర మెయ్యది నీకు నిశాచరేంద్ర యీ 
యంకము మాని పోయిన యథార్థమె పల్కితి వౌర ( యంచు 
నిశ్శంకత నిర్ణరేశ్వరు(డు సారెకు “బ్రల్లదమాడంగా మహా 
హంకృతిం జెంత నున్నబలియయుం “దనుజాతుండు హుంకరించుచున్‌. |॥|403 | 


తే. ఏమిరా యింద్ర యింతలో నింతగర్వ, మేల వచ్చెం దలంపరా యిన్నినాళ్లు 
నీవు పడినట్టిపాటు నే నెఖుగుదు నొక, గరిడిలో వింతసాధన క్రమముగాదు. ॥404|॥ 


తే. ఇతడు నీ కోడి మాయలు నిచటం జేసె, నే స్వకాండ విజృంభణం బెల్లం దొలంగ 
గౌతమీజార యెవ్వనింగాం దలంచి, నావు బలిం గాండె పుణ్యజనప్రభుండు. ॥405॥ 


ఉ. కొమ్ములు. దోక లేక జతగూడెను నీకు వృషాఖ్య యింద్ర రే 
ద్రిమ్మరిదొమ్మికయ్యమున జట్టతనం బరి పూరి మసితో 
గ్రమ్మినభీతిచె నటులుగావలె నచ్చెరువేల దీనికై 
యిమ్మహి నీదుపేరిపను లెచ్చటం జూచినం బూరి మేయంగన్‌. |॥406॥ 


క. కౌశికలీలను గానన, కౌశికమూలమునం దపము గావించెదవో 
కౌశిక యటు గాకున్నం, గౌశికగతి గొంది నడంగం గాంక్షించెదవో. ||407 ॥ 


క. బలి భాస్వత్తేజంబున, నళుకుచు నిశ గౌశికా మహాబిలపదవి 
న్మెలగు యథార్ధాభిఖ్య, న్వలవదు మాతోడం బోర వశమే నీకున్‌. |॥408 ॥ 


వ. అనిన మదిరాపానఖదిరాంగారసదృశదృశుం డగుచు సహస్రదృశుం డిట్లనియె. ॥ 
409 || 


తే. కౌశికుండ నౌదుంగాక రాక్షస యటైనం గౌశికన్ఫూర్తి బలిపుష్టగణము లెట్లు 
మనంగ నేర్చు నెబుంగ వేమనంగవచ్చు, ననిన విని నవ్వి బలి యిట్టు లనియె 
నపుడు. ||410॥| 


సీ, విబుధలో కేంద్రుండు వీరాధివీరుండు గాడె యెన్నండైనం గలన నోడి 
పోవునె యటమొన్న పుణ్యంబునకు స్వర్గ మిచ్చి తా నడవుల కేగెంగాక 
మరల నెయ్యంబున మము, గొల్బెం గాబోలు ఘనభుజాశక్తికి గడమగలదె 
యింకం దాంగాక న న్నెవ్వరు నవ్వెద రాహవంబున నోడి యరుగుచుండ 
తే. నహహ యందుల కేమి కర్మానుసార, మాపదలు సంపదలు జయ మపజయంబు 
దానికన లేదు దైవకృత్యంబులకును, విజ్ఞవీంగుట వ్రేంగుట వెజ్ట్ణితనము. ॥411॥ 


క. వినవోయి యింద్ర దైవం, బనుకూలంబైనం గలుగు నన్నిశుభంబుల్‌ 
దనకుం బ్రతికూలమైన వ, చ్చిన నేకార్యంబుం గాదు సిద్ధము సుమ్మీ. |412॥ 


ఉ. మీ కొకవేళ నేమమగు మే మొకవేళం ద్రిలోకరాజ్యముం 
జేకొనియుందు మిర్వురకుం జేకుణ వొక్కట వాంఛితార్థముల్‌ 
కోకచకోరకంబులకుం గూడునె కోరిక లొక్కవేళనే 
యాకరణిం దలంపు త్రిదళాధిప గర్వపుమాట లేటికిన్‌. | 413 ॥ 


క. అని వైరోదని పలికిన, విని బలి నను వాండు దేవవిభుండు కృతఘ్నుం 
డని రోయక సరిచేసుక, చనునే మాటాడ రాత్రిచరమూర్థన్యా. |414॥ 


క. క్షణమాత్ర మూరకుండుము, క్షణదాచరకోటి గొలువ సమితి సహస్రే 
క్షణకాయము గూలిచి భ, క్షణముగం జేసెదను భూతసంఘంబులకున్‌. ||415 ॥ 


ఉ. గాలికి బోవువాహము నగంబులపత్రములం దెమల్పంగాం 
జాలును వాలు సైన్యములు సంగరమన్న గృహోపయుక్తముల్‌ 
ప్రోలును బట్టబైట నిజపుత్రకుండుం బలుగాకి యిట్టిచో 
వేలుపుటేని గెల్బు టొకవిక్రమమే బలిదైత్యవల్లభా. ॥416॥ 


వ. అని దురాగ్రహగ్రహావేశకిటకిటాయితరదనపటలుం డగుచు నిజభుజాగ్ర 
జాగ్రన్మండలాగ్రంబు జళిపించి యాఖండలున కి ట్లనియె. |॥617॥ 


క. అబ్బలి సురమృగములకుం, బెబ్బులి యటం బోకు నీకుం బింకం బున్నన్‌ 
గొబ్బున రా బలి నే నొక, దెబ్బం బరిమార్తు ధరణిం గొబ్బునం గూలన్‌. |418॥ 


తే. నాసురేంద్రుండు నవ్వి యిన్నాళ్లు గావు, నేండు బలివైతి వాహవోన్నిద్రబాహు 
శక్తికని పల్కి బలికి ద్రాసంబు బలియ, నెలిని ఖండించెందను సురల్‌ బలియుం డనంగ. 
॥419॥ 


క. అంతటం బోక సురేశ్వరుం డెంతయు రోషమున వజ్ర మేసిన మూర్చా 
క్రాంతుం డయ్యెన్‌ బలి దివి, జాంతకునరదంబు సూతుం డవలికిం దివిచెన్‌. ||420॥ 


సీ. చెలికానిహాని వీక్షించి రోషంబున జంభుండు కధనసంరంభుం డగుచు 
నిలు నిలురా యింద్ర నేం డెందు( బోయెదు చిక్కితివం చని సింహహయముః 
గదియంగం దోలి యుద్ధతి గదాదండంబు బిరబిరం ద్రిప్పి యాసురవరేణ్యు 
కరిని వైచిన నది సురసుర స్రుక్కుచు ధరణిపై మ్రొగ్గినం దతణంబు 
తే. నందె మాతలి దెచ్చిన హయసహస్ర, రథముపై నెక్కి జంభుశిరంబు దునిమె 
వాసవుండు గట్టుదెగంగొట్టువజ్రమునను, జంభసంభేదమేమి యాశ్చర్య మనంగ. ॥ 
421 || 


క. కలహప్రియుచే నెంతయుం దొలుత న్విని కనలి వానితోబుట్టువు 
బలపాకనముచు లత్త్యు, జ్ఞ ప్రైలశోభాభువనముచులు సంరంభమునన్‌. |॥422 | 


క, త్రేతాగ్నులవలె మువ్వురు, దైతేయులు సుట్టుముట్టి దారుణశరసం 
ఘాతములం గప్పంగాం బురు, హూతుం డొప్పారె మేఘయుతమేరుగతిన్‌. |423॥ 


క. బలుండు రథంబును దురగం, బులం బాకుండు సూతు నముచి భూరిశరములన్‌ 
దళియించి యింద్రునంగకృములు సింఛిరి మించి యతండు మూర్చ మునుంగన్‌. ॥| 
424 || 


వ. అంత నంతటంబోక యనలు నంతకు నసుర నబ్దిపు ననిలు నలకేశ్వరు నలికలోవ 
ను నన్యు అగునమరుల నతులితంబు లగునస్త్రంబుల నదటణంచి యట్టహాసం 
బడరించిన. ||425 ॥ 


తే. వెజిచి తెజిగంటి మూకలు మొటిలు వెట్ట, నమరపతి సేదదేరి యుదగ్రు డగుచు 
గులిశధారను ఖండించె బలుని మొదట, వెనుక బాకాసురునిం ద్రుంచె విక్రమమున. ॥ 
426 || 


ఉ. వారలపాటుం జూచి యనివారితరోషకషాాయితాక్షుం డై 
వీరవతంసుండౌ నముచి విక్రమశాలి యనేకఘంటికో 
దారము మత్తశాత్రవవిదారము నైన త్రిశూల మెత్తి హుం 
కారము మీటి వాసవ పొకాలుము దీన నటంచు వైచినన్‌. |॥427॥ 


వ. అదియు. బ్రళయకాలకాలఫాలలోచనకిలికిలాకరాళం బై నిగిడిన యట్టిశూ 
లంబు తూలంబులీల నతివేలంబై యాలంబున నేలంబడ వాలంబున నేసి తద్దనుజ 
కంఠనాళంబు ఖండింప నాఖండలుం డఖండదో ర్మండలమండనాయితం బగు 
శతకోటి జళిపించి వైచిన నదియు శతకోటిమార్తాండమండలపిచండిలరుచి 
మండలప్రచండతాఖండనపండితమన్యం బగుచు సంవర్తసమయప్రవర్తిత 


పుష్కలావర్తప్రముఖచటుల తరమేఘపటలనిర్దళదనర్గళజాగ్రద్దిర్ణనిర్ణాతసం 
ఘాతలింగంబు లగు విస్ఫులింగంబులు తో రంబై నిగుడం గనుంగొని దనుజ 
పుంగవుండు గలంగక చెలంగుచు మదీయవక్షుస్థలికుందనంపుతాళికి నొకయ 
పూర్వవజ్రంబు లేదు గదా యని వెదకుచుందు నదియు. ద్రిదళపతి యంపెనే 
కదా యని యెదయిచ్చిన వజ్రంబును జనుమజగ్రుచ్చి వెనువిచ్చి చనలేక 
యచ్చటనే యున్నం గనుంగొని వియచ్చరప్రవరుం డిది యేమి యెచ్చటనుం 

గాన మిట్టి యచ్చెరు వని రిచ్చవడి కనుంగొనుచు వెచ్చనూర్చుచున్న సమ 
యంబున నార్ద్రంబును శుష్కంబును గాని దాన నముచిదానవుండు దెగు 

నని నిదానంబు దెలిపిన నాకాశవాణి పలుకు నాకర్ణించి నలుదిక్కులుం బరికించి 
శైత్యప్రభావమానితవజ్రఘనసారం బగుచు( గనుపట్టు వారాశిడిండీరంబు 
భవిష్యన్నముచిహనన జనిష్యమాణయశస్సౌారభకారణకుసుమమంజరిం జేపట్టు 
విధంబున హస్తారవిందంబున హంసంబు చందంబున గనుపట్టం గైకొని దివ్య 
తేజంబు సంధించి యనార్ద్రశుష్కం బిది యౌ గదా యని ప్రయోగించిన 

నదియు నింద్రప్రతాపభూపాలునిసమీపంబున వెలుంగు చంద్రజ్యోతితెజం 

గున రంగై నిజాభిముఖవిజయలక్ష్మికి సుపర్వాధిపతి సమర్పించు కర్పూరనీరా 
జనంబుడంబున విరాజమానం బై బలిదైత్యత్రిలోకాధిపత్యవినాశసూచకం 

బై పడునుడువువడువున బెడంగై నముచిప్రాణాపకర్ణణసమావతన్మృత్యు 
దెవతాట్టహాసంబు పోలికె వికాసంబై తైలాదభ్రసితాభ్రంబు సుహృ త్తగు 

రీతి శీతలజలప్రవాహంబు కూల సాలనిర్మూలనానుకూలం బగులిల సురవిరోధి 
శిరోధి ఖండించిన దనుజవరూథినీహాహానాదంబు లుప్పతిల్లె దివిజచమూసమూ 
హంబులు గాయకహాహానాదంబులు బ్రహ్మ్నర్షిసముచ్చయసముచ్చైరుచ్చారిత 
జయజయేత్యాశీర్వాదంబులు జయదుందుభి రటనంబులు నప్పరోనటనంబులుం 
జెలంగె నంత. ||428॥ 


తే. ఏజులై పాయి నెత్తురు లెందు' జూడం గొడలై పడుకండలు గుములుగూడి 
దానికై పోరు భూతబేతాళతతులు, గలిగి భీకరమయ్యె సంగరము గరము. ॥429॥| 


తే. మెదడు ముద్దలు గావించి మెసవి మెసవి కుతిక మోయంగ నెత్తురుల్‌ గ్రోలి కడుపు 
నిమిరికొంచు నగస్త్యమంత్రములు నొడివి, శతపదంబులు ద్రొక్కు( బిశాచగణము. ॥ 
430|| 


క. తుందిలదనుజకబంధము, నందొకగజమస్తకంబు నతికి గజాస్యా 
యిందలి కరివిఘ్నంబులం గుందింపకు మనుచు మ్రైక్కుకొ నుభూతంబుల్‌. ||431॥| 


తే. వేలుపులు వారు దనుజులు వీర లనుచు, భూతబేతాళములపజ్కి పొంకపజిచి 
తాను మోహిని యంచు రక్తంపుసుధను, బొసంగ వడ్డించెం గామినీభూత మొకటి. || 
432 || 


మ. కరిగండస్రుతదానవారి యమునాకల్లోలముల్‌ గా నికో 
చరరక్తంబు సరస్వతీకలన మించె న్వాహలాలాంబువుల్‌ 
సురకల్లోలినిగాం ద్రివేణికరణి న్పొంపొందె జ్ఞాతేయసం 
గరభూభాగము గాన దానంబడ మోక్షప్రాప్తి సంధిల్లెడిన్‌. |433॥ 


తే. ద్వంద్వయుద్దంబు గావించు దనుజవిభులు, దక్కురక్కసు లెదురంగం దల్లండిలుచు. 
బజణవ వెన్నాడీ పొడిచె సుపర్వగణము, లహహ దాయాదిపోరు దుస్సహము గాదె. | 


434]|| 


వ. ఇవ్విధంబున నుపేంద్రసుదర్శనంబునం గాలనేమి మాలి సుమాలి మాల్యవం 
తులు నంభోధరవాహదంభోళిసంరంభంబుల బల జంభ పాక నముచి ప్రముఖ 
దానవప్రవరులు దక్కినదిశాధిపతులవలన దెగిన సేనాధిపతు లెల్లం ద్రెల్లిన 
విలోకించి దేశకాలవిశేషవిజ్ఞానవిచక్షణుండు గావున బలీంద్రుండు ( దన కది విజ 
యసమయంబు గాదుగా యని యెజింగి సంగరరంగంబు దొరంగి శుక్రుసన్నిధి 
కేగి తదీయసంజివినివిద్యం దత్తోపదేశవచోవిశేషంబుల బాహ్యాంతఃకరణ 
దుఃఖంబులం బాసి తపంబునకుం జనియెం దక్కు రక్కనులు దిక్కు లేక పెక్కువగ 
లం జిక్కువడి నానాదిక్కులకు: బజవం బరవరూథునీవరుల వెన్నంటి మున్నిం 
టి రోషంబుకంటు దెజగంటి దొరలు సమయింపలేక వెజిచువారును, రక్షిం 
వుండని యజచువారును, దెసలకు. బజచువారును, దృణంబులు గజిచువా 
రును, కాననంబులు దూజువారును, విధి దూజువారును, మ్రైొక్కువారును, 
నగంబు లెక్కువారును, నొచ్చువారును, సముద్రంబులం జొచ్చువారును నై 
కలంగిన రక్షోబలంబులవలన దిగంతంబులుం గరుణరసమయంబు అయ్యె నాసమ 
యంబున. |॥|435॥ 


ఉ. గీరమణుండు పంప ననికిం గలహప్రియు. డేగుదెంచి ల 
క్షీరమణప్రసాదమున( జెందితి రింతె 3 యభీష్ట మింక బృం 
దారకులార భీతు లగుదైత్యుల నొప(గ నేలయంచుం దా 
వారలంబోరు మానం బితృవాక్య మలంఘ్యము గాదె యేజికిన్‌. ||436॥ 


వ. అంత సుపర్వసార్వభౌముం డవార్యశౌర్యంబున దుర్వారతరసర్వశార్వరీచర 
భుజాఖర్వగర్వశార్వరంబు దొలంగించి నిజప్రతాపతపను వెలింగించి పలాయ 
మాననానాదానవప్రాణత్రాణపరాయణుం డగుచు దచ్చిబిరంబుల ధర్మదార 
లం బట్టింపక ధర్మధారలం బట్టించె నంత. ||437॥| 


సీ. వృత్రనిర్ణరమిత్ర వృత్రపంకజమిత్ర జంభజంభలవిభంజనకుఠార 
పాకవారణపాకపాకలరో షనముచిఖండనభండనప్రచండ 
బలయుక్తబలభుజాబలమహాబలనాగకృత పు లోమవి రామకిర్తిధామ 

జితవిరోచనదైత్య సుతవిలోవనభీమ తతగరుద్ధరధరాధరనిరో (ల 

తే. యంచు గంచక కంచుకు లభినుతింప, విజయలక్ష్మి సమేతుం డై డె వెల్లగౌరు 

నెక్కి సర్వామరులు గొల్వ నింవుసొంపు, లమర నమరావతికి నేగె నమరవిభుండు. | 
438 || 


మ. అమితానంద మెలర్చ డెందమున దైత్యారాతి కూర్మావతా 
రము గాఢస్పృహ మీటి వ్రాయు మనుజుల్‌ రాణింతు రాచంద్రతా 
రముగా శ్రీయ జిరాయు వొంది రుచిరాధారాదితోదారితా 
రముగా వర్ణిలుం గీర్తిగల్లి ఘనసామ్రాజ్యంబున న్ఫూవరా. |॥439॥ 


క. అని శ్రీవైశంపాయన, మునిముఖ్యుండు దెల్ప విని ప్రమోదాన్వితుం డై 
జనమేజయు. డవ్వలికథ, యనఘా వినవలతుం దెలువు మని యడుగుటయున్‌. ॥ 
440 || 


మ. నవరత్నోజ్ఞ్వలధామ దామసుమనోనాళీక నాళీకపా 


త్రవరామోదనిదాన దానవిలసత్కల్యాణ కల్యాణన 
మ్రవనీచైత్రవిహార హారుసువచోమాధుర్య మాధుర్యశా 
స్త్రవిభాస్యాత్మవిశేష శేషవిలసత్సత్కీర్తి సత్కీర్తితా. 441 | 


క. భర్త్శృహరిప్రముఖసుధీ, కర్షకృతగ్రంథజలధి కజ్ఞానసుబో 
ధర్హ్రమనీషామంథర, ధర్హృ శ్రీపద్మనాభ తనయవరేణ్యా. | 442 | 


ముక్తపదగ్రస్తసింహావలోకనభుజంగప్రయాతము. సుధామాధురీధుర్యసూక్ష్యైకధామా 
కథామాత్రధూతారికౌక్షేయధామా 
యథామాధవస్వాన్గకాదిప్రధామా 
ప్రథామానితామాత్యరాజిసుధామా. | 443 ॥ 


గద్య. ఇది శ్రీరామభద్రదయాభిరామభ ద్రకరకటాక్షవీక్షాపరిప్రాప్తదీప్తతరాష్ట 
భాషాకవిత్వసామాజ్యధౌరేయ సకలవిద్వత్కవిజనవిధేయ ధరణీదేవుల నాగ 
నామాత్యసుధానముద్రసమున్నిద్రపూర్ణి మాచంద్ర రామమంత్రీంద్రప్రణీతం 
బైనదశావతారచరిత్రం బను మహాప్రబంధంబునందు ద్వితీయాశ్వాసము. 


[య య రమ య (యే 
WMD డా 


౨౦౩౫౩ రాలా [ఏ లు సై రై 


2. కూర్మావతారకథ సమాప్తము 


మ క 


. నప్పంటికున్నం 


వలె 


. శ్రికృపావీక్షణామృతసిద్ధి 


వడంక నొడళులు 
మ్రైక్కిడుచు( 


.ని భావించెదం 
. బెచ్చా నెచ్చట మజీ 


గామించె 


. నవయవంబులు పద్మశంఖాదినవని, ధానములం బోల 

. సొన్నంపు 

. వేగ నతని, చేతిది హరించె జంభుం డక్షీణదంభుం డతనిచేతిది గొనె నిల్వలాసురుండు, 
. దైత్యవరుండు 

.ము వినుతింపం దరమె పరమేశ్వరున కైన ధరణినాథ. 

. కనుపింపకయె మించు కౌను( జూచి 

15. 
16. 


వంధ్యములు గాక 
తనులత యెదను మెల్లన జేర్చనే కాని 


17. 
18. 
19. 
20. 
21. 
22; 
23. 


లలి రతిక్రీడల నలరింప 

తననెమ్మదిలోన మిగుల 

సాబ్దుడయి పల్కె నబ్దాయతాక్షి జూచి 

మె, య్యెది యీనీభువనైకమోహనతనుశృంగార మత్యద్భుతా 
పయోరుహాననా 

వనిత 

న్వాంఛ 


3. వరాహావతారకథ 


-అ౦()రఆా- 
తృతీయాశ్వాసము 
యుక్తధర్శ కృష్ణా! 
నాయకమణ్‌ కృష్ణ హృదయనాయక కృష్ణా! 
నాయకజాధిప సూచక 


నాయకమణి కృష్ణపద్మనాభునికృష్ణా.[1] |1॥ 


తే. అవధరింపుము జనమేజయక్షితీశ, శేఖరున కిట్టులను వ్యాసశిష్యమౌని 
ధారుణీశ వరాహావతార మిశను, దెలియ జెప్పెద వినుమని తెలుప దొడంగె. ||2॥ 


శా. శ్రీదారత్వమునం బ్రసిద్ధుండవు, లక్ష్మీకాంత నేప్రొద్దు వ 
క్షోదేశంబున( బూనంగా "నని కడుం సున నామహా 
యాదో రాశిని డాంగు భూసతిని దంష్టా గ్రంబునం బూని తా 
భూదారత్వమునం జెలంగె ధవళాంభ జాక్షుం డుర్వీశ్వరా. 


సీ. శ్రీవి విష్టుపదభక్తి( జెలంగుసప్తర్షిచంద్రములలో ము న్నెన్నందగినమేటి 
దిత్యదిత్యాది సాధ్వీశిరోరత్నంబులను ప్రే ప్రేమం జెట్ట వట్టినగ్భహస్థు 
కమలాప్రభుజగేంద్రఖ గరాజరోహిణీకన్యకారమణులం గన్నతండ్రి 
రాముచే దానధారాపూర్వముగ భూతధాత్రి గ్రహించిన శ్రోత్రియుండు 
తే. తోయరుహసంభవునకు. బౌత్రుడు మరీచి, పుత్తుడు విచిత్రగుణమణిపాత్రుం 
డఖిల 
వేదవేదాంతతత్త్వవివేకశాలి, మహిమం జెలువొందు( గశ్యపమౌనిమౌళి. |॥|4॥ 


క. దితి మొదలగు పదుమువ్వూరు, సతు లతనికి గలరు సహజసౌశీల్యరమా 
సతులు జాతాన్యజగత్తయ, సతులు వయోరూపభాగ్యసంపద్వసతుల్‌. 5|| 


క కులరూపగుణసమృద్ధులు, గలసవతులలోన దితి సగౌరవలీల 
న్విలసిలు గశ్యపకాంచన, కలితాలయరత్నదీపకళికయు పోలెన్‌. |॥6॥ 


ఉ. ఆరమణీశిరోమణి వయస్యలతో నొకనాండు కేళికా 
గారసమీపవర్ధిత వికస్వరసూచితచిత్రచైత్రికో 
దారవిలాసభాసురల తావికసత్సలపుప్ప్రభారశృం 
గారవనీవిహారకుతుకంబున నేగి తదంతరంబునన్‌. |7॥ 


సీ. పల్లవాధర యల్ల మొల్లతీవవల్ల నెల్లతావుల తావు లుల్లసిల్లెం 

టై యీవిరిగొమ్మ కమ్మదేనియ గ్రమ్మ నెమ్మెమీటిం గదమ్మ తుమ్మెదలకు 

నింతి సంపెంగచెంత నెంతబాగాయె సేమంతిబంతులు వింతకాంతి నెరసి 
కన్నెగేదంగికన్న పొన్నచాయనె యున్న సన్నజాజులచెన్ను వన్నె మీ 

తే. బంకజాక్షిరొ యవంకం బొంకమాయె, గుజ్జుమామిడిపజ్జనె గొజ్జంగులును 

జూడు మనుచేడియలతోడం గూడియాడి, వనిత విహరించె శృంగారవనితలమున. | 


8|| 


మ. నిపతత్కుందమరందపూరమున దన్నృత్యన్మయూరంబు నా 
అపదుద్యచ్చుకశారికాకులము లోలద్వల్లికాజాలమున్‌ 
క్షిపదుత్రస్తవిహంగమంబు పరితశ్శీర్ణప్రవాళంబు నై 
యపు డీక్షింపంగ నొప్పెం గేళివన మబ్జాక్షీవిహారంబునన్‌. ॥9॥ 


ఉ. సారెకు గంధసారగిరిసారసమీరకిశోరవారముల్‌ 
చేరిక జేరి హారిసరసీశరశీకరశీతలత్వమున్‌ 
నేరువుమీజం జూపి హరినీలమణీరమణీయకుంతలో 
దారశరీరసౌరభ మయశ్రమవారి హరించె నత్తతీన్‌. |10॥ 


క. శీతలతలవనకేళీ, కౌతుకమున నున్న దితిని గని యపుం డొకనా 
రీతిలకము వదనాంభో, జాతమరందాయమాన సరసమృదూక్తిన్‌. |11॥ 


క. తిలకింపు మిదె విచిత్రము, లలనా మారిచమంజులత నతిమందా 
నిలలోలమానసత్వము, కలుగుటను బ్రియాళి వదలకయె పెనంగె ననన్‌. |॥12|॥ 


క. చెలియా కాంతా మోదము, గలుగనియెడల న్మదాళి కలియునె తమిచేం 
గలసిన నట నెయ్యది స, తృలమంచుం గటూక్తం దోపం బలికిన దితితోన్‌. ॥|13॥ 


క. నారీకలితోచ్చైస్తన, హారితవిస్ఫూర్తి మించె నది గను మనంగా 
నోరమణీ వ్యర్జోక్తుల, నీరీతిం బలుకనేలనే యని నగుచున్‌. ॥14॥ 


సీ. తనమనోహరుపేరు వినినంత గాంతకు మనసు రంజిల్లిన మదనుం డదియె 
సందుచేసుక మానససరోవరము నిండం గాలువల్‌ దీర్చినం గర్లవివర 
ములవెంటం గోకిల కలరవచ్చలమున నానను నుమవాననామిషమున( 
గనుగవ మిథునిత ఖగదర్శనోపాధి నాల్క రసాస్వాదన కపటమున 
తే. దనువున హిమానితాశ్లేషజనితపులక, రాజకైతవమున రాగరసము నిండి 
ధైర్యమనుకట్ట నగలింపం దాళలేక, వల్లభునిపొందు గోరె నవ్వారిజాక్షి. |15॥ 


తే. వసుధ వాసంతవేళ నెవ్వారి కైన, నంగజో, ద్రేక మొనరించు నందుమీందం 
గొమరుప్రాయంబుం జెలువును గూర్మి గలుగు, దితికి రతివాఛ యరుదె 
తద్విరసనమున. ||16॥ 


సీ. నునుదీవె సురపొన్నం బెనంగొన్నం గనుంగొని ప్రాణేశుం గౌగిలింపగం దలంచుం 
గోవెల చిగురాకుం గొజీకిన నాథుని యధరంబు గంటిసేయంగ నెంచు. 
గమకించి పల్కునిల్కడ కోకిరొద విన్న గళగళధ్వనులపై గాంక్ష నిలువు 
దమినిం బైకొను చకోరములమోహమం. జూచి పుంభావసంభోగమునకుం దివురు 
తే. గలికిరాయంచ ముక్కున గమిచి కమల, నాళఖండంబు. బతికిచ్చు నలువు 
గాంచి 
మమత  మొనపంటం దెలనాకుమడుపుం గొరికి చెలువునకు నీయంగోరు 
నచ్చిగురుంబోడి. |॥17॥ 


తే. రామ శృంగారకేళికారామసీమ, సదృశవస్తునిరీక్షణోజ్ఞలితసురత 
కేళిలిలావిలోలయై యాళిజనముం గాంచి యిట్లని పల్కె నుత్కంఠ మెజియ. |॥18॥ 


శా. ఈయారామమునం బికస్వరము లెంతే వింతగాం జల్లనై 
డాయం దెమ్మెర వేడ్కతో రమణుతోడంగూడి క్రీడించు. నా 
ప్రాయంపుంజిగురాకుంబోడులు గణింపం బూర్వజన్మంబులం 
దేయేనోములు నోవినారలొ కదే యేణీ కిశోరేక్షణా. |19॥ 


ఉ. ప్రాయముగా వసంతము నపాయముగా వినం గర్లసూచికా 
ప్రాయముగాం బికస్వర ముపాయముగా మరు డే నిట్టిచో 
దాయంగదా వియోగీకిని తాళంగ రా దను బుద్ధియింతలే 
దాయెంగదా మనోహరున కక్కట నే నిక నేమిసేయుదున్‌. ॥20॥ 


క. ఉపవాసంబుల వ్రతముల దపములం గృశియించు బడుగుందపసుల కేలా 
కృపవుట్టు మన్మథార్తిత, చపలాలోకనలయందు శరదిందుముఖీ. |॥21॥ 


తే. కన్నకొడుకులు మూండులోకముల నేల, నక్కటా ముక్కు. బట్టుక యనుదినంబు( 
గ్రిందుజడలంట గూర్చుండుం గ్రీడ యుడిగి, యేమి సాధింపనెంచియో యెజుంగరాదు. 
॥22 | 


తే. అకట తన కేమి కొదవ గేహమున సకల, భో గభాగ్యంబులును మంచిపువ్వుంబోండ్లు 
గలిగియుండంగ ననుభవకాల మెజింగి, పడయనొల్లడు సౌఖ్యంబు వెడంగుందపసి. ॥ 
23|| 


తే. వలపు గలిగిన నిండుజవ్వనిని వనిని, గలయుకంటెను సౌఖ్యంబు గలదె వేటి 
యెజుగండే మీ నాదురదృష్ట మింతె, కాక యాతని దూరంగాం గలదె ఫలము. |॥|24|॥ 


ఉ. తానయి చేరంబిల్చి సురతప్రియుం డై యొకనాంటికైన స 
మ్మానము సేయంగా నెజఖుంగ మానిని యేమని తెల్పుకొందు నే 
నేనయి యొన్నండైనం దమి హెచ్చినచో ననుం జేరి యెంతప్రా 
దైన బదంబులొత్త క్షణ మప్పటికేమొ ఘటించు. గోరికల్‌. ॥25 | 


చ. అని సురతస్పృహాహవిరుదగ్రమనో జశిఖక్షతత్రపా 
వినయవివేకియై మధుపవేణివసంతవనిని హసంతికం 
గనుంగొనులీలం గన్‌ గొనుచు( గంజదళాక్షులం బాసి యొంటిమై 
ము. యింటికి ముదంబున వచ్చిం బదంబు దొట్రిలన్‌. |॥26॥ 


౧. సంపూర్ణపూర్ణిమాచంద్రబింబము చెన్ను గన్న ప్రసన్నవక్తుంబువానిం 

ప వెలివెట్టంగాంజాలు శ్రవణాంతకాంతనేత్రములవాని 
శివశరాసనశృంగశృంగశృంగారంబుం గబళించునంసభాగములవాని 
నతికఠోరనిజస్తనాచలదక్షమం బైనవిపులవక్షంబువాని 

తే. సూర్యతేజంబు గైకొన్న శుచికిం జంద్ర, కాంతియు నొసంగుభంగి దుగ్గముల నగ్ని 
హోత్ర మొనరించి వేసంజ హోమశాల, నేకతంబున నున్న ప్రాణేశు గాంచి. |27॥ 


సీ. చంకనత్స్రత్నతాటంకంబు లిరువంకం గనుపట్టుచంద్రభాస్కరులు గాంగ 
నలతిపయ్యెదలోని హారము ల్పిలుపవెన్నెలలోని తారకావళులు గాంగ 
వలిపెంపుకుసుమపూవన్నెచేలమెజుంగు జగజంపుసంజకెంజాయ గాంగం 
గంకణమేఘలాకటకరుళంరుళ లమితవిహంగనాదములు గాంగం 
తే. గనుబొమ లనంగుం డూనుసింగాణి గాంగ, విప్పుంగన్నులు విరిగల్వవిరులు గాంగ 


బటువుగుబ్బలు ముకుళితాబములు గాంగ, సంజచెలువునం బతిం జేరి కంజవదన. ॥| 
28|| 


క. తలవంచి మించుసిగ్గునం బలుకక యూరకయె యున్నం బతి యచ్చెలువం 
దిలకించి కలికి యేమో, తెలుపంగ వచ్చితి వదేమి దెలువు మటన్నన్‌. |॥29॥ 


శా. కించిల్లక్షితదంతకోరకరుచు ల్కెమ్మోవిపై మించంగాం 
జాంచల్యాంచితలోచనాంచలము లజ్ఞాలిల సూచింపంగాం 
జంచచ్చూత దళగ్రసవ్యసనకూజత్కోకెలాపంచనా 
చుంచువ్యాహృతి మీజ నిట్లని వచించున్‌ బోటి గంభీరతన్‌. |॥30॥ 


తే. అనవరతసౌఖ్యసంధాత యైననేత, కంటె దైవంబు గల్లునె కామినులకు( 
గాన మీసేవ చేసి నాకాంక్షితంబు, ఫలితముగం జేయవచ్చితిం బ్రాణనాథ. |॥31॥ 


క. మంచిది యటువలెం జేసెద, నంచానతి యిచ్చె దేని యది వినిపింతుం 
గొంచక గాకుండిన భా, షించంగా వెజుతు నెంత చెప్పిన నధిపా. ॥|32 | 


క. అని వనితామణి దెల్పిన, విని నవ్వుచు మౌనివిభుండు వెలందీ యీలా 
గున సంశయింప నీకుం, జనునే నీమాట నేను జవదాయటుదునే. ||33॥ 


సీ. అలసి వచ్చినవేళ నడుగు లొయ్యన నొత్తి విడె మిచ్చి సురటిచే విసరుటకును 
నాకటం బడనీక యన్నపానంబులచేతం బ్రొద్దునం దృష్తి సేయుటకును 
సంతరించినయట్టి సకలపదార్థముల్‌ దగులీల నింటిలో దాచయటకును 
నతిథుల బంధుల నత్తమామల చిన్నిశిశువులం దెలిసి పోషించుటకును 


తే. ననవరత మగ్నిహోత్రంబు లరయుటకును, దేవపూజోపకరణము ల్లీర్చుటకును 
బత్ని పాల్పడ గృహకృత్యభరములేక, గృహి యధేష్టంబుగా సుఖియించు నబల. ॥ 
34|| 


సీ, సంసారసంభవాక్షయదుఃఖవారాశిం దరియింపంగాం జేయుతరణి తరుణి 
పహృదయంగమస్సూర్తి నెపుడు నామోదంబు గలిగించుతావిచెంగలువ చెలువ 
కామితఫలములు ఘటియించి వేలుపుజేడు పెంచినచెట్టురెమ్మ కొమ్మ 
కందొగ ల్నిత్యవికాస మొందింపంగా మంచిపున్నమచందమామ రామ 


తే. సదనమణిమయదీపికాజ్వాల బాల, వల్లభమనోమదావళవారి నారి 
శుభపరంపర వర్షించు సోన చాన, పృథులధర్మార్థమణిగణపేటి బోటి. ॥|35 ॥ 


సీ. అతిథుల నిష్టమృష్టాన్నతృప్తులం జేసి యనుదినంబును బుణ్యమందికొనుట 
శాస్త్రోక్తపద్ధతి సవనముల్‌ సవరించి శ్రీహరి సుప్రీతుం జేసికొనుట 
నన్యాశ్రమములయం దతిదుర్దమంబైన మన్మథోద్రేకంబు మాన్సికొనుట 
నిజపత్యణము దీర్చి నిఖిలలోకంబులు పాలించుపుత్తుల బడయుటయును 
తే. గమలలోచన నీవల్ల గాదె యట్టి, నీకు: బ్రత్యువకారంబు నెజిపగలనె 
యేను బదివేలజన్మంబు లెత్తియైన, మనసు వచ్చిన గతిం బనిగొనుము నన్ను. ॥36॥ 


తే. దుర్గముల నాశ్రయించినదొర యరాతి, వర్గముల గెల్బువైఖరి వనిత నీదు 
చారువక్షోజదుర్గముల్‌ చేరికాదె, కంతుశత్రు జయించెద గడియలోన. ॥37॥ 


క. మహిః జతురాశ్రమములలో, గృహి యధికుం డట్టిగృహము నీవే “గృహిణీ 
గృహముచ్యతే” యనందగు, మహితవచోరూఢి వినమె మదగజగమనా. ॥38॥ 


తే. అనిన వల్లభ యీలీల నాడ నెంత, దాన నావంటివా రెందటైన( గలుగ 
నగ్రపత్నియటంచు న న్నాదరించి, మీరు నవ్విన వలదననేరగాని. ॥39॥ 


తే. ఇంక దాంపంగ నేల ప్రాణేశ వినుము, సిగ్గువడి యుండనీయండు చిత్తభవుండు 
కన్నెగేదంగిరేకుచెకత్తికొద్దిం గ్రుమ్ముచున్నాడు దయలేదు కొంతయైన. |॥40॥ 


తే. అటులు గావున గామార్త నగుచు నిన్ను, శరణు వేడెద రక్షింపు సౌఖ్య మొసగి 
యార్తజనరక్షణాదక్షు లఖిలభూత, సదయులును గారె మీవంటిసాధు లరయ. |॥41 ॥ 


మ. అనినన్‌ లేనగ వంకురింప మునికాంతా యింతసంతాప మే 
అను మాకుం బ్రియమైనకార్య మిది వాలాయంబుగా నేను జ 
య్యన నీవాంఛిత మెల్ల దీర్చెదను సంధ్యావేళ బో నిమ్ము నా 
వనజాతాక్షి స్మరేభమార్గణకరవ్యాధూతచిత్తాబ్ద యై. ॥42॥ 


సీ. మలయాచలాయాతమందానిలము గాదు రణరంగసన్నధరథము గాని 
ప్రాగస్తగిరుల చంద్రదివాకరులు గారు కమనీయకనకచక్రములు గాని 
సాయంసముజ్ఞ్రంభసాంధ్యరాగము కాదు కొమరు(జెంగావిటెక్కెములు గాని 
సాధారణవిహంగసంరావములు గావు మణికింకిణులఘణంఘణలు గాని 
తే. తారకలు గావు దేవతాద్వంద్వముక్త, నవనమస్కారకుసుమబాణములు గాని 
సంజగా దిది విరహిపై స్మరు(డు దండు, వెడలు గోధూలిశుభలగ్నవేళ యధిప. ॥43॥ 


సీ. తిలకింప ద్వాదశార్కులకన్న వేండ్రమై జలజారి పండువెన్నెలలు గాయం 
బల్లవితాశేషపాదపచ్చాయలు విలయాగ్నికీలలవిధము చూప 
మలయాచలాయాతమందమారుతములు రుంరూమరుల్లిల సంచరింప 
ఫలపుప్పనిష్యందిబహుమరందరసంబు వసుమతి నేకార్లవంబు సేయం 
తే. గాలకంఠకరోరహుంకారములను, దండిదండిని కుసుమకోదండి యడర 
విరహిణీలోకసంహారవేళ గాని, యిది వసంతంబు గాదు ప్రాణేశ కంటె. |44॥ 


తే. ప్రాణనాయక యిదె చూడు పతులం గూడి, పాయకుం డటంచు సతులకుం బల్కుతేజి 
పాదుషాహు శికాచేసి పంపు కాగి, తంపుఫరమానువోలె సుధాకరుండు. |॥|45॥ 


చ. అళు కొకయింత లేక కుసుమాస్తుండు క్రొన్నెలసానదీరుచెం 
గలువలకోరులం గులుకుగుబ్బచనుంగవ గాడ నేయంగాం 
గళగొనం గాజురక్త మిదె గన్గాను కుంకుమ గాదు నాథ పూ 
విలుతునిదుండగంబు దగవే సహియింపంగ మాకు నిత్తజీన్‌. |46॥ 


శా. ఓయాత్మేశ్వర యీవసంతమున శాంతోష్టాంశుసంతాపమున్‌ 
భూయోదృష్టతమం బధిజ్యధనురంభోజాస్త్ర ముద్యత్పటీ 
రాయాతానిలశైత్యము న్విశదసర్వాంశంబు రమ్యంబు నౌ 
సాయంవేళ రమింపవచ్చితి మది నృంతోష ముప్పాంగంగన్‌. ॥47॥ 


తే. ప్రాణనాయక యొకముహూర్తంబు తాళు, మంచు నానతి యిచ్చితి రంత యేల 
యొక్కక్షణ మొక్కదినమయి యున్న దిపుడు, తాళగాజాల మత్కాంక్షితంబు దీర్చు. 


॥48॥ 
వ. అదియునుం గాక. ||49॥ 


సీ. తల్లి దైవం బని తగుప్రదక్షిణనమస్కృతుల నింద్రాదులు సీవసేయ 

నత్తగా రని బత్తినడుగు లొత్తుచు శచవనజాక్షి కోడలితనము నెజిప 

నవ్వ యంచును బ్రేమ నివ్వటిల్లగం జేరి మురిపెంపుమనుమండు ముద్దుగురియ 
దివ్యవాద్యములతో దినదినంబు నికేతనంబున శుభశోభనములు నడువం 

తే. జుట్టణఖీకమున నిచ్చిపుచ్చుకొను బంధు, జాల మెంతయు గౌరవసరణిం జూడ 
విభవముల విజ్ఞవీ(గెడువిబుిధమాత, నదితి గని యెట్లు దరియింతు 
[2)ననవరతము. |50॥ 


గ. అదితి గన్నకొమాళ్లయం దొక్కరుండు జగత్తయరక్షణాధురంధరత. బూనె 
నా... డాకాశమణియై జగత్తయీమూర్తియై భువనసత్కీర్తి మించె 
వినతాత్మసంభవుం డనుపమేయబిలాప్తి వనజాక్షువిశ్వంభరుని భరించె. 
గద్రుతనూజుండు గహననానాసముద్రాహార్యములతోడ నవని మోచె 

తే. మజీయు నీచెట్టపట్టిన మగువలందు, నెవ్వరికి లేరు సత్పుత్తు లెంచి చూడ 
నందణు నభీష్టసంపద నలరినారు, కాంత నాభాగ్య మిట్లయ్యె గాని నేడు. |॥51॥ 


క. రమణునిమన్ననవలనన్‌, రమణీమణి రమణనొందు రవిమన్ననచేం 
గమలిని శశిమన్ననచేం గుముదినివలె ననిన నతండు గోమలి కనియన్‌. |॥52 | 


సీ, విరియంబోసినజటావిసరంబు కెంజాయ సాంధ్యరాగంబుపై చౌకళింపం 
బ్రేతవనాయాతవాతనీతవిభూతినికరంబు నెమ్మేన నిండికొనంగం 
గృతతప్తసౌవర్ణగిరివిగ్రహంబైన ఘనవిగ్రహము భయంకరము గాంగ 
వికటాస్థిహారము ల్విషభరమాలికల్‌ గజచర్మవసనంబు గండుమిగుల. 
తే. గేల శూలంబు పూని దిగ్భిత్తు లగల, నట్టహాసంబు చేయుచు నఖిలభూత 
విసరములు గొల్వ మదమత్తవృషభ మెక్కి రుద్రుం డీవేళ మెలంగెడు రౌద్రముగను. ॥ 
53|| 


తే. అనలచంద్రార్కనేత్రత్రయంబు దెజిచి, చూచుచున్నాండు రోషస్సురణ దనర 
మజంది యనుచుట్టణికమున మాజఖుమసల, వలదు దుర్మార్గులైన నెవ్వారి నైన. ॥ 
54|| 


క, శిక్షించు నృత్పురుషుల, రక్షించుం గడలిం బొడమి ప్రబలినవిషమున్‌ 
భక్షించి జగము. గృపచ్చే, వీక్షింపండె నీ వెణుంగవే జలజాక్షీ. ॥|55॥ 


మ. అనిన నృందమరుత్కిశోరకులలోలాకాశగంగాతరం 
గనికాయంబులు దమ్మిపై( బొరలు పొంకం బెంతయున్‌ వింతగా 
నునులేనవ్వు ముఖారవిందమున జిందు ల్ట్రొక్క నక్కల్కి యి 
ట్లనియెన్‌ న. ॥56॥ 


తే. కుడువం గూడును కట్టుకో గోక లేక, తోలు గట్టుక తిరుగు బిచ్చాలశివునిం 
జాల వర్ణింపంగా నేల చాలుం జాలు, నతని కొకకూంతు నిచ్చి లోనడలుం దండ్రి. ॥57॥ 


తే. చూడం దెడ్డును మంచముకోడు గాని, యేమిసంపద పార్వతి కిశ్వరునకు 


మీరు దోబుట్టు వంచును మెచ్చుకొనిన, నిచ్చకంబుననైన నే మెచ్చుకొనను. ॥58॥ 


క. జనకుడు పదుమువ్వురు మము, గని మీప్రియుండైన వాసం గైకొనుం డన్న 
న్నినుం గోరమె యన్నింటన్‌, ఘనుండవు గావునను గావునను రతి ననినన్‌. 59 ॥ 


శా. “శాంతంపాపొ మటంచు మౌనిపతి హస్తచ్చాదిత శ్రోత్ర త్రుండై 
యింతైన న్శది( గొంకు లేక తగునే యీలాగు 'సెందింపంగాం 
గాంతా విశ్వజనీనవైభవమహాగంభీరశైలేంద్రజా 
కాంతద్వేష మనాత్మనీనము గదా కన్గొన్న నెవ్వారికిన్‌. ॥60॥ 


సీ, అఖిలలోకంబుల నధికుండ నేనంచుం గర్వించు విధిమస్తకంబుం ద్రుంచె 
నధ్వగంబుల దన్ను నవమాన మొనరింప మీదక్షున కొసంగె మేషశిరము 
పుష్పాస్తముల రక్తి, బుట్టింప గిట్టిన భన్మంబు గావించెం బంచశరుని 
వ్యాసులు మును ) “నదైవం కేశవాత్పరం ” బనిన బాహుస్తంభ మలవరించె 
తే. శౌరి నయనాంబుజమునం బూజన మొనర్చ, మెచ్చి చక్రం బొసంగె నమ్మెటిమగని 
ర. నిందించెదవె యొడ లెజుంగ లేక, దక్షపుత్తివి గనుక నోతరలనయన. |61॥ 


సీ. దండధరోద్దండత నడంచు విషభోక్త యహిఫణామణు లూను నస్థిహారి 
స సర్వమంగళాధిశ్వరుం డైశ్వర్యశాలి యానాదిభిక్షుం 
డతివకై యర్ధదేహ మొసంగు కామారి యాశ్రితసులభుం డైనట్టియుగ్రుం 
డధ్వరఫలదాత యైనక్రతుధ్వంసి విపులారథికుండైన వృషభహయుండు 
తే. హరుండు శంకరుండును భవుం డభవుం డిందు 

శితవిభానిథి నీలలోహితుండు నష్ట 

తనుండు పంచాననుండు త్రిలోచనుడు నిరు 

ణాత్ముం డద్దేవుం దెలియ శక్యంబె మనకు. ||62॥ 


తే. అనిన నట్టిదేవుం డంగజునకు లొంగి, సందెలందు దివములందు విడక 
వేయువత్సరములు వెలందితో రమియించి, యర్ధదేహ మొసంగండా యటన్న. ॥63॥ 


శా. ఈలాగందురె బాల వాంఛితఫలం బింజాలువిశ్వేశ్వరుం 
డేలాగుండిన నుండెంగక మజీమాదృక్తాపసు ల్చిత్తభూ 
లీలామగ్నత నుండంగాందగునె తాల్మిందూలి శాస్తోక్తముల్‌ 
బాలింపం దగదే గృహస్థులకు సద్భావంబుతో నేప్పుడున్‌. 64|| 


తే. దశమి హరివాసరమున ద్వాదశిని బర్వ, తిథుల సంక్రమణంబుల తిథుల నన్య 
తిధులయందైనం బగలు సంధ్యలనుం ప్రెమ, నంటంగా రాదు సతుల గృహస్థులకును. 
॥65॥ 


క. బుతువై స్నానము సేసిన, సతి నంతర్భహమునందు సంతానేచ్చన్‌ 
రతికృతిగాక జుగుష్పా, మతిం గలయుట గృహికి యుత్తమం బని పల్కన్‌. ॥66॥ 


శా. జెలెండా యిటువంటిఛాందసము లెన్నైనా గలా విందుకున్‌ 
వేళల్‌ గావని చెట్టపట్టితివి చెన్లేనవ్వుత్‌ వల్లభుం 
బాలారత్నము కేళికాకుతుకసామర్ధ్యక్రియాదూరిత 
వ్రీలాసూచకసానురాగవికసద్వీక్షాడుచు ల్మీజంగన్‌. ॥67॥ 


తే. వెబివ దననేల కామిని విభునిచెట్ట, పట్టినప్పుడె స్వేదకంపంబు లొదవె 
గద్గదిక దోచె మోమునం గాననయ్యె, డినభావంబు నది యొక్కదిట్టతనమె. ॥68॥ 


తే. నయము దెల్పెడుగతి కంకణములు మొజయం గౌను నలియింపం బులకలు 
గ్రమ్మికొన్న 
గుబ్బ యరగానరాం బైటకొంగు జాణ, మగువ యీగతి తెగువతో దిగువ నతడు. ॥| 
69|| 


చ. వల దిది సంజవేళ చెలువా యొకయించుక తాళుమంచు నేం 
బలుమజుం జెప్పిన న్మననుం బట్టంగంజాలక నొటిపాటున 
న్వలనుగం గంటి కింపయిన వాని గనుంగొని ప్రేమ హెచ్చంగా 
బలిమిని జేరుజారవలెం బైకొనంగోరెదు నీకు మేరయే. ॥70॥ 


మత్తకోకిల. ఈమనోరథ మెల్ల దీర్చెద నీముహూర్తము దాళవే 
కామినీ యిది వేళ గామినిం రైకొనంగం దలంపనం 
చామునీంద్రుండు వేండిన న్వినదయ్యెం దొయ్యలి యెయ్యెడం 
గామ మష్టగుణం బటం చనంగా వినంబడున కదా. ||71॥ 


క. ధీరాగ్రేసరు డంతట, నీరేరుహనేత్రచేతినిర్భంధము దు 
ర్వారముగా రుద్రనమ, స్కారము గావించి ౩ళికాకృతమతి యై. ॥72॥ 


తే. ఎంత చెప్పిన వినవె కా నింక నీవె, యనుభవించెదు రమ్మంచు హసితవదన 
యైన మాసిని కైదండ( బూని మౌని, కేళినదనంబుం జేరిన బాల యవుడు. ॥73॥ 


తే. జాళువాకో! లృపట్టెమంచంబుమీ6దం దళుకుకుంకుమపజపుపై వలువ బజీచి 
జాతిపట్టుతలాడలు చక్కబెట్టి, కాంతుండు శయింపం దాను చెంగట వసించి. ||74॥ 


క. మదనుండంపినకిల్లా, కిదిగో మనసిమ్మటన్న యేపున నవలా 
మొదట నొకమడు పొసంగుచుం బిదప న్నాగా లొసంగెం బ్రియునకుం బ్రేమన్‌. || 75॥ 


క. వడిగ బిగిగుబ్బజిగి గ, నృడుజిలుగున్సరిగచెలువపయ్యంటపయిం 
దడి దుడుచుచు( దెలియాకున్‌, మడుపు లొసంగ౧ి చాలుటయును మదిం దమి 
బొదలన్‌. ॥76॥ 


తే. చెలువ పయ్యెదం జుబుకంబుచేత నదిమి, జివికె సడలింపం దిలకించి రమణుం డెంత 
సిగ్గరివె యంచు. బైట దిసినను వేగం గరయుగంబున( జనుదోయి. గప్పుకొనుచు. ॥ 
77|| 


మ. అలరు శయ్యకుం జేరి యొత్తిగిలి సయ్యాటంబునన్‌ గబ్బిగు 
బ్బలు జొమ్మానంగం బ్రాణనాథుకటిపైం బాదంబు కంఠంబునన్‌ 
వలకే ల్లుచ్చి కవుంగిలించి జిగిజాళ్వాచెల్వపున్‌ ముద్దుచె 
క్కిలి ముద్దాడుచు మిక్కుటంబు తమి సొక్కె న్మాంత కన్నోడ్పునన్‌. |॥78॥ 


చ. పడంతుక ప్రేమమీణ మొనపంటం జుజుక్కున మోవి నొక్కినం 
జిడిముడిపాటుతోడ నునుజెక్కిలి మీటుచుం జాలుంజాలునే 
విడవె గయాళి యంచు బతి వేడిన జిక్కితి వింక నేల నే 


విడువనటంచు. గ్రోలెం బెదవి నృదవిహ్వలతాంతరంగ యై. ॥79॥ 


తే. కలికి యీరీతిం బరిపరిగతులం బెనంగం గరినవక్షోజయుగళసంఘట్టనమున 
హృదయమున నిద్రవోయెడుమదను( డపుడు, మేలుకొనె నాంగం బతి దమి మీటి 
ననియె. ||80॥ 


మ. అలుకల్‌ దీరిచి ముద్దు పెట్టుకొని సయ్యాటంబునం జంటిపై 
జిలుగుంబయ్యెదకొంగు జాబ్సి తమి నాశ్లేషించుచుం బైకొ నన్‌ 
బలిమి న్వల్లభు( డప్పు డొల్లమి నటింపంజూచుభ్రూభంగరీ 
తుల నొందుం గులకాంత లింతతమి యెందుం గాన జంద్రాననా. ||81॥ 


తే. అకుటిలభ్రూశరాసన వనతితీక్ల చంచలాలోకవిశిఖవకంచుకాఢ్య 
నపురుషాలాపలాలస వయ్యు నతను, సమరసన్నద్ధ వగుట యాశ్చర్య మబల. ॥82॥ 


క. అని నర్మోక్తుల దనసతి, చనవుం జెల్లింప(గోరె సమరతికలనన్‌ 
మునిపతి గులకాంతలు గో, రినకోరికం జిన్నవుత్తురే గృహు లనుచున్‌. ॥83॥ 


తే. నెలత రమ్మని తనదుసందిటికిం దిగిచి, చన్నుగవ యంటి వాతెజిచవుల దేరి 
విడువంబోయిన నునుపోశముడికి గాను, కోమలి బెనంగె సిగ్గుచే. గొతదడవు. ॥ 
84|| 


తే. నిగనిగల్‌ గుల్కు నధరమాణిక్య మొసంగె, గుబ్బచనుదోయి బంగారుకుండ లొసంగె 
బెనంగ. దనపోకముడికింగాం బ్రియునితోడ, నీరజాక్షులు ముగ్గలు గారె యెందు. ॥ 
85|| 


తే. నీవి తనయంతటనె జాటి నీరజాక్షి రౌర యభిమానరక్షకు లైనవారు 
దొలగుసమయంబునను దామె తొలంగిపోకల బరులచేం ద్రోపుబడుదురె పలుచ 
నగుచు. |॥86॥ 


వ. అంత. ॥87॥ 


మ. తను లేలెమ్మనికొ, మ్మ యెత్తులిడ మోదంబొప్ప నాథుండు పై 
కొని యానందపయోధి నీ(.దుచును వక్షో జాతకుంభంబు లూ 
దినసత్త్వంబున నంతలో బడలి యెంతే సోలి యోస్థామృతం 
బు నితాంతంబుగ గ్రోలి మున్గెను శ్రమాంభోవాహిను ల్ముంచంగన్‌. ||88 || 


తే. అనధరక్షత మనఖభేదన మకంఠ, కూజిత మభాషణ మబంధకుశల మయ్యు 
మౌని సురతంబు మానినీమణిని బార, వశ్య మొనరించి యానందవార్ధిం దేల్చె. 189 ॥ 


తే. అంత సురతాంతవైరాగ్య మనుసరింప, నింతమాత్రసుఖంబున కేల యిట్టి 
వేళ బ్రాల్మాలితి వటంచు విభునిమోము, చక్కణయూడంగ సిగ్గయి శయ్య డిగ్గి. ॥90॥ 


చ. ప్రిదిలినకట్టుకొంగు సవరించి మిటారపుంజన్నుదోయి ప 
య్యెదం గదియించి ముత్తియపుటంచులకమ్మలు చక్కన్‌త్తి క్రొ 
వ్వెద ఘటియించి ముంగురులు విన్ననువొప్పగ దీర్చి నెమ్మదిన్‌ 
గుదిగొనుసిగ్గుతో గుసుమకోమలి మజ్జనశాల కేంగినన్‌. ॥91॥ 


తే. మౌని స్నానంబు చేసి నవీనధౌత, చేలములు గట్టి నిర్మలక్షితి వసించి 
బ్రహ్మగాయత్రి జపియించి భావశుద్ధి, హోమశాలాంగణంబున నున్న యపుడు. ॥92॥ 


మనోహారిణీవృత్తము. ఉదరము బరువై యున్నను మది స, మృదమును భయమును 
మల్లడిగొ నంగాం 
బెదవులు దడుపుచు బిత్తరి రమణుం, గదియంగం జనియెను గద్దదికి దగన్‌. |॥93॥ 


తే. కామమోహిత నగుచు దుష్కాలమునను, నిన్ను గూడి రమింపంగ నిలిచె గర్భ 
మింకం దా నేమి చేయునో యెజుగంబడదు, క్రొవ్వి నవ్వితి లోకైకగురుని హరుని. ॥ 
94|| 


వినయవృత్తము. అనిన, న్విని య, మ్ముని యి, ట్లనియెన్‌. ॥95॥ 


సః పతిచిత్త మెజుంగక రతిం గోరుట పతివ్రతలకు ధర్మ్శ్మముగాం దలంపవైతి 
విది సందెవేళగా యీవేళ రమియింప ఘోరపాతక మని కొంకవైతి 
ఫాలాక్షు వృషవాహు శూలపాణి మహోగ్రుం గజకంఠుం జూపిన వెజవవైతి 
దితి కశ్యపుని బలాత్యృతిం బట్టె నని లోకు లాడుకొందు రటంచు నలుకవైతి 
తే. మించి నేనెంత దెలుప లజ్జింపవైతి, దక్షనందనవయ్యు సత్సదము దక్కి 
చిత్తభవునకుం జిక్కి దుష్కాయకుం జొక్కి యింత చేసితి వేమందు నిందువదన. ॥ 
96|| 


ఉ. కామము ధైర్యవారణనికామము దుర్దమదుష్క్రియాలతా 
రామము సత్మ్రియాధృతివిరామము క్రోధముఖాదిపంచక 
క్షేమము నాస్తికత్వ మతిసీమము దుర్వ్యసనాబ్ధిరాట్సుధా 
ధామము సర్వదుష్టగుణధామము దాని బరిగ్రహింతురే. ॥97॥ 


సీ. వదినె యంచు నొకింత వాత్సల్య ముంచక పౌలోమి ముందల బట్టువారు 
న్యాయంబు గాదిది యని బృహస్పతి పల్క వికవిక నగి చెంప వ్రేయువారు 
బినతండ్రి యని తండ్రి గనమి జయంతుండు వచ్చిన జెజిసాల వైచువారు 
హరిని నుతించు నటంచు నానావేదశాస్త్రము ల్టిలముగా సల్పువారు 
తే. నిదుగర్భంబునందు జన్మింతు రబల, సంజ రమియించినట్టిదోషంబువలన 
రుద్రభృత్యులు భద్రానుభద్రు లనెడు, వారు గడపటం దెగుదురు శౌరిచేత. ॥98॥ 


క. అన ముఖవర్ణ్లవ్యత్యయ, మున మోదము ఖేద మగుట మునిపతి దెలియం 
గనుగొని భయసంభ్రమములు, బెనంగొనం దనమనములోన బిత్తరి యనియెన్‌. ॥ 
99|| 


తే. విను మనోహర యొకరసావేశమునను, దను వెజఖుంగమి నపు డట్టేతల(పు పుట్టె 
నిపుడు విస్మయమయ్యెడు నెన్నికొనిన, దైవకృత్యంబు గాకేమి తప్పు గలదె. |॥100॥ 


మ. ఘనశౌర్యంబున వైరివీరవరులన్‌ ఖండించి లోకంబు లె 
ల్లను బాలింప(గం జాలునిద్దజుసుతు ల్మద్గర్భసంభూతు లై 
నను జాలు న్లలుషాత్ములైన వెజివం దర్వాత శ్రీభర్తచే 
తనుమేను బ్ద్యజియింప గల్లుట గరస్థంబౌః గదా మోక్షమున్‌. |101॥ 


తే. ఐన సాధునింద కాలయు లగుటను, వగవవలయు వారివారి కైన 


విష్ణుదేవుభక్తి విబుధానురక్తియుం గలుగం గరుణ సేయు కాంత యనిన. |102॥ 


క. వనితా పశ్చాత్తాపం, బునం గుందుట విష్ణుదేవుం బొగడుట నన్నుం 
గని మని కొల్చుటవలన, న్నిను మెచ్చితి శుభము గల్లు నీ కిటమీందన్‌. |103॥ 


తే. రమణి నీయగ్రసుతుండు హిరణ్యకశిపుం డతనికి జనించు. బ్రహ్లాదుం డనుకృతార్ధుం 
డతనియుత్తమచారిత్ర మఖిలవిష్ణు, భక్తజనముఖ్యులకు మేలుబంతి యగును. ॥ 
104| 


క. శ్రీదయితపాదసేవా, ఫ్లాదుండు ప్రహ్లాదు' డలరు నతిపావనుండై 
మోదమున నుండు. బొమ్మని, యాదితి నూరార్చియుండె నతడు యథేచ్చన్‌. || 
105 |॥ 


వ. అంత. ॥106॥ 


తే. దితికపోలతలంబులు తెల్లవాటి, నదితి నెమ్మోము వెలవెలనయ్యెం దోడం 
బంచికొనెనేమొ రుధియు సాపత్యమునను, గాక సైరింపంగలదె యేకడ సపత్ని. | 
107 || 


క. గర్భమున వృద్ధింబొందెడు, నర్భకులశరీరకాంతి యధికంబై యా 
విర్భూతమయ్యె ననగా, గర్భిణికుచచూచుకములం గాళిమ దోచెన్‌. |108॥ 


క. చిట్టుములువుట్టెందాం గను, పట్టికి నిటమీంద ధర్మపథమున నిటులం 
బుట్టెడు నరుచియటంచుం, గట్టిగ జనములకు. దెల్పుకైవడి దితికిన్‌. 109 ॥ 


క. ఇటువంటిభూమి నీవిం,కిట రైకొను మంచు బట్టి కెజీగించుగతిం 
గుటిలాలకమృద్భక్షణ, ఘటితాదరయ్య మిగుల గర్భస్సురణన్‌. |[110|| 


సీ. శ్రేష్టనిష్టురతపోనిష్ట్థచే బరమేష్టి మెప్పించి వరముంగా మించ నెంచు 
జగతీతలం బెల్లం జాపచుట్టుగ( జుట్టి యొకమూల దాంపగా నుత్సహించు 
శతమఖప్రముఖనిర్దరులం బాజంగండ్రీలి యెల్లలోకములుం దా నేల: దలు 
బ్రాహ్మణయూధథంబు బాధించి రోధించి యధ్వరభాగంబు లందంగోరు 
తే. నమరకాంతల( జెజల వేయంగం దివురు, దేవదేవునితో నిరోధింపంజూచు 
గర్భ మైనది మొదలుగాం గన్యపార్ర, పత్నిభావంబులోనం బ్రాభవము మెటిసి. ||111॥ 


తే. బాలకుల( గాంచినను బాకభంజనాది, శత్రువులు నొత్తురో యను సంశయమున 
గర్భము ధరించె నూటేండ్లు గాఢనియతి, జలజలోచన పుత్రవాత్సల్యమునను. ॥ 
112 || 


సీ. వదనంబు సజచినవానిం గానంగలేక ధరణీజనం బెల్లం దల్లడిల్ల 
ఘణిఘణిల్లుమటంచు గగనమార్గంబున వైమానికుల విమానములు దాక 
రథముపై నున్న మార్తాండు( జూడంగలేని గరుడాగ్రజుండు బెట్టుగాంగం బిల్వ 
నున్నవాండవె యంచు నొద్దివారలు బింబ మంటి శైత్యస్పర్శ నబ్దుం దెలియ 
తే. నంబునిధి జాతహాలాహలంబులీల, నదితి దుర్భరగర్భంబునందు. బొడమి 
భూర్భువస్వర్ముఖాశేషభువనములను, గాఢమై నిండె ఘోరాంధకార మొకటి. |113॥ 


తే. అప్పు డింద్రాదికసుధాంధు లంధు లగుచుం బేరుపేరుల నాడొర్లం బిలిచికొనుచుం 
బెట్టం బాయక కైలాసశిఖరి గనుచు, సత్యలోకంబు. జేరి విస్మయము మీటి. |114॥ 


మ. అతిచంద్రార్కతనుద్యుతిచ్చటల లోకాంతర్చహిరూఢగా 
ఢతమోహారకు(డై సమస్తమునిచూడారత్త సంసేవ్యప 
చృతపత్తుండయి భారతీరమణితో సౌవర్ణ్లపఠంబునం 
దతులవ్రాఢిం జెలంగుం బ్రహ్మం గని సాష్టాంగంబు సేవించుచున్‌. |॥|115|॥ 


తే. భారతీనాథ సర్వసంపత్సనాథ, ప్రకటతరవిశ్వనిర్మాణపారదృశ్య 
తెలియంబడుం గాదె కరతలామలకసరణిం ద్రిభువనంబులవృత్తంబు దేవ మాకు. ॥| 
116|| 


తే. అంధకార మొకటి హాలాహలాగ్రమై, మించి జగము లాక్రమించి యున్న 
దిందులకు నిమిత్త మెజీంగింపు భయమెల్లం దీజి ననిన భారతీనిభుండు. |117॥ 


స. ఆదికాలమున “సోహం” బంచు నామానసంబున బుట్టిన జ్ఞానవంతు 
నెల్లజగంబులం దృణలీలం జూచి వర్తిలు 'విరక్తు 

లుగ్రుండు మొదలు బ్రత్యుత్ణాన మొనరించి పూజింపంగాం దగుపూజ్యతములు 
నారదాదులకు డెందంబునం దోపని యర్థముల్‌ దెల్పు తత్త్వార్థవిదులు 

తే, సంతతాత్మానుభవసౌఖ్యజాయమాన, తృప్తితృష్తాంతరంగులై తిరుగుచుండ్రు 
సకలజగముల సనకాదిశాంతినిధులు, వార లొకనాండు హరి జూచువాంఛ యొదవ. 
I118|| 


సీ. ద్వారకాంచనరంభ లూరుకాండములుగాం గలితసోపానము ల్వళులుగాగం 
గమలాకరస్సూర్హి గంభీరనాభిగా నారామరేఖ నూగారు గాగ 

బదివన్నియలకోట పసిండియొడ్డణముగా సౌధశృంగము లురోజములు గాంగ 
భవనాగ్రకేతనపాళి పయ్యెద గారం దొగలతోరణము భూయుగము గాంగ 

తే.  హంసకారావయుతపరిఖాంబుజంబు,  లడుగులును _ ధూపధూమంబు 
అలకములుగ 

ఠీవి సాక్షాత్కరించిన శ్రీవధూటిం బోలి చెలువొదు వైకుంఠపురమునకును. |119॥ 


క. చని యేలోకంబున( గాం, చనివైభవ మిందు. జూడ సమకూరి నటం 
చని ప్రాపించి కరమ మె, చ్చనివా రన్యోన్యసూక్తిచాతురి మెజయన్‌. |॥120|॥ 


ఉడ్‌. శ్రీవిభుం డాద్యు డీశ్వరవిరించిముఖామరసేవ్యుం డంచుస 
ద్భావమునన్‌ భజింపంగల భక్తులు ముక్తశరిరులై ముదం 
బావహిలంగ నీడ జలమాడక లింగశరీరముక్తి లే 
దీవిరజానదీమహిమ మెన్న సమర్థులమే సనందనా. ॥121॥| 


ఉ. మందసమీరచంచలసమంజసకంజపరాగపుంజ మెం 
దెందు రజోగుణంబు వెలయింపం దదీయమరందలాలసేం 
దిందిరము బ్దమోగుణము( దెల్పెడు నింతియకాని చూడగా 
నిందురజస్తమోగుణము లెన్నండు లేవుగదా తపోధనా. ॥122॥ 


మ. అరిషడ్వర్గము లేమి దుఃఖములపొం దావంతయున్‌ లేక శ్రీ 
విరజానామతరంగిణీజలములో విధ్యుక్తి సుస్నాతులై 


స్థిరభక్తిన్‌ సమయం బెటీంగి హరి సంసేవించుచుం దుష్టిచే 
కుణహర్షించు సలోకముక్తులం గనుంగొంటే జటీంద్రాగ్రణ్‌. ॥123॥ 


మణిీకిరిటంబులు మకరకుండలములు నాకర్ణధవళనేత్రాంబుజములు, 
బావనవైజయంతీవనమాలికాకౌస్తుభకలి తవక్షస్థలములు 
శంఖచక్రగదాసిశార్ణపంచాయుధదుర్వారబాహాచతుష్టయములు 
ఘనకటీతటబదకనకాంబరంబులు నాభిశోభితపాండునయనములును 

తే. విబుధపతినీలరుచిదివ్యవిగ్రహములు, దర్పకానంతసదృశనౌందర్యములును 
గలిగి చెలువొందుచున్నారు కంటె వీరి, విష్ణుసారూప్యవంతుల విమలమతుల. ॥ 
1241 


పదియాజువన్నెలబంగారమే కాని యితరలోహంబు లిందెందు లేవు. 

నవనీయముగ మించు నవరత్నములె కాని యితరోపలంబు లిందెందు లేవు 
కామితార్ధము లిచ్చు కల్పకంబులె కాని యితరభూరుహము లిందెందు లేవు 
శ్రుతివచో! రచన మించు విహంగములె కాని యితరఖగంబు లిందెందు లేవు 

తే. సరసీరుహనాభసారూప్యధరులె కాని, యితరు లైనట్టివార లిందెందు లేరు 

తరమె యెంచ గుణాకుంఠతరము ముక్తిగురుకుచాకంఠసరము వైకుంఠపురము. ॥ 
125॥ 


. అని యనీదృశ లోకసాధారణ లోకదురవలోక మణిగణలోకవిలోకాయిత 


శతకోటికోటిలోచన సలోకవాసనివాసవర్గంబు లగు రాజమార్గంబు లవలోకిం 
చుచు నతిక్రమించి నిజసమాగమసమసమయసమయద్భయ భక్తివినయ 
ప్రధానప్రధానజననిటలతటముకుళితకరవందనమాలికాసందీపితారవింద 
కోరకవందనమాలికాకలితనిజారం బగు హరిహజారంబుం బ్రవేశించి వాద 
వేదండంబులం బోలి బహుకక్ష్యాభిరామంబై గగనకాసారంబులం బోలి 
సద్వారారూఢంబై కపోతపాలికాలాలితం బయ్యు నసత్యంబై త్రైకాలిక 
wer నై ఘనతరవజ్రవలభిత్రాణం బయ్యు ననాకంబై నిత్యనాకంబును 
నై చకరుచిరుచిరనీలకంఠోత్కంఠాపాదన ప్రవణహరిన్మణి రమణీయకాంతి 
కాళికావిలాసం బయ్యు నఖర్జూరనగారామంబై పరిపక్వఖర్జూరనగారామం 
బును నై ముక్తావాసంబు గావున ముక్తావాసంబును నీలాభిరామంబు గావున 
నీలాభిరామంబును శ్రీనివాసంబు గావున శ్రీనివాసంబును నచలోజ్జ్వ్యలంబు 
గావున నచలోజ్ఞ్షలంబును ననంతవిలాసభాసురంబు గావున ననంతవిలాస 
భాసురంబును నష్టాపదమయంబు గావున నష్టాపదమయంబును విష్వక్సేనావృ 
తంబు గావున విష్వక్సేనావృతంబును నగుచుం జెల్ఫొందు త్రిభువనాధిపుభువ 
నాధిరాజంబు. బ్రవేశించి యంతిపురంబు వెడలివచ్చు పరిచారకాజనంబుల నం 
బుజలోచనసమయంబు వేడు సేవాపరాయణులకలకలంబులచే నుపలక్షితంబు 
లగు త్రిచతుఃకక్ష్యాంతరంబులు గడచి హరినామసంకీర్తననర్తనసామగాన 
ప్రవర్తనంబులం బరమభాగవతులం బోలు కీరమయూరశారికల నుపలాలించు 
మించుబోడులం గనకాంబరునకుం జేశానుక లొసంగం గనకమంజరులు గట్టు కన 
కాంగుల మజీయు లక్ష్మినారాయణవివిధకైంకర్యపరాయణు లగు శుకవాణు 

లం గనుంగొనుచు నీరంధ్రసౌగంధికతృణ గ్రాహివిషహర మణీ ప్రభానీరంధ్రంబు 
లగు పంచషట్ట్రదేశంబులుం దాంటి యవ్వల. ॥126॥ 


మ. కలితస్తంభము కామినీహసనరంగచ్చంద్రికాస్విన్నశీ 


తలరుక్కాంత సమే తకుడ్యము సరత్నశ్రణివైవర్ణ్యము 


త్సలమారంద ముదశ్రువు న్మదకపోలద్వంద్వమై సర్వమై 
చెలువయ్యె న్ఫృహలక్ష్మి సాత్త్వికముచే శ్రివిష్టునంగంబునన్‌. ॥127 | 


వ. అని యిందిరారవిందనయనానందకరుం డగు నందకకరునిషందిరసౌందర్యంబు 
నకు డెందంబున నానందించుచు శతానందనందను లగు సనకసనందనాదికర్మం 
దిబృందారకులు ప్రజ్ఞావిజ్ఞానంబులం దాము తద్దయు. బెద్దలయ్యు నద్దేవదేవు 
నకు ముద్దులమనుమలుగావున౦ జౌపంచప్రాయంబులవారలై కనుపట్టీ దిగం 
బరు లయ్యు నంబరమణిరమణీ ప్రభాడంబరవిడంబనామందేహంబు లగు 
దేహంబులు ప్రకాశింప దండకమండలువులు గైకొనకుండియుం దమయతి 
లోకప్రభావంబు భావంబున భావించి తత్రత్యదేవతాగణంబులు గావించు 
సాష్టాంగసేవలకు నుచ్చరించు నారాయణోచ్చారణం బోకారసూచకం 
బుగా నభ్యంతరగృహంబున కరుగు సమయంబున. ॥128॥ 


క. బాలురుగాన వివేకము, సాలదొ బిసబిసన నెందు జనియెద రంచుం 
గోలలు వైచిరి శతధృతి, బాలులముందటిను ద్వారపాలకు లలుకన్‌. ॥129॥ 


వ. ఇవ్విధంబున. |130॥ 


క. పోవలదని రోధించిన, దౌవారికజనము+ గాంచి తాపసవరు లే 
లా వారించెద రకట, శ్రీవల్లభుపాదసేవ సేయగ దగమే. |॥131॥ 


తే. అనిన వేళ గాదు వనజాతనేత్రుండు, తరుణి గూడి యంతిపురమునందు 
నున్నవాః డటన్న నొక్కింత నవ్వుచు, సనకమౌని వెనుక సనక యనియె. ॥132॥ 


మ. ఇనబింబంబున యోగిమానసములం దేప్రొద్దు శ్రీకాంతతో 
వనజాక్షుండు వసించు మీ రెజుంగరే వారింపరా రెన్నడుం 
గనుదమ్ము ల్వికసింపం గన్గొనుదు మర్కస్థాయి నాత్మస్థితున్‌ 
ఘనవిజ్ఞానవిలోకనంబునం గడుం గన్గుదు మిచ్చారతీన్‌. ॥133॥ 


క. కనుటయుం గనందగు నదియును, గనుంగొనువాం డాత్మ యయ్యెం గనుగొనవలదం 
చును వారించెద రెవ్వరిం గనుంగొనంగా రానిదెది కనుంగొనుం డాత్మన్‌. ||134॥ 


తే. ఏల యజ్ఞాన మొదవె నీవేళ మీకు, నిర్వికారంబు పూర్ణంబు నిర్మలంబ 
నైనపరమౌత్మ కొకవికారానుభవము, గలుగంజేసితి రేమనంగలము మిమ్ము. |॥135॥ 


తే. ఘట[ి]మటోపాధి భిన్న మౌ గగన మట్టు, ప్రకృతిసంబంధమున భిన్నభంగిం దోచు 
నాత్మ యింతియె కాని వేదాంతయుక్తి, నరసిచూచిన భేద మావంత లేదు. |॥136॥ 


తే. ప్రకృతిభిన్నగుణంబులం బ్రభువుం బోలి, మమ్ము దౌవారికుల జేసి మనువుచోటం 
దదధికారంబు దప్పింపః దరముగా ద, టన్న నటువలె ననంగరా దదియు వినుండు. ॥ 
137/॥ 


క. చనవరుల నడ్డగింపం, జనునే దౌవారికులకు జగదీశునకుం 
దనయాత్మజులము మాక, న్నను జనవరు లేరి యిచట నానాగతులన్‌. |138॥ 


క. ఎటువంటి బంధు లయినం, గుటిలాత్ములం జేరనీయం గూడునె యన్నన్‌ 


గుటిలుల మౌటయుం గాకుం, డుటయును మీభావ మెజుంగు నూ జేమిటికిన్‌. ॥ 
139॥ 


తే. హరికి నెటువలె( దోచునో యనిన మీకు, వెన్నునకు భేద మెయ్యెది యెన్ని చూడం 
గరచతుష్టయవనమాలికాగదాసి, హైమవర్ణాంబరంబుల నలరినారు. ॥140॥ 


తే. ఐన సమయంబు గాదని యంటిరేని, కన్నుల రవీందులును నాభిం గమలభవుండు 
శయ్యయై శేషు డుండంగ శౌరిం గొల్వ, మాకు సమయంబు గాదె ధీమహితులార. ॥ 
141 || 


క. కమలాక్షునిం గొల్వంగ నిది, సమయము గాదన్న నేది సమయం బిక నో 
విమలాత్ములార యెప్పుడు(, గమలాసతి టో మ్ముం దించంగాం గన మెందున్‌. ||142॥| 


వ. ఇవ్విధం బంతయు నెజింగియు నంజనంబునం దెలిసి వసుధాంతరంబున నుండు 
నిదానంబు గైకొనంజను జనులకు మహాభూతంబు లడ్డుపడుతెజంగున బ్రహ్మ 
దత్తవిజ్ఞానంబున సన్నిధియగు హరిసన్నిధి కరుగు మమ్మువంటి నిష్కాములందు 
నిష్కారణక్రో ధంబు చేసి నిరోధించితిరి గావున నిక్షేపకాముకుండు మంత్ర 
తంత్రంబుల మహాభూతంబుల నిరసించుచందంబున మత్తపోబలంబున మత్త 
చిత్తవృత్తుల రగు మిమ్మువంటి సజ్జనకంటకుల గెంటించి పరమపదంబు నిష్కం 
టకంబు గావించెద మని జయవిజయభూపాతననిమిత్తజాతంబు లగురితిం బ్ర 
భూతోచ్చ్వాసవాతంబులు నిగుడం దదీయనిర్గమనసమయాపవర్గపురద్వార 
కవాటార్గళవిఘట్టనరటనానుకరణనిపుణరదనపటలకిటకిటధ్వానంబులు వెలయ 
నితఃంవరతదాహతజంతుసంతానరక్తసిక్తృధారావలయనూచకరోషారుణాయ 
మాననయనంబులు వెలుంగ నశనిసదృశగుణపదపరమపదజాయమానకోపరూప 
దోషహేతుధూమకేతుభవద్భ్భుకుటి ఘటిల్లం గోపాటోపంబు సైరింపనేరక వై 
రించి హరిద్వారపాలకుల నవని జనియించి సురద్విషద్వారపాలకులు గమ్మని 
శపియించిన. |143॥ 


క. గడగడ వడకుచుం బెదవులు, దడుపుచు జయవిజయు లవుడు దాసోహ మటం 
చడుగుందమ్ములపైం బడి, జడదారుల వేండుకొనెడుసమయమునందున్‌. ||144॥ 


సీ, తొడలపై నిడియొత్త నడుగు పంటవలంతి జఘనంబు+ దాశించు సరసలీల 
మడుపుం దెమ్మని మోము మలచిచూడనిలీల కుచముపై( జేసాయు కోడిగంబు 
వనధికన్యక కిన్మ వక్షంబు డిగ్గ నొత్తగిలిచే వలగొను దంటతనము 
విసరకు మని తాళవృంతవుత్రి నదల్చి యందజ నవ్వించు నందగింపు 
తే. నొకరొక రెజబుంగనటులు గాఢాపగూహ, చుంబనంబుల సొక్కించి సొగనువగలు 
వెలయ దక్షిణనాయకవిలసనమున, శేషశయ్యాశయానుండై శ్రీవిభుండు. |॥|145 ॥ 


క. వాకిటికలకలమంతయు, నాకర్ణించుచు సరోరుహాక్షులు దమలో 
నేకడకని యూహింపంగం గాకోదర రాజశయ్య గ్రక్కున డిగియెన్‌. |146॥ 


మ. ఉడురాణ్మండలపాండురాగముఖరత్నోదారరత్నంబులౌ 
పడగ ల్మించంగ మించు నాగజగతీపాలుండు ప్రాంగెంపుచె 
క్కడపుందంతపుపావలై తనర శృంగారంబుగా మెట్టి యా 
కడయంతస్థునం బక్షిరా జొసంగు ల్కైదండంగాం బూనుచున్‌. ||147॥ 


సీ. కంకణంబులు మయంగా నీళయును ధరారమణియు వింజామరములు వైవ 
విమలాల తాతన్వి వెలయాకుమడుపుతో నడుగువాయక వెంటనంటి నడువ 
మొలకలేనవ్వుతో గలిమినెచ్చెలి వీచు సురటితెమ్మెరల ముంగురులు గదలం 
తలతలయందు సూత్రవతీసతీపతి బలసి ముందజ బరాబరి యొనర్చ 


తే. జాజుసిగ కేలనొత్తుచు జాళువామె, జుంగుదుప్పటివలెవాటుకొంగు జాజి 
జీర కెంగేలంబూన నెచ్చెలి యొక ర్తె యంబుజోదరుం డంతిపురంబు వెడల. |148॥ 


వ. అప్పుడు. ॥149॥ 


సీ. తనమైక్కు( గినుకం గైకొనక లచ్చివిదిర్చుపదనఖం బంటినఫాలతలము 
వనరాశినందన వలచి ముద్దాడంగాం దాంబూల మంటిన తళుకుంగన్ను 
లరవిందమందిర [4]యామోదముగ. బల్బు మొదటిరక్తిమ మించు ముద్దుమోవి 
కెమ్మోవి నొ క్కజంకించి యిందిర మీటం గొనగోరు సోకిన మినుకుంజెక్కు 
తే. చిటులు గన్తూరితిలకంబు. జికుచెమటయు, గలిగి సురతాంతకాంత 
శృంగారలక్ష్మిం 
జాటు శ్రీహరిముఖజలజమున వ్రాలి, మరల వళిపంక్తులట్టు లమ్మానిదృష్టు. ॥150॥ 


తే. శ్రీవధూమణి చెక్కుతో జెక్కు జేర్చి, పవ్వళింపంగ మకరికాపత్తరేఖ 
లంటిన ముకుందుచెక్కిటియందు. దోచు, మకరకుండల మన్‌ యెన్ను మౌనిజనము. 
|151॥ 


క. పంకజసదనానవనఖ, రాంకిత వైకుంఠకంఠ మనులేపభవ 
త్కుంకుమ పంకదళాంకుర, సంకీర్లము గాంగ నెంచు జటికుల మెలమిన్‌. ||152॥| 


తే. యోగివంద్యుని సందిటియొత్తులకును, రణితకేయూరమణులు గారణము గాంగ 
దలథుదురు గాని రమ కుపధానమైన, కొప్పువిరు లొత్తు టెణుంగరు కొతయైన. ॥ 
153 ॥ 


తే. నీరజాలయగుబ కస్తూరికుంకు, మములసొకులు వక్షస్థలమున. జూచి 
నిస్తులము లగు శ్రవత్సకౌస్తుభముల, విభలు ప్రసవించెనని కండ్రు విమలమతులు. ॥ 
1541 


తే. కలిమిముద్దియ నిద్దపుం గమ్మమేని, పనపునిగ్గులటంచు నేర్పరుపలేక 
కటితటంబునం గట్టినకనకపటికి, వింతరుచి వచ్చెనని కండ్రు శాంతినిధులు. ॥155॥ 


తే. అడుగు లొత్తెడు నప్పు డప్పుడమిపడంతి, గబ్బిగుబ్బలయంగరాగంబు సోశె 
ననరు కేంజిగిచరణంబు లంబుజములు, గానం బుప్పాడి యందురు మౌనివరులు. ॥ 
156 | 


తే. భువనమోహనశృంగారపూర్ణ మగుచు, వెలయు హరిదివ్యమంగళవిగ్రహమున 
మగ్నమై చిత్త మానందమయత+ గాంచె, విషయవిక్షేపషములు లేమి బుషివరులకు. ॥ 
157/॥ 


తే. మౌను లానందబాష్పాయమాననయను, లగుట నంతట నానతు లగుచు లేచి 
బ్రహ్మ దెల్పినరీతి మీభవ్యమూర్తిం గాంచి ధన్యులమైతిమి కమలనయన. ॥|158॥ 


శా. భేదాతీతుండవై జగన్మయు(డవై పెంపొందు నీలీల సం 
వాదం బే మొనరింప నేర్తుమె “యతో వాచోనివర్తంత” యి 
త్యాదిప్రాక్తనసూక్తు లొప్ప మణీ యేమన్న న్మనఃప్‌ఠి నీ 
పాదద్వంద్వము నిల్పికొల్లు మనుకంపం బొప్ప సర్వేశ్వరా. |159॥ 


సీ. పద్మరాగప్రభాభాస మానకిరీట మృగమదతిలకబ్బంభితలలాట 
విపులనేత్రాభోగ విజితపంకజవర్ల మకరకుండలదీప్యమానకర్ణ 
మందహాసవిలాస య. యిందిరానంపీప్తహ దీయనద్మ 
ఘనకటీతటబద్ధకాంచనకౌశేయ మణిమయదివ్యభూషణనికాయ 
తే. శంఖచక్రాదిసాధనసహితహస్త, యజ్ఞనిగ్రహరుచివిగ్రహప్రశస్త 
మీకు మ్రైక్కెద శుభనామ మిహిరధామ, శిష్టజనపద్మమిత్ర లక్ష్మీకళత్ర. ॥160॥ 


ఉ. శ్రీపతి తావకీనపదసేవనశీలుర ద్వారపాలురం 
గోపము మీటు దెట్టితిమి కుంభినిం బుట్టంగ నింకనిట్టి బ 
ల్పాషముచేత రౌరవము పాలయి కూలక యుండ మమ్ము మీ 
ప్రాపున నుంచి ప్రోవుము ప్రసన్నజనావన లోకపావనా. ||161॥ 


మత్తేభగర్పితసీసము. వినతపద్నాసన విశ్వరక్షణచణా నాళీకపత్రేక్షణా రమేశ 
సేతతతేజానిధి సజ్జనవ్రజనుతా తారుణ్యలక్ష్మీయుతా యుపేంద్ర 
విజితమత్తాసుర విక్రమోజ్ఞ్షలభుజా శృంగారలిలానిధీ ముకుంద 
మహితకార్యోద్యమ మమ్ము బ్రోవుము దయ హేమాంబరాడంబరా మహాత్మ. 


తే. యని విచిత్రవచస్స్ఫూర్తి వినుతి సేయ, మౌనిమత్తేభవృత్తంబు మదిని మెచ్చి 
యంబుజోదరుం డిట్లని యానతిచ్చెం బ్రావృడంభోదగంభిరభాషణముల. ॥162॥ 


క. ముక్తులును విరక్తులు భవ, ముక్తులు హృదయాంబుజాతముఖ్యగుణాలీ 
ముక్తులు శాంతతనుత్రా, ముక్తులు మీ కేటికలుషములు మునులారా. ॥163॥ 


సీ. ఆశొన్నసురలెల్ల ననుదినం బెవ్వరిక్రతుశాలపంచలం గాచియుండ్రు 
భజియింతు రెవ్వారిభవనము ల్బ్రతిమాసమును బితృదేవత ల్బుక్తిగోరి 
సకలభూతంబులు సంతృప్తిం జెందు నెవ్వరు సేయందగు బలిహరణసిద్ధి 
నర్పావతారంబు అలశ్రాంతమును బూజ లందు నెవ్వరిచేత నర్హరీతి 


తే. వేదశాస్త్రంబు లేరిచే వెలయుచుండు, నెంచు నెవ్వరిదినచర్య స్మృతిచయంబు 
లర్క జయ మిచ్చు నెవ్వరియర్థ్యతోయ, మట్టివిప్రల కెన యెవ్వ రఖిలమునను. ॥ 
164|| 


శా. ఏమీనాక్షికటాక్షలేశమునకై యీశానవాణీశసు 
త్రామాదు ల్భయభక్తియుక్తి నెపుడుం బ్రార్థింతు రాలక్ష్మి యెం 
తోమోదంబునం జేరి పాయదు విరక్తు న్నన్ను నే భూసుర 
శ్రిమాహాత్మ్య మెటీంగి కొల్వంగం గదా సిద్ధించు నానార్థముల్‌. | 165 | 


మ. అజమూర్థాపహవృత్రశాత్రవులు బ్రహ్మద్వేషము ల్సేయంగా 
నజహత్సంపద గాంచలేక కడుభిక్షావృత్తీకి న్మర్హ్యదై 
త్యజనోొద్వృత్తికిం జిక్కి పొక్కెదరు సత్యం బెందు విప్రావళీ 
భజనాచారము లేనివారలకు సౌభాగ్యంబు చేకూరునే. |॥166॥ 


క. అపరాధం బొనరించిన, కపటాత్ములం బుణ్యజనులు గండని కినుకన్‌ 
శపియించితి రన్నను మీ, కృప యెంతని పొగడుదున్‌ యతీశ్వరులారా. |॥167॥ 


చ. సరసులు ఘర్మకాలమున( జండకరోష్టము పైని బూని యం 
తరముల శీతలంబు లగు దారి భవాదృశసాధుచిత్తముల్‌ 
పరిఘటితాపరాధములపట్టున( బైపయిం గిన్కబూనియుం 
బొరయవు లో గఠలోరతం బ్రపూర్ణశమాఢ్యము లౌట నెప్పుడున్‌. ॥168॥ 


క. వీరలు మీ కొనరించిన, నేరంబున ధరణి. బుట్టి నిశిచరు లగుచుం 
బోరున నాచే దెగి నం, జేరెద రని యతుల( బంచి శ్రీపతి యంతన్‌. |॥169॥ 


సీ, జయవిజయులం జూచి దయ నిటులను మున్ను యోగనిద్రాసక్తి నున్నవేళ 
నాచెంత కరుదేర నళినవాసిని నడ్డగించిన మీపైని గినుకపూనె 
నదియుం దప్పించితి నవనీసురులశాప మలవియె తప్పింప నవనిలోన 
నిశ మీరు దైత్యులై యేడుజన్మంబుల దాస్యంబుచే నీపదంబు+ జేర 
తే. గోరెదరొ జన్మములమూంట వైరు లగుచుం జేరెదరొ యన్న వారలు వైరముననె 
చేరెద మటంచు మొక్కి కన్నీరు దొరుంగ, విన్ననై విన్నవించిన వెన్ను, డపుడు. ॥170॥ 


వ. అటు గావింపుండని యంగీకరించి యంగనాసంగతుండై భుజంగపుంగవశయ 
నుం డంతపురంబున కరుగ సరగ జయవిజయులు సముద్రమేఖలకుం జని రుద్ర 
భృత్యు లగు భద్రానుభద్రుల రౌద్రాంశంబులం గూడి దితిగర్భంబున నర్భకులై 
యున్నవా రిది వారియావిర్భావసమయంబు గావున నఖిలలోకంబు లంధతమ 
సమయంబులై యున్నయవి యింక జతుర్భుజనిర్భరకరుణాతిశయంబున మీరు 
నిర్భయులు గాగలరని హిరణ్యగర్భుం డానతిచ్చిన హవిర్భుజ్ముఖులు యథేచ్చం 
జని రంత. ॥171॥ 


తే. శ్రీవిభుని నామ మెక్కడం జెవులంబడునొ, యంచు మూసినచందాన హస్తపిహిత 
కర్ణమై యుద్భవించె నాకశ్యపాగ్ర, దారగర్భంబునందు దైత్యద్వయంబు. ॥172॥ 


పంచచామరము. ధరంబు లొ, డ్లగిల్లె( ద్రెళ్లెం దార లాటి నగ్ని భా 
స్కరుండు మాసి మ్రౌసె జంబుకంబు లంబురాసు ల 
బ్బురంబు గాగ గ్రాంగి పొంగె భూమిం గ్రుంగె వాహినీ 
ర్సురంబు లింకెం గొంకెం బంకజాతసూతి యత్తటీన్‌. |173॥ 


తే. కశ్యపుడు వచ్చి కృతజాతకర్ముం డగుచు, నగ్రజుండు హిరణ్యకశిపుం డని సహోద 
రుడు హిరణ్యాక్షుం డనుచును రూఢి గాంగ, నామకరణంబు గావించె నందనులకు. ॥ 
174 | 


వ. అంతః బ్రతిదినప్రవర్ధమాను లగు దితిసూనులయం దగ్రజుం డగుహిరణ్యా 
క్షుం డక్షీణబలంబున మించె నట్టియెడ. ॥175॥ 


సీ. అంగుష్టమున నిల్చెనా కిరీటము దాశి పటపట బ్రహ్మాండభాండ మగలు 
నట్టె చేతులు సాంచెనా పూర్వపన్చిమచంద్రదినేంద్రులం జంకనిజుకు 
వడగాంగ నాలుగై దడుగులు నడిచెనా ధారుణీతలము పాతాళ మంటు 
నొకయింత ఘనముగా నొడ లుబ్బంజేసెనా హరిదంతరము లెల్ల నవియంబారు 
తే. గడింది నిట్టూర్చుగాడ్చుల గ్రహగణంబు, లొక్కమూలకుం జిక్కు నత్యుగ్రదృష్టి 


నిగుడుచోటెల్ల నిగుఖులై యెగయు నట్ట, హాస మొనరింప విధిగుండె లవియుచుండు 
వానియౌద్ధత్య మెన్న నెవ్వారితరము. ॥176॥ 


మ. అసురాధీశుండు రోహణాచల సముద్యద్రత్నముల్‌ నెక్కి ర 
మ్యసువర్ణాద్రిని మౌలిజేయ( బరభూషావాప్తికై ఫాలద్భ 
గ్వసుధాభృన్ముఖలోహముల్‌ పుటములై వ్రంద న్మణిప్రాప్తి క 
న్ని సముద్రంబులు వెళ్లజల్లం దల(చున్‌ మోహానురూపంబుగన్‌. ॥177॥ 


వ. అంత నొక్కనాండు. |178॥ 


క. జలరాసు లేడు నొడై, కలసిన జలకేళి సల్ప(గా నిమ్మగు నీ 
యిల యేమి నడుమ ననుచుం, దలంచి హిరణ్యాక్షుం డధికదర్పస్సురణన్‌. |॥179॥ 


మ. నగరంబు ల్నగము ల్నదంబులు నరణ్యంబు ల్నదుల్‌ లోనుగా 
జగతిం జిత్రపటంబు డంబు గనిపింపం జుట్టి చక్షుశ్రవో 
జగతిం డాంచె హిరణ్యనేత్రుడు తపశ్చర్యానపర్యాప్రహ 
ర్షగభాషాహృదయేశదత్తవరదోస్సారంబు ఘోరంబుగన్‌. ॥180॥ 


మ. చటులోచ్భ్వాసమరుత్సరంపరలచే సర్వంకషాభ్రంలిహ 
స్ఫుటిమ న్మించు మహాపయోధిని సముద్భూతోరిజాతంబు లు 
తృ్కటఘోషంబున ఘమూర్ణిల న్లనగదాదండంబుచే జెండుచున్‌ 
ఘటియించెం జలకేళి హాళిమెయి రక్షస్స్వామి యక్షీణు( డై. |॥181॥ 


క. అది చాలక బ్రహ్మాండం, బుదితము గావించి బాహ్యమున నుదితం బౌ 
నుదకమున నీంచులాడంగం మదిం దలంచుచు నుండె దితికుమారుం డధిపా. ||182॥ 


వ. ఆసమయంబున. ||183॥ 


క. స్వాయమ్మువమను వొకనాం డాయంబుజభవునిం జేరి యతివయుం దాను 
న్వేయువిధంబులం బొగడుచు, నేయనువున సుగతి గల్లు నెజింగింపు మనన్‌. |॥184॥ 


క. వనజాక్షుం గూర్చి జన్నము, లొనరించిన నుగతి గలుగు నొడేమిటిచేం 
గననేర వనుడు నలువకు, మను వనియెం జోటు గాన మఖమున కనంగన్‌. ॥185॥ 


ఉ. జె నిది నిక్కువంబు గనకాక్షుండు ఘోరతపంబు చేసినా 
చే నవనీతలంబుం గొని చేర్చె నధోభువనంబునందు న 
దానవు( ద్రుంచి భూతల ముదారతరాంబుధి( నిర దేల్చ(గా 
[3]నేనె సమర్థుం డౌదు( బరు లెవ్వరు తద్ధర నుద్ధరింపంగాన్‌. ||186|| 


క. అని హరి దలంయచుం దనలో, నను చింత యొనర్చు బ్రహ్మనాసారంధ్రం 
బున గిటి యొక్కటి వెలువడి, యెను వడి నంగుష్టమాత్రదృశ్యాకృతితోన్‌. ॥187 ॥ 


ఉ. అంతట హంసమాత్ర మయి యాపయి నుక్ష సదృక్షమై గజం 
బంతయి యంతమీందం దుహినాచల మంతయి యీజగంబునా 
ద్యంతము( దానయై సితసమంచితగాత్ర ముదారపోత్రమున్‌ 
దంతురదంష్ట్రలుం దనర దంభకిటింద్రము దారుణంబుగన్‌. ||188॥| 


మ. ప్రళభయారంభవిజృంభితాంబుధరగర్హాతర్హన ప్రోజ్జుల 
దళగంభీరకలోరఘర్హరలతో గర్జింప లోకేశము 
ఖ్యులు వర్ణించిరి నేగమోక్తులను రక్షోరాడ్డిగీషావిశ్చం 
ఖలలిలాత్తవరాహవిగ్రహు. నమత్కంజచ్చటావిగ్రహున్‌. 189 ॥ 


వ. అంత. |॥|190॥ 


మ. ఘనసూచీముఖసూచకాగ్రధవళాంగస్తబ్బరోమాళి డు 
స్పిన బ్రహ్మాండము తూంట్లబానవలె భాసీల్లంగ మై వెంచుచు 
న్వనధు ల్పల్వలలీల పంకీలములై వర్తిల్లం  ర్రీడించుచుం 
జని పాతాళము సొచ్చి యొత్తెం గిటిరాజన్యుండు కోజ న్ధరన్‌. |॥191॥ 


క. జనమేజయనృప కిటియై, కనకాంబరు( డవని నెత్తం గనండో వినండో 
కనకాక్షు. డూరకుండెనె, యని సేయక నంటివేని యది విను తెలియన్‌. |192॥ 


ఉ. కాటుకకొండం బోలు మెయికాంతి జగంబుల( జిమ్మచీంళటుల్‌ 
వాటిలంజేయదే కనకభాసురరత్నవిభూషణప్రభ 
ల్మీటయి మించకున్న నని మెచ్చి కనుంగొనువార లెన్న దో 
షాటకులీనమౌలి కనకాక్షుండు దా నొకనాండు వేడుకన్‌. |193॥ 


సీ. అంజనాచలమౌళి రంజిలు కమలాప్తబింబంబు నాం గిరీటంబు దనర 
మింట స్వాతిపథంబు మించుసంచున మహోరఃస్థలిం దారహారములు వెలయ 
సపయోజశైవాల జలరాశివృత ధాత్రి గతి విచిత్రాంబర కటి దనర్ప 
జేజేల యెకిమీలం జెక్కిన గండపెండారంబు పదమున న్గండుమీజం 
తే. గాలభణభృతఫణాగ్రజాగ్రచ్చిరత్న, రత్నసూచికరోర్మికారాజి మెజియం 
గరధృతాయసమునలసింధురము కరణి, వరగదాదండుః డై త్రిదివంబు సొరంగ. ॥ 
194|| 


క. అడుగులు దడంబడం బెదవులు, దడపుచు గుండియలు పగుల దడదడయన న 
ప్పుడు బెబ్బులిగను మృగముల, వడువునం దను గని సుర బ్లవంబునం బటివన్‌. ॥ 
195|| 


చ. కనుగొని కేక వేయుచు. గికాకిక నవ్వుచు సైన్యనాథులం 
గనుంగొని యెంతశూరు లిదె గన్గను( డానురలన్న గాక స్వా 
మిని నెదిరింపంజాలు నొకమేటి గలండె జగత్తయంబునం 
దన సహజంబెకా యను నహంకరణోక్తుల బీట్టుపల్కుచున్‌. ॥196॥ 


మ. అమరావాసము సొచ్చి యచ్చట సుధర్మాస్థానచింతామణిీ 
రమణీయాసనవాసియై భటహరఠప్రత్యాగృహాతామరీ 
సముదాయోదితగాననాట్యకలనాసంప్రాప్త సమ్మోదుండై 
సమరాకాంక్షం గృశానుముఖ్యపదము ల్బర్చించి మార్లెమికిన్‌. 197 ॥ 


చ. వరుణునిం జేరయోయి రణవాంఛను వచ్చితిం బొరుమన్న నా 
శరనిధిభర్త నిన్నెదుర శౌరి సమర్థుడు గాక యన్యులో 
పరు చనుమన్నం బాల్కడలి పజ్జకు నేంగుచు నున్న నారదుం 
డరుదుగ నేంగుదెంచి దనుజాధిప “స్వస్తి యటంచు వెండియున్‌. |198॥ 


మ. త్వరగాం బోయెద వేమికార్య మనినం దైత్యుండు నేంబోరికి 
న్వరుణుం బిల్పినం బోరంజాలక హరిన్‌ వర్ణించినం బోయెదన్‌ 
హరి వైకుంఠమునం గలండె యన నాహా యిట్టి నీవార్త ముం 
దరగానే విని ఘోణియై చనియెం బాతాళంబునం దాంగంగన్‌. 1199 ॥ 


తే. ఎందుంబోయిన బోవ నీ కిపుడు నీవు, వెంటనే పోయి గెలువు మవ్విష్ణు ననుచుం 
బలుక నారదమౌని నీపాదమాన, పోవనీ నంచు బాతాళమునకు నరిగి. ||200॥ 


మ. కనియెం దానవసార్వభౌముం డెదుట న్లంభీరపాథోధిమ 
ధ్యనిమగ్నావనిభారసంవహనదంష్ట్రాంకూరమంచచ్చర 
ద్వనభృద్దెరము వజ్రసారకృతసంధానాంగరుడ్వారమున్‌ 
స్తనితాభీలరవానుకారము మహోదారంబు భూదారమున్‌. |॥201॥ 


వ. ఇట్లు కనుంగొని. ||202॥ 


తే. నాకచరవైరి శౌరి హా పోకుపోకు, మిదిగో వచ్చితి నెందు వోయెదవు పంద 
తిరుగుతిరుగు మటన్న నుద్వేలరోష్క రసభరంబున గుహ నావరాహ మపుడు. ॥ 
203|॥ 


తే. కోటి. దనరారు ధరణీచకోరనయన, వారిరాశిని దేల్చె నవారితాత్మ 
శక్తి యాధారముగ జేసి శక్తినాథ, ముఖులు నానాబ్బహద్భానుముఖులు వొగడ. ॥ 
204] 


తే. పర్వతారాతి గురిసె ముద్చాప్పమేఘ, పుప్పవృష్టికి దోడుగాం బుప్పవృష్టి 
పర్వతారాతి భాస్వరప్రభల నజయ, దానవోత్సాతమునకు నిదాన మయ్యె. ॥205॥ 


వ. ఇవ్విధంబున నవ్వరాహమూర్థన్యుం డనన్యసామాన్యవిరోధిరమాన్యకార 
మాన్సబలంబునం గువలయంబుం గువలయంబుచందంబున గమలాకరంబు 
నం ee మదాభంగురమాతంగపుంగవసముత్తుంగబృంహితంబునం 
గెరలు కొదమసింగంబు తెజంగునం గిజుక్కునం దిరిగి యిట్టట్టు సనక పులి 
తోలుగట్టు వేలుపుగట్టువలె పీ(ట వెట్టి ముట్టె బిగించి వెన్నుసట లుబ్బ సెలవులు 
సప్పరించుచు వేండిమిడుంగుజులు వొడమ నిడుదక్రొవ్వాడికోజులు దీటుచు 
దీర్ణనిర్ణాతఘర్షరముర్ధురనిర్హో పషంబుల బ్రహ్మాండభాండంబు పటపటం బగిలించు 
జండ్రస్‌ప్పులకరణి వేండ్రంటై తీండ్రించుచూపులం జుజిచుజం గనుచుం 
గదిసిన నసురపతి యట్టహాసంబు చేసి యిట్లనియె. 206 |॥ 


తే. హరి వగుటం జేసి మును పంది వగుట నిక్కు, వంబు తుది నేడు నీవికారంబు నొంది 
పంది వైతివి నేను సొంపంది యుందుం బంది వేంటాడుటకుం గో ర్కి ఫలితమయ్యె. | 
207 || 


ఉ. వాసవదంతి దంతములు వల్ల దిభాస్యున కొంటికొ మ్ము గా 
గా సరిపోవ దేకరణిం గాంతకు దంతపు బావలిత్తునం 
చాసను గ్రుమ్మరం గలిగె నాదివరాహమ నీదుకొ, మ్ము నేం 
జేసిన యత్నము ల్భలము జెందెను తావకదర్శనంబునన్‌. ॥208॥ 


ఉ. వీరుండ వంచు నిన్నుం బదివేలవిధంబుల. బ్రన్తుతించుచు 


న్వారిధిభర్త దెల్ప విని వచ్చితి మెచ్చెద నేండు చూపు నీ 
వీరతం గాందిశీకపద వీరతవృత్తిని మోరత్రోపునం 
బాజిదనన్నం బోవిడండు స్వర్ణవిలోచనుం డంచు నుగ్రుండై. ॥|209॥ 


ఉ. దండము పెట్టంగా సురవితానము లందును భక్తిసేయకన్‌ 
దండము బెట్టుగా విసరి దైత్యుండు వేసినం బొందెతూయు వే 
దండము దాశినట్టు కిటి దాత యదంతట ఖండమైన కో 
దండము. బూని వాడు నిశితప్రదరంబులు గాయనేయంగన్‌. ॥|210|॥ 


తే. సెలసి కొట్టిన కిటికోజు జిరవారి, కనకనయనునిబలుమేనం గాననయ్యె 
వలపు మీజంగ నిడు మృత్యువనరుహాక్షి వాడికొనగోట జీరె నా వసుమతీశ. ॥ 
211॥ 


వ. అంత. ॥212॥| 


మ. శునకంబుంబలె( జుట్టుముట్టుకొను రక్షో వీరు దంష్ట్రాహతిం 
దునుక ల్పేసి తేదీయసైన్యముల బొందు ల్వాపి తద్రక్తసి 
క్షనవీనాంబుధి నోలలాడుచును భూదారేంద్రుం డెప్పంటిమే 
రను దాల్చెన్‌ సురలెల్ల గోరం దనకోజ న్ధారుణీమండలిన్‌. ॥213॥ 


వ తమ్మికన్నుల మరందముదశ్రువులు జాజి నెలదేంటిచూపులు బెళుకుంజూప 
శైలవక్షోజము ల్లర ఘర్మమున దోగి మబ్బువన్నియపై(ట మాటుకొనంగ 
నబ్దాకరాస్య మోహనభంగవిభ్రమభ్రూవిలాసంబులు పొల్పు మిగుల 
మహాతనితంబబింబము నొరయుచు యమునావేణి వెనుచాయ నటన దెల్ప 
తే. రంధ్రనాభియు వనరోమరాజి మెజియం దనులత చలింప గపటభూదారకాంత 
దంతకోరకఘట్టితాధర నవోఢ, వసుమతీకాంత యానందవార్థిం దేలె. |214॥ 


మ. పరికింపం గిటికోజు దంతమయ దీపస్తంభమై యొప్పె పై 
పరిశో భిల్లెడుధాత్రి పాత్రవలెం జూపట్టెం దదగ్రాల్పపు 
ష్కరముల్‌ తైలములీలం బొల్పెం గనకగ్రావంబు దీపంబువై 
ఖరిం బెంపొందెం దదంతదిపశిఖవీ(క న్మించె మేఘాళియున్‌. ||215॥| 


వ. అంత. ॥216॥| 


క. దితిజనిశాధవరాహున్‌, శ్రితదురితేందీవరాహు శ్వేతవరాహున్‌ 
నుతియించి రవుడు శతధృతి, శతమఖముఖవహ్నిముఖులు సన్ముఖు అగుచున్‌. ॥| 
217 || 


శా. ఆహా యజ్ఞవరాహమూర్తి వగు టీ వాశ్చర్యమే విస్సుర 
దేహచ్చాయలు పౌండరీకరుచి జ్యోతిష్టోమలిలన్సమ 
సాహార్యచ్చదవిచ్చిదచ్చహరిమేధారూఢి: జాటం భవ 
న్మాహత్మ్యంబు నుతింప నేరుతుమె దంభక్రోడచూడామణీ. ॥218॥ 


సీ, క్రూరారికోటీరకురువిందములం గాని కురువిందముల నెందు గ్రొచ్చ(బోవు 
పరిపంధిబహురక్తపల్వలంబులం గాని పల్వలంబులం. గ్రీడం బడయంబోవు 
వైరివీరనిశాటవంశంబులను గాని వంశంబు లెందును వంచందోవు 


బలసమేధితపలాశులంగాని వెజిపలాశులం గొమ్ముచే నేల గలుపంబోవు 
తే. ఘోణిమాత్రంబవే దితిప్రాణదనుజ, పాణిగతఖండనఖయురక్షోణి నీల 
వేణికోద్దారచణదంష్ట్రికాణిమేత, రబల శమితార్తి కుహనావరాహమూర్తి. |॥219॥ 


చ. వలపున నీవు ముద్దుం గొనవచ్చిన నీదగుమోము సూచి పో 
యలసితి వందగాండవని యంబుజగేహిని గేలి సేయం దా 
జెలిమిని నీకు ముద్దొసంగం జేరినయట్టి క్షమావధూటితో 
గలసితి వెందు నోర్పు గలకాంత శుభాన్వితయొ గిటీశ్వరా. ॥220॥ 


సీ. గిరిరాజఘర్షీంద్రకరిమదధారనా న్రీకంధరాకాశశిఖ యనంగ 
hee యనం గల్పశాఖాకలకంఠి యనంగ 
గౌరాబ్దకోరకకలహంసిక యనంగ గేతకీకుసుమభృంగిక యనంగ 
మౌక్తికస్తంభమఘవాశ్శగృహ మన వారిభదంతశైవాల మనంగ 

తే. నున్ముఖాహీంద్రలోచనద్యుతి యనంగ, నవ్యతావకదంష్ట్రికానాళమునను 
గువలయంబనం జెలువం దెగువలయంబు, రక్షితావనిదేవ వరాహదేవ. |॥221॥ 


క. అని పొగడెడు బ్రహ్మాదుల, ఘనకృప నీక్షించి దంష్ట్రికాభూసతికిన్‌ 
వినుపించె నఖిలధర్మము, లనుగపటకిటీంద్ర ముల్లసద్వాక్యములన్‌. ||222 || 


క. తొలుత బెనుగంటి సుట్టుట, వలనం జాపవలె ముడుగు వసుధాస్థలిపై 
గులగిరులం జేసి యెల్లెడ, నిలిపె నజుండు ముడుంగకుండ నేరుపు మెబియన్‌. 
223 || 


చ. పురము ల్లామములు న్నదు ల్సరసు లంభోదు ల్వను ల్ల్వీపము 
ల్లిరులు న్విప్రనృపార్యశూద్రకులు సంకీర్ణోద్భవుల్‌ లే 
గరులుం దేజులు ధేనువు బ్ఞధనమణు ల్కాంతాదులుం గల్లి భా 
స్వరయయ్యెం ధర యప్పు 'డంబురుహభూసంకల్పమాత్రంబునన్‌. ॥224|| 


క. ఆయెడ బహుయజ్ఞంబులు, స్వాయంభువమనువు భక్తి సల్పెన్‌ లక్షి 
నాయకుడు: బ్రీతుండై ని, శ్రేయస మెసంగన్‌ యథేష్టసిద్ధుల నొసంగెన్‌. ॥225|॥ 


ఉ. శ్వేతవరాహకల్ప మిది వేండుక నీ కెజింగించితిన్‌ జగ 
త్ఞ్యాతికిటింద్రచర్య కుతుకంబున విన్న బఠించినన్‌ జన 
బ్రాతము గాంచు నద్వరవరాహకృప న్నిఖిలేప్పితార్థసం 
ఘాతము విష్ణుభక్తతిలకా జనమేజయభూమిపాలకా. 226 | 


క. అని శ్రీవైశంపాయన, మునిముఖ్యుండు దెల్చ విని ప్రమోదాన్వితుండై 
జనమేజయు( డవ్వలికథ, యనఘా వినవలతుం దెల్పుం డని యడుగుటయున్‌. ॥ 
227 || 


శా. శ్రీరంగ తృరుణాకటాక్షతపన శ్రీముష్టతీక్షవ్రతా 
పారామాకుచకుంభఘోణవిలసత్పత్తాంక కాశీశ్వర 
శ్రీరామేశ్వరకీర్తివారినిధి కాంచీరక్షణోపాయవ్యా 
హారప్రాఢిమ ధైర్యశేషగిరి దృష్టా యోధ్యమాయాతిగా. ॥228॥ 


క. భారతశాస్త్రార్థప్రతి, భారత మత్యూఢ ధరణి భారతమోను 


ద్భారతపారీణయశో, భారతబింబాస్యభృత్య భారతభృతిదా. ॥229 | 


పంచచామరము. హిరణ, గర్భముఖ్యదానహృష్టశిష్టశేముషి 
హిరణ్యగర్భభామినీస హితాంగసుప్రభా 
హిరణ్యగర్భవైభవా ఢ్మహృత్సరోజవిస్ఫు ర 
ద్ధిరణ్యగర్గ ణీ దధైర్య బామభూమిభృద్వరా. ॥230॥ 


గద్య. ఇది శ్రీరామభద్రదయాభిరామభద్రకరుణాకటాక్షవీక్షాపరి ప్రాప్తదీప్తత రాష్ట్ర 
భాషాకవిత్వసామ్రాజ్యధౌరేయ సకలవిద్వత్కవిజనవిధేయ ( ధరణిదేవుల'నాగ 
నామాత్యసుధాసముద్రసమున్నిద్రపూర్ణిమాచంద్ర రామమంత్రీంద్రప్రణీతం 
బైనదశావతారచరిత్రం బనుమహాప్రబంధంబునందు( దృతీయాశ్వాసము. 


3. వరాహావతారకథ సమాప్తము. 


అకక క 


1. క. శ్రీరాజితవీరాజిత, ఘోరాజితలప్రవీణకుశలధురీణా 
ధారాధరధారాధర, ధారాధరకిర్తితృష్ణ దవనముకృష్ణా! 


2. 26 బ్రాణనాథ 

3. పటోపాధి 

4. యామూలముగ, 

5. నేనె సమర్జుండం బరు లి. కెవ్వరు 


4. నరసింహావతారకథ 


చతుర్దాశ్వాసము 
థి 
మద్వేంకటశైల 

స్వామి కృపావర్ధ్థమాన వైభవరేఖా 

ధామేయ యసనమనసమర 


క్షామండలనూత్నకృష్ణ మగదలకృష్ణా! ॥1॥ 


తే. అవధరింపుము జనమేజయక్షితీశ, శేఖరున కిట్టులను వ్యాసశిప్యమౌని 
ధరణినాథ నృసింహావతార మిశను, దెలియం జెప్పెద విను మని తెలుపందొడంగ౧. ॥ 
2|| 


శా. శ్రీలీలావతి నవ్వనేటికని ఘర్షింపంగ నేనవ్వనో 
బాలా సాజము సింహవక్తుమున కీపారింద్రచిత్రంబు నీ 
వాలోకింపు మటంచు. గుడ్యమున జాయంజూపి నవ్వింపంజా 
ల్మ్రీలక్ష్మి నరసింహమూర్తి యొసంగున్‌ క్షేమంబు భక్తాళికిన్‌. ॥3॥ 


సీ. కనకాంబరునిచేతం గనకనేత్రుడు గూలె ననుమాట చెవినాటం గనలి కనక 
కశిపు డత్యుగ్రుండై కాలకాలాంతకులీల శూలము గేలం గీలుగొల్పి 
వెలిహజారము. జేరి విప్రజిత్యాదిదైత్యులం జూచి వింటిరె యొక్కవింత 
హరికిరియై హిరణ్యాక్షు విదారించి చనెనంట తా నెందు జనెడివాండు 
తే. చోరతనమున వారాశిం జొచ్చెనేనిం గూర్మమై భూధరముక్రిందం గ్రుంకెనేని 
బోత్రియై వని జేరినం బోవనీక, పట్టి వధియింతు నెంజిలి బాపుకొందు. |4॥ 


క. ఆరీతి దగులకుండిన, సారెకు గో, విప్రహింస సల్పుడు తద్ర 
క్షారతిం జేరిన శౌరిని, వారించెద నంచు. బంప వారు యథేచ్చన్‌. 5|| 


క. తడ విడిచిన పాములవలెం బుడమిని నెల్లెడల నిండి భూసురవరుల 
నైడపుచు గోగణములం బడ, నడుచుచు. జరియించి రంతకాకృతు లగుచున్‌. ॥6॥ 


తే. దైత్యనాయకుం డంత సోదరునిపాటుం జూచి శోకార్తుం డగుచు. దత్సుతుల శకుని 
శంబరాదుల( దత్స్రియసతుల జననిం గాంచి యిట్టనుం గడువివేకంబు దొరయ. ॥7॥ 


శా. సామాన్యుండె హిరణ్యనేత్రుండు భుజాశౌర్యంబుచే భీమసం 


గ్రామక్షోణుల గెల్వండే మునుపు సుత్రామాదుల న్నిస్సమ 
ర్రీమత్వంబున మించండే గనయె కీర్తిం గాలధర్మంబుచే 
నీమే స్విడినయంత దీని కిట దల్లీ యేల దుఃఖింపంగన్‌. ॥|8॥ 


శా. వీరుండై జనియించి నప్పుడ రణోర్వి న్వైరుల న్లోర్చలో 
దారత్వంబునం గెల్వంగావలయు లేదా జొమ్ముగాయమ్ముల 
న్వీరస్వర్గము గాంచంగావలయు నింతేకాని వేఖొండు లే 
దౌరా రెండును గాంచె నీతనయు( డేలా యింత జాలింబడన్‌. ॥9॥ 


శా. నీపుత్తుం డితడంచు దుఃఖపడె దెంతో దేహమో జీవు(డో 
నీపుత్తుం డిట దేహమాత్ర మని యంటే కాదు జివుండన 
న్నీపుత్తుం డిపు డైనం గర్మగతి నెందే పూర్వముం బుట్టండో 
రేపున్‌; బుట్టండొ యింక నెవ్వరికిం బుత్తీభావ మాద్యం 'బగున్‌. [10|| 


క. వినవే మున్ను సుయజ్ఞుం, డను నౌ నీనరనరేంద్రుం డరిహతుండై భూ 
మినిం బడ నాతనిపైం బడి, తనయులు పత్నులును బంధుతతి విలపింపన్‌. ||11॥| 


క. కాలుం డచటికిం తా నొక, బాలుండై వచ్చి ప్రేత బంధుల సుతులన్‌ 
బాలామణులం గనుంగొని, యేలా శోకింప నెజఖుంగరే కాలంబున్‌. ||12॥| 


క. తా నిత్యుండై పోయిన, వానికిం జింతింపం బోయ వలంబడుసతికిన్‌ 
లోనడరి యొకకుళింగము, వానికి లోనయ్యె శరము వైవంగం బిదపన్‌. ॥13॥ 


క. అని బుద్ధి సెప్పి వారల, ఘనశోకము మాని యముండు గ్రమ్మటింగానం 
జననీ గతజివులకుం, జనునే దుఃఖంపం దత్త్వసంవేదులకున్‌. |14॥ 


సీ, అంభోజసంభవుం డాదిగా నల నవబ్రహ్మలు నిర్మాణపటిమ గనుట 
శతపత్తనేత్రుండు శత్రులో! కభయంకరంబైన దివ్యచక్రంబు గనుట 
వెన్నెల ఏరిదాల్పువేలుపు భువనమోహనసర్వమంగళావాప్తుం డగుట 
భృగుముఖ్యు లఅగుమహాబుషులు బ్రహ్మాదుల శపియింప(జాలు దొష్ట ౦బు గనుట 
తే. నైదుసంవత్సరములప్రాయమున ధ్రువుండు, నిభిలలోకో, న్నతంబైనీ నెలవు గనుట 
దపము చేసియె కాదె యంతటి తపంబు, నేను గావించి కాంచెద నిష్టసిద్ధి. ॥15॥ 


క. అని యనిపించుక యమృతా, ద్యనుపమవస్తువుల నిచ్చె హరి కీగిరియం 
చును మెచ్చుచు మందరనగ మున కేగి తదగ్రసీమమున మునివృత్తిన్‌. ॥16॥ 


సీ. తృణభక్షణము చేసి తిరుగవె ధేనువు ల్లలముల మనవె యాజలచరములు 

గాలి యాహారంబుగా నుండవే ఫణు ల్మధుపానమునను ద్రిమ్మరవె తేంట్లు 
ఫలరసంబులు గ్రోలీ చిలుకలు చెలంగవె యిగురులు మేసి కోయిలలు దగవె 
బిసఖండములు మేసి పెజుంగవె రాయంచ లబ్బిందువుల జాతకాళి మనదె 

తే. యొకటి యశనంబుగాం గొనియుంట తపమె, యని నిరాహారుండై పాద 
మంగుటమున 

నేల నిల్పి ఖరాంశుపై నిల్పి దృష్టి, విబుధపరిపంథితపము గావించుచుండె. ॥17॥ 


వ. అంత. ॥18॥ 


మ. ఒకనాం డింద్రుండు వైజయంతమణిసౌధోదగ్రభాగంబునన్‌ 
సకియల్గొందటు కుంచగిండిసురటుల్‌ సామ్రాణి పొంజాలవ 
ల్లిక గాళాంజియుం బూని కొల్వంగ శచీలీలావతింగూడి గాయక 
చంద్రాన్యలగానము ల్వినుదుం గొల్వై యుండె మోదంబునన్‌. ॥19॥ 


మ. స్వకదేహంబు తెఖింగునన్‌ బహుగవాక్షన్ఫూర్తి రాజిల్లు జా 
లకమార్గంబులం గేళికాకుతుకబాలావృత్తవక్షోజకో 
రకకాన్మీరకురంగికామదవిమశ్రంబై త్రివేణిగతిన్‌ 
రకమౌ నాకధునిం గనుంగొని వధూరత్నంబుతో నిట్లనున్‌. |20॥ 


మ. జిలుగుంబయ్యెద చాటునం గులుకు నీసిబ్బెంపు(జన్‌ దోయినాం 
జెలువయ్యెం జలజాతకోశములు హంసీపక్షవిక్షేపచం 
చలగంగోర్ముల(జక్రవాకనఖలక్ష్మంబు ల్విశేషంబులం 
దుల నిందుం గలిగింపంగావలదె తోడ్డో బద్మకోశస్తనీ. 21|| 


మ. అనినం జాలు మజేమియంచు శచి యొయ్యారంపులేనవ్వు జం 
కెనవాల్పూపులు చిన్నికిన్మం దెలుపం గెందమ్మిపూమొగ్గచెం 
దను వైవం గని భర్త గుబ్బయని మెత్త న్లోర నత్త న్నితం 
బిని సిత్కారముతోడం జొక్కుచును గప్పెం బైంట నున్సిగ్గునన్‌. ॥22॥ 


తే. మజీయు నాయావిశేషము లృత్తభృంగ, వేణి కెజీంగించుచును రాజవీథిలోన 
సత్వరంబుగం జనుదెంచు చారుం గాంచి, యేవిశేషంబు గల్లెనో యిల నటంచు. |॥|23|॥ 


క. అక్కడికి బిల్వనంపిన, గ్రక్కునవాం డరుగుదెంచి కడువినయముతో 
మ్రొక్కి పరాకు సురేశ్వర, యొక్కవిశేషంబు గల్లె నుర్వీస్టలిపై. ॥24॥ 


తే. కనకకశిపుండు ధీరుండు గనకకడంగి, తవము సేయంగం దొడంగె నాతపము శీత 
మంచు నెంచక కదలనిమంచుగట్టు, దారిదారితకుధరమదారిభిదుర. ॥25॥ 


చ. తపముల కేమి దానవులు దైత్యులు సల్పరొ కోర్కు లందరో 
చపలతం గొందజందు నెలజవ్వనులం గయికోరొ వారితో 
నుపమకు రాండు వీండు గడునుగ్రపునిష్ట వహించె నింక నే 
యుపమను మాన్సంగావలెనొ యూహ మొనర్చు సుపర్వవల్లభా. ॥26॥ 


తే. చండవాతోళ్టభూరజోహిండనమునం గొండమెండునం గదలకయుండు దైత్య 
మండలేంద్రునిదేహ ముద్దండముగను, గండకండూతి నొటియు వేదండగణము. ॥ 
27|| 


తే. మానస మచంచలంబైన మట్టుపడెనొ, గాక నాసాబిలంబుల( గ్రందుకొన్న 
చిలువగుంపులు మేసెనో తెలియరాదు, వెలివి సరదయ్యె దైత్యేంద్రవిభుని యూర్చు. ॥ 
28|| 


తే. పవనమున నిండి వానల బదనుగన్న, రజముపైం గూళ్లు వెట్టిన ద్విజకులంబు 
రెట్టలో విత్తుగమి యంకురింప శుక్ర, శిష్యశేఖరు చెవులలో! జెట్టు మొలచె. ॥29॥ 


తే. ఇంక నొకవింత యాదానవేంద్రుకడింది, మేన బుట్టిన పుట్టక్రొ మ్మెణుగుంగో ల్ల 


గ్రుచ్చి తేనియ గైకొను నిచ్చనిచ్చ, నచ్చభల్లంబు లచ్చట నచ్చుపడంగ. ॥30॥ 


చ. శిరసుననున్న తేనె పెజశీతమయూఖునిరేఖగా నభం 
గురతరదేహయప్టి బెనంగొన్న భుజంగకదంబకంబు లా 
భరణములై దగ న్ముకవిపాటిచూతఫలస్రవస్మరం 
దరసము గంగగాం దపము దైత్యుం డొనర్చు మహోగ్రవైఖరిన్‌. |31॥ 


క. అని వినిపించిన విని మిం, చినభయమున నింద్రుం డనుపం జెలువలతోడం 
గనకాంగి యల్ల మందర, మునకుం జని హావభావములు దళుకొః త్తన్‌. ||32|| 


క. ఆటల: బాటల మాటలు, దేటల నలపింపలేక దితిజాధీశుం 
బాటలగంధి బలాసుర, పాటనుకడ కేగుదెంచి భయవినయములన్‌. ||33॥| 


చ. పలికిన మోము జూపినను బాడిన నాడినం గేల నంటిన 
న్గలకల నవ్విన న్ననుచు గా భువి నెల్ల పలాశిబృంద మం 
చలవునం బోయి నెనలపలాశిని డగ్గణీ స్థాణువైఖరి 
న్నిలువంగం జూచి వచ్చితిని నేర్చు వితావనంగా సురేశ్వరా. |॥34॥ 


క నీచిత్త మింకమీందట, నాచేతం గాదటన్న నారీమణి యిం 
కేచంద మనుచు మది నా, లోచన చేయుచు సహస్రలోచనుం డుండెన్‌. ॥35॥ 


ఉ. అంతటం గొంతకాలమున కచ్చటి కొక్కచరుండు వచ్చి వృ 
త్తాంతక దానవేశ్వరుం డుదారతపస్థితి నున్న దేహ మా 
ద్యంతము మక్షిక ల్మసలె నస్తులనరిటుక జీవముంట మా 
కింతయుం దోచ దన్న దివిజేశ్వరుం డెంతయు సంతసంబునన్‌. |॥36॥ 


క. మన కిదియే సమయం బిశక, నని యన్యనిశాటకోటి నణంగింప నటం 
చును వజ్రి కుమారుని జూ, చిన మంచిద యనుచు నతడు సేనలు గూర్చెన్‌. |॥37॥ 


మ. జలధివ్యంజితశాదము ల్పుళయగర్దన్మేఘసంవాదము 
ల్దలితక్షాధరపాదము ల్ఞనుజకాంతాగర్భనిర్భేదము 
లలపన్నిర్ణరమోదము ' ల్ప్రకటిత బ్రహ్మాండ విచ్చేదము 
ల్చలిసె నెరినినాదము ల్కతనురప్రత్యర్థిఖేదంబు లై. ॥38॥ 


సి, గంధాంధపరిపంథీకంధిమంథవసుంధరాధరన్మదసింధురములు గదల 
సర్వపూర్వసుపర్వదుర్వారగర్వదూర్వాపర్వచర్వణార్వములు నడవ 
శృంగవన్మదభంగచంగరథాంగసంగతతుంగతరశతాంగములు వెడల 
దుర్భావగార్శిణ్యగర్భనిర్భేదనప్రబలార్భటుల వీరభటులు సాగ 
తే. వీరదోహళకాహలివివిధవాద్య, వారఘోషంబు వందికైవారరవము 
దారుణంబయి భూనభోంతరము లలమ, శక్రు( డసురేంద్రుపట్టణ మాక్రమించి. ॥39॥ 


క. యుద్ధము సేయంగ నపుడు స, ముత్తబలాధికులు దానవేంద్రుని తనయుల్‌ 
క్రుద్ధులయి దనుజసైనికు, లుద్ధతులై “కొలువం దాశి రుత్సాహముతోన్‌. 40|| 


క. పెద్దపులి వెడలి చనెనని, గద్దజీతనమునను నక్కకదుపులు పొదలో 
నుద్దవిడిం జొచ్చి చిఖుతల, యొద్దంబడినట్టు అయ్యె నోయమరేంద్రా. ॥41॥ 


తే. ఎందుంబోయిన నింక బోనీము నిన్నుం బట్టి ద్రుంతుము దైత్యేంద్రుపాదమాన 
నిలువు క్షణమాత్ర మనుచు నిర్నిద్రరోష్క రసభరంబున దారుణాస్తములు గురియ. ॥ 
42|| 


మ. శలభీశాబగరున్మరత్కులముచేః జల్లాయినే దావిక 
జ్వలనజ్వాలిక యేల యీ తెగువ రక్షుపుత్రులారా తెగ 
స్వల దెంజం జను డద్రినిరళనమద్వజ్రంబు జిల్లేడురె 
మ్మలపై( బాజదటంచు వాసవుండు సామర్థ్యంబు సూచించుచున్‌. ||43 || 


మ. శరవర్గంబున ముంప దైత్యతనయు ల్ఫౌర్యంబుతో బోర ని 
ర్దరలోకేశ్వరు. డంతవజ్రముగొన న్రైరింపగాలేక శా 
తరులై యూడనిబాడి రన్యదనుజోతస్తోమము ల్యల్లై ద్రు 
ల్లై రణోత్సేకము తక్కి యింద్రుండు బలాళింగూడి యత్యుద్ధతిన్‌. |44॥ 


చ. నగరము సొచ్చి హేమలలనామణి పట్టదుకూలముఖ్యవ 
స్తుగణముః గొల్లలాడుచును దోడనె యంతిపురంబు సొచ్చిన 
న్మృగపతింగన్న పద్మినులయేపున నెంతయు దత్తజించుచున్‌ 
మగువలు సాలభంజికల మాటున డాగిరి కొంద అత్తరిన్‌. |45॥ 


సీ, గమనించుచో మ్రోయు కటకము ల్కీలూడ్చ మలుచుట్టు బిగియించుమందగమన 
యొకమూల డాంగి మైచకచక ల్పరికించి కలగి పయ్యెద మేను గప్పువెలంది 
తొట్రిలు భయమునం ద్రవం గానంగలేక నివ్వెజపాటుతో నిలుచునెలంత 
గాళ్లు కుప్పవడంగం గదలంజాలక యట్టి నిడిముసుంగిడి శయనించుచెలువ 
తే. యుదిరికంబంబు మఖజుంగున నొదుగురమణి, డాంగంచోయి. సమక్షంబు 
డాయుతరుణి 
స్వీయు లంచును బరులను వేడు కలికి, గలసి యంతఃపురంబు చీకాకువడియె. | 
46|| 


చ. అదరున నిల్లు పొచ్చి యమృతాశనుం డొక్కండు దల్బుమాూల యం 
దొదింగినం దన్ను నీడ్వం బద యూరకె వచ్చెద నంచు నాలుగే 
నదములు వెంటంబోయి కలపంబిదె తెచ్చెద నుండుమంచుం దా 
సదనము చేరి తల్పు గెడసాచె నొకానొకకాంత నేర్చునన్‌. |॥47॥ 


వ. అప్పుడు. ॥48॥ 


సీ, జిగిమేనియోరలః దగునంపజిరలు గొనగోటితాకుల కోపు సూప 
వడి నౌడు గజిచుచో వాతెజనంటిన మొనపంటివగం గంటిమురువు నెజప 
జొమ్ముగాయముల రక్తమ్ము గాఢాశ్లిష్టకుచకుంభలగ్నకుంకుమము దెలుప 
నతిరోషశోణంబులగు నేత్రకోణము ల్లీలమై నిద్దురలేమిం జాటం 


తే. జాజణుసికందోగు చెమ్మట శ్రమము గాంగ, వీరశృంగారరసములు వియ్యమంద 
విజయలక్ష్మి వధూసంగవిభ్రమంబు, లభినయింప నిలింపలోకాధివిభుండు. ॥49॥ 


మ. వలచే వజ్రము జొమ్ములో బిగువు గర్వంబుం బ్రమోదంబు మీ 
సలలో నవ్వు నొయారముం జెలంగ నుత్సాహంబుతో బాదమం 
జులమంజీరరుళంరుళ ల్వెలయ రక్షో నాథశుద్ధాంతకాం 


తల నీక్షించుచు భీతి దక్కి నలుచెంత ల్ఫూచుచు న్ముందటన్‌. ॥50॥ 


మ. కులుకుందంతపుబొమ్మ చెక్కడపుబల్కంబంపు మేల్పోదెలం 
దళమౌ నీలపుజాలదూలములపైం దార్కొన్న నున్సచ్చదం 
తెల దాపించిన కెంపుటిట్టికలసందిం బొంది రావజ్రగా 
రెలం జెన్నా నొకగట్టిచప్పరములో రేరాచరాతిన్నియన్‌. 51|| 


శా. కాంతల్‌ క్షేమము గోరి సేయు వ్రతసంఘాతంబుచే నంగమ 
త్యంతంబుం గృశ మయ్యు. జంద్రశకలోదారప్రభ న్మీజంగాం 
జెంతన్‌ దానవదైత్యరాజతరుణు , ల్ఫేవింపంగా | నెంతయుం 
జింత న్టెందునిశాచరెశ్వరునిరాజివాక్షి దెదవ్వునన్‌. ॥52॥ 


తే. తను విలోకించి సింగంబుం గనినకరిణి, కరణి? దత్తబిమంది మందిరము సొరంగ 
నెందు. బోయెదవంచు. బూర్లేందువదన, వేణిం బట్టిడ్చెం గదిసి గీర్వాణవిభుండు. | 
53|| 


చ. తళుకులు గుల్కు బెళ్కుగనుదమ్ముల నశ్రుమరందబిందువుల్‌ 
దొలంగ మెజుంగుచన్స్చొగడదోయి వడంక శిరోజషట్పదా 
వలి చెదర న్ఫుజాలతలు వాడ గజోద్దృతపద్నినీక్రియం 
దలశె సురారినారి గరివైరికరాహృతకీశీపాశ టి యై. |54॥ 


తే. దైత్యసామ్రాజ్యలక్ష్మి చందమున నడలు, తరళలోచనం దెచ్చి రథంబుమీంద 
నుంచి యమరావతికి జనం గాంచనాంగి, మూర్చ దెప్పిరి యిట్లని మొణిలు వెట్టె. ॥ 
55 || 


క. ఈయెడ నను జెటివెట్టుక, పోయెడి విభుం డిందు లేమి బురుహూతుం డ 
న్యాయము నెన్నక మునులా, రా యనదను నన్ను( గావుండని మొజ యిడంగన్‌. ॥ 
56॥ 


ఉ. గౌరశరీరకాంతితరగ ల్లడగుంపు ప్రవాళవల్లరీ 
వారము వల్లకీరవ మవారితనాదము గాంగ్‌ మూర్తమౌ 
క్షీరధివైఖరి న్‌ నృదయసిమ సునిష్టితనీరజాక్షుండా 
నారదుం డేగుదించి సురనాథున కడ్డమువచ్చి యత్తఖీన్‌. ॥ 57 ॥ 


ఉ. ఈనలినాక్షి యెవ్వతె సురేశ్వర నారద మీ రెజుంగరే 
దానవసార్వభౌము వనితామణి యాతని సంగరంబులో 
నాని జయించితే సమసె నాతడు ఘోరతపంబుచేత న 
జ్ఞానివె నొత్తురే తపము సల్పినవార లెజుంగ వేమియున్‌. ॥58॥ 


మ. ఇదిగో రేపె తపఃప్రభావమున వాణీశాను మెప్పించి మీ 
పదముల్‌ గైకొననున్నవాండు విబుధప్రత్యర్థి సామాన్యుడే 
త్రిదశాధీశ్వర మోదెలుంగక మదోద్రే ద్రేకంబుతో నేడు త 
ప నేల తెచ్చి తిటుల న్నోకింప నెంతేనియున్‌. ॥59॥ 


సీ. కురులు నున్నంగ దువ్వి కొప్పుపెట్టెనె కాని తోరంపువిరిసరు ల్లురుమంబోదు 
పొలుపొందం గుంకుమబొట్టు పెట్టినె కాని ముద్దుగా దిలకంబు దిద్దబోదు 


పాటిగా నెమ్మేనం బనుపుపూయునె కాని యందమౌ కలప మలందంబోదు 

పతికి సేమముం గోరి వ్రతము సేయునె కాని శృంగారవని విహరింపంబోదు 

తే. కంటె తాలిబొట్టు కమ్మలు కడియంబు, లొక్కవన్నెచీరె యొకటి రెండు 
వీడియములె కాని విభవముల్‌ గలిగియు, వల్లకుండు దైత్యవరపురంధ్రి. ॥60॥ 


క. పరమపతివ్రత యగునీ, కరిగమనమనంబు నొవ్వం గాజీంచిన నీ 
దురితం బెంతకు జాలదు, సురనాయక నీకు రాజ్యసుఖ మే దింకన్‌. ॥61॥ 


క. విక్రమ మని యెంచకు నీ, విక్రమ మక్రమము విడువు మీసతి ననినన్‌ 
శుక్రాంతేవాసీవని, శుక్రుడు శక్తుండు నలువచూలికి ననియెన్‌. ||62॥ 


ఉ. తాపసనాథశేఖర ప్రతాప మటంచును దెచ్చినాండనే 
కోపనగర్భసీమ నతిఘోరనిశాచరరాజతేజ ము 
ద్దీిపితమౌట జేసి సుదతీమణి పుత్రునిం గాంచినప్పుడే. 
గోపముదిజ వాని శతకోటి హరించెద నంచు. దెచ్చితిన్‌. 63 | 


వ. అనిన సంక్రందనునకు శతానందనందనుం డిట్లనియె. || 64॥ 


మ. అతినైర్మల్యము గల్లి వైష్ణవకిరీటాలంక్రియాయోగ్య మై 
హతదోషంబున వజ్రభేద్యతరమై యష్టాంగయోగాఢ్యమై 
యితరాకల్పితరంధ్రమై సురుచియై యేతన్మహాదైత్యరా 
టృతిగర్భాఖ్యఖనిం జనించు శిశువజ్రం బద్రినిర్భెదనా. | 65 ॥ 


క. నీచే సాధ్యుండె హరిపూ, జాచతురుం డతండు గాన జలజాతముఖ 
న్నాచెంత నునిచి పొమ్మన, వాచంయమివరునితోడ వాసవుం డనియెన్‌. | 66॥ 


మ. తరుణిగర్భసముద్భవుండు హరిభక్తిశ్రేష్టకుం డంచు నీ 
శ్వర మీ రానతి యిచ్చుట న్విడిచెదం జంద్రాననం గాని త 
ద్వరదోశ్శక్తికి నే. దలంక బలవృత్రధ్వంసనోదారభీ 
కరవజ్రంబు కరంబునం గలుగ శంకాలేశముం గల్లునే. | 67॥ 


క. మంచిది మీ రిసతిం బో, షించుం డని యొప్పగించి సేనలు గొలువ 
న్వేంచేసెం బురికి హరి యిటు, జంచలలోచనయు మిగులసంభ్రమ మొదవన్‌. |68॥ 


తే. చిక్కువడుముంగురులు దీర్చి చెక్కుదోయిం దొలంకు కన్నీరు బైటచేం దుడిచికొనుచు. 
బ్రణుతి సేయ “సుమంగలీ భవి యటంచు, వనజసంభవభవు(డు దీవెన లొసంగి. ॥ 
69|| 


తే. బాల చింతిల నేల నీప్రాణవిభుండు, వరతపశ్శక్తి బ్రహ్మచే వరములంది 
లోకపాలుర గెల్చి ముల్లోకములకుం దాన యేలికయౌను సత్యంబు నమ్ము. |॥70॥ 


క. నీవిభుండు వచ్చునంతకు, నావనమున నుండు మనుచు నారదముని య 
ప్పావనిం దోడ్కొని చనియె ద, పోవనికి న్సాధు లార్హపోషకులు గదా. |71॥ 


చ. వనితయు నాంటనుండి మునివర్యునకుం బరిచర్యసేయం ద 
ద్వినయవివేకసంపదకు వేమయి మెచ్చి మనంబులోన న 


మ్మునిపతి ధర్మమార్గమును ముక్తితెజింగును విష్ణుభక్తియున్‌ 
దినదినమానతిచ్చు సుదతీమణి యెంతయు వేడ్కతో వినున్‌. |॥72॥ 


తే. మునియనుగ్రహమహిమ నేమన(గవచ్చు, భామగర్భంబులో నున్న బాలకుండు 
హరిమహత్త్వంబుం దెలిసి తద్ధ్యానమునను, గర్భవేదన నెణింగక గాంచు సుఖము. ॥ 
73|| 


వ. అంత. ॥74॥| 


తే. దైత్యనాథుని బ్రహ్మరంధ్రంబు పగిలి, ధూమ మొక్కటి పొడమె నస్తోకమగుచు 
నదియ నిండి యకాండగాథాంధకార, బంధురత సంఘటించెః బ్రపంచమునకు. ॥75॥ 


తే. వెంటనె తపోగ్ని ఘోరమై వెడలుటయును, శరధు లుడుకెత్తె సురగిరి కరంగెం బుడమి 
మంగలంబయ్యె దిక్కులు మాండె గృహము, లన్ని యంగారదశ నొందె నాక్షణంబ. ॥ 
76|| 


తే. ఉగ్రతరసప్తజిహ్వల నూర్థ్వలోక, దాహ మొనరింతు ననురీతిం దత్తపోన 
లము భువర్లోకమును మించి యమరనగరి, దగులుకొన్న సుపర్వులు దల్లడిలుచు. ॥ 
77|| 


క. వనవహష్నో దవులుకొన్న, న్వినువీథికి నెగురుపక్షివితతులవలె న 
య్యనిమిషులందజు సత్యం, బునకుం జని నలువపాదముల కానతు లై. ॥|78॥ 


మ. దనుజాధీశతపోనలంబు త్రిజగద్దాహంబుం గావింప నెం 
దును నిల్వ న్వసగాక వచ్చితిమి తోడ్తో వహి వారింపుమా 
యన కోర్కు ల్బమకూర్చి తామసము సేయ య. చేసినం 
బునరుద్యోగము సేయంగావలె జగంబు ల్లల్ల లోఇశ్వరా. || 79॥ 


తే. అనిన జలజాసనము డిగ్గి వనజగర్భుం డంతలో సాది దెచ్చిన యంచతేజి 
నెక్కి భృగ్వాదు లయిన యనేకబుషులు, వెంటరా సత్యలోకంబు వెడలివచ్చి. ॥80॥ 


స్త మందరశైలంబునందు నొకానొ కకోనలో గానలో గుమురుగాంగ 
బలసిన వెదురుజొంపముక్రింద దట్టమై పులుచుట్టుకొన్నట్టి పుట్టలోన 
నీగలు చీమలు మూగి మై గలిగీన చర్మంబు రక్తమాంసంబు మెసవ 
నెమ్ములడింబ మై యెప్పటితననిష్టం దప్పక మొగులుచేం గప్పంబడియు 
తే. నినుడు లోకములను దపియించు లీల, ఘనతపోనలశిఖల లోకములు వేయ 
కాశ్యపునిం గాంచి విస్మయాక్రాంతుం డగుచు, భారతీకాంతు( డీ ట్లని పలికె నపుడు. ॥ 
81|| 


సీ. లేలెమ్ము కాశ్యప మేలగు నీకు నీతపము ఫలించు నీతలంచుకోర్కి 
యీయ వచ్చితి వేడు మేంగంటి నీధైర్య మారయ నద్భుతం బయ్యె మాకు 
దేహ మీంగలు మూగి తినిపోవం బ్రాణము ల్లల్యగతంబులై సడల నిపుడు 
నిట్టితపంబు ము న్నేబుషివరులు గావింపరు మీందం గావింపలేరు 
తే. జలము గోరక దివ్యవత్సరశతంబు, దనువు భరియింప నెవ్వరితరము నీకు 
జెల్లె గెల్చితి మమ్ము సుస్థిరసమాధిం గోరు కోరినవరము సేకూర్తు నీకు. |82॥ 


మ. అనుచుం బాణికమండలూదకము దైత్యస్వామిపై వంచె న 
త్యనఘాత్మీయకృపానిరీక్షణ సుధాధారాళధారాఢ్యమై 
తనువెల్లం దడియన్‌ జగత్తితయసంతానంబు గావింపు మీ 
వనుచుం దా నభిషిక్తు జేయుగతి భృగ్వాదు ల్నిరీక్షింపంగన్‌. ॥83॥ 


ఉ. నీరజభూకమండలు వినిర్గ్ణతనిర్మలవారిధార బృం 
దారకవైరిమస్తకమునం బడునప్పుడు చూచి మౌ నిబ్బృం 
దారకు లెల్ల విసయమున న్మది నెంచిరి సత్యలోకని 
ర్వారితయై సదాశివశిరస్థలి వ్రాలిన గంగకైవడిన్‌. ॥84॥ 


తే. అమృతసేకంబువలన దైత్యాంగమునకు, బలము. దేజంబు సౌొష్టవపాటవములు( 
గలుగంజేయుట యరుదె సంకల్పమాత్ర, మున బ్రపంచంబు గల్పించు ప్రోడలకును. ॥ 
85|| 


మ. అతిసంతప్తసువర్ల మౌ నుదయశైలారూఢబాలప్ర భా 
పతియో యాజ్యసమిత్సమేధితబృహద్భానుండొ జ్యోతిర్లతా 
వృతమౌ ద్రోణనగేంద్రమో యనంగ నావిర్ఫూ తదేహప్రభా 
న్వితుండై దైత్యుండు పుట్ట వెల్వడి నభోవీథి న్నిరీక్షింపుచున్‌. ॥86॥ 


తే. అఖభిలసురమునిసేవ్యుండై హంసవాహ, నమున( జెలువుదు భారతీనాథుం గాంచి 
పులక లొదవం బ్రమోదాశ్రువులు జనింప, నవని సాగిలి మ్రొక్కి యిట్లని నుతించె. ॥ 
87॥ 


శా. నీవే దైవమ వీవె సేవ్యుండవు నీవే లోకనిర్మాతవు 
న్నీవే త్రాతవు నీవె దాతవును నీవే సర్వము న్నీకు వే 
ఖౌవా రెవ్వరు లేరు నాహృదయ మి ట్లశ్రాంత మిరీతినిన్‌ 
సేవింపన్‌ గరుణించి న న్మనుపవే చిద్రూపలోకేశ్వరా. | 88 ॥ 


సీ. పరమేష్టి నేంగోరు వరము లన్నియు దయ నిచ్చెదనంటివి యిచ్చె దేని 
నీవు సృష్టించిన నిఖిలభూతములచే నన్యుచేనైన గేహంబులోన 
బయటను భూమిని బగలిట రాత్రిట నరసురాసుకమృగనాగముఖ్య 
జీవులచేత నిర్జివులచేతను నశియింపకుండ జన్యంబులందు 
తే. నప్రతిద్వంద్వపొరుష మఖిలలోక, పాలమహిమంబు సర్వాధిపత్య మొనంగి 
నన్ను మన్నింపుమన్న నన్నలువ యన్ని వరము లొసంగె ముదంబున్‌ వాని కపుడు. | 
89॥ 


క. అమరారిఖరాయుధభే, ద్యము గాకుండంగ నొసంగు తనువన వాణీ 
రమణుండు “నఖరాయుధ భే, ద్యము నీతను” వనుచుం బలికెం దద్దయు వేడ్కన్‌. ॥ 
90|| 


క్‌, అతిదుర్లభవరములు గోరితి వన్నియు నిచ్చినాడం బ్రీతుడ నగుచుం 
గృతకృత్యుండ వని తత్పూ, జితుండై యజుం డరిగె దివిజసేవితుం డగుచున్‌. |91॥ 


తే. అఖిలదిక్సాలతేజంబు లపుడె యాశ్ర, యించి నట్టితెజింగు గాన్పించె నౌర 
పటికనార్చిన పదివన్నెపసిండిగట్టు, రీతి జుగిబూనురక్కసిజీనిమేను. |92॥ 


కు 


తే. 


ఈకరణి వరము లన్నియు జేకొని హర్షించి దైత్యశేఖరుం డనుజున్‌ 
సూకరమై వధియించిన, శ్రీకాంతునిం గూల్తునంచు. జింతించె మదిన్‌. |93॥ 


నగరమున కేగుదెంచిన నారదముని, యతనిసతిం దెచ్చియిచ్చి బలారిచేష్టం 
దెల్చ నప్పుడె యాజ్యాహుతిప్రవృద్ధ, వహ్నివలె మండె ద్రతేయవల్లభుండు. 94|| 


శా. కానీ వాసవుం డెందుం బోవ(గల( డింకం జిక్కె నాచేతిలో 


ర్‌ 


తే. 


ర్‌ 


ర్‌ 


ర్‌ 


వాని న్వానివధూటిం దెచ్చి చెజవైవంజాలనే లేనిచో 
నేనా కశ్యపనందనుండనె బలా  యీసాహసం బెంత ల 
క్ష్మినాథాదులం జూడు. డింకిటను నాచే భంగపా టొందంగన్‌. |॥ 95 ॥ 


. రావిప్రజిత్తి సేనల, రావింపు మటన్న వాడు రణజయభేరి 


రావాకులితబ్రహ్మం, డావళిగా బలము. గూర్చ నని కుత్సుకుండై. ॥|96॥ 


. అమరుల గెల్చి మహారాజికుల వ్రాల్సి తుషితుల నొంచి రుద్రుల జయించి 


గంధర్వుల నడంచి గరుడుల వారించి వసువుల నడచి భాస్వరుల నొడిచి 
యాదిత్యుల నలంచి యనిలుల శిక్షించి యక్షుల గొట్టి గుహ్యకులం బట్టి 

విశ్వుల విదళించి విద్యాధరులం జించి సాధ్యులం దోలి రాక్షసుల నేలి 

తే. యురగులను గింపురుషులం గిన్నరుల భూత, ములను బితరులను 
బిశాచములను మనువు 

లను నృపాలుర నోడించి దనుజనాథుం డతుల దొోళ్ళక్తి ముజ్జగం బాక్రమించె. ॥ 97 ॥ 


కాలనాభుండు మొదలైన కనకనయన, పుత్రుల కొసంగె దిక్సాలపురవరంబు 
లమరముల కిచ్చెం దక్కినయమరనగర, ములును గొలిచిన దానవేంద్రులకు నమఖ. 
॥98॥ 


వేదోక్రపద్ధతి వెలయంగ యాగంబు లలవరించినసోమయాజులకును 

బగజకు 'వెన్నిచ్చి పజివక సంగరక్షోణిం గూలినమహాశూరులకును 
నన్నదానాంబుదానావనీదానకన్యాదానములు సేయుననఘులకును 

న్యాయంబు దప్పక యఖిలభూప్రజలను రక్షింప నేర్చిన రాజులకును 

తే. బారలౌకికఫలమై యపారమహిమ, నాహవశతైకయోగ్యమై యలరు త్రిదివ 
మాహవశతంబు గావించి యాక్రమించె, సమరవరజేత పూర్వదేవాధినేత. ॥99॥ 


పచ్చతాజగతులుం: బగడంపుగంబము ల్మరకతసోపానమార్గములును 
వైడూర్యవలభులు వజ్రకవాటముల్‌ గోమేధికోన్నతకుడ్యములును 
బుష్యరాగద్వారములు, జంద్రకాంతవేదులు నవమాణిక్యతోరణములు 
భావచిత్రంబులు బంగారుబొమ్మలు మేటైనముత్యాలమేలుకట్టు 

తే, సాంద్రసామ్రాణిధూపవాసనలు వికచ, పారిజాతప్రసూనబంభ్రమ్యమాణ 
భృంగరవములు గలిగి యొప్పెడు సుధర్మ్శ్మం బృథులచింతామణీభద్రపీఠియందు. ॥ 
100॥ 


కనకాంగి యపరంజికాళాంజి ధరియింప సొగసుగా మేనక సురటి విసర 
శశిరేఖ వలిపెంపుచల్వపావడ వైవ రంభోర్వసులు చామరములు వీవ( 
దారాసరోజాక్షి తాలవృంతము పూనం గర్పూరతిలక బాగా లొసంగ౦ 

జిత్రరేఖ పసిండిచేగిండి భరియింప గ్రతుశుల్కమణి పాదుకలు వహింప 

తే. ధాన్యమాలిని నిల్వుటద్దంబు సూప, మంజఘోషాలివేణీ సామ్రాణి వేయం 


జంద్రకళ చేరి పాదాంబుజంబు లొత్తం బెద్దగొలువుండె దైతేయభిదురపాణి. ॥101॥ 


చ. గెలిచితి సర్వదేవతలం గేశవుం డొక్కండు దక్క నాతనిం 
గెలిచినం గాని యీగెలుపు గెల్బుటగా దదియెట్టు లంటిరే 
దొలుత వరాహమై యనుజుం ద్రుంచు టెజటుంగం సూడుదీర్పంగాం 
గలుగనిగె ల్పదేల బలగౌరవ మేటికి శౌర్య మేటికిన్‌. ॥|102|॥ 


మ. అనుచుం గాలకరాళకాలహరఫాలాభీలకీలాకులా 
శనిలిలాపరిలోలశూలము భుజాగ్రస్థానిం గ్రాల న్మహా 
జనలోకంబుల వారుసూచి వలస ల్పాగం దపోవాసు లొ 
య్యన గేల్మోడ్సగ సత్యధాములు జయం బౌనంచు దీవింపంగన్‌. |103॥ 


మ. బల మెల్ల న్వెనుచిక్క నొక్కరుండు శుంభద్భాహుదర్పంబునం 
దలువు ల్వీడంగం దన్ని రక్షగణముం దట్టించి వైకుంఠవా 
సులు చెల్లాచెదరై కలంగం బురముం జొత్తెంచు దైతేయరా 
డ్జిలకంబుం గని విష్ణుసైన్యము మదోద్రేకంబుతో దాశినన్‌. |॥104॥ 


సీ. ఇల జెక్కముక్కాడ నీయకుండిన మోము దెల్లగాం జనెం బక్షివల్లభుండు 
జణజిఆజం ద్రిప్పివైచినశూల మసియటోవం దొలశకువేడుక సునందుండు దొలంగె 
నడిదంబుచే 6కుమడంగం గొట్టిన వికాసము దక్కి కడు స్రుక్కి జరిగె గుముదు 
డదరింప నల్వంక బెదరుసేనలతోడ నరిగె విష్వక్సేనుం డదటుమాని 
తే. సింహనాదంబు చేసిన జేవందక్కి, పుప్పకంతాది హరిబలంబులు దలంక 
నాకచరవైరి దైత్యారినగరు సొచ్చి, విమలమణిమయకక్ష్యాంతరములు దాటి. ॥105॥ 


తే. కళుకువిడికెంపురవలచెక్కడపుమేడ, వలపట నెసంగు శృంగారవనములో నం 
బచ్చజీరుకురాలచే మెచ్చుగులుకు, చలువతావుల కెందమ్మికొలనియెదుట. ॥|106॥ 


సీ. నీలంపుజాల కిన్నెరపారిమగజాల యుగ్గుచప్పరముల నిగ్గులీన 
జాళువాపడుకింటిచలువజాజగతిపైం గెందమ్మినెత్తావిచందురాల 
పచ్చజాతళుకుచప్పరకోళ్ళసకినెలమంచంబుపై నీవిమ్రానికమ్మ 
విరిశయ్యనా సంచగరులతెమ్మెర గ్రోలి పజణపైనచిల్వరాపణుపుపైని 
తే. బసనికుబుసంబు చలువదుప్పటి వసించి, వేతలాడలనొరంగి నవీనభోగ 
రత్నకాంతులు వెలుగంగ రాణివాస, సతుల సేవల సొక్కు శ్రీపతిని గాంచి. ॥|107|॥ 


శా. బెరా వైభవ మింతగోరియును నేలా మున్‌ హిరణ్యాక్షుతో 
బోరన్వచ్చితి రాకయుండినను నీభోగంబు నిత్యంబుంగా 
దా రాజీవదళాక్ష నన్‌ గొలిచినం దాళంగదా యింక నీ 
శూరత్వం బెణీ(గించు పాజకు మటంచు గేలిగావించుచున్‌. |108॥ 


శా. ఈలాశూలము. గేలబూని లయకాలేశానుచందంబున 
న్రా లక్షించి రమామనోహరుండు దూరంబందె నేనింక నీ 
వేళ న్వీని జయింపరాదు పజవ న్వెన్నంటుం దోబ్రాణముల్‌ 
గాలుండుంబలె నేమి సేయుదు నింక న్లాలోచితం బెట్టిదో. |109॥ 


మ. అని మాయావిజనంబులోపల ఘనుండె శౌరి చింతించుచుం 
దనలోనుండెడు వాని గన్గొనండు ప్రత్యక్షంబు నేగాని యీ 


తనినిశ్వాసములందు నుందు ననుచుం దోనిల్చై సర్వాత్మకుం 
డనపాయస్థితి సూక్ష్మరూపుండయి స్వీయాకారము న్మాటుచున్‌. ॥110॥ 


ఉ. అంతటం జేరవచ్చి దనుజాధివుం డొయ్యన శేషశయ్య శ్రీ 
కాంతునిం గాన కయ్యెడలం గన్గని మూల వడంకుచున్న శ్రీ 
కాంతను భూమినీళలను గన్‌ గొని మీతెరు వేను రాను మీ 
కాంతుని జూపుమన్న నలకామిను లన్న యెజుంగ మంచనన్‌. |111॥ 


చ. యెజుంగక యెందుంబోవు మణి యాభువనంబులయందు డాంగిన 
న్వెజచటివంగం దెచ్చి తెగవ్రేయక పోనె హిరణ్యుండంచుం 
జెచ్చెర నలుమూలలం దుపరిసీమను మంచముక్షిందం జూచి ని 
వ్వెజ వెలివెళ్లెినో యనుచు వెల్వడె నిందును నందు జూడంగన్‌. |112॥ 


సీ, శంఖచక్రంబులు సడలించువారును వైజయంతిని దీసివైచువారు 
గనకాంబరంబులు గడనుంచువారును మకరకుండలములు మాటువారు. 
గరములు రెండు వెన్కకు డాంయవారును గరిమను దెలిచల్వం గప్పువారు 
ధవళాబ్దలో! 'చనద్వయి మూయువారును దమగుడాకేశంబు లిముడువారు( 
తే. గదియవచ్చిన శ్రీవత్సకౌస్తుభములు, నిందిరయు లే దురంబున నిదిగొ జూడు 
మేను విష్ణుండం గానంచు నిందు నందు, జెదరి సారూప్యధరులు దప్పించుకొ, నంగ. ॥ 
113 || 


మ. నగుచుం బట్టణమంతయు న్వెదకి నానాలోకము ల్వారిధు 
ల్నగము ల్నిమ్నగము ల్ఫురంబులు నరణ్యంబు ల్మహద్వీపముల్‌ 
మృగముల్‌ బక్షులు గోగణంబులును భూబిదేవతాయోగిప 
న్నగదేవర్షిగణంబులు న్వెదకి కానన్‌ లేక విభ్రాంతు(డై. ||114॥ 


మ. అనిశంబు న్వెదకంగ సాగితిని బ్రహ్మాండంబులో నేను జూ 
డనిచో టెక్కడం గాన నెట్టియెడం దా డాం౧ న్ముకుందుండు డాం 
గినం గన్పట్టండె భానుపుత్రపురి కేగన్‌ బోవనీ వైరి నొ 
చ్చినమీ(ందం బగ చెల్లునే ( యని మదిం జింతించి నిన్బింతు(డై. ॥|115|॥ 


చ. సనకసనందనాదిమునిచంద్రు లెదుర్కొని త్రోవ “స్వాస్తితే 
దనుజవరేణ్య యన్న విని తాపసులార జనార్దనుండు నొ 
చ్చెను నను గొల్వు. డింకిటను జింతితమిచ్చెద నానతండు వో 
యిన మజీ నీవెకాక యిక నెవ్వరటంచు మునీంద్రు లేగినన్‌. |116॥ 


చ. సకలసుపర్వవేణువుల శాంతశిలీముఖధార ద్రుంచి త 
త్స్రకటితకిర్తి మౌక్తికవితానము దిక్కులనుంచి యిట్టు లా 
త్మకులము వృద్ధిబొందంగ నుదారుభుజబల మొప్పంగా హిర 
ణ్యకశిపుం డేలె' స్వర్గము సురాహితదుర్గము గాంగ నయ్యెడన్‌. |117॥ 


మ. దిగధీశానకిరీటకిలితమణు ల్లెప్పించి జంభాత్మజా 
మృగశాబాక్షికి గిల్కుటందియలు సేయించె నృచిభామినిన్‌ 
దిగువండయ్యెం బదంబు లొత్త నిజపత్నీవారితొద్ధత్యుండై 
పగలంబొందియు సాధ్వు లన్యులను నొవ్వంజూడ రెప్పట్టునన్‌. |118॥ 


సీ. క్రతువులందు “హిరణ్యకశిపవే స్వాహ” యటంచు వేల్తురు సోమయాజులెల్ల 
హవవాదులను “హిరణ్యకశిపుప్రీత్యర్థ” మనుచు సంకల్పింతు రవనిసురలు 
నమ్రుల గని “హిరణ్యకశిపూ రక్షతు త్వా” మని దీవించు దజ్ఞజనము 
“కరుణాలయ హిరణ్యకశిపో ప్రసీదమే” యనుచు. బ్రార్ధించు నానార్థిగణము 
తే. దను భజించిన స్వర్గ పదం బొసంగుం గొలువకుండిన రౌరవములను ద్రోయు 
బ్రహ్మ దీవింప( జనుదెంచు. బ్రత్యహంబు, హరుతెరువు బోడుభిక్షుకుం డగుట నసుర. 
[119 || 


తే. లచ్చి కడకంట వాణి నాల్కను వసింప, గిరిజ జెజిపట్టకుండునే సురవిరోధి 
యర్ధతను వంగనయుం గడ మర్ధతనువు, పురుషుంజై కన్సడ జుగుప్స వొడమె గాక. ॥ 
120|॥ 


సీ. వాన లేదనరాదు వడిం బట్టి తెప్పించి పర్దన్యుం జబుకులపాలు సేయు. 
దలనొప్పి యనరాదు ధరలోన నెవ్వారు బిజీచికట్టించు నశ్వినుల నొకటం 
జిమిడెనం చనరాదు శిఖవట్టి యీడ్సి యగ్నిని నీళ్ళ వైచి త్రిక్కింపంంచు 
నపమృత్యు వనంగరా దాగ్రహవ్యగ్రుంజై శమనుని యుసుజుగాలమున వైచు. 


తే. గడమ కిన్నరగంధర్వఖచరసిద్ధ, సాధ్యపన్నగయక్షనిర్దరులం జిటుకు 
మన్న నడ్డముపట్టించు నసురవిభుండు, చండశాసనుం డగుట నుద్దండుం డగుచు. ॥ 
121] 


సీ. జలకేళిం దేలు నచ్చరనెచ్చెలులతో గగనగంగాతరంగములలోన 
వనవిహారము సల్పు వయసువెల్పులజవరాండ్రతో నందనాభ్యంతరమున 
వాహ్యాలి వెడలు నిర్వంక జేజేలు పావడలూన నుచ్చైశ్రవంబు నెక్కి 
పురవీథి నేతెంచు. దరళాయతాక్షి ముందటనుంచి యైరావతంబుమీంద 
తే. మేరుకైలాసరోహణధారుణీధ్ర, ములను విహరించు గంధర్వజలజముఖులం 
బ్రౌాఢలను గూడి పవుప్పకారూఢు. డగుచు, దితిసుతుండెందు నప్రతిహతనిరూఢి. ॥ 
122 || 


సీ. నారద సుతిం గూర్చనేరవు నీవు తెమ్మని వీణ టింగుటింగునను మీటు 
శిఖి హవిర్భాగ మిచ్చిన మెసంగుచు జప్పనున్నది యనుచు. బై నుమియవచ్చు 
జేరి యాశీర్వదించినసప్తబుషుల గ్రక్కున బల్లకిం బట్టుండనుచుం బదరు 
స్తీలుగా నందజ సృష్టింప రైతి రంచును నుపధాతలం జూచి కెలయు 
త. మణీయు నెమైనం దబ్బిబ్బు మాటలాడు, నంగ మెజుంగక కొల్వుండు 
నసురవిభుండు 
గంధగజగామినీముఖకమలగంధ, మహితగంధోత్తమాపానమత్తు డగుచు. ॥123|॥ 


ఉ. నీచెలువంబు నీసొగసు నీసరసొక్తులు నీవిలాసము 
ల్నీవతురత్వ మింతయిన నిర్ణరభర్తకు నేది యాయెలే 
చూచితి మెందులేదు వెయిచూపులె యెక్కువటంచుం దక్కి దో 
షాచరుమేనుబొంగ వెలచానలు గూడుదు రిచ్చకంబునన్‌. |124॥ 


సీ. ఎచట నెవ్వరు కోర నచటనే వర్షించు: బడుగింజలనె పండు బుడమినిండ 
నంతగా నెండగాయకయుండు భానుండు కళలు వేల్పుల కీయందలంకు శశియు 
రత్నాకరుండు దీరము. జేర్చు రత్నము ల్వలితెమ్మెరలు వచ్చు వలసినపుడుం 


గల్పకాదులు ముజ్జగముల కిష్టములిచ్చు. బాకంబు దప్పంగాం బ్రబలం డగ్ని 

తే. దుష్టమృగబాధ  లపమృత్యుదోషములును, గలుగ వతండేలు 
మూండులోకములలోన 

ధర్మమున గాదు వానిహస్తమున నున్న, ధర్మమునంగాని మేదినీధవవరేణ్య. ॥125॥ 


క. సురథాని యేల రక్కసి, సురథానీలిల నముచిసూదనముఖ్యు 
ల్దరిదా పెళు/గక మేరువు, దరిదాపున గూడి మిగుల దహతహపడుచున్‌. |॥126॥ 


మ. హరి సర్వాత్మక లోకరక్షక రమాధ్యక్షా సరోజాక్ష కా 
తరు లస్మమ్ము దయావిలోకనముల దర్శించి రక్షింపవే 
యరి శిక్షింపవె యంచు నిద్దురయు నాహారంబు లే కెప్పుడు 
న్మాజిపెట్ట న్విని యభ్రరూపహరి యంభోవాహధిరధ్వనిన్‌. |127॥ 


ఉ. నిష్టురమౌ తపం బధికనిష్టితవృత్తి ఘటించి దేవతా 
జ్యేష్టునివల్ల దైత్యపతి శ్రేష్టవరంబులు గాంచి సర్వభూ 
యిష్టమహోగరిస్థు.డయి యెల్లవరిష్థుల మేఘవాహన 
ప్రష్థకనిష్థులం గెలిచి బాధలం బెట్టు లఘిష్టబుద్ధియై. |॥128॥ 


చ. ఎజుంగుదు నైన వాని హరియించుటకున్‌ సమయంబుగాదు ముం 
దటి నింక నాకు భక్తుడని నందను బాధల బెట్టినప్పుడే 
నజిముజీ దైత్యవల్లభుని నంతకుం జేర్చెద నిక్క మింతలో 
వెజివకు(డన్న వెడ్క వినువీథికి మ్రైక్కుచుం బోయి రంతటన్‌. ॥129॥ 


సీ. ప్రత్యర్థిసురరాజ భయములతో గూడం దళుకులేంజెక్కులు పలుచబారె 
మనుజాశనీముఖ మలినసూచకములై కుచచూచుకంబులం గూడె నల్పు 
వనజాక్షి భక్తివృద్ధినిదర్శనంబయి యనవరతంబు మధ్యంబు బలిసె 
ఖలకృత్యములు మందగతిం గాంచుననురీతి సమదేభయానంబు జడనువడియె. 
తే. బతి హరిద్వేషి యితని సంగతి గొణింత, యనుక్రమంబున రతివాంఛ యలంతి 
యయె 
గర్భతేటిం బనంగ నంగంబు మెజసె, దివ్యదౌహృదవతికి దైతేయసతికి. |130॥ 


తే. ఆగమపురాణములు విను ననుదినంబు, నంబుజోదరు భావించు నాత్మలోనం 
బ్రాణసఖులకు ధర్మమార్గములు దెలుపు, జలజలోచన యాపన్నసత్తయగుట. ॥ 
131|| 


క్‌, ప్రొద్దులనెల నంతట న, మ్ముద్దియ యనవద్యలగ్నమున మేనిజిగిం 
బ్రొద్దులనెల గెలువంగనగు, ముద్దుకుమారకునిం గనియె మోదము మీన్‌. ||132॥ 


తే. తనయలాభంబునకుం బ్రమోదంబు. గాంచి, కనకకశిపవుం డొసంగెను గనకకశిపు 
ముఖ్యవస్తులు భూదేవముఖ్యులకును, జెజలు విడిపించె జేజేలచిగురుంబోండ్ల. ॥ 
133॥ 


క. జనకుని తొలుతటిపుణ్యం, బున వరసుతుం డదవుగనుక పూర్వపుజన్మం 
బున హరి గొలిచిన పుణ్యమె, తనయుండై పుట్టె నపుడు దైత్యేంద్రునకున. |॥134॥ 


తే. అటులుం గాకున్నం బ్రభవించునవుడె జ్ఞాన, భక్తివైరాగ్యములతోడం బ్రభవ మొందు 


బాలకుల వింటిమే భూమిపాలతిలక, చెప్పం జిత్రంబు ప్రహ్హాదు చిత్తశుద్ధి. ॥|135॥ 


తే. ఎందు విందునొ గోవిందనింద దైత్య, మందిరమునందు ననుశంక డెందమంద 
రెండుచేతుల గట్టిగా రెండుచెవులు, మూసికొని పుట్టె దైతేయముఖ్యసుతుండు. ॥ 
136 | 


మ. జననీగర్భసముద్భవంబయిన విజ్ఞానంబు దీపంబురీ 
తిని శూర్చానిలసంగతిం బొలియు 11]నెందే జీవలోకవ్రజం 
బునకుం దైత్యకుమారు జ్ఞాన మటులం బో కెంతయున్‌ రూఢమౌ 
టను దావానలలీల మించె నరిషడ్వర్గాటవుల్‌ మ్రగ్గంగన్‌. ॥137॥ 


తే. అంధకారనిరాకరణాభిరామ, కిరణములతోడ నుదయించు నరుణుకరణిం 
బ్రశ్రితాజ్ఞానహరణకారణము లైన, యమలగుణములతో బుట్టె నసురసుతుండు. ॥ 
138] 


మ. భళిరా నేండు వ ప్రసంగసంగతులచేం బ్రహ్హాదుం గీర్తింపంగా 
గలిగెన్‌ జిహ్వ పవిత్ర మయ్యె విను వక్కాణింతుం దదా ద్భాల్యచే 
ష్టలు భక్తి న్వినువారి కందజటిీకి విజ్ఞానంబు వైరాగ్యము 
జలజాతేక్షణుభక్తియుం గలుగు నాశ్చర్యంబుగా bre ॥139॥ 


తే. డోలికాకేళి సల్పెడువేళ నుపరి, భాగమణిగుచ్చమునను దీపంబునందు 
దృష్టి నిల్బ్వండు హృదయదేదీప్యమాన, పరమహంసత్వమును మదిం బదిల మగుట. ॥ 
140|| 


ఉ. పూని కడానిడోలికను బొత్తులలో బవళించియున్‌ హరి 
ధ్యానపరాయణుండు ప్రమదాశ్రులు పూనంగం జూచి నెచ్చెలు 
లేనియమోవిపై నగవుదేరెడు గం దడియంట నేల యెం 
తేనియు విస్మయంబని గణింతురు కాంతురు మాటిమాటికిన్‌. |141॥ 


క. పొత్తులలో బవళించిన, యత్తణీనూరుపులు నిలువ నంతర్హృష్టిం 
జిత్తము హరి హత్తించిన, యుత్తము( గను(గొన్న దాదు లుంకుదురు మదిన్‌. ||142॥| 


తే. అమ్మ బువ్వం బెట్టు మనం డొకనాండైనం గన్నతల్లి పైడిగిన్నెలోనం 
బాలు నన్న మెడిన బత్తితో గృష్టార్పి, తంబుచేసి : మెసవు దైత్యసుతండు. |143॥ 


క. రారా ననుః గనుతండ్రీ, రారా నాముద్దులయ్య రారా యనుచుం 
గూరిమిని దల్లి పిలిచినం జేరంగాంబోడు విష్ణుచింతాపరుండై. ॥144॥ 


తే. జననితో నుండి యిదిగొ నాస్వామి వచ్చె, ననుచు డిగ్గన లేచి సాష్టాంగ మెజంగి 
దేవ రక్షింపు మంచు నుతించువాండు, గొన మొనరించు నేడుచుం 'గానకున్న 145 ॥ 


మ. జనకుం డయ్యలు విద్దె మేది యనం గృష్టా రామ గోవిందయం 
చు నటించుం గరతాళవైఖరులతో య. ల్త్రోయం జ 
క్కనిలేంజెక్కుల మద్దికాయలరుచుల్‌ గన్పట్ట బాలేందు బో 
లినఫాలంబున రావీరేక గదలన్‌ లీలావిలాసంబులన్‌. ॥146॥ 


వ. ఇవ్విధంబున దినదినప్రవర్ధమానదాన వాహితపదారవిందానూనధ్యానామృ 
తపానంబున దరీదృశ్యమానప్రపంచ మంతయు మజచి విదళితదేహాభిమానుం 
డగుచు నున్మత్తుని తెజంగున స్వేచ్చాలబ్ధాశనాచ్చాదనుం డగుచు నితరకృ 
త్యంబు లుడిగి యాతాయత్తచిత్తంబున నవధూతవృత్తిని వర్తిల్లుపుత్రకునిం 
గని తదీయజనకుండగు కనకకశిపుండు చింతాక్రాంతుం డగుచు శుక్రకుమారు 
లగు చండామార్కులం బిలిపించి యిట్లనియె. 147 |॥ 


క. మునిపుత్రులార నాతన, యునిం గంటిరె వీని కేమి యున్మాదంబో 
ఘనమగు భూతము పట్టెనొ, వినిపింవుండు వీనిమహిమ వింత యటన్నన్‌. 148 ॥ 


క. దానవనాయక చదివిన, గాని వివేకంబు రాదు గావున మేమే 
వీని. జదివించి మతిగల, వానిం జేసెద మటంచు వారు దదాజ్ఞన్‌. |149॥ 


వ. ఒక్కసుముహూర్తంబున దైతేయతనూజాతుని మంగళస్నాతునిం గలధౌత 
పరిధానసమేతునిం గలధెతరమణీయమణిభూషణాన్వితునిం గావించి యనే 
కశత సహస్రదైత్యదానవరక్షో౭ సురకుమారవర్గంబుతో బహువిధతూర్య 
ఘోషంబులుం బోరుకలంగ రత్నఖచితకనకమండపాభ్యంతరంబున సకలసురా 
సురబలకలకలంబులు సెలంగ విఘ్నేశ్వరపూజామహోత్సవం బొనరించి. |150॥ 


ఆ. మౌనిపుత్రు “లోన్నమశ్శివాయొ యటంచు, బసిండిపళ్లెరమునం బొసంగ వ్రాసి 
యుచ్చరించుమనిన “నం నమోనారాయ, ణాయ” యనియె దైత్యనందనుండు. ॥ 
151|| 


క. అనిన న్మణశీయుం జదివిం, చినయట్లనె చదువ లెస్స శిక్షింపక చె 
ప్పినరీతి( జదువండని గృహ, మునకుం దొడ్తెచ్చి శుక్రపుత్రకు లచటన్‌. |152॥ 


క. చదివించిరి మునుపటివలెం జదివిన మాజాడ నీకు: జనునే మాతో 
నిది యేమి యనిన మాధవ, పదభక్తుం డనియె మిగుల(బ్రావీణ్యమునన్‌. |153॥ 


ఆ. అజహరాదిసేవ్యుం డభిలలోకేశ్వరు, డచ్యుతుండు గలుగ నన్యదేవ 
భజన మేల యనుచుం బలికితి మీతోడ, మాజుపలుక నేను మౌనులార. |154॥ 


మ. అనిన న్నీ కిది బుద్ధిగాదు దనుజేంద్రారాతి వర్ణింపంగాం 
జనునే యీచదు విరతయైన వినిన న్పైరించునేం నేడు నీ 
జనకుం డాహరిం జెప్పునంచు శ్రుతులు న్నాస్తంబులు [2]న్లాల్పంగాం 
గనవే మానుము వైరిపక్ష మిది యింకన్‌ దైత్యరాజార్భకా. ॥155॥ 


క. అనుచు బుద్ధులు సెప్పుచు నహరహంబు, నీతిశాస్త్రంబు లెజింగింప నీరజాక్ష 
చరణవిన్యస్తచిత్తుండై చదివె జ్ఞాని, కర్మ మొనరించుగతి ఫలాకాంక్ష లేక. ॥156॥ 


తే. దానవేశ్వరుం డొకనాండు తనయుచదువు, వినవలయునంచు రప్పించి వినతుండైన 
వాని నక్కునం జేర్చి భావంబు సెలంగం గనకపీఠిక నుంచి యి ట్లనుచుం బల్కె. |157॥ 


తే. నీవు చదివినచదువులో నికరమైన, పద్యమొక్కటి చదివి యేర్పాటు గాంగ 
నర్ధ మెటి(గింవుమనిన( బ్రహ్హాదు. డనియెం దండ్రి వినిపింతు వినుము చిత్తంబు 
నిలిపి. |158॥ 


క. కడివెండుపెరుంగుం జిలికి ప, ట్టైడునవనీతంబు గాంచు రీవిని నేనె 
క్కుడు వేదశాస్తములలో బడసితి నొకసార మసురపాలక వినుమీ. 159 ॥ 


క. అన సార మెయి(గ నేర్చితె, తనయా యని చుంచుదువ్వి తద్దయుః బ్రేమం 
బున నేదీ సారాంశము, వినిపింపు మటన్న దైత్యవిభునకు ననియెన్‌. 160 ॥ 


క. శారీరకాంతివిజితమ, సారము భక్తావనైకచాతుర్యదయా 
సారము ఖిలభీకరభుజ, సారము హరితత్త్వ మొకటి సారము తండ్రీ. |161॥ 


మ. చలపర్ణాంచలచంచలంబయిన సంసారంబు సారంబుగాం 
దలపంజాలనితప్పు సేయుటను గాంతాపుత్రసంమోహశ్ళం 
ఖలికాద్వంద్వనిబద్ధులై గహమహాకారానిరోధాప్లినా 
కులులౌవారు హరీ'యటంచు విభు నాక్రోశింప మోక్షం బగున్‌. |162॥ 


సీ, అనుమాట చెవినాట నాగ్రహవ్యరగ్రు(డై యసురనాయకుండు శుక్రాత్ముజులను 
గనుంగొని యాచార్యతనయు అంచును మిము. జాల నెమ్మది నమ్మి బాలకునకు 
నీతిశాస్తము దెల్పి నిపుణునిం గావింపుం డని వేండుకొనిన మే రటులు సేయు 
వారమిచును నాకుమారుం దోడ్కొనిపోయి ప్రతిపక్షనుతులైన ప్రల్లదములు 
తే. గబిపితిరె యంచు మిగుల మౌర్ల ంబుతోడ, నసిజరీలనదూసీ దైత్యాధినేత 
బ్రాహ్మణుల వ్రేయ(బూన( జేపట్టి పట్టి, దిట్టతన ముట్టిపడ నిట్లు దెలిపె నపుడు. ॥ 
163 || 


తే. ఎవ్వండు వసించు జనములహృదయతటుల, నట్టివిష్ణుండు శిక్షకు, డఖిలమునకు 
నసురనాయక యాపరమాత్మ దక్క, నెవ్వ రెవ్వరిచే సాధ్యు లెన్న ననిన. |॥164॥ 


తే. జగదధీశుండ నైన నాసమ్ముఖమున, వేటి యొక్కని విష్ణుండు విష్ణు, డనుచు 
మాటిమాటికి. దెలిపెద వోటలేక, విష్ణుం డన నెవ్వం డోరి వివేకహీన. |165॥ 


తే. అరయ నెవ్వడు చిద్రూపు( డగుచు వెలయు, జగము లెవ్వనిచేం గల్లు సంతతంబు 
విశ్వ మెవ్వనిరూపమై వెలయుచుండు, నతడు విష్ణుండు పరమేశుం డతడు తండ్రి. 
॥166|॥ 


క. ఓరీ శరీర మొల్లవొ, యేరా పరమేశ్వరుండు నేనుండంగ నె 
వ్వారిం బరమేశ్వరుం డని, సారెకు బలికెదవు బుద్ధి సాలదొ నీకున్‌. 167 ॥ 


తే. ప్రజలకును నీకు నాకును బ్రహ్మమైన, యట్టి విష్ణుండు పరమేశు( డతండె ధాత 
యాతండె విధాత యూరకె యలుగనేల, సుప్రసన్నుడ వగుము రక్షోవరేణ్య. ॥168॥ 


క. అతిపాపాత్ముం డెవ్వండొ, మతిహినుండైన వీని మది నెలకొనియెన్‌ 
సతతం బటుగావున నీ, గతి దుర్భాషలు వచింప( గడె న్చెలుచన్‌. ॥169॥ 


తే. అయ్య వినవయ్య నాహృదయంబునందె, కాదు నీయందు సకలలోకములయందు 
నుండి విష్ణుండు నయ్యె ప్రయోజనములు, దాన గావించు నెపుడు స్వతంత్రుం డగుట. 
॥170॥ 


క. అనం బండ్లు గీంటి రోషం, బునం గన్నెజ చేసి పలలభోజనుడు శన 


స్తనయుల కొప్పించెం దన, యుని శిక్ష యొనర్చ వారియొద్ద నతండున్‌. ||171॥ 


తే. మజీయుం గొన్నాళ్లు చదివిన మనుజభోజి, మజలం బిలిపించి యెయ్యది మంచిపద్య 
మొకటి వినిపింపుమనిన లోకోత్తరుండు, దెలిపె నిటులని పలుకులం దేనెలొలుక. ॥ 
172|| 


తే. తలప నెవ్వనివలనం బ్రధానపురుషు, లైరి యెవ్వనివలన( జరాచరంబు 
గలిగె సర్వనిదానమై వెలయు నెవ్వం డట్టివిష్టువు సుప్రసన్నాత్ముం డగును. |173॥ 


సీ. తుదం గెంపుచాయలు దొరయని ధవళాబ్దదళముల గేరు నేత్రములతీరు 
గరుడపచ్చవిజాతిగా యంచు నిరసించి మణియంగంజాలు నెమ్మేనిడాలు 
కనుబింబమున( బద్మకన్యకన్యాయుక్తి. బ్రకటించు నీటిమానికముమించు 
దనునీలభూధరంబునకు. గైరికదీప్తి గలుగంజూపట్టు బంగారుపట్టు 
తే. పాలితాంభశ్చరాదన భద్రకుంజ, రోరుకర సూచనాచారు లూరువులును 
బ్రబల నామానసంబునం బ్రతిఫలించు, శ్రీమనోహరు. డెపుడు రక్షించుంగాత. |॥|174॥ 


మ. అనిన న్ఫగ్గున మండి దైత్యపతి యాహా యోరి నే నెంత చె 
ప్పిన నీమార్గము మానవైతి విశ నీబింకం బడంగింతు నే 
నినుం బో నిత్తునె యంచు దైత్యభటుల న్వీక్షించి పుత్రుం డటం 
చును గొంచించక వీని నంచు డిపుడంచు న్ముద్ర వాలించినన్‌. |175॥ 


శా. ఓహోహో! యిది యేమి యంచు సభలో నున్నట్టిదైత్యాధిపు 
ల్లాహాకారమునం గలంగుచును దైత్యస్వామి నెం డక్కటా 
మోహం బించుక లేక పుత్రు నెటుల న్నొత్తించం బంచె న్పితృ 
ద్రోహం బేటికి జేసె వీడని దురుక్తు ల్వల్కుచుం జూడంగన్‌. |॥176॥ 


తే. ఊడిగంబులు గావించుచున్న సురలు, విష్ణుభక్తున కిటువంటి వెత ఘటిల్లె 
ననుచు గన్నీరు [3]నించుచు నవనతాస్యు, లగుచు నుండిరి యౌను గాదనంగ లేక. ॥ 
177|| 


శా. ఆవార్త ల్విని గుండె భగ్గురన మూర్భాక్రాంతయై తల్లి శో 
కావేశంబున హాకుమారక మహోదారా శుభాకారకా 
నీ వీపాటున కోర్టువే యనుచు నెంతేం దా విలాపింపం ద 
ద్రావం బంతిపురంబు నిండికొనె నంతం దైత్యు లత్యుద్ధతిన్‌. ॥|178॥ 


తే. పరశు తోమరముద్దరప్రాసభిండి, వాలశూలాదిసాధనాభీలు లగుచు 
వేలసంఖ్యలు పొడువరా వెజిపులేక, నిట్లనుచు( బల్కె నాదానవెంద్రసుతుండు. ॥ 
179 || 


క. మీయెడ నాయెడ మీచే, నాయుధములయందు నిందిరాధిపు( డెపుడుం 
బాయం డటుగావున మీ, యాయుధములు నన్ను నొపవని పల్కుటయున్‌. |॥180॥ 


సీ. అడిదంబు జలిపించి మెడమీద వైచిన నది ఖణిల్లనుచు రెండయ్యె నపుడు 
శూలంబు దిగిచి వక్షోవీథి బొడిచిన ముమ్మొన లొక్కట మురిసిపడియె 
గదచేతి నొక్కం డంగంబు బిట్టుగ మోద దుత్తుమురయ్యె దోడ్డోడ నదియు 
సింగాణికోలలు చేదినం దజిచుగా నవియెల్ల విఫలంబు లగుచుం బడియె |181॥ 


తే. మజీయు నేయాయుధంబుల మనుజభుజులు, నొప్పి గావింపంజూచిన నొవ్వం 
డయ్యెం 
గజణకుసానలం గెంపుగాంలంగడాని, చికిలి యగురీతి మెజసె బాలకునిమేను. 182 |॥ 


తే. దనుజనాయకుం డంత నందనునిం గాంచి, బాల యీలీల నూరకె జాలి: జెంద 
నేల యింకనైన హరి యంచు నెంచుకున్న నభయ మిచ్చెదనన్న( బ్రవ్లాదుం డనియె. ॥ 
182 || 


క. తనపేరు దలంచినంతనె, జననాదిభయంబు లుడుపంజాలినహరి నా 
మనమున నుండగ దండ్రి, ననుం జెందునె యాభయం బనాథునిభంగిన్‌. ||183॥|| 


క. నావుడు విని యింకను నీ, కావర మడంగదె యటంచు ఘనరోషమునన్‌ 
దేవారి తక్షకాదుల, రావించి కుమారునిం గజవం బనుచుటయున్‌. ||184॥ 


మ. నిజదంష్ట్రాగ్ని ౫ సమేధమానవిషవహ్నిజ్వాలికామాలికల్‌ 
త్రిజగద్దాహము సేయంగాం గదిసి దైతేయార్చకుం బాదముల్‌ 
భుజము ల్ప్రక్కలు బిక్కలుం గజచె నాభోగేంద్రమ్ము ల్నల్లడన్‌ 
భుజగారాతిహయస్మృతి న్మజచె మేనుం బాలుం డప్లదేమై. 185 ॥ 


క. అణిముఖిం దొమ్మిదికోటులు, నజువది వేలైన తక్షకాదిమహాహు 
ల్కజికుంగోజిల విషములు, దొజుగంగ నిరీతిం గజిచి తూలుచు నంతన్‌. |186॥ 


క. పడగలగలరత్నంబులు, గడంబడ నొడ లుడుక దంష్ట్రకలు పొడిపొడి గాం 
గడుబాములకున్‌ లోనై, గడుసరిపాములు దొలంగం గడురోషమునన్‌. |187॥ 


మ. దనుజాధీశుండు పంప నంతటను దిగ్గంతావలేంద్రంబులం 
గొని డీకొల్పిన దద్దజంబులు మదోద్వేగంబునన్‌ దైత్యపు 
త్రుని దుండంబులం జుట్టి రాందిగిచి తోడ్తో ధాత్రిపై వైచి త 
ద్దనవక్షున్థలి గ్రుమ్ముచో విజిగె దంతంబు ల్విచిత్రంబుగన్‌. ॥188॥ 


మ. అంత న్బాలు(డు దండ్రి జూచి దనుజేంద్రాధ్యక్ష కంటే శచి 
కాంతస్ఫారకఠోరవజ్రతులితాకారంబులౌ సర్వది 
గ్దంతీంద్రంబుల దంతము ల్విజీగె మద్వక్షంబునం దిట్టి య 
త్యంతాంగద్రఢిమన్‌ హరిస్మరణమాహత్మ్యంబుగా నెన్నుమీ. |189॥ 


మ. అనినం బాలక యేల ప్రీలెదవు పోరా యెంత నీసత్వమం 
చును దిగ్గంతులం దియ్యగా బనిచి రక్షోవీరులన్‌ హెచ్చుగా 
ననలంబుం దరికొల్పుమంచుం బవమానా వీని శోషింపు మీ 
వని పంపం దనుజాత్మజుండు శుచియం ధారూఢు(డై యిట్లనున్‌. ॥190॥ 


సీ, ర్రీమించు గ్రొమ్మావిచిగురుగుంపులు నలుగడం దోరణంబులు గట్టినట్లు 
నిండుపున్నమనాంటినెల విచ్చుచెంగల్వవిరుం మేల్కట్లు గావించినట్లు 
బాలభానుప్రభం బ్రహసించు నరుణాబ్దపత్తము ల్పణజువుగాం బజచినట్లు 
తావి గల్గిన బంధుజివప్రసూనము ల్సేసగోం బై బెని వర్షించినట్లు 
తే. చల్లంగాం దోచుచున్నది సకలదిశలం బీనపవమానజాజ్వల్యమానదహన 
కిలజాలంబు లౌక్యంబు గీలు కొల్పి, తాప మొనరింప దింతైన దానవేంద్ర. |॥191॥ 


వ. అనినం దదీయవచనరచనాదోహదధూమస్తోమపోషితరోషదాడిమీతరు 
పరిపక్వప్రసవపత్రనిదర్శదర్శనారుణ్యంబున బాలుం గనుంగొనుచున్న దను 
జపాలు న్విలోకించి భృగునందను లమందమృదుమధురసల్లాపంబుల సంస్తుతిం 
చుచు నిట్టనిరి. ||192॥ 


ఉ. ఏమిటి కింతకోప మనురేశ్వర నీసుతుం డింతెకాని వీం 
డేమి పరుండె మున్నె ఫలియించెం గదా మిషయేల దేవసం 
గ్రామమునందె యింక నిట గారణ మేమి శమింపంజేయుమీ 
సామవచోవిశేషముల సాధు నొనర్హుము బాలు నిత్తణీన్‌. | 193॥ 


క. నానోపాయంబుల నీ, సూనునకుం బుద్ధి సెప్పి చూచెద మటుగా 
దేని హరింతుము మాహో, మానలమున౦ గృత్య దెచ్చి యద్భుతలీలన్‌. ॥194॥ 


క. అని కనకకశిపుననుమత, మున బాలునిం దోడుకొనుచు( బోయిరి గేహం 
బునకు శుక్రకుమారులు, నెనరున దద్గేహమునను నెలకొని యతండున్‌. |॥195॥ 


క. గురువులు సెప్పినరీతి, నిరతము బఠియించు రాజనీతిని మణియా 
గురువులు లేనియెడ న్నా, లురకు న్లరిభక్తి వత్సలుండై తెలుపున్‌. ॥196॥ 


తే. గురువు సెప్పినచదువెల్లం గుటిల మనుచు, నెల్లసంసారమును దుఃఖహేతు వనుచు 
విష్ణుండే సేవ్యుం డంచును వివిధగతులం దెలిపి లోజేసికొనియె బాలురను దనకు. ॥ 
197 || 


తే. ఇటుల బాలుర బోధించు టెజీ6గిం గురుడు, దనకు జెప్పిన విబుధారి గినుకతోడం 
దనదుపట్టికి విషమిడుం డనంగ వారు, నన్నపానంబులను హాలహలము నిడిరి. ॥ 
198 || 


ఉ. శ్రీమదనంత యంచు నభిషిక్తము సేసి విషాన్న మెల్ల నెం 
తేముద మొప్పంగా మెసవె ధీరుండు దైత్యకుమారుం డట్టిచో 
నేమివికారముం బొరయ. డెప్పటికన్నను దృష్తి, గాంచె ను 
ద్దామహలాహలం బుదరధామమున న్వసియించె నత్తటీన్‌. |199॥ 


ఉ. ఆమహిమంబు సూచి దనుజాధిపుం డెంతయు భితచిత్తుండై 
తామస మేల యింకిటను దైత్యపురోహితులార వీని కిం 
కేమిట బుద్ధిరాదు సృజియింపుండు కృత్తినటంచు బంపనా 
భూమినుధాశను ల్మణీయు బుద్దులు చెప్పుచు జేరి బాలకున్‌. ॥200॥ 


మ. అతిముఖ్యంబు భవత్కులంబు జనకుండన్నం ద్రిలోకేశ్వరుం 
డతులైశ్వర్యము వేటి తెల్పవల దేలా విష్ణు సేవింపంగాం 
బితృసంసేవ సమస్తలోకపతివై పెంపొందరాదే మహా 
క్రతువు ల్సేసి జను ల్భజింపం గనవే క్రవ్యాదచూడామణీ. ॥201॥ 


మ. అనినం దైత్యసుతుండు భూమిసురులారా వంశము న్ముఖ్యమౌ 
జనకుండుం బతి మూండులోకములకున్‌ క్షాదేవత ల్లొల్తు రే 
నును సేవించెద గౌరవంబున ననంతుం గొల్వవద్దన్న మా 
నను నాకుం బురుషార్ధదాయకుడు శ్రీనారాయణుం డెమ్మెయిన్‌. |202॥ 


చ. అనవుండు శుక్రపుత్రులు దురాగ్రహమెచ్చంగ నోరి దుర్శతీ 
యనలభయంబు మాని దనుజాధివు వేడుక నిన్ను. దెచ్చి యే 
యనువున బుద్ధి చెప్పిన నహంకృతిచే విననొల్ల వింక నో 
ర్చిన దనుజేశ్వరుం డలుగుం గృత్తి సృజించెద మన్న నవ్వుచున్‌. |॥203॥ 


క. మీ రెవ్వరు రక్షింపంగ, మీ రెవ్వరు శిక్ష సేయ మిమ్మును నన్నుం 
గారుణ్యంబున బ్రోవంగ, శ్రీరమణుం డున్నవాండు చింతిల నేలా. |204॥ 


తే. అనినం బ్రహ్హాదుం జూచి బ్రాహ్మణులు మాకు, బుద్ధి చెప్పంగ వచ్చితి ప్రోడ యనుచు 
నలిగి యభిచారహోమంబు లాచరింపం గృత్య జనియించిె హరణకకృత్య యగుచు. || 
205|| 


సీ, విరియంబోసిననల్లవెండ్రుక ల్మొగులులో గిరిగొను మెజుంగుందింగెల ఘటింప 
మద్యపానవిఘూర్లమానలోచనములు వినువీథి నంగారవృష్టి గురియ 
నాజానులంబివక్షోజతాడనములం గులభూధరంబులు గూలణుడంగం 
జరణఘట్టనముల సైరింపంగాలేక మొగ్గ శేషునితోడ దిగ్గజములు 
తే. కహకహార్భటి బ్రహ్మాజ్ఞకటము పగుల, నోట నిప్పులు గ్రక్కుచు సాటిలేని 
యుదుటు మీజంగం బ్రహ్లాదు హుంకరించి, లావు చేబూని చేతిశూలమున వైచె. || 
206 || 


క, వైచిన నదియును నిఖిలా, రాచక్రము గాంగం దాశి చక్రిసమేతం 
బౌదిన్నివానిహృదయము, పైచర్మము దూజలేక భగ్నం బయ్యెన్‌. |॥207॥ 


తే. అది విలోకించి కృత్తి భీతాత్మ యగుచు, గెరలి హరిభక్తుపైం బ్రయోగింపం దగునె 
పాపులార యటంచు నాబ్రాహ్మణులను, దవిలి తపియింపుచును. మ్రింగం 
దజిమికొనంగ. |॥208॥ 


క. వెజిపింపంబోయి వెజచిన, తెజిగున దందహ్యమానదేహు లగుచుం జె 
చ్చెర( బరువిడు విప్రుల ముం, దజం గని బ్రహ్లాదు( డపుడు దయదైవారన్‌. ||209|| 


మ. గరళాహీంద్రగజాగ్నివాహములచేం గారింపంగా వచ్చున 
ప్పరుల నైతిని గాంతునేని త్రిజగత్సాలుండ ఏవైన నో 
హరి సర్వాత్మక విశ్వరూప పరమాత్మా వీరి రక్షింపవే 
త్వరగా నంచు నుతింప గృత్తి సనె నంత న్ఫూసురు ల్వేడుకన్‌. ॥210॥ 


తే. అర్భకునిం జేరి యప్రతిహతబలంబు, నతులితైశ్వర్యపుత్రపౌత్రాభివృద్ధి 
ప్రబల వర్ధిల్లు నీవల్ల బ్రతికినార, మనుచు దీవించి పొగడుచు నవనిసురులు. ॥211॥ 


మ. చని యాకృత్తివిధానముం దెలుప నాశ్చర్యంబుతో నప్పుడే 
తనయు న్చిల్వంగనంపి దైత్యపతి పుత్రా యిట్టిమాహాత్మ్య మెం 
దును గాన న్మజీ నీకు గల్గుటకు మందో మంత్రమో తెల్పుమా 
యనం బ్రహాదు(డు దండ్రితో ననియె నయ్యా లేదనం జెల్లునే. ॥212 |॥ 


సీ. తాపత్రయాగ్నిసంస్తంభనం బశ్రాంతమదవదంతశ్శత్రుమారణంబు 
కమనీయగుణగణాకర్షణం బాజన్మసంచి తదుష్కృతోచ్చాటనంబు 
సజ్ఞనవశ్య మజ్ఞానభూతనివారణము దుర్విషయవిషనాశనంబు 


దుఃఖశోషణము సంతోషవృద్ధికరంబు ముక్తికాంతామణిమోహఘుటిక 


తే. మొక్కమంత్రంబు నదియును నొకటి రెండె, యక్షరములు పురశ్చరణాదిబహుళ 
యత్నములు లేక ఫలియించు నట్టిదెట్టి, దనిన శ్రీహరియను నామ మసురనాథ. ॥ 
213|| 


తే. జెషధంబున నొకవింత యౌషధంబు, భక్తితులసీదలంబు శ్రీభర్తపాద 
తీర్థమును బానముగం జేసి దినము సేవ, సేయుదును భవరోగము ల్లీర్లమంద. ॥ 
214 || 


మ. అని పల్క నృతయోజనోన్నతమహాహర్శ్య్యాగ్రసంస్థాయియౌ 
దనుజుం డచ్చటనుండి వుత్రకుని గ్రిందంద్రి [చినన్‌ "శ్రీహరీ 
యనుచున్‌ వ్రాలెడి విష్ణుభక్తుని రయంబార న్మహికాంత మె 
త్తనిహస్తంబులు సాచి యెత్తి వెజిగందం జూచువా రయ్యెడన్‌. ॥215|॥ 


క. అందున. గందనినందను, చందము గని దైత్యవరుండు శంబరుం బనుపన్‌ 
బృందారకసందోహా, మందభయప్రదములైన మాయలు వన్నెన్‌. |॥|216॥ 


సీ. వీరదానవకోటి విచ్చుకత్తులతోడం బొడుపొడుపొడుమంచుం బొదివికొనినం 
గల్పాంతదీర్ణనిర్ణాతసంఘంబులు ఫెళ ఫెళఫెళమంచుం బెటిలిపడిన 
నభ్రంకషంబులే యంభోధివీచికల్‌ ఘళఘళఘళమంచుం గప్పుకొనిన 
శాకీనీభూతపిశాచబేతాళము ల్కహకహకహమంచు( గదురుకొనిన 


తే. మజీయుం గోటులసంఖ్యలౌ మాయ లెన్ని గనిన వెఖువక హరిహరి యనుచునుండె 
బాలుం డప్పుడు శ్రీహరి వంప చక్ర, కమలపతి వచ్చి మాయాంధకార మణంచె. ॥217॥ 


మ. మాయలు మాయమైన గని మాయురె యంచును శోషకాఖ్యమౌ 
వాయువు నంపంగా 'దితిజవల్లభుం డత్తణీ శోషకంబు ద 
త్యాయము సొచ్చి శైత్యమును గాఢతరోష్టము స సూప నెమ్మదిం 
బాయని చక్తి తత్తవనహారణ జేసెను బాలుం డత్తజీన్‌. |218॥ 


తే. ఎన్నిబాధలు పెట్టిన నన్నిబాధ, లచ్యుతస్మృతిచేతనే యపనయించి 
గురుగ్భహంబున" నెప్పటికరణి నీతి, శాస్తమంతయుం జదువ నాచార్యసుతుండు. ॥ 
219] 


చ. ప్రమదము మీటి( దజ్జనకుపజ్జకుం దోడ్కొనిపోయి దానవో 
త్తమ మతిశాలియై చదివె దైత్యగురూదితనీతులెల్ల నీ 
కొమరు( డటంచుం దెల్ప నయకోవిద రమ్మని చేర(బిల్చి యం 
కముపయి నుంచి నీతి వినంగావలెం దెల్పు మటన్న నిట్లనున్‌. |॥220॥ 


చ. చదివితి నీతి యందు నొకసారము లే దది యప్రయోజనం 
బది యెటులన్నం దెల్పెద హితాహితభేదము దెల్పునందు నీ 
హృదయమునందు నాదు మది నెల్లరయందు ముకుందుం డుండంగా 
సదమలనీతి నెవ్వ రిశ శత్రులు మిత్రులు దైత్యవల్లభా. ॥221॥ 


మ. ఇది వ్యామోహకశాస్త్ర మిందుల ఫలం బేమున్న దీనీతిసం 


పదకు న్లేతువు గాదు పూర్వజననప్రారబ్దకర్మంపుసం 
పదకు న్గారణ మెన్న నీతిపరుం డాపన్నుండుగా మూర్ణసం 
పదల న్మీంచంగం గాంచవే తెలియదే ప్రత్యక్ష మెవ్వారికీన్‌. ॥222॥ 


సీ. కామితార్థము లిచ్చు కల్మి గల్లిననేమి దండిశాత్రవులు పై నుండిరేని 
దండిశాత్రవకోటి తలలు మెట్టిననేమి భోగపాటవము మైం బొదలకున్న 
భోగపాటవము మైం బొదలియుండిననేమి దేహ మాకల్పంబు దృఢముగామి 
దేహ మాకల్పంబు దృఢమైన దానేమి కల్పాంతరమున భంగంబు గనుట 
తే. తలప నివి దుర్లభంబులు గలిగెనేని, యప్రయోజన మాసించి యలయ నేల 
శాశ్వతానందపదకాంక్ష సంతతంబు, హరిని గొల్బుట మేలు దైత్యాధినాథ. ॥223॥ 


మ. అన దంతావళబృంహితంబు విని శైలాగ్రంబుపైనుండి పై 
కొనుసింగంబుతెజంగు దోప బరుషక్రోధానలాభీలలో 
చనుండై దిగ్గున గద్దె డిగ్గి సుతువక్షపీఠి దన్నెం బదం 
బున దైత్యేంద్రుండు విప్రజిత్తిమొద లౌ మూర్ధు ల్విలోకింపంగన్‌. |॥224॥ 


తే. తన్ని యంతటం బోక యద్దానవెంద్రుం డాగ్రహానలశిఖలచే నఖిలలోక 
దాహ మొనరించురీతి నుదగ్రుం డగుచుం బలికె నిట్లని భీషణభాషణముల. |225॥ 


ఆ. ఓయి విప్రజిత్తి యోయి విధుంతుద, బాలు నాగపాశబద్ధుం జేసి 
కడలి వైచిరండు గాకున్న వీని మ, తంబె యనుసరించు దైత్యకులము. ||226|| 


క. అని పంప నిలింపాహితు, లనుకంప యొకింతలేక యాప్రహ్లాదు 
న్లననాగపాశబద్ధుని, నొనరిచి గ్రాహోగ్రమౌ మహోదధి వైవన్‌. ॥227॥ 


మ. దితిజాధీశకుమారశేఖరు(డు మధ్యేవారిధిం గ్రుంకి యం 
దతిశక్తిం బొరలంగ వారినిధి వేలాతీతకల్లో లసం 
హతుల న్ఫూతలమెల్ల నిండిన నిశాటాధ్యక్షు డుద్భ్రాంతుండై 
యతివేగంబున భృత్యులం బిలిచి సాహంకారుం డై యిట్లనున్‌. ॥228॥ 


ర్‌ 


తపియింపం బోయి తాం దపియించె శుచి శోష సేయంగం బూని శోషించె గాడ్పు 
భేదించు శస్తముల్‌ భిన్నంబులయ్యెను జిలువలు గజువ దంష్టికలు విజిగెం 

బొడిచిన దిగ్గజంబుల దంతములు వ్రీలె మాయలన్నియు మటుమాయలయ్యెం 

గుక్షిం జొచ్చిన కాలకూటంబు జీర్లించిం గృత్తికృత్యంబు లకృత్యమయ్యెం 

తే. గాన వీనికి నెందును హానిలేదు, జలధిమధ్యంబులో వైచి శైలతతులు 

బైనిం గట్టింపుం డాక్రిందంబడి సహస్ర, వర్షములకైనం బ్రాణముల్‌ వదలు జడుండు. ॥ 
229 || 


క. అని పంప భటులు ప్రహ్లాదుని జలధి న్వైచి పైని దోడ్డో వెయియో 
జనములపట్టు మహాహా, ర్యనికాయంబులను గట్టి యరిగిన పిదపన్‌. ॥230॥ 


సీ. పరుషపన్నగ్రపాశబద్ధుండై పాథోధి( బడియును దైతేయబాలకుండు 
మధ్యాహ్నఎళ నిర్మలమనోద్దాతుండై విశ్వప్రపంచంబు విష్ణుం డనుచు 
భావింప నామరూపంబులు నశియించి చిన్మాత్ర మగుచుం దోచినను దాను 
నైక్యమై “బ్రహ్మాహ” మనుబుద్ధి సిద్ధింప నానందవారి నోలాడుచున్నం 
తే. దనకుం దా వీడె నాగబంధములు వారి, రాశి శోష్షంపం గదలె ధరాతలంబు 


నంతం బ్రహ్లాదుం డుపరిబద్ధాద్రిచయము, నేల వడిం ద్రోచి వెలుపలి కేంగుదెంచి. ॥231॥ 


క. గగనాద్యుపలక్షణముల, జగముం గని భేదబుద్ధి జనియించినచో 
నగి ప్రహ్లాదుండనా యని, జగతీశునిం బొగడికొనుచు జనకునిం జేరెన్‌. ||232 ॥ 


చ. కనుగొని విస్మయంబునను గశ్యపనందనుం డోరిదుర్శతీ 
యనలములోన వైచితి మహావిష మిచ్చితి మాయవన్నితి 
న్లనఫణిపాశబంధముల గంధిని ముంచితి నేమి సేసిన 
న్మనియెద వింత ప్రోవంగ రమాపతికైనను శక్తి గల్గునే. ॥233॥ 


వ. అని రూక్షేక్షణంబుల నాక్షేపించు రక్షుకులాధ్యక్షునకు బుండరీకాక్షభక్తుం 
డిట్లనియె. | 234॥ 


సీ. అతిఘోరతాపత్రయము మాన్పుఘనునకుం జిదుగుమంటల. జల్లంజేయు టెంత 
మృత్యుభయంబు వారించువైద్యున కహిప్రముఖాపమృత్యువు ల్పావు టెంత 
యఖిలప్రపంచమాయ నడంచుమాయావి కిల దైత్యమాయ మాయించు టెంత 
విస్తారసంసారవిషరాశి దాంటించు ధీరునకును వార్ధిం దేల్పు టెంత 
తే. యేల యజ్ఞాన మొదవె దైత్యేంద్ర నీకు, విష్ణుచేం గానిపను లెల్ల విశ్వమునను 
గాన నద్దేవుం గొల్చి మోక్షంబు గాంచు, మైహికము తుచ్చ మంచు. బ్రవ్లాదుం డనిన, ॥ 
235 | 


నరసింహావతారదండకము 


శ్రీనాథపాదారవిందద్వయారాధనావ్లాదు. బ్రహ్లాదు 
నీక్షించి యక్షిణరూక్షేక్షణుండై యదాక్షిణ్యవృత్తి న్మహాక్షుద్రుండై యోరి 
దుష్పుత్ర పుత్రుండవే నాకు శత్రుండవే కాక లోకైకజైత్రు న్మహాగాత్రు గాంగే 
యనేత్రు న్మృషాపోత్రియై త్రుంచి యీధాత్రి గైకొన్న దుర్భావుం డేదేవుం డం 
చుం బ్రశంసించె దాదేవుం డెందుండురా మున్ను కంఠీరవాకుంఠశౌర్యంబుతో 
నల్ల వైకుంఠముం జేరి వైకుంఠునిం జీరి యెందెందునుం గాన కేతెంచనా త్రుంచ 
నాకన్న నాకన్న నాకాదిలోకంబులం దొక్కం డున్నాండె శిక్షింప రక్షింపనున్‌ 
దక్షు డాత్ర్యక్షుండైనన్‌ సహస్రాక్షుడైన స్వచోధ్యక్షుడైన న్మదాజ్ఞ నృవర్తింపం 
గాం గానవా గానవాచాలతన్‌ దేవగంధర్వకందర్పవాణీమణు ల్నన్ను మెప్పిం 
చంగాం గాంచవే యెంచవేలా యవేలాస్మదయప్రభావంబు భావంబులో నైన 
నేమాయ నీమాయ దైవంబు నెందుండు దాం జూపరా చూపజగ్గింపనే దిగ్గన 
న్నుగ్గు గావించెద న్నీవు సిగ్గొంద( [1])బగ్గాడుకోనేల నీ వేళనో బాలకా యూరకే 
ప్రేలకన్నన్‌ బరాకన్న నికన్నచో నేల నున్నాండు విన్నా(డు తన్నాడువాక్యంబు 
లన్నే(డు నేనాండులో లేడు దైత్యాళి వెన్నాడు మన్నిని నిన్నిట్టై మున్నాడు 
మన్నీండు మున్నా(డు లేండంటివే వాండు నిన్నాడుకో రాడుగాకయ్య 
యీకయ్యమేలా శుభశ్రీకి మేలా రమేలామనోహారికి న్వైరిసంహారికి న్ఫారికి 
న్యొక్కవే భక్తికిం జొక్కవే ప్రాజ్యసామ్రాజ్యసంపత్తిచే నిక్కవే కీర్తిం బెం 
వెక్కవే పెక్కువేలేడు లంచు నృవిత్రుండు పుత్రుండు క్రీమచ్చరిత్రంబుం బెన్మ 
క్కువం దెల్పం గల్పాంతసంకల్పజాతాహితానల్పభీమస్వనాకల్పథఢక్కాఢమ 
త్కారధిక్కారలీలాచమత్కారహుంకారము ల్లోరమై మీటి నోరీ దురాత్మా 
దురాలాపము ల్మానవేరా నవైరానుభావంబో నీకు న్వభావంబొ జివంబుపై లేదొ 
భావంబు నీకంబుజాతాక్షు సాక్షాద్రిపు న్సాటికి న్మాటికిన బేటికిన్‌ ధూర్తవై కీర్త 


నల్‌ సేసెదో దుర్మతీ దుర్మదం బేటికి న్నేటికిన్‌ న్మామకాస్థానమ ధ్యస్థితస్తంభ 
గర్భంబునం జూపరా జూపకున్న న్గ ఎపాణంబుచేం బ్రాణము న్లొందు నీ దవుం 
డాదీష్ణుం డేలాగు రక్షించునో చూత మంచు న్మహారోషజాజ్వల్యమానేక్షుం 
డయ్యున్‌ రణారంభసంరంభసంభిన్నజంభారిగంభీరకుంభీంద్రకుంభాగ్రసం 
భూతముక్తావళీగుంభశుంభత్సరూదగ్రమౌ మండలాగ్రంబు చేబూని దిగ్గంధ 
నాగేంద్రముల్‌ మైగ్గగా డిగ్గనం గద్దియం డిగ్గి నాళికనాభాగ్రతప్రేషితస్వీయ 
తేజోవిశేష ప్రభాసూచిరోచిస్స్సురద్రత్నపాంచాలికాపాలికాబింబి తాశే 
షరక్షస్సభాస్తారవి స్తారితాత్మీయ గర్భ స్థితాబ్దాక్షతాప్రాప్తస ర్వాత్మకత్యో 
జ్ఞ్షలత్కాంచనస్తంభముం బూర్వసంరో పితాశాజయస్తంభసంభే 

దనప్రక్రియ న్మించి వ్యాయామవేళాసునాయాసలీలాకృతాఘాత 
లోలాయితస్వర్లశైలాగ్రసాలాపతత్పుప్పవృష్ట్యాత్మశక్తిప్రహృష్టామరో 
తృష్టమేధాభవత్తుష్టియౌ ముష్టిచే వ్రేయ నంత స్పెఠిల్లంచు నత్యంత 
కల్పాంతదుర్దాంత తంతన్యమానానిల శ్రేణి దోధూయమానాభ్రవిభ్రా 
జతాదభ్రశుబ్రేత రాభ్రచ్చ టావిర్భ వల్లక్ష్యకోట్యర్చు దప్రేంఖదుచ్చృంఖలా 
సంఖ్యపుంఖానుపుంభి భవద్దిర్ణనిర్ణాతనిర్దోషము లి యత్యుగ్రమై 
రావంబు పుట్టెన్‌ ఫెళారంచు బ్రహ్మాండభాండంబు బ్రిలెన్‌ ఫణంద్రుండు సోలెన్‌ 
గ్రహశ్రేణి రాల నయోజాతజాతుండు తూలెన్‌ దిగంతేభము ల్లూలెం 
బ్రాలేయశైలాదికుత్కీలము ల్సీలె వారాసు లింకె న్టినేశుండు గ్రుంకె న్మహే 
శుండు గొకె ధరాచక్ర మల్లాడె దిగ్సిత్తిక ల్బట్టువీడ న్సురేంద్రాదుల న్మూర్చ 
గూడె న్వెలుం గూడ నింబాడెం జీకట్టు పైయాడె నానామహాభూతసంఘంబు 
గీపెట్టె విభ్రాన్తులై విప్రజిత్యాదిదైత్యు ల్లఠాల్లబ్దచక్రాసికోదండదండాది 
నానాయుధో పేతులై జాతసంఘాతులై చెంతకుంజేర నోహో భయం బేటికిం 
చాళు మంచు న్మహాహార్యధైర్యంబు శౌర్యం బవార్యంబుగా దైత్యవర్యుండు 
భాస్వద్దదాదండ మంసంబుపై( జేర్చి రూక్షక్షలం జూడంగా దాడితస్తంభ 
గర్భంబున న్ఫగ్గుభగ్గంచుం గాలానలజ్వాలిక ల్ల్రక్కుచున్‌ దిక్కరిశ్రోత్రము 
ల్వీలంగా సింహనాదంబు గావించుచుం జండబాహాసహస్రొజ్జ్వలాసిక్షురప్రాస 
బాణాసకౌమోదకీశంఖచక్రాదినానాయుధంబు లిగంతములం జిమ్ముచు న్లోర 
సంహారవేళాఫణింద్రాన్యసాహస్రజంజన్యమానాగ్నిసంజాతసంకర్షణుండో 
మహాకాలుండో లేక కాలాగ్నిరుద్రుండొ సాక్ష్మాన్మహామృత్యువో యంచు 
నూహింపంగా భ క్రజాలాఘశైలౌఘవిచ్చేదనామోఘలేఖాధినాథాసిరేఖా 
వళిచంకనత్పాదపంకేజసంకీర్ణహంసావీతం సక్రమోత్సాదితాపత్య మత్యా 
మహాంగుష్టముఖ్యాంగులీసంగరంగన్నఖశ్రేణి వీరాభిధాచంద్రసేనాగ్రణీ 
కాహళీమోహనిర్వాహజంఘల్‌ నరాకారహర్యక్షవక్టైకదాసూచనో 
త్సాహసందర్శి తోద్దండవేదండశుండాయి తోరుద్వయంబు న్స పకియోరు 
భాగా చిరాద్భావిరక్షుకులాధ్యక్షవక్షుస్థలానృక్ప్రృవాహైకసంసూచకా 
భామినీమేఖలోద్దామభాస్వత్కటీరంబు నీరేజజన్మస్సుటీకారకాసారగంభీర 
నాభీప్రదేశంబు నానాబ్దజాతాండసంవాసముష్టిప్రమేయోదరంబున్‌ బహి 
రారు న్మహోదారకాన్మీరపంకాంక 
ముక్తావళివ్యంజితాగామిదైత్యాంత్రపాళిమహోర్యస్థలంబు న్మహాబాహు 
భోగింద్ర భోగాభహస్తోజ్జులత్పంచ వక్రాయమానాంగులీజిహ్వికాజాగ్రదు 
గ్రన్నఖాగ్రంబులు న్మాంసలాంసోదయాస్తాచలాగ్రస్ఫురచ్చం ద్రసూర్యప్రతీ 
కాశనక్రోజ్ఞలత్కుండలంబు ల్మనుష్యాంగసింహాగనిర్లెతృరెేఖాస్సు రత్కంబు 
కంఠంబు సద్వేషదోషాచరాధీశ యోషామణీ రత్నభూషావిశేషావళీ జిర్ణపర్ణ 
ప్రపాతప్రభూతప్రవాతోగ్రలోలాధరోష్టప్రవాళంబు సంవ్యావృతాస్యాఖ్య 


పాతాళగర్హోద్ధి తాహీం ద్రశంకావహప్రోచ్చలజ్జిహ్వాయున్‌ దానవద్వేషివిద్వేష 
ణప్లోషహేమస్స్ఫురద్ధూమకేతూజ్జ్వల జ్వాలికాజాలమోముచ్యమానాస్యశ 
శ్వత్పునస్సంవృతా శంకిపార్శ ్వస్టలస్తాపితశ్ళే సతదండో లంక ల్వేషకాకో 
దరినాయకా కల్పశాతోదరీజన్మహేతుక్షమా భృద్ధరీసోదరీ భూతరీతిస్సుడ 
న్నాసికారంధ్రము ల్వైరిసంహారహోమాగ్నికుండాయమానాములు న్ఫ కలో 
కస్తవాకర్ణనస్తబ్బలీలాపహచ్చంకుకర్ణంబులుం దారకామక్తికశ్రేణికారంధ్రకృ 
త్పూచికాగ్రేసరంబు ల్ఫ్వవకత్రానలజ్వాలికాదాహశంకాశిరస్థాపితామర్హ్యధాత్రీ 
ధరభ్రాంతి క్రుద్ధేందుకోటీరము న్మీజిగా. గోటిసూర్యప్రతీకాశతేజంబుతోడ న్న 
సింహుండు మించ న్నృసింహు న్విలోకించి కించిద్భయభ్రాంతియు న్లేక నాకారి 
యత్యద్భుతాలో' కుండై లోకమం దేకడం గాన మీజోక యాకార మౌరౌర 
యాకారము న్మానవాకారమా పైని కంఠీరవాస్యంబు సూపట్టె నీపట్టునం బట్టి 
వాక్యంబు చేపట్టి త్రా నిట్టిరూపంబునం దెట్టయై వుట్టెం గాంబోలు వైకుంఠుం 
డిం కట్టు వోవచ్చు నం చట్టహాసంబుతో జండవేదండశుండాయితోద్దండ 
దోర్దండభాస్వద్గదాదండముం ద్రిప్పుచుం జేరరాంగాం బతంగేంద్రుం డుత్తుంగ 
రోషంబు వొంగ న్ఫుజంగంబు లాగించుభంగిన్‌ నృసింహుండు బాహాసహ 
స్రంబునం బట్టినం జిక్కె దైతేయుం డంచు న్సుపర్వాళి పెల్లార్వంగా నంత 
దుర్దాంతదోక్ళత్త మల్లాడి నిర్ముక్తుంజై సాహసోద్యుక్తుండై ఖడ్గభేటంబులం బూని 
నీడోద్భవశ్రేణీకి న్వాలుశ్యేనంబుచందంబున న్నింగికై చంగునం దాటుచుం 
గ్రిందికిం దూంటుచుం బ్రక్కలన్‌ డాయుచు న్మండలాగ్రంబుచే వ్రేయుచుం బట్ట 
రాం ద్రోయుచుం దిట్టయై పాయుచుం దర్దన ల్పెయుచున్‌ లోకువల్‌ రోయుచుం 
జాలంబోరాడు దైతేయరా డుత్తముం గాంచి యత్యంతరో షంబుతోడన్‌ నృ 
సింహుండు గర్వాంధపూర్వామరగ్రాహలోలంబులౌ బాహు లుత్సాహముం 
జృంభితాస్యాంతరాలోచ్చలజ్ఞిహ్వచాపల్యముం గ్రోధజాజ్వల్యమానాక్షు 
లుగ్రంబు భీమాట్టహాసంబు హర్షంబు వీరోక్తిగర్వంబు భ్రూభంగలౌల్యం బసూ 
యన్‌ సునాయాస సంగ్రామయత్నీంబు మత్తత్వముం దెల్పగా రౌద్ర మాకా 

ర మౌలిల నిశ్శా ఏసరుంరూనిలశ్రేణిచేతం బయఃకుంభికుంభీరకుంభీననగ్రా 
హమీనోగ్రయాదస్సమేధంబులౌ సప్తపాథోధు లభ్యంకషోల్లోలకల్లోలమై 

మించి సప్తాంతరీపంబులం బోలుచున్‌ దారుణోచ్చా ప్రసవాతంబుల న్మర్లుచు 
న్సంజ్వలద్బాడబజ్వాలచేం దెర్లుచుండన్‌ లలాటస్రవద్దర్శతోయంబు దంపష్టా? 
స్ఫులింగంబులం జుయ్యి చుయ్యంచు మంచుం బొగ ల్వుట్టంగా బెట్టుగా నట్ట 
హాసంబు మీజంగం జేరంగ సారంగముం గాంచి లంఘించు వ్యాఘ్రంబు 
శీఘ్రంబున న్వెన్ను పద్మోద్భవాండంబు పై చిప్ప సోక న్సురారాతిపై నేచి 
లంఘించి దైతేయునిం బట్టి రేయుంబగల్లాని సంజన్నివేశంబు బాహ్యప్రదేశంబు 
నుంగాక మధ్యస్థమౌ దేహళిన్‌ సాంగమౌ మర్యరూపంబు గంఠీరవాకారముం 
గాని సమ్మిశ్రరూపంబుతో భూమి యాకాశమురిగాని యూరుద్వయిం బెట్టి య 
ప్రాణులుం బ్రాణులుం గాని జాగ్రన్నఖ గ్రంబుల న్వజ్రి వజ్రంబునం దండి దండం 
బునం బాసి పాశంబున నూలి శూలంబునం జించంగా రాని రక్ష్యకులాధ్యక్షు 
వక్షస్థలిం జించిన నృత్పుటాపూర్ణరోషంబు పై కుబ్బుచుం గొబ్బునన్‌ జొమ్ము 
పై గ్రమ్ము రక్తంబు హస్తంబుల న్ముంచి తామించి లీలాజయశ్రీ పయిం జల్లు 
కాన్నీ రత్రోయబురేవం దిశావీథులం జల్లుచున్‌ హృత్సుటి న్నీడ వీక్షించి 

ఫా క్షణస్ఫూర్తి గన్‌ పట్ట లాలాటదేశంబున న్రక్తపంకంబుచే బొ ట్టుగా బెట్టు 
చున్‌ రక్తరక్తాగరుశ్రీ విడంబింపం గంఠంబున న్మేన నాలేపముం జేయుచుం 
బెట్టుగా బొట్టప్రీవు ల్వెసందీసి కట్టల్కతో గంఠహారంబులుం జేయుచు న్మెం 
డుగాం గండలుం దొబ్బలున్‌ మాంసమున్‌ గ్రొవ్వు నొడొంటి రాదీయుచుం 


జేరికం జేరంగా లేక యందంద వాచారు నానామహాశాకినీఢాకినీభూత 
బేతాళరింఛోలికిన్‌ వ్రేయుచు న్వజ్రసారాస్థిపాళిన్‌ నెటుక్కంచు ఖండించు 

చుం బోగుగా నించుచున్నంత విభ్రాంతితో విప్రజిత్యాదిదైత్యుల్‌ దల ల్వీడం 

గాం బాటీ రెందెందునుం గొందటిం దార్తి. బ్రహ్లాదుపార్శ్వంబునం జేరి రక్షః 
కులాధ్యక్షుని న్మర్హ్యహర్యక్షుడై పంకజాక్షుండు శిక్షించె మమ్మింక నక్షిణకా 
రుణ్యదాక్షిణ్యవీథి న్నిరీక్షించి రక్షింపుండంచు న్నుతు ల్లేసి యాత్మీయశౌర్యం 

బు ధైర్యంబును న్మీజంగాం గుంతకౌక్షేయబాణాసముఖ్యాయుధశ్రేణులం 

బూని ద్వేషంబు రోషంబు మీజం జిగీషం దనుంజేరు దోషాచరవ్యూహ 

ముం గాననం బేర్చు కార్చిచ్చులీలన్‌ ముఖజ్వాలల న్నీరుం గావించి మాతంగభం 
గంబు గావించి తద్రక్తసిక్తాంగమౌ సింగముం బోలుచున్‌ దానవాసృగ్వసంతం 
బునం బూయు పర్ణ ప్రసూనంబులో నా నఖశ్రేణి రాణింప నుద్యద్దినెంద్రాంశు 
సంఘంబులో సాంధ్యరాగంబులో చంచలాజాలమౌ సుందరీ ల్లులో కంజ 
కింజల్కపుంజంబొ సంతప్తసౌవర్ణదండంబులో నాగశోణాయమానంబులై 
కేసరంబు ల్విరాజిల్లంగా. గొడపై మండు దావాగ్ని విస్ఫూర్తి దైతేయసిం 
హాసనాధీశు( డై చండరోషంబుతోనుండు జ్వాలానృసింహు న్విలో కింపం 

గా డాయంగా సన్నుతు ల్సేయంగాలేక బ్రహ్మేంద్రముఖ్యామరు ల్ఫితభీతాతు 

లై దూరదూరంబున న్నిల్చి రవ్వేళ హర్షంబుతో దేవగంధర్వకాంతామణు 
పుష్పవర్షంబు వరించి రుద్వేలశైత్యంబుతో గంధవద్దంధవాహార్భకశ్రేణి వీతెంచెం 
దొడ్తో మృదంగావళీధింధిమధ్వానముల్‌ శంఖభుంభున్నినాదంబులున్‌ భేరి 
ధంధం ధణారావముల్‌ తోరమై మీటి నాకంబునం దచ్చరల్‌ నృత్య 
వైయాత్యముం గిన్నరు ల్లానచాతుర్యముం జూపి రంత న్విధీశానముఖ్యు 
ల్విదూరంబునన్‌ నిల్చి నాష్టాంగదండ ప్రణామంబు గావించి సేవించి 
జ్వాలాన్ఫసింహద్విజిహ్వాభజిహ్మానతాంహస మశ్చక్రసం హారరం హాస్వ 
యంహారిహారిత్తురంగప్రభారూటపాటచ్చరోద న్మణీకో! 'టికోటీర 

కోటీ నిరాఘాటధాటీ సమాటీకనాటోపశోభావళీ ఘాటికాక్రాంతజాటీగ 

శాటీ నిశాటీ దృఢోరోజపాటీరచర్చాజటాటంకకోటీరశోభాస ము 
చ్చాటనాటంకపంకేజబంధుప్రభాబంధురేక్షాకటాక్షాకటాక్షానుకం వక్రియా 
శంసితోద్యన్నిలింపారిసంపత్స్రకంపా జగద్వేషిరక్షు కులాధ్యక్షు నీక్షించి 
లోకంబు రక్షించి తింకం గృపావీక్ష మమ్ముం గటాక్షించు రూక్షేక్షణం బేటి 

కంచు. బ్రశంసించి యద్దేవుప్రాశస్త్యముం గానంగాలేక ఫాలేక్షు వేడ న్విదా 
రింతు నేనంచు నత్యుగ్రమౌ శారభాకారముం బూని యష్టాంఘ్రులన్‌ శైల 
రాజంబులం జిమ్ముచుం బద్మజాండంబు నిండారి వ్యావృతవక్తుంబుతో! బైకి లం 
ఘింప శంకింపంగా సింహవైరి న్విచారించె దేవారి వక్షస్థ దారుణో ద్యన్నఖా 
గ్రంబుల న్మర్హ్యకంరీరవం బంత శ్రసన్నిధిం జేరి తల్లీ భవద్వల్లభుం డెంతయున్‌ 
రోషతంతన్యమానాత్ముండై యున్నవాం డిట్టివేళం బ్రసన్నాత్ముం గావించి యన్మ 
దృయభ్రాంతి వారించి లోకత్రయీరక్ష గావింపంగా మీరెగా కింక నెవ్వా 

రలున్‌ లే రటంచుం దనుం బ్రార్ధన ల్సేయు బ్రహ్మాదులం జూచి కా నిమ్మటంచున్‌ 
రమాదేవి నెత్తావిపూబంతికిం గ్రమ్ము భృంగంబులో నాంగం గల్పప్రసూనంబులం 
గొప్పయై యొప్పు కీల్గొప్పుక ప్పూనగా వెణీకాషట్పదశ్రేణి నెమ్మోము కెందమి 
నెత్తావి యేమాత్రమో చూచి రమ్మంచు బంప న్ముఖాంభోజ సద్వాసన 
ల్లలుచుం బోవంగా లేని చారాళినా మీరు ఫాలస్థకస్తూరికారేఖయుం దాని 
రాదాయనంచు న్విలోకించు బాలాళిబృందంబునా రంగులౌ ముంగురుల్‌ 
మోము జాబిల్లి గాన న్విచిత్రంబు గాలెడి లోనూని తల్లోచనద్వంద్వముం 

బైని గన్సించు లీల న్విరాజిల్లు నేత్రంబులుం బెళ్కువాల్డూపులుం జాతినిద్దంపు 


కెంపుం దుటారించు కెమ్మోవిపై నందమౌ మందహాసంబు చెన్నాందు క్రొమ్ము 
తైపుంజెక్కడంపుంబదాజ్వన్నెబంగారపుంగమ్మ గ్రొమ్మించు లేచెక్కుటద్దం 

బుల న్నిద్దము ల్పూపంగా జాళువాగిండ్ల పూంజెండ్ల దాడింబపండ్ల న్విడంబించు 
పాలిండ్లపై రత్నహారావళు ల్పౌకళింపన్‌ వలగ్నంబు జవ్వాడ శ్రోణీమణిమేఖలా 
కింకిణు ల్మ్రోయం జెంగావిమంజీర ముంగొంగున న్వింతగా గ్రొత్తంగా జంట 
ముత్తెంబుల న్లూర్చు చెల్వౌ నఖంబు ల్విలోకించువా రల్పదోర్మేవమాయస్య తత్స 
రమ్మంచున్‌ సమానింప నింపొ పదాంభోరుహంబుల్‌ రణన్మంజుమంజీరశింజా 
రవంబుల్‌ చెలంగన్‌ జగన్మోహనాకారరేఖావయోరూపలావణ్యశృంగార 
లీలావిలాసంబులున్‌ హర్షరో మాంచము న్నించగాం జెంతకు న్వచ్చుచో నాథు 
మధ్యందినాదిత్యకోటిప్రతీకాశమౌ మోము బిక్షించి యమ్మక్క యీయక్క 

జం బెన్నడుంగాన నేరీతి నేజిరుదుం జేరి యేజాడ మాటాడుదుం బిల్చిమాటా 
డిన న్మాఖుమాటాడునో యాడండో వేడుకం జూచునో చూడండో యంచు 
నూహించుచు న్దాదృశప్రేమ మున్మున్నుగా దీయగా ఘోరమౌ దృష్టి వెన్వె 
న్కకుం ద్రోాయంగా భీరుభావంబుచేం జాలనాందోళితస్వాంత యౌ నిందిరా 
కాంత నీక్షించి పంకేజగర్భుండు ప్రహ్లాదుని న్వేయ నవ్విష్ణుభక్తాగ్రగణ్యుండు 
మందంబుగా మోడ్పు కెంగేలితో సన్నిధింజేరి పాదాబ్దము ల్మౌలి సోకంగ 
సాష్టాంగదండప్రణామంబు గావించి న్రీగంధయోగంబునం జల్లనౌ దప్తతై 
లంబులీలన్‌ మహారోషమెల్లం బ్రశాంతంబుగా సుప్రసన్నాత్ముండై యాన్ఫసిం 
హుండు ముందగ్నితో బోరు కందమ్మి కెంజాయ సౌగంధికళ్తీ విడంబింపం 
గారుణ్యదృప్టి న్విలోకించి శస్తప్రదాన ప్రశస్తాత్మహస్తంబు ప్రహ్లాదు మస్తం 

బునన్‌ నిల్పినన్‌ స్వేదరోమాంచమోదాశ్రుగాద్దద్యయోగంబు భక్త్యంగనా 
లింగితత్వంబు మైగాంచి తత్త్వజ్ఞుడౌ బాలుం డేకాగ్రచిత్తంబుతోడ న్నమస్తే 
నమస్తే లసద్రత్నమౌళిన్‌ నమస్తీ నమస్తే యనామ న్మృపాళో నమస్తే నిర 
స్తేంద్రశత్రోద్యతారే నమస్తే నమస్తేశ నఃపాహి విష్ణో యటంచుం బునర్వంద 
నంబు ల్స్పమర్పించి లక్ష్మికళత్రాపవిత్రంబులై పాపవల్లీలవిత్రంబులై చాలచిత్రం 
బులౌ నీచరిత్రంబులన్‌ స్తోత్రము ల్సేయంగా గోత్రపుత్రీకళత్రాదులు న్నేర 

రన్నన్‌ సురామిత్రపుత్రుండ నేనెన్నం బాత్రుండనే ముక్తికాంతానురక్తి 

న్విరక్తి న్సుయుక్తి న్సయద్దక్తి గావింతుం దద్బక్తికి న్సాటిరా వెజపంబుల్‌ 
తపంబు ల్మహాదానముల్‌ ధ్యానము ల్మౌనము ల్యాగము ల్యోగము 

ల్హ్యాగము ల్కర్మముల్‌ జేసియు న్నీపదాంభోజసద్భక్తి గావింపంగా 

లెని యానిప్రుకంటెం గృతార్జుండు నీచుండు నీభర్తుం డైనన్‌ యధథార్థంబు సం 
తాపరూపంబుచే నగ్నిసంలగ్నమై యన్యలోహంబు శోషించుచుం బైడికి న్వన్నె 
హెచ్చించి తానీటిలో నాఖు చందంబునన్‌ నీదురోషంబు దుష్టాసురశ్రేణి 
ఖండించి కళ్యాణభూయిష్టమైనట్టి బ్రహ్మాండము న్వన్నెవాసిం గనంజేసె నింక 
నృమింపంగ యుక్తం బటన్న నృసింహుండు హృష్టాత్ముడై వత్స నీభక్తికి 
న్మెచ్చితిం గోరు నీయిచ్చకు న్వచ్చు నర్ధంబు నే నిచ్చెదన్‌ హెచ్చుగా నన్నం 
బ్రహ్లాదుం డెంతే వినీతాత్ముండై స్వామి మేయర్థముం గోరువాండ నృమస్తంబు 
నిత్యంబు శక్రాదిదిక్పాలకైశ్వర్యము లి దేవద్విషద్యోధబాధాకులంబుల్‌ 
నిజాటోన్నతు ల్నీవె వారింతు వట్లౌట నేనేదియు న్వల్ల నీవల్లనౌ భక్తియే చాలు 
పోత్రిస్వరూపంబునం ధాత్రికై హేమనేత్రున్‌ విచారించినా వంచు( దా మిం 
చురోషంబున న్నాదువాక్యం బనారంబు గావించి నీపైని ద్వేషంబు గావించు 
గావించుకైనం బ్రియంబు ల్భృవన్నామసంకీర్తనంబు ల్నినుం గొల్తునంచు న్ననుం 
జాల బాధించు మాతండ్రినిం బాపనిర్ముక్తునిం జేయు నా కీవరంబే ప్రియంబన్న 
లేనవ్వుతో స్వామి హర్యక్ష మోవత్స ని న్లాంచుటం జేసి నీతండ్రి ముయ్యేడు 


వంశంబులంగూడి శుద్ధాత్ముం డయ్యె న్విచిత్రంబె నీవంటినాభక్తు లేదేశమం దుం 
దురో యట్టిదేశంబులందున్న పాపాత్ములుం జాలపుణ్యాత్ములై యాయురారోగ్య 
సౌభాగ్యభాగ్యంబులుం గల్లి వర్తింతురంచుం బ్రసన్నాత్ముండై యిందిరాకాంత 
నంకంబుపై నుంచి లక్ష్మీనృసింహాఖ్యచే భక్తులం బూర్లకారుణ్యదృష్టిం గటాక్షించి 
రక్షించుచు న్మించె నెల్లప్పుడున్‌. |236॥ 


వ. అంత. ॥237॥| 


శా. ఆదిత్యు ల్సుమవర్షము ల్లురియం దూర్యారావము ల్మీజ భృ 
గ్వాదు ల్మంత్రము లుచ్చరింప మణిపీఠారూడుం గావించి ర 
క్షాదక్షుండని దైత్యదానవమహాసామ్రాజ్య మేలంగ బ్ర 
హ్లాదుం బట్టము గట్టె బ్రహ్మ జగదాహ్లాదంబు సంధిల్లంగన్‌. ॥238॥ 


క. ధరణీశ్వర వినిపించితి, నరహరిచరితంబు పావనం బిది నరులె 
వ్వరు విన్న వా రికొదవు, న్లరిభక్తి [5|చిరాయురీహితైశ్వర్యంబుల్‌. ॥239॥ 


క. అని శ్రీవైశంపాయన, మునిముఖ్యులు దెల్ప విని ప్రమోదాన్వితు డై 
జనమేజయు( డవ్వలికథ, యనఘా వినవలతుం దెల్పు మని యడుగుటయున్‌. ॥ 
240 || 


శా. ఆత్మానాత్మవిచారచారుతరమేధాధారధారాధరై 
కాత్మత్వప్రతిపాదనప్రవణదానా సారసారంగవా 
హాత్మంబర్యధినాథ నిర్మలతరవ్యాహార హారస్థగా 
రుత్మద్రత్న విభా నిదర్శిత హృదారూఢాచ్యుతాంగప్రభా. |॥241॥ 


క్ర కవిరాజరాజకృతకృతి, కవిరాజవిరాజతనుత ఖలపధికపురః 
కవిరాజరాజసమధని, కవిరాజవిరాజితాస్య కమనీయయశా. |॥242|॥ 


పృథ్వి. ఫణాధరపణా స్ఫురద్బహుచిరత్న రత్నప్రభా 
రుణారుణవిదారణారుణభుజా మహోభీషణా 
రణాంగణభయానక క్రమజయానక ప్రస్ఫుటా 
ధణాధణధణార్భటీదళిత చిత్తవిద్వేషణా. ॥243॥ 


గద్య. ఇది శ్రీరామభద్రదయాభిరామభ ద్రకరుణాకటాక్షవీక్షాపరి ప్రాఫతలదీప్తతరాష్ట్ర 
భాషాకవిత్వసామ్రాజ్యధౌరేయ సకలవిద్వత్కవిజనవిధేయ ధరణిదేవుల నాగ 
నామాత్యసుధాసముద్రసమున్నిద్రపూర్ణి మాచంద్ర రామమంత్రీంద్రప్రణీతం 
బైనదశావతారచరిత్రం బనుమహాప్రబంధంబునందు. జతుర్ధాశ్వాసము. 


4. నరసింహావతారకథ సమాప్తము. 


మ క 


32514. నెందే సర్వజీవవ్రజం 
32515. న్లూల్చంగా 

32516. గన్నీరు గ్రక్కుచు 
32517. బ్రజ్ఞాడుకోనేల, ప్రజ్ఞ-పగ్గె 


32518. చిరాయు సుమహిత్రెశ్వర్యంబుల్‌ 


"నాజీ 


5. వామనావతారకథ 
-అ0()ర్రిత్రా- 
పంచమాశ్వాసము 


సత్యాత్మజవాసవి 

నాసత్యవిలాసదాన నవ్య[1]నిధిశ్రే 
ణీసావత్న్యాన్వి తీయము 
నాసరయూకృష్ణ పద్మనాభునికృష్ణా TI 


తే. అవధరింపుము జనమేజయక్షితీశ, శేఖరున కిట్టు లను వ్యాసశిష్యమౌని 
రాజ యిక వామనావతారక్రమంబుం దెలియ(జెప్పెద వినుమని దెలుపందొడం౧. |2॥ 


శా. శ్రీరత్నాకరకన్యకారమణు( డారీతిం జగన్నోహనా 
కారోదారవధూవిలాసముల రత్నశ్రేణిం గన్నా చది సొం 
పారంగా నమృతం బొసంగ బలియుండై దెవసైన్యంబుతో 
స్వారాజన్యుల గెల్చి యేలుకొనియె స్లోవర్గనిమ్రాష్యమున్‌. ॥3॥ 


మహాస్తగ్గర. బలదైత్యారాతి వజ్రప్రతిహతతనుండై భండనక్షోణిలోనం 
గులశ్రేలంబో యనం భంగురుండయినబలిం గాచు బాణాదితత్సు 
త్రులు శుక్రాచార్యుం జేర్చం దులగనని దయం దోడుతో జివితంబు 
కలిగించె న్మంత్రశక్తి న్గలవె గురునిచేం గాని కార్యంబు లెందున్‌. |॥4॥ 


క్‌, బ్రదికినబలిదైత్యేంద్రుం, డెదం దనయపజయముం దలంచి యెంతయు వెతచేం 
గొదుకుచు నిట్లని పలికెం, ద్రిదశాహితగురుని న్యాయనిష్టురఫణితిన్‌. ॥|5॥ 


శా. నీ కే శిష్యుడనయ్యు దుచ్చదివిజానీకంబుచేం బన్నముం 
గైకొంటింగద చాలదే యిదియయే కార్పణ్య మొందింపంగా 
నా కిజీవిత మిచ్చినాండ వవులే నన్నందజు న్నవ్వంగాం 
బాకారాతికి నింటిబంటుగ నొనర్పం జూచితే భార్గవా. |॥6॥ 


మ. అని నమ్రాననుండైన దైత్యపతి పల్కాలించి నీ కేల జా 
లిని జెందంగ వితా జయాపజయ ము ల్లేవా గణింపం జగం 
బున నీ వొక్కండవే పరాజితుండవా పూర్వంబు శక్రాదు లెం 


దును మీ కోడరె మీకె కాదు కలుగు న్లోకాన గెల్పోటముల్‌. ॥7॥ 


మ. అదియుంగాక రమామనోహరుండు సాహాయ్యంబు గావింపంగాం 
గదనక్షోణిని గెల్బిం గాని నముదగ్రంబైన నీతేజముం 
ద్రిదశాధీశుండు సైపంగాంగలండె యెంతేభక్తితో మున్నునీ 
పదముల్‌ గొల్బుట ముజ్జగం బెజుంగదే ప్రహ్లాదవంశాగ్రణీ. ॥8॥ 


మ. విను మీతాతను గన్నతండ్రి హరితో ద్వేషించి నాశంబు గాం 
చెను మీతాత సమస్తపూజ్యత వహించె న్వైష్ణవీభక్తిచే 
వనధీశానసుతాధినాథపదసేవం గల్లు నిష్టంబు 
ద్దనవైరంబున నందు నంత మిది నీక్కం 'బంచు నూహింపుమా. |॥9॥ 


ఉ. కావున వాసుదేవపదకంజయుగంబు సమాశ్రయించి స 
ద్భావముతో విచారములం బాసి యొనర్పుము విశ్వజిన్మఖం 
బే విజయంబుగల్ల ఘటియించెద నీకు జగత్తయంబున 
న్నావుడుం దన్మహాధ్వర మొనర్చె బలీంద్రుయ్‌ శాస్త్రపద్ధతిన్‌. ॥10॥ 


మ. బలి యారీతి గురూక్తమార్గమున శ్రీభామామనోనాథవ 
జ్ఞలజధ్యానపరాయణుం డేయి యొనర్స్శె న్విశ్వజిద్యాగమున్‌ 
జ్వలనాభ్యంతరసీమ వెల్వడియె హేషాభిషణాశ్వంబు ప్రో 
జ్ఞ్షలసింహధ్వజ మైనయొక్కరథ మక్షయ్యప్రభావోన్నతిన్‌. [11|| 


తే. ఆహవంబున( బ్రత్యక్ష మగుచు బలిని, నాహవంబున గెల్చిద నఖిలసురుల 
ననుచు దపనీయమయమైన యబ్దసరము, ననుచు వేడుకతో నిచ్చి చనియె నలువ. 
[12|| 


క. దర మిది నీచే. జూచిన, దర మొందు బురందరాదిదేవతబలము 
ల్దరమా పొగడగ నని యా, దరమున గురుం డొనంగె నొక్కదరముం బలికిన్‌. ॥13॥ 


శా. కూశ్మాండుండును గూర్చకర్ణుం డనంగాం గోటిప్రధానాగ్రణు, 
ల్లూశ్మాండోదరు లర్మసన్నిభముఖుల్‌ గ్రూరక్రుధైకోన్ముఖు 
ల్కాశ్మీరారుణకాంతివేశ్మనయను ల్ల ల్లాలాంతకాకారు లు 
గ్రాశ్మోరఃస్థలు లేంగుదెంచిరి యసంఖ్యంబైన సైన్యంబుతోన్‌. |॥14॥ 


వ. అంత. ॥15॥| 


సః మధ్యాహ్నమార్తాండమండలంబులం బోలు పదివేలకెంపురాబండికండ్లు 
అష్టదిజ్ముఖములం దష్టాంగములు మించు గోపుగాంచినవజ్రకూబరములు 
గౌరమాయూరచాకో రగారుత్మతచ్చవిం దనర్చిన లక్షసింధవములు 
గంగాపయఃపాలి గజరాజు గాలిచె వారించుకంఠీరవధ్వజంబు 
తే. దివ్యశస్తాస్తజాలముల్‌ దీప్తరత్న ఘంటికాకోటిఘణఘణల్‌ గల్లి యంద 
మగుచు శతయోజనోన్నతం బైనయట్టి, స్యందనం బెక్కి దైత్యసంక్రందనుండు. [16|| 


సీ. విబుధశైలేంద్రంబు విశ్వరూపము చూపె నననొప్పు కాంచనస్యందనములు 
ఘనసంఘములు విశృజ్ఞలవృత్తి నడయాడు చెల్వు గాంచిన గంధసింధురములు 
సంవర్తసమ్మిళతసప్రార్లవీతరంగములం బోలిన తురంగములగములు 


కల్పాంతదీర్ణనిర్ణాతము ల్పురుషులై వెలసెనో యనమీజు వీరభటులు 
తే. క్వ దశకోటి శతకోటి కోటికోటీ, సంఖ్యలను వెంటరాం జటులవిక్ర 
మక్రమంబున బలిదేవమర్దనుండు, దైవగంగాతటంబున దండు విడిసి. [17|| 


సీ. ఘనచక్రిచక్రఘర్ణరరావములకన్న సమదవారణబృంహితములకన్న 
రంగదుత్తుంగతీరంగఘోషలకన్న రణసనముద్భటభటార్భటులకన్న( 
దతభేరికాధణంధణనాదములకన్న నమితాన్యతూర్యఘోషములకన్న 
వందిమాగధులకైవారంబురొదకన్నం బ్రబలంపుస బళంపురవళికన్నం 

తే. జటులమై మించె గీర్వాణసార్వభౌమ, ధైర్యకైతవచక్రాంగభావనోప 
దేశదేశికఘనరవాదేశదైత్య, నాథజయశంఖభుంభుంనినాద మపుడు. ॥18॥ 


చ. అది విని నంత నిండుకొలువైన సుపర్వవిభుండు గొల్వులో 
ద్రిదశులం జూచి యెవ్వడొకొ దెట్టతనంబున బోరు సేయంగాం 
గదిసెను శంఖరావ మిది గ్రక్కున లెం డనునంతలో ఘన 
స్యదమునం జేర వచ్చి యొకచారుండు మక్కి వినీతి నిట్టనున్‌. |19॥ 


తే. అవధరింపుము విబుధలోకాధినాథ, యిదిగొ బలిదైత్యవిభుండు మిన్నేటిచెంత 
దండు దిగినాండు భండనోద్దండు( డగుచు, బ్రతిదళంబుగ 'సేనలం బంపు వేగ. |॥20॥| 


క. అని తెల్పుచున్నవేళం, దను నిలుమని యడ్డగించు దౌవారికులం 
గనుగొనక ద్రాబ్బుకొంచుం, దనుజుం డొకరుండు వచ్చి దర్ప మెలర్పన్‌. ॥21॥ 


ఉ. ముక్కున గవ్వగుట్టి నిను ముందుగ నీడిచి తెమ్మటంచు మా 
రక్కసిజిండు పంపె వినరా దివిజర్ణభ యింక నట్టిటున్‌ 
దిక్కులు సూచిన న్విడువ దేవర వైనను నీకు వెన్కనే 
మ్రొక్కెద గాని రమ్మనుచు ముందలం బట్టంగడంగ నుద్ధతిన్‌. ॥22॥ 


శా. హాహాహా యని వేగ లేచి శమనుం డజ్జాంగితన్‌ ద్రోయ(గా 
నోహోహో బలశాలివే యనుచు దైత్యుం డుగ్రుడై చేరిత 
ద్భాహాభ్యంతరసీమం దన్నిన మదస్తంబేరమంబో యనన్‌ 
వాహారాతిహయుండు తూలె జవసత్త్వస్ఫూర్తి వమ్మై చనన్‌. ॥23॥ 


అప్పు డిదెరయంచు. ద్రిదశాధివు( డెంతయు నాగ్రహంబుతో 
గుప్పున గద్దె డిగ్గి శతకోటి నిశాటుని వ్రైయం బూనుండుం 

గొప్పు విడంగ గబ్లి చనుగుబ్బలు గుల్కం బదంబు మెట్టియ 
ల్చప్పుడు మీజం జేరి శచి వమన నాథునికేలు వట్టినన్‌. 24|| 


చ. విడువిడు పట్టరాకు మలివేణి యటంచును జాతికెంపురా 
కడియప్పుకేలు . ఘల్లురనంగా విదిలించి సురేంద్రుం డల్కతో 
జడియక పూవుటోడి బలశాసన దూతను జంప నీతియే 
వెడలంగ ద్రోయు(డన్న సురవీరుండు నట్ల యొనర్చి నివ్వెరన్‌. ॥25॥ 


చ. గురునిముఖంబు సూచి శతకోటిని నిన్నను మొన్ననోకదా 
గురుభుజశక్తియుక్తి బలిం గూలిచి వచ్చితి నేండు వచ్చె నే 
వెరవున హెచ్చెనీబలము విక్రమ మన్నను శుక్రసేవచే 
దొరకెను వానితేజ మింక దుస్సహ మింద్ర దోలంగు మీ వనన్‌. ॥26॥ 


సీ, రంభోరురంభాదిగంభీరపుంభావసంభో గసంభూతసంభ్రమములు 
శృంగారభృంగాళి రంగాదితుంగాబ్దగంగాతరంగావగాహనములు 
పారావతారావధీరారి వారావతైరావతారోహగౌరవములు 
బాలానిలాలోలజాలావళీలాస్యలి లావనాలోలఖేలనంబు 
తే. లెటుల విడంజాలెనొక్కొ దైత్యేంద్రుదాడి, కోడి దివి వీడి శచి గూడి యుర్వి సేరె 
నడుగు చూపరి జడదారియొడయనింటి, కోడి కోడిగములవేల్పుప్రోడ యపుడు. || 
27|| 


తే. పరంగంగలకొద్ది సురలకు బంచియొసంగం జాలువృత్రారి యగురాజు మూలంబడిన 
బలితమయ్యె విరోచనప్రభవతేజ, మమర గాఢతరస్ఫూర్తి నపనయించి. |॥28॥ 


శా. ఈలా గింద్రునిం బాజంద్రోలి బలి తా నేకాతపత్రంబుంగాం 
ద్రైలోక్యం బటులేలుచుం గృతమరుత్తాపప్రతాపంబుతో 
భూలోకాధ్వరభాగముల్‌ గొనుచు సంభోజాక్షసంప్రీతిగాం 
జాలంజన్నము లాచరించె గుణియై శాస్త్రోక్రమార్గంబునన్‌. |॥29 | 


మ. తళుకు న్ముత్తెపుంగొల్వుకూటమున నిద్దాసింగపుంగద్దెపైం 
గొలువైయుండె సురానురాదులు కెలంకుల్లేరి సేవింపంగా 
బలిదైత్యుం డొకనాండు వైభవ మెలర్పం జామరగ్రాహిణీ 
కలనిక్వాణకరాగ్రకంకణరుణత్కారంబు తోరంబుగన్‌. ॥30॥ 


తే. అప్పు డొకచారు డేతెంచి యసురనాథ, నీకు జయపెట్టుచున్నారు నిఖిలజనులు 
గొదవ వల దెందు హిమగిరికూటమునను, గంటి నొక్కవిశేషంబుం గన్నులార. ॥31॥ 


సీ, అతిఘోరగహనమధ్యమున వర్తించుచో మేఘంబులోని క్రొ మ్మెజణుంగుకరణిం 
జలికాలమున జలాశయమున నుండుచో గొలనిలో రాయంచకొదమపగిది( 
గడగి పంచాగ్నులనడుచక్కి నిలుచుచో లలితమౌ పసిండిసలాకజోకం 
బుడమి. బాదాంగుష్టమున నెలకో న్నచో బాందులో లేందిం౧ బాగుమీజం 
తే. జిలుకవలెం గోయిలవిధాన ఫలము పర్ణ, ములు మెసంగుచు( గొన్నాళ్లు జలము 
మొదలు 
గ్రోల కిప్పుడు రత్నపాంచాలిలీలం దపము సలిపెడు సురమాత దైత్యనేత. ॥32॥ 


క. అని విన్నవించినప్పుడె, విని చిన్నంబోయె దైత్యవీరుండు మది యో 
జన చేసి యికయుపాయము, గని దైత్యులం బంప వారు గానిమ్మనుచున్‌. ॥33॥ 


తే. పరగ నిరువదియైదేండ్లప్రాయ మలరు, విప్పుగన్నులు దైజసవిగ్రహములు 
గలుగు వేల్చులరూపము ల్లాంచి తత్త, దుచితవస్త్రాభరణశస్త్రనిచయ మూని. |॥34॥ 


వ. అంత. 


చ. జడనిధి నీవహీనగుణసంగ మెజుంగవు హేమచేలికిం 
బడుచు నొసంగి దుర్విషము భర్గున కిచ్చితివంచు నవ్వి దా 
పడుచు నొసంగె భర్గునకు భాసురకీర్తి హిామంబు పేరిటం 
జడిగొననొప్పు నత్తుహినశైలముమీందికి బోయి యచ్చటన్‌. |35॥ 


మ. చరణాంగుష్టము నేల నూంది భుజము ల్సారించి భూరేణుదూ 


సరితానీలజటాభరంబు గుదుల న్సంధించి మోమెత్తి యం 
బరము న్ఫూచుచు శ్వాసవాయువుల నిర్బంధించి యత్యంతదు 
స్తరమైనట్టి తపంబు సేయు నదితిం దర్శించి వే మ్రైక్కుచున్‌. ॥36॥ 


శా. తల్లీ యేల తపంబు చేసెదు నవోద్యానస్థలీమల్లికా 
వల్లీజైత్రము నీదుగాత్రము వనావాసైకపాత్రంబుగా 
నిల్లీల న్నొగిలింప నాయమగునే యేపాటిదేనం ఫలం 
బిల్లీపాటిని జేరు మోసమగుసుమ్మీ దానవు ల్పూచినన్‌. ॥37॥ 


చ. తనువు గృశింపంజేయునది ధర్మము గాదని పెద్దలాడంగా 
వినివినియుండి యేటికి వివేకము లేక తపంబు సీయ(బూ 
నిననిను నేమనంగలము నేరము లెంచంగరాదు గాని యో 
జనని యభీష్ట మొందుటకు సాధ్వులకుం బతిభక్తి సాలదే. |॥38॥ 


తే. ప్రాణవిభు( బాసి యతిథిసపర్య ద్రోసి, బంధువుల రోసి పుత్రుల బలుచయేసి 
యట్టిజిగిదీసి యిట్టికారడవి డాసి, గాసిం జెందంగ నిందేమి గలిగె వాసి. |॥39॥ 


ఉ. అమ్మరొ నిన్నుం బాసి క్షణమైనను రిక్షగృహంబునందు మే 
మెమ్మెయి నుండువార మట నెందణు గల్లిన నీవు లేనిగే 
హమ్మది యేల పోద మిపు డాలయసీమకు రమ్ము మావిచా 
ర మ్ముడిగింపు మింవుగను రక్ష యొనర్పుము దీర్చు మాపదల్‌. ॥ 40 ॥ 


క. రోగి దరిద్రుండు పరదే, శాగతుండుం దల్లిం జూచి యానందించు 
న్ఫోగము భాగ్యము రాజ్య, శ్రీగలవారలకు వేటి చెప్పంగవలెనే. ॥41॥ 


క. అని యెన్నివిధంబులం దెల్పిన నించుక వినకయున్న బెదరించుచు న 
ద్దనుజులు భీషణరోషం, బున నిజదంష్ట్రికల నగ్గిం బుట్టించుటయున్‌. |42॥ 


మ. అమితంబై యది వెణువహ్నిగతి దైత్యశ్రేణితో గూడ ద 
గ్ధము చేసె నతయోజనోన్నతమహాకాంతార మంతన్‌ రమా 
రమణప్రేరితచక్రరక్ష నదితిం బ్రాపింపదయ్యె న్విచి 
త్రమె నిష్కారణవైరికార్తి హరిభక్తక్షేమము న్ఫూవరా. ॥43॥ 


మ. హరిభక్తాగ్రణి యున్నచోట హరిభాషాధీశరుద్రాదు లుం 
దురు దుష్టగ్రహరోగవహ్నభయము ల్లూరంబులౌ లక్ష్మి ను 
స్థిరయై నిల్చు విపద్దశ ల్హొలంగుం దద్దేశంబు కాశీగయా 
ద్యురుపుణ్యస్థలకోటి కెక్కుం డనంగా నొప్పు నగద్దేయమై. |॥44॥ 


క. కానం దననెమ్మదికొల, కానందము మీటి విష్టుహంసము సువివే 
కానందమ్మున వలిమల, కానం దపమూను నదితి గనియె శుభంబుల్‌. ॥45॥ 


తే. అదితి యీరీతి దివ్యసహస్రవర్ష, ములు నిరాహారయై ఘోరముగం దపంబు 
సేయ రక్షోసురేంద్రదైతేయదాన, వాళి భీతిలె సురపాళి యలరె నంత. |॥46॥ 


సీ. కలిమిచిల్కలకొల్కి గబ్బిగుబ్బలగట్టితన మెజింగిన యురఃస్థలము మెజియం 
గలికిజక్కవపిట్టకవం గూర్చ విప్పంగేదరమైన కనుదోయి దయ్‌ దలిర్చ 


నసురలచౌవంచ యుసుజులు మెసవంగం దూకొను నైదుకైదువులు పొదల 
నొజపైన కటితటి నొబికువచ్చుపదాలువన్నెదుప్పటి వింతవన్నె మీజం 

తే. గమలగర్భేశముఖు లిరుగడల నడువ, జయజయధ్వానముల యోగిజనము 
పొగడ 

గరుడవాహన మెక్కి శృంగార మమర, నమరమాతకు శౌరి ప్రత్యక్ష మయ్యె. 47|| 


ఉ. పశ్యలలాటజూటతటపాటలసూచితరాగచంద్రన 
దృకర్మతొవగూహన పదక్తితవన్నఖతారు. డభ్రసా 
దృశ్యశరీరుం డచ్యుతుండు దృశ్యుడుగా ముదమంది కశ్యపా 
దృశ్యవలగ్న యిట్లని నుతించె నిజోదితవాక్యవైఖరిన్‌. | 48॥ 


ప్రాకృతసీసము. ళచ్చిత్ణణాహేయ లలి అ హత్సపయో అ పొమ్మలోఅణళో అపూ అణిజ్జ 
ఖఅవర ఆణేఅ గఅరాఅరజ్ఞ అ[2]ఖ అరఖీందు సిఖి అరఅణి ఆస? 
[3]ఈసరజణల మహేసరభ అణిజ్ఞ దిక్కమజాహ? తెళ్లొక్కణాహ 
పుణ్నమి అంకలావణ్నస్స మందరఖి ఇధరధారఅ కిసణవణ్న 


తే. భక్తకామి అఫలదాణపారి ఆఆ, యాయయూయ జణేర్ముఅ యాయరూఅ 
వాసుదేవ సఆణంద వణఅణేహ, [4]కిత్తణిజ్ఞణవ హ్నీర ఆ?దేఅ.[5] |49॥ 


తే. అనుచు నప్రాకృతచరిత్రయైన యదితి, ప్రాకృతోదితవైదగ్గిం బ్రస్తుతింపం 
బ్రాకృతగుణవ్యతితుండు భక్తసులభుం డైన ప్రహ్లాదవరదుం డాహ్లాదమునను. ॥50॥ 


తే. మొలకనవ్వుల. జికిలివెన్నెలలు గాయం గాయ మెంతయుం బడలెనుగా యటంచు 
నతిపవిత్రకరంబున నదితిమెను, నిమిణీ నీవాంఛితం బేమి నెలత యనిన. |51॥ 


క. స్వామివి జగముల కంత, ర్యామివి జనములకు జపిత కర్గ మొసంగే 
సామివి భక్తుల కంతిక, గామివి నీ వెఖు(గనట్టి కార్యము గలదే. ॥52॥ 


క. ఐన న్వినుపించెద విను, శ్రీనాయక మత్తదైత్యసేనలచే నా 
సూనులు వసూనులై హరి, సూనుప్రభృతులును దలకం జూడంగలనే. ॥53॥ 


క. దితిసుతుల సంహరింపక, యతులితమైనట్టి వారియైశ్వర్యము నా 
సుతుల కొసంగుము చాలును, దితిజులు నాసుతులు గారె దీనశరణ్యా. 54|| 


తే. అనిన నెంతయు మెచ్చి మాయమ వౌదు, వదితి యని కౌగిలించి దైత్యారి యనియె 
సవతిబిడ్డలయందు మత్సరము లేని, యపుడె నీసాటి గలరె యాయఖిలమునను. ॥ 
55|| 


చ. తననుతులం బరాత్మజులం దద్దయు. బ్రేమం దగన్సమంబుగాం 
గనుంగొను పుణ్యమూర్తులకుం గల్లదు నందనశోక మింక నీ 
తనయుండనై జనించి బలిదర్పము మాన్ని తదీయలక్ష్మి నీ 
తనయుల కిత్తు నీతినయధర్మవివేకము గాంగ నావుడున్‌. ॥56॥ 


క. ప్రతిరోమకూపభాసుర, శతపత్రభవాండకోటిసాహస్రుండ వీ 
వతిలోకచరిత్రుండ వే, గతి గర్భమునన్‌ భరింతుం. గమలదళాక్షా. ॥58॥ 


మ. అనిన న్నీ వనుమాట నిక్క మదితీ యైనన్‌ రహస్యంబు నీ 
కు నెజీంగించెద నాదుభక్తులు విరక్తు ల్యోగసక్తు ల్సుథి 
జనరక్తు ల్పితృభక్తియుక్తులు పరేర్ష్యాముక్తు లాచారవ 
ర్ధనయుక్తు ల్సతులు న్ఫరింతురు ననుం దథ్యంబు సాధ్వీమణీ. ॥59॥ 


ఉ. నీవు సమస్తభూతహితనిర్మలచిత్తవు పుణ్యశీలవుం 
గావున నన్నుం బుత్రునిగం గాంచెద వంచును గంఠమాలికన్‌ 
శ్రీ వెలయంగ నిచ్చి దయచే నభయంబు నొసంగి దేవతా 
సేవితుండై వికుంఠపురిం జేరె సరోరుహనాభుం డంతటన్‌. 


తే. అదితి యింట. బయోవ్రత మాచరించి, భర్తసంగతి నౌఖ్యసంపదల( బొదల 
నెలమసలె వెల్లజిగి గల్లముల నెదిర్చె, నెలమనలె నెలల్‌ దొమ్మిది నిండెనంత. ॥61॥ 


తే. కంజనేత్రుండు శుక్లపక్షంబునందు, శ్రవణమున ద్వాదశీదివసమున విజయ 
యనుముహూర్తంబునందు మధ్యాహ్నవేళ, నదితికి జనించె వామనుం డగుచు 
నపుడు. |॥|62 | 


తే. కురిసె( బువ్వులవానలు మెటిసె దిశలు, విరిసెం గావిరి దుందుభు ల్మొరసె దివిని 
దొరసి గంధర్వగాన మచ్చరలయాట, నెరసి జగముల వేడుక ల్ఫెరసి నంత. ||63॥| 


మ. మణికోటీరము నక్రకుండలములు న్మాణిక్యకేయూరకం 
కణకాంచీకటిసూత్ర హేమవసనగ్రైవేయమంజిరము 
ల్ఫణిభోగాభచతుర్భుజంబులు దగ న్ఫాసిల్లులోకైకర 
క్షణుని న్వామనుం జూచి కశ్యపతపస్యాశాలి హృష్టాత్తుండై. | 64॥ 


క. పటుభక్తి మ్రొక్కి యంజలి, ఘటియించి నుతించె వికచకైరవవేళా 
నటధూర్జటి చరణకటా, తృటకఫణీంద్రానుకారి గంభీరోక్తిన్‌. |65 ॥ 


మ. రవికోటిప్రతికోటితేజము శరద్రాకేందుబింబాస్యమున్‌కా 
ధవళాంభోరుహలోచనంబులు సుధాదధ్యన్నహస్తాబ్దము 
న్నవలావణ్యవి శషముం గల నినుం దర్శింతు ధన్యుండనై 
శివము ల్లంటి దయాచితాంఘ్రియుగళీసేవామనా వామనా. |॥ 66॥ 


క. అని పొగడ నీకు మేలగు, జనకా మీయందు రెండుజన్మంబుల నేం 
దనయుండ నైతిని మీదం, దనయుండనై మీకు వాంఛితం బొనంగూర్తున్‌. |67॥ 


తే. అనుచుం దనరూపుమాటి యవ్వనజనాభుం డర్భకునిలీలం గావుకా వనుచుం బోర 
నెన్ని నేర్చితి ననుంగన్న చిన్నితండ్రి, యనుచు ముద్దాడుచును దల్లి యక్కుంజేర్చె. ॥ 
68 


మ. అలరున్నూనెం దలంటు గందము నలుం గందంబు పన్నీటిచేం 
జలకంబున్నును జల్వపొత్తులును రక్షారక్ష యుయ్యాల పా 
టలు చన్‌ ద్రావుడు లెంతసంతసము పుట్టంజేసి సృప్బస్థితి 
ప్రళయాపాదికి దైత్యభేది కదితీభాగ్యంబు దానెట్టిదో. | 69॥ 


క్‌ ముజ్జగము లుజ్జగింపని, బొజ్జ గదల పాదపద్మముల జిగిజాళ్వా 


గజ్జెలు మొరయంగ పజ్జల, హజ్జలిడుం గుజ్జు తల్లి యానందింపన్‌. |70॥ 


జ 


క. విద్దెము విద్దె మటంచు, న్ముద్దియ లిరుగేల నూన ముద్దులకొడుకు 
న్విద్దెములు సేయు. దళుకుం, గద్దణీచెక్కులను మద్దికాయలు గదలన్‌. |71॥ 


క. ఉపనయనము గలవేలుపుం దపసులు విధిముఖులు రాగ దనయునకుం దా 
నుపనయనము సేయంగం గ, శ్యపముని సమకట్టె సకలసంభ్రమ మలరన్‌. |॥72|॥ 


మ. అలరుందావులు ధూపవాసనలు దూర్యారావము ల్పెండ్లిపా 
టలు మాణిక్యపుందో! రణంబులును గాటంబైన యాపెండ్రిపం 
దిలిలో మౌనులు సుట్టుకొన్న మణివేదిన్‌ హమపీఠంబుపై 
నలరారెం బితృమధ్యభాగమున మాయావామనుం డయ్యెడన్‌. ॥73॥ 


సీ. తపనుండు సావిత్రి నుపదేశ మొనరింప బ్రహ్మసూత్రము బృహస్పతి ఘటించ 
జనకుండు పచ్చనున్ననిముంజి మొలంగట్ట నవని యొసంగం గృష్టాజినంబు 
శంబరధారి దండంబు కేల నమర్శ( ప్రేమతో దల్లి కౌపీన మొసంగ 
పాథోదపద మాతపత్రంబు సవరింప నలినగర్భుండు కమండలువు గూర్చ 
తే. సప్తబుషులు పవిత్రముల్‌ శారదాంబ, యక్షమాలిక యాయ జెల్వయ్యె మిగుల. 
బ్రణతరక్షావిచారి సద్భక్తహృదయ, పద్మసంచారి వామన బ్రహ్మచారి. ॥74॥ 


శా. అక్షీణం బగునట్టికల్మిగల మాయావామనుం డంతటన్‌ 
యక్షేశార్పిత పాత్ర గైకొని కులాఖ్య ల్సెప్పుచున్‌ మ్రొక్కి తా 
“భిక్షాందేహి యటంచు వేండ గిరిజాబింబో షి వెట్టె న్మణీ 
భిక్షు బంచలవిక్షణాంచలములం బెంపారు లేనవ్వునన్‌. ॥75॥ 


తే. అంతం గ్రమమున శారద యదితి సప్త, బుషిపురంధ్రులు శచియు దిగిశసతులు 
వెట్టు బంగారుభిక్షంబు బియ్య మద్రి, పగిది మించె బృహస్పతిభట్టుచెంత. 76|| 


క. తాలిమి మీజంగ నెప్పటి, మాలిమితో దేవగురుండు మంత్రము దెలుప 
న్వేలిమి సేసె మృగాంకుని, మేలిమిగను రక్షయిడె సుమేధుండు నుదుటన్‌. ॥77॥ 


క. రతిపతియహితునిసతి భా, రతి జతయై కంకణము లొరయ ముత్తెపుటా 
రతియెత్తిరి వామనునకు, రతిబోటుల పాట తేట జాలు గరంగన్‌. |॥78॥ 


మ. పరమేశాన పయోజసంభవులు దిక్సాలుర్‌ క్రమం బొప్పంగాం 
బరమాహ్లాదము మీటి నొడొరులు పైపై నిచ్చుపట్టాంశుకా 
భరణశ్రేణులు కేలం గైకొని సభాభాగంబున న్నిల్చి సు 
స్వరుండై దేవగురుండు విండు చదివె న్సర్వాగమస్ఫూర్తులన్‌. ॥79॥ 


వ. ఇవ్విధంబునం గశ్యపబ్రహ్మ సకలబ్రహ్మ్నర్షిసమేతుండై తనూజాతు నుపనీతుం 
గావించి దిగంతరాగతశిష్టజనవ్రాతంబుల నభీష్టమృష్టాన్నంబుల దక్షిణ 
తాంబూలంబుల సంతుష్టులం జేయుచు మహాత్సవదినచతుష్టయంబు గడపె 
నంత. 


చ. బలి జగదేకదాత యని పల్మజు భూమిసుధాశనోత్తము 
ల్పలుక ముదంబుతో విని సుపర్వమనోరథసాధనోద్యమం 


బలర మృషావటుండు బలి యాచన సేయుటకై నివేశము 
న్వెలువడె నింక నెవ్వరొరు వేండనివారలు వేళ వచ్చినన్‌. |81॥ 


తే. కురిసె( బువ్వులవానలు మెటిసె దిశలు, విరిసెం గావిరి దుందుభు లొరసె దివిని 
దొరసి గంధర్వగాన మచ్చరలయాట, మెజసె జగములు వేడుక బొరసె నపుడు. ॥| 
82|| 


సీ. ఒకవింతహరువైన యూర్ధ్వపుండ్రంబుపై బెట్టిన మేధావిబొట్టు దనర 
నీలంపుజానిగన్నిగలీను సీగగంటు నవరత్నఖచితకుండలము లమర 
నవమైన కృష్ణాజినముతున్క మెలిగొన్న ధవళయజ్ఞో పవీతంబు మెణయ 
ముప్పేట టెనంగొన్నముంజి పచ్చనిగోచి వెలిపట్టుపంచయు మొల. దనర్చ 


తే. మణిపవిత్రము దండకమండలువులు, గొడుగు పావాలు పాత్రిక బెడంగుమీఅం 
బసుపుబూసిన టెంకాయంబాణిం బూని, వామనుడు వచ్చె బలి యజ్ఞవాటమునకు. 
83|| 


తే. కపటవటు దివ్యతేజుప్రకాశనంబుం గాంచి యప్పుడు విజ్ఞానఘనులు మునులు 
లేచి కరములు ముకుళింవ( జూచి శుక్తుం డసురవల్లభుతోడ నేకాంతమునను. ||84॥| 


మ. అదిగో జూచితె బ్రహ్మచారివలె దైత్యారాతి యేతెంచె న 
త్తిదశాధ్యక్షున కెల్లసంపదలు నెంతే ప్రేమతో నీయంగా 
నదితీగర్భమునం జనించె నితండే మర్థింప నీ వీయంగా 
మదిలో సెంచకు మీయనెంచినను సామ్రాజ్యంబు లేదింకిటన్‌. | 85॥ 


తే. ఆత్మబుద్ధి సుఖం బిచ్చు నంతకన్న గురువు సెప్పిన సద్బుద్ధి పరులబుద్ధి 
కొదవదెచ్చును స్త్రీబుద్ధి కులముం జెజిచుం గాన నాబుద్ధి విని సిరు ల్లనుము నీవు. ॥ 
86|| 


మ. అనిన ధర్మవిరోధ మిట్లనుట గా దాచార్య వేదార్థవి 
జ్ఞను లేదేవునకుం బ్రియంబుగ నొనర్పంజూతు రశ్రాంతమున్‌ 
ఘనయాగంబుల నట్టిదేవుం డిట సాక్షాత్కారమై నిల్చి వేం 
డిన బ్రాణంబులు నిత్తుం బ్రాణములకంటెన్‌ హెచ్చు త్రైలోక్యమున్‌. |॥87॥ 


క. అఘటనఘటనాసామ, ర్థ్యఘనుం డీశ్వరుం డతండు దలంచిన కార్యం 
బు ఘటింపకున్నె యీలో, నఘహర మగు గిర్తి, గాంచు టర్హము సుష్మి. ॥88॥ 


తే. శిబి దధీచి విరోచను ల్పిత్రముగను, యాచకుల కిచ్చి రట యంగ మట్టికిర్తి 
యెజుంగ లేనట్టి నాదాన మేమి యనుచు గుండుచుండుదు నది దొరకొనదె నేడు. ॥ 
89॥| 


వ. అని పలుకుచున్న సమయంబున. |90॥ 


సీ. వివిధదేశాయాతవిద్వన్మిధఃకృతాలఘుశాస్త్రవాదకోలాహలంబు 
నవనతత్తత్మియాశంక్యుపద్రష్టుసాధూత్తరార్చణదక్షహోతృకంబు 
మహిషివచస్సత్యమహిమజ్వలత్సు వర్ల్యక్షిరశిఖిశిఖాక్రాంతనభము 
ధూమగంధిలవసాహోమవేళాసర్వజనక్షప్తకరతాళసంకులంబు 


తే. ఖదిరబిల్వాదియూపయుక్తంబు రుక్మ, పక్షపక్షింద్రచయనవిభ్రాజితంబు 
నగుచు మించు బలీంద్రుని యశ్వమేధ, యాగశాలకు వచ్చె మాయావటుండు. ॥91॥ 


శ్లో. దదాతు లక్ష్మీం తనలోకనాథో, వశంగతేంద్రస్య జగద్ధితస్య 
సంప్రాప్తభూర్య స్సుతలాభతాంచ, భవా న్వదాన్యోహి' బలే సురాణాం. |॥92॥ 


క, అని యుభయార్థంబుల ది, వనతో డెంకాయ యొసంగ వామనుచేం రై 
కొని బలి వటునీ వరాసన, మున నిడి తగ నర్హ్యముఖ్యపూజ లొనర్భెన్‌. 93|| 


క, ఒనరించి ధన్య మయ్యెం, జననము పుణ్యుండ నై నెతి సవఫల మొదవె 
న్నిను సేవించితి గావున, ననఘా నీవాంఛం దెల్పు మది చేకూర్తున్‌. | 94॥ 


వ. అనిన దంభడింభకుం డిట్లనియె. ॥95॥ 


సీ. చక్రపాణి జయించి సకలలోకము లేలె ఘనశక్తిని హిరణ్యకశిపుండాది 

ల యలరారె “బ్రహ్లాదుం డంచు వెనుక 

ద్విజవేషమృులం దన్ను వేండువేలుపులకుం దను వొసంగెను విరోవనుండు మొన్న 
గరుడవాహప్రితిగా శతక్రతువులు చేసినావు సర్వజేత వగుచు 

తే. ననుచు వామనుం డెంచి యో దనుజనాథ, తపము సేయుటకై పదత్రయధరిత్రి 
నడుగవచ్చితి యోగ్యుండ నంతమాత్ర, మిచ్చి యంపింపుమనిన బలీంద్రుం డనియె. ॥ 
96|| 


మ. అనఘా కల్పమహీరుహోత్రమము డాయంబోయి కారాకువేం 
డినజాడ న్నను నేమి వేండితివి కంటే నాదు సామ్రాజ్యమున్‌ 
ధనము ల్ఞాన్యములుం దుకూలములు రత్నంబుల్‌ యథేష్టంబుగా 
నొనగూర్తు న్లాను నన్ను వేండుజనుం డన్యు న్వెండంగాం జెల్లునే. 97|| 


వ. అనిన జతురవచనరచనాపటుం డగు కుహనావటుం డిట్లనియె. |98॥ 


చ. అడిగినవారిం జూచిన భయంపడి వెల్వెలంబాణుమోముతో 
జడియక యాదరించుచుం బ్రసన్నుండవై యభిలాష మేమి యం 
చడుగుచు ముందుగా నడిగినందుల కెచ్చుగ నిత్తునంటి వీ 
యెడ నినుంబోలుదాత గలండే త్రిజగంబుల నెంచి చూడంగన్‌. |॥99॥ 


మ. అమరారీశ్వర బ్రహ్మచారులకు రాజ్యం బేల కాంక్షించుమా 
త్రము భూమిం దయసీయు మెం దప మొనర్పంబోయెద న్స్వల్పదా 
నముచే నేమిఫలం బటంచనకు నానాదానము ల్పాదమా 
త్రమహీదానముం బోలదందురు సుమీ తర్కంబు లింకేటికిన్‌. ॥100॥ 


మ. అవనీదానమహత్త్వముం దెలియలే రంభో జగర్భాదులు 
న్వివరింతు న్విను సత్కుటుంబినికిం బృథ్వీదానముం జేసిన 
నృవపాశంబులం బాసి మోక్షపదవి నాపించు హత్యాదిపా 
పవిముక్తుం డయి యెట్టి మూర్జు:డును జిత్సాఏణ్య మేపాటి(గన్‌. ॥101॥ 


తే. విప్రవరునకు( దూమెండు విత్తనముల, నేల యొసఃగిన ఫలము వర్ణింతు వినుము 
లోకపావని యగు గంగలోనం ( ద్రిదిన, మజ్జనము సేయు ఫల మగు “మనుజులకును. | 


102 || 


క. చెలంగుచు నిద్దుము విత్తన, ములనేల కుటుంబి కొసంగు పుణ్యాత్మునకు 
న్లలుగు నృతహయమేధం, బులు గంగాతటిని జేయుపూర్ణఫలంబుల్‌. |॥103॥ 


ఉ. పుట్టెడు విత్తనంబులకు భూమివిశిష్టున కీయంజాలు నా 
పట్టపుదాతకుం గలుగు. బంకజనాభు పదాంబుజంబునం 
బుట్టిన యేటిచెంతం బరిపూర్ణముగా హయమేధ మాది యై 
నట్టి మఖంబులు నృతసహస్రములు న్లటియించు పుణ్యముల్‌. ॥104॥ 


క. కల దొకయితిహాసం బిం, దులకు న్వినుపింతు వినుము దురితము దొలంగు 
న్గలుగును భూదానఫలం, బలఘుతరం బగుచు( ద్రిభువనైకవదాన్యా. |105॥ 


సీ. మును బ్రహ్మకల్పంబునను భద్రమతియను విప్రోత్తముం డొకండు వేదశాస్త్ర 
నిపుణుడు గలం డాతనికి భార్య లాజ్వురు నందను లిన్నూటనలువదిగురు 
గల రతం డత్యంతకష్టదారెద్రు(డై కుడువ గూడును గట్ట గోక లేక 
వగ నొంది వేసరి వసుమతిదానంబు గావింప కిలేమి పోవ దనుచుం 
తే. గోరి కౌశాంబిలోన సుఘోషువలనం బంచహస్తావనిం బ్రతిగ్రహించి విష్ట 
భక్తున కొసంగి నసకలసంపదల( బొదలి, వెనుక మోక్షంబు గనె నింటి బలీంద్రా. | 
106 || 


తే. కాన భూదాన మొనరించుకంటె నధిక, మైన దానంబులేదు నే నడిగినట్టి 
పుడమి మూండడుగు లొసంగి భువనమహిత, యశము బుణ్యంబుం గైకొనుమన్న 
నలరి. ||107॥ 


శా. హేమక్ష్మాధరనుస్థిరుండు బలిదైత్యేంద్రుండు వింధ్యావళీ 
వామారత్నము రత్నకుంభజలము ల్వంపన్మృషావామన 
శ్రీమత్సాదయుగాభిషచన మొనర్చె నృహ్మ్నరుద్రాదు లో 
హో మేముం గనలేనికిర్తిం గనె దైత్యుం డంచు. గీర్తింపంగన్‌. 


క. క్రవ్యాదవిభుండు వామన, దివ్యశ్రీపాదపద్మతీర్థంబు శిర 
స్సేవ్యము గావించి బుధ, స్తవ్యమతిని ధారవీయు సమయమునందున్‌. ॥109॥ 


తే. వామనుడు wy beg వారిధార, కడ్డమైయున్న శుక్రుని యక్షి బొడువ 
మిట్టిపడి కన్ను వోయిన లొట్టవోయె, ననుచు నవ్వుచు జేసాచి యడుగుటయును. ॥ 
110|| 


క. క్షమ మూ(డడుగులు బలి యు, త్రమభక్తి “సదక్షిణం సతాంబూలం తు 
భ్యమహం సంప్రదదేదం, నమమ” యనుచు ధారవోసె నలినాక్షునకున్‌. |॥111॥ 


మ. పెరి(గె న్వామనుం డంత దంతిపొడవై పృథ్వీధరం బంతయై 
శరదంభో రుహమిత్రశీతకరనక్షత్రగ్రహస్వర్మహా 
స్ఫురితుండై జనలోక మవ్వలిజగంబు న్సత్యము న్మించుచున్‌ 
హరి దంతంబులు నిండి మెండుకొనె నత్యాశ్చర్య మెపారంగన్‌. ॥112 |॥ 


సీ. పద్మరాగప్రభాభాసమానకిరీట మరవిందజాండకర్పరము నొరయ 


శతయోజనాయతశతపత్రపత్రజైత్రము లైన విపులనేత్రములు మెజియః 
బరిపూర్ణచంద్రబింబసహస్రవిస్త్ట్రతం బగుమోము మందహాసంబు దొరయ 
దశదిగంతవ్యాప్రతతబాహువులు శంఖచక్రాదివివిధశస్తములు నెరయ 

తే. కవదొనలు నక్రకుండలకౌస్తుభములు, వైెజయంతియు లక్ష్మీ శ్రీవత్స కాంచ 
నాంబరము  లొప్ప బ్రహ్మాండ మనెడు భరణిం కస్తురియుంబో లెందగె. 
ద్రివిక్రమవిభుండు. |113॥ 


మ. హరి యీరీతి ద్రివిక్రమాకృతిని బ్రహ్మాండంబునన్‌ నిండి యా 
వరణాంగంబుల సర్వలోకములు మించన్‌ బ్రహ్మరుద్రాదిని 
ర్జరు లగ్గింపంగ నందముఖ్యసుభటవ్రాతంబు సేవింప దు 
ర్భృరతేజంబున రాజిలన్‌ బలి కృతార్ధంమన్వ్యు డయ్యెన్‌ మదిన్‌. |॥|114॥ 


వ. అపుడు. ॥115॥| 


శా. వినుం డోహో జనులార విష్ణుం డొకండే విశ్వాధికుం డాద్యుండుం 
గనుంగొన్నారె కదా మహామహామ మింకన్‌ భక్తితో గొ య 
యనుచుం జాటుచు జాంబవంతుండు సముద్యద్భెరి మ్రైోయించుచున్‌ 
వినరా నిర్వదియొక్కమా ర్వలగొనెన్‌ విష్ణున్‌ విరాడ్విగ్రహున్‌. ॥116॥ 


మ. అరవిందాయతనేత్రుం డంతట నతుల్యంబైన త్రైవిక్రమ 
స్ఫురణన్‌ మించం బదాంబుజం బొకటిచే క్లో ణీన్థలిం గొల్చి యం 
బరమార్గంబున నొ క్కయంఫఘైై నిడం దత్సాదాంబుజాంగుష్టశే 
ఖరదివ్యన్నఖరంబు సోశి పగిలెన్‌ కంజాతజాండం బొగిన్‌. |117॥ 


గంగావతరణవచనము. ఈక్రమంబునం ద్రివిక్రమప్రసారితవామచరణాంగుష్ట 
నిష్టురనఖరశిఖావిఘటి తబ్రహ్మాండకరండోపరి పరిజనితరంధ్రనీరంద్రనిరర్గళ 
దనర్గళమధురశిశిరపాండురలఘు తరగురతరప్రభావాభరణబహిరావ 
రణవారిపూర్ణంబు యోగిమనఃకమలసంతతసంచరణంబును లక్ష్మీకుచ 
శాతకుంభపూర్ణకుంభసంభావితనవపల్లవాచరణంబును నగు హరి 
చరణంబునం దొరంగి తరంగితంబై రథాంగధరపదప్రక్షాళనంబున 
నభంగురతరప్రభావంబును లోకైకపావనంబును బ్రహ్మహత్యాదిపాపాపనో 
దకంబు నగుచు నప్పావనో దకంబు కంబుధరచరణాంబుజమరందంబుచందం 
బున నంబుధరవర్లపదనఖసాంద్రతరచంద్రికలయందంబున దనుజారిపదంబు 
దిగజాజీ గగనకాయమానసూనమాలికలపోలికల ముక్తికలకంఠకంరఠికాకంఠ 
మాలికలలీల నాలోలవాతూలజాలంబుల బహుధారారూపంబు లై సత్యతపో 
జనమహస్వర్లోకవాసి బ్రహ్మబ్రహ్మర్షిసనకాదియోగీంద్రవైభ్రాజికధ్రువన 
ప్పర్షిశ్రేష్టనందితానంది తస్తుతస్నాతాంతర్గ హితకమండలుపరి పూరితంబై 
గాయమానగంధర్వగజరాజగామినీగానద్రవన్మహేంద్రనగరచంద్రశాలికా 
కాంతచంద్రకాంతనిరంతరస్రవజ్ఞలధారానుగతంబును బరిసరహరిహయపుర 
వరమరకతమణిమయభవనసురుచిరరుచిరచి తశైవాలవల్లికావేల్లితంబును 
వలనిశాటపాటనపటుపుటభేదననాటకశాలికానటనటదప్పరఃకుటిలాలకాపద 
పుటకరటత్కటకమురజవాదిత్రనాదాచ్చాదకవలభిప తన వెళాఘళఘళా 
రావసంకులంబును నందనవనపాదపవిటపసంసక్షనిజసలిలకణద్విగుణితకుసు 
మజాలకంబును విస్మయాకులప్రేక్షమాణగీ ర్వాణముగ్గజలజేక్షణావీక్షణ స్నిగ్ధ 
సోసూచ్యమానవలమానమీనవితానంబును నిర్మల భర్మనిర్మితనర్మహర్మ్య 


ప్రాంగణ మాణిక్యవితర్థికాశయాననాయకప్రార్థ్యమానపురుషాయితకేళికా 
ననుకూలలజ్జాకుల సభ్రూంగవిలాస విలోకనోత్రీష్టమానమానవతీవేణికా 
హరఠాకర్షణవిశ్లథతతఇ ఈపతి తస హాగత మౌక్తిక సూచకతత్తత్స్పురుహూత 
కలధెతీశృం గార సౌధశృంగాహతోత్పతితజల బిందుసందోహకందలి తమం 
దారకుసుమకో, రకాలంకృతనికటతటకందుకకేళికానందబృందారకసుందరీ 
చికురభారంబును సురచకోరలోచనారతిశ్రమహరణనిపుణతరమందానిల 
సందానితశైత్యంబును జారణస్తూయమానంబును గిన్నరజేగీయమానంబును 
నిజావలోకనమాత్రసంత్యక్తబలీకృతహృత్తాప సలిలాహృత్తాపనవిబుధప్రార్థ్య 
మానంబును నమరావతీపురవరపరిఖాయమానంబును జలకేలికాలోలదీవి 
జకులపాలికాపాలికాకుచపాలికాన్మీరపాలికామనీయకతదీయసౌర 
భ్యఘుమఘుమాయమానంబును శంఖబుద్బుదవజ్రమాక్తికకుముదఫే ఎనఖణ్జకర 
కాయితతారకావారకంబును నిజనైర్మల్యనిమృష్టనిష్కళంకమ గాంకమణ్ణల 
గళత్సుధారసధారాసధారాసంవర్థమానంబును 'ఖంజోపరిభా రథీపతనవిస్మి 
తానూరుసారథిస్తవనీయంబును బ్రణయకలహదూరస్థితనిజనీరధారాసిక్త 
మృదులాంగసంసక్తదుకూలచేలాంతరపరిదృశ్యమానకుచలికుచని తంబబిం 
బరంభో! రువిజృంభమాణావలో కనోత్సుకనాయకదత్తనూ తనవసనయాచమా 
నవైమానికమానినీజనజనితసీత్కారమానితంబును సవర్షవర్ష ప్రకర్షనిదర్శక 
వలాహకపదమోముచ్యమానంబును నసమయసమయన్నిజజలబిందుతుందిలచా 
తకవ్రాతంబు నగుచుం దెజిగంటిదొరకు వెఐచి తనతనయు వరుణునియింట దాః 
ళు వెలవెల నగుచు మంచుమలనే మంచుగట్టులకుం బట్టంబు గట్టెనని నలుజడ్డిగం 
బుల బిడ్డ నొడ్డారించి బొడ్డుతామర దొడ్డవేల్పు పుడమిదాల్పులకు “నేలికవు గమ్మని 
కమ్మనికుందనంపుజిగిని 'దనతేజంబు మెజియించు జేజేలవిడిపట్టున కభిషేకం 
బు చేసినతెజంగున( బసిండకొండతుదను బదివేలయోజనంబులపజపున నున్న 
యన్నలువపట్టణంబునం బోరునం దొట్టిపట్టు సాలక నలువ నలుమోములందు 
వెడలునలుతొలిపల్కులనలువున నలువాకిళ్ల నలుదెజంగులై వస్వోకసారాది 
దిక్సాలకపురంబు లొరసికొని వెలువడి తనవడి బెండువడి బెడబెడమని దొరలి 
పడు పెదపెదగుండ్లచప్పుడుల కులుకుచప్పు డెడనెడం బర్వులిడుజంటనలు హజ్జ 
లమెకంబుల నెఖుగక తోడంబబచు తెజనోరి మెకంబులం గాన వెనుదవులు 
గౌరులతోడ నరుగు మువ్వన్నెమెకంబుల నంటిపాజు నొంటికాండ్రసందునం బడు 
దున్నలపిజుందం జను నెలుగులబలగంబునకు( జంగుచంగునం దాంటు కన్నె 
లేళ్ళ కందంద నడ్డంబగుచుం గోనలలోన( జిగురువిలుకానికేళిం దేలుచు 
నదరిపాటునం జూచి యదరిపడి లేచి తమతమక్షొ త్రముత్తియపుంజెజుం 
గులచెంగావులగటీతటంబుల నొకకొంగు పచ్చినునుగోటితాంకులం జిలుప 

చిలువ నెత్తురులు గ్రమ్ము గుత్తంపుకలిగుబ్బచన్నుల నొకకొంగు సవరించి యజ 
జాలు క్రొవ్వెదలు పువ్వులవాన గురియం గౌను జడియ బెళుకుచూపుల బెగడు 
కోడెబేడిసలబిత్తబింపుటూర్చుల మృగనాభిపరిమళంబులు గుప్పళించుచు బలి 
తంబులై మెలంగు గిలుకుమట్టియలరొదలతో గడలకుం జని మును తాము 
కడలనిడిన తొడవులం దా లోగొనిన నర్పితంబులు సేయు నెయ్యంపుకర్పూర 
గంధులనేర్చులకు నగుచు( దచ్చనలాడు బృందారకకుమారులమందహాసరుచికంద 
ళంబులతో సందడించుచు. బ్రస్రవణరుర్లరనిర్ణరంబులం బ్రవృద్ధం బగుచు 
గిరీశాలింగనసంగతకుంకుమపంకంబున? బొంకంబగు నకలంకధాతురాగంబుల 
జాజువారుచుం గమలకల్లారకైరవకువలయకో! కనదాదికుసుమసౌరభలోభ 
చంచలచంచరీకచక్రాంగచేక్రవాకరుంకారక్రేంకారచంకనత్సరో వరంబుల 
గళిందకన్యకాసరస్వత్యాదినదుల నెచ్చెలులంబోలెం గల్పుకొనుచు వాహంబు 


తెజింగునం దుముకుచు వజ్రశ్రైత్యంబునం గొండలుం దెగాజుచు మతంగ 
జంబు భంగి. గర్పూరకదళికాకాంతారంబుల భంగించుచు భూవల్లభురేవం 
బ్రతికూలతరుల నిర్మూలించుచు. బతితతరుశాఖల నున్న తమ్ముం జుట్టుకొను 
ప్రవాహగతసర్పంబులకుత్తుకలు రెండుచేతులం గట్టిగాం బట్టికొని బిట్టుల్కి 
చూడంజాలక మార్నొగంబులు పెట్టు శాఖామృగంబులం గనీ కిలాకిల నగుచు 
మార్గగండోపలంబులపై వసియించు చెంచుమించుంోడుల వెనుకమర్లుగా 

వచ్చి యదరిపాటున భుజంబులువట్టి త్రోయు తెజింగున వెజిపించు చేంచునా 
యకుల నదలించుచుంగడువడి నడరు బెడబెడలకు జడిసి కడలకు నిగుడ నక్కొం 
డగుండులం బడందివియుచు దను గనుంగొనిన వినిన నంటిన సీకరములు సోకిన 
పైతెమ్మెరలు దొరసినమాత్రంబున భూతప్రీతపిశాచశాకినీఢాకినీకూశ్మాణ్ఞాది 
గ్రహంబులు దమతమవిగ్రహంబులు మాని మానితవైమానికరూపంబులు 

పూని ధగద్ధగితమణిగణస్థ గి తకిరీటకటకకేయూరహారాదిసురుచిరాకల్పం 

బులు కల్పప్ర ప్రసవదామంబులు కనకాంబరంబులు దివ్యచందనానులేపనంబులు 
రతిమనోహరమనోహరాకారంబులు గలిగి దివ్యతరతేజంబులు నిగుడం 
దెగబారెండు కీల్ణడలుం దొగటేనినగుమొగంబులు బెగడు బేడిసలంబోలు 
వాలుగన్నులు నీగనిగని జిగిమోవిమానికంబులు మగజాలనేలుపలు 

వరున బిగిగుబ్బచన్నులు మృగరాజమధ్యంబులు. జిగురుటడుగులు. గలిగి 
చిలుకతేజివజిరుని చిలుకుటమ్ములు ముద్దుంజిల్కు తెజిగంటిచిల్కలకొలుకులు 
వేనవేలు గొల్వ భాసమానర వికరావమానకరణదురభిమానమణిమయవి 
మానారూఢులై యచ్చరమచ్చెకంటు లిరుకెలంకుల నకలంకరత్నకంకణక్రేం 
కారమ్ము లొలయ వింజామరములు వైవ రంజిల్లుచు నంజలిబంధంబులతో నుతు 
లు సేయుచు. గొంతదవ్వు వెంబడి నిగిడి దివంబున కరుగ నట్టిక్రమంబుననే నిజ 
సలిలాకృష్ణధరాతలపురాజననాం తరపుష్టశరీరనరకని విష్టదుష్టజనంబులు యమా 
దుల కాశ్చర్యకరు లగుచుం బుణ్యలోకంబుల క్రేగ సకలపుణ్యనదినదంబుల దురి 
తావహకీర్తి మూర్తిభవించి తన్ను జేరుతెజంగున రంగగుచు. జక్రాంగంబులు 
వ్రాల నినుం గనుంగొ, ను జనులయందు వసియింపకుండం జేసితి నింక మాకు గతి 
యెయ్యది యని తత్తజ్ఞనులపాపంబులు రూపంబులు గైకొని తాపంబున మొర 
లు వెట్టునట్టి తెణంగున రోలంబజాలంబులు రుంకారంబులు సేయ నభంగతర 
తరంగత్వరం గమృదంగరంగధ్వానంబులకుం జెలంగుచు బెళుకుబిత్తజికోడెబేడి 
సలు మత్స్యపుటంబులు వైవం బ్రవాహవేగంబునం బెండువడి తోడనడరు పెద్ద 
పెద్దకొండల గండూపలంబుల మెండున నిండుకొనియుండు మకరనక్రగ్రాహ 
కర్కటకాదిజలజంతుసంతానంబులు వెలయం దీరంబుల నిల్చి పుణ్యపురంధ్రీజ 
నంబు లెత్తుముత్తెపుటారతులతెజింగునం జెంగల్వలవలగొను సుడులుం 
బెడంగునూప సంపన్ను లగుజనులు భక్తిపూర్వకంబుగా నొసంగుపట్టాం 
శుక్రమణిభూషణంబులన లోపల వెలికి నడరుమౌక్తికంబుల నిగ్గుల బుగ్గ 
లగ్గలముగ దత్తత్సౌరజనసమర్చ్పితరథదీపంబులకు వెలుంగు లొసంగు ప్ర ప్రవా 
హాగతభుజంగపుంగవఫణారమణీయమణిగణప్రభలు పొసంగం గమలాంతర 
కాంతకమలాకాంతాభిషేకంబునకుం బలె జలవేదండషుడంబులు దుం 

డంబు లెత్త సరసప్రదేశంబులు నాశుకవితరీతి నతిత్వరితగతి యగుచుం 
బ్రతిహతస్థలంబుల నభిమానిజనయాచనచందంబున మందంబగుచుం గఠినచిత్తు 
లకుం దొలీంగి చనుసజ్ఞనునితెజింగున గగనంబునకుం దొట్టుగట్టుల కెడ 

గల్గుచుం దూర్చున సీతాభిదానంబున నభిరామలీల మెజియ మేరుకమలకేసర 
కేసరాచలగంధ మాధన వ సుంధరాధరభద్రాశ్వవర్షమార్గంబునం బశ్చిమంబునం 
జక్షువనుపేర లోలమానమీనకటాక్షంబుల సుపర్వాశ్చర్యకరమాల్యవన్మాల్య 


వద్భ్ఫూదరకేతుమాలవర్షంబులసరణిని నుత్తరంబున భద్రాఖ్యనుస్మరణశీల 
భద్రప్రద యగుచు నభ్రంకషశృంగశృంగవత్సర్వతోత్తరకురుదేశపదంబున 
దక్షిణంబున నలకనందనామధేయంబున వదనారవిందనందన్నిళిందాలకయై 
గగనసరఃకనకకమలాయమానపే పహేమకూటహేామకూటకుధరభారతవర్షపదవిం 
బ్రవహించి దిక్కూలముద్రుజసముద్రవాతూలలోలకల్లోలకోలాహలం ట్‌వా 
ర్యతూర్యఘోషంబులై మొరయ నౌర్వాగ్నిసాక్షియై వెలుంగం బ్రతిరవణ 
ద్విజకలకలంబు మంత్రకులంబులై మించ గలకంఠికాగానంబులు పెండ్లిపాటల 
నీటునూప విష్ణుధారాదత్తయగు గంగానదియుం దరంగిణీరమణుండును వేల 
యనుతెర కిరుగడల నిలిచి బుద్భుదపులకాంకురములు గువలయనయనవికా 
సంబు గుముదప్రభామందహాసంబునుం జెలువొద నొడొరులునుం దరంగ 
హస్తంబుల శీకరమౌక్తికంబులం దలంబ్రాలు వోయుచు నన్యోన్యమానవీక్షణం 
బులుం దారసిలం గలసి జలనికరవీచికాన్వితమెక్తికవిద్రుమాదిమణి మణ్జిత 
శైవాలవల్లికాకాచమణిరమణీ యమంగళసూత్రాలంకృతకంబుకంధర 

యగుచు. బవమానవిప్రకులంబు భృంగాశీర్నినాదంబులతో వేలావనకుసుమ 
కేసరాక్షతంబులు వధూవరులపై. జల్ల గరకమలభ్రమరమాలికాకౌతుక 
బంధుండును ఫేనదుకూలచేలుండును బహుళతరరత్నోర్మికాభరణుండును 
తటవనతరుచ్యవమానరుచ్యకుసుమవిసరశేఖరుండును నగురత్నాకరవరునకు 
నర్ధాంగలక్ష్మియై యుబ్బించుచు సుఖకేళీవిలాసంబునం జెలంగె నంత. ॥118॥ 


తే. పద్మలోచనుం డెప్పటిబ్రహ్మచారి, వెషమున నున్నం గనుంగొని విప్రజిత్తి 
ముఖ్యదైత్యులు దనుజేంద్రు మోసపజిచి, సిరులు హరియించె హరి యంచుం గెరలి 
యపుడు. |119॥ 


మ. వలదంచుం బలి దెల్పిన న్వినక గర్వస్ఫూర్తి గర్జించుచుం 
బ్రళయాభ్రప్రభల సరింబొదువ జాగ్రళ్దడ్డవిద్యుజ్జ gల 
జ్వలనజ్వాలిక లాక్రమించె దశదిక్చక్తంబు లొక్కుమ్మడిన్‌ 
దళమయ్యె నృరవృష్టితో దొరిగె శస్త్రవ్రాతనిర్ణాతముల్‌. ॥120 ॥ 


శా. ఆలోనందసునందముఖ్యహరిసైన్యవ్రాతవాతూలముల్‌ 
తూలించెం దనుజాభ్రజాలముల( డో మాధవానుజ్ఞ నా 
వేళ న్వారుణపాశబంధితునిం గావించె న్వదాను న్బలి 
న్వ్యాళాహారి సమస్తదేవతలు హాహాకారముల్‌ చయంగన్‌. ॥121॥ 


ఉ. కట్టినం గట్టుంగాక హరి కట్టడ చేసినకేలు మున్నుగాం 
గట్టక వెన్క నేమిటికిం గట్టె  విహంగవరేణ్యు డిట్టు లిం 
కెట్టు నమస్కరింతు హరి కనని కన్నుల మ్రైొక్కుం గాని యా 
కట్టున కింతయైనను వికారము సెందండు దైత్యుం డత్తజిన్‌. |122॥ 


క. ఆయౌదార్యము ధైర్యం, బాయాస్తికబుద్ధి జూచి యౌరా యనుచున్‌ 
వేయువిధంబుల నన్నుతి, సేయుచు గనుంగొనిరి దనుజశేఖరు దివిజుల్‌. |123॥ 


తే. అంతం జిబునవ్వుతోడ మాయావటుండు, దైత్యపతిం జేరి యోయి వదాన్యచంద్ర 
యవనిపాదత్రయము నిత్తునంటి వేది, కడమపాదంబునకు( జోటు గలదె చెపుమ. || 
1241 


క. ఇచ్చెదనని యీకున్న, న్వచ్చుం బాపంబు గౌరవం బగు నీ నీ 
యిచ్చ యన న్విని మరుదసు, హృచ్చక్రేశ్వరుండు పల్కె నెతయుభక్తిన్‌. ॥125॥ 


క. లేదన నేటికి నిచ్చెద, నాదుశిరంబునను నిల్పు నళినేక్షణ నీ 
పాదాబ్దము నేనుం బ్రహ్లాదునివలె సుకృతి నగుదు ననుసమయమునన్‌. |126॥ 


ఉ. శ్రీదనర న్విశాలకటిసీమ ధరించిన హేమచేలము 
ర కుం బతం 
దయరంగదంబుజదళోపమలోచనము ల్చెలంగః బ్ర 
హ్లాదుండు వచ్చె మాజిట విహంగతురంగుని రం గెసంగంగన్‌. ॥127॥ 


తే. వచ్చి తనుజూచి బంధంబువలన వినుతి, సేయలేమికి దనలోన సిగ్గుపడుచుం 
గన్నుంగవ నశ్రువులు గ్రమ్మనున్న బలిని, గాంచి హరిం జూచి పల్కె నిట్లనుచు నపుడు. 
1128 


క. సురపద మేటికి నొసంగుము, చరణాంబుజభక్తి దైత్యసామ్రాజ్యంబు 
న్లరియించి మేలు చేసితి, కరుణింపుము బంధముక్తుంగా బలిని హరీ. ||129॥ 


వ. అని పల్కుసమయంబున. |॥|130॥ 


ఉ. వల్లభుం డిట్లు కట్టువడువార్త చెవింబడ గుండె జల్లనం 
దల్లడమంది యద్దనుజ[6]పత్నియుం బల్లవపాణి చెక్కుల 
న్వెల్లువగట్ట నశ్రువులు వెల్వెలంబోవ మొగంబు నమ్మ నే, 
జెల్ల నిదేమేయంచు హరిం జేరి నమస్కృతి చేసి యిట్లనున్‌. 131 | 


తే. నీకుం బ్రియముగ దానంబు నెజపువారు, మోక్ష మందంగం బురుషార్థముల నొసంగు 
నీదుకే 'ల్కిందు తనకేలు మీదు గాంగ, దాన 'మొసంగిన బలికి బరధంబు దగునె. ॥ 
132 || 


క, విడిపింపుము నిను రాజ్యం, బడుగము నీవలయువారి కర్పింపుము మే 
మడవుల నుండెద మిశ నీ, యడుగులు మదిం దలంచికొనుచు నార్తశరణ్యా. |133॥ 


మ. అని దైన్యంబున విష్టుపాదనతయై ప్రార్థించు వింధ్యావలీ 
వనితారత్నము జూచి యేచినదయ న్వాణీమనోనాథుం డో 
వనజా బలిబంధనంబు తగవే వారింపు మన్న నగ 
జ్ఞనకుం డిట్టనియెన్‌ సుధామధురవాచావీచివాచాలతన్‌. |134॥ 


తే. ఎవ్వని ననుగ్రహింప నే నిచ్చ నెంతు, వానిసంపద హరియింతు వనజగర్భ 
యటులుగావున బలిభక్తి కాత్మ మెచ్చి, యిటులు గైకొంటి సంపదలెల్ల నేను. ॥135॥ 


వ. అని పలికి బలి కిట్టనియె. |॥136॥ 


క. వినుము విరోచననందన, ఘనుండవు నీ వన్నిట జగంబుల నీతో 
నెనయైన దాత గలండే, తనరారితి త్రిభువనైకదాత యనంగన్‌. |॥137॥ 


తే. భావిమనువేళ దేవేంద్రపట్టమునను, నిన్ను నిల్పెద నందా(క నీవు సుతల 


మందు వసియింపుమనుచుం బ్రహ్లాదుం గూర్చి, దనుజసేనలతో నంపె దైత్యవిభుని. ॥ 
138|| 


తే. కడమయజ్ఞంబు సమదృష్టి గలిగి నిర్వ, హింపు శుక్ర యటన్న నుపేంద్రు( జూచి 
యేకదృష్టిన్‌ నే నిర్వహింతు సామి, కరుణచే నంచు పల్కె నాసురగురుండు. ॥139॥ 


మ. వనజాతాక్షుండు మాటమాత్రముననే వైరోచనశ్రీల గై 
కొని యీరీతి జగజనుల్‌ పొగడంగా క్లోబీధరారాతి కి 
చ్చిన బ్రహ్మాదు లుపీంద్రుగా హరి శుభక్తీసాంద్రు దేవేంద్రు నిం 
ద్రునిగాం బట్టము గట్టి ఆ రెల్లరకు సంతోషంబు వాటిల్లంగన్‌. 140 || 


క. అదితియు గశ్యప్పుం డెటువలె, ముద మందిరొ యటులు చెల(గె ముజ్జగములు న 
nn బ్రింద్రోపే ంద్రులు, పొదలింపంగం గ్లేశలేశమును లేదయ్యెన్‌. 144 ॥ 


స. ఘనగదాదండంబు గైకొని యిందిరాకాంతుండు వాకిలి గాంచియుండం 
ప యుదతుల యుద్ధతిమాన్ను పనిపట్ల చక్రంబు పంపు సేయ 
నేకార్యమునకైన లోకపాలాదికు లనిశంబు దనుబుద్ధియడిగి కొనంగ 
లలితరూపవిలాసలావణ్యవతులైన కన్యకామణు లూడిగములు న సల్ప 


తే. స్వర్గలోకంబుకంటెను శతసహస్ర, గుణము లెక్కుడుగాం గల్లి ప్రణుతి కెక్కు 
సుతలమున నేండు నున్నవాం డతులకీర్తి, చక్రిమతవర్తి బలిదైత్యచక్రవర్తి. [142 || 


మ. ఇలలో జికటి గల్ల దెల్పుదు రదే యిందేల లేదంచు ము 
గలు వేండం జెలులార మీముఖరుచిం గన్పట్టంగాలేక కొ 
ప్పులలో డాగెనటన్నం గుంతలసుమంబుల్‌ దీసి వీక్షారుచి 
న్నలు పై తోపనివే యనం బతి నగున్‌ దైత్యేంద్రవాసంబునన్‌. ॥143॥ 


మ. జలకేలీసమయంబులం గలంగిపోం జక్రంబులం దోలెనో 
లలనా నీనగుమోము చందురునిలీలం గాచితే యన్న విం 
తలు వింటింగద చంద్రుం డెవ్వండొకొ నాథా తెల్పుమంచన్నం గెం 
పులయందంబునం దన్ముఖాంబుజము( జూపుమ్‌ వల్లభుం డచ్చటన్‌. |॥|144|॥ 


మ. అతిపాత్రంబగు పద్మనేత్రునకు పసన 
క్షితిదానం ; బొసంగనొ ొసంగుబలికిం కూరెంగా కదిరా 
సుతలావాసము గల్గునే యొరులకున్‌ క్షుద్రప్రదానంబునన్‌ 
స్తుతవైకుంఠముం బాసి యచ్చట వసించుం 'జకి భోగార్థియై. |॥145॥ 


తే. అఖలసద్వారపాలకుం డైనలోక, వల్లభుడు ద్వారపాలకవంశజులకు 
ద్వారపాలకుం డౌట తద్భక్తిబుణము, దీణ దేమిచ్చిన నటంచుం దెలిసి కాదె. |॥146॥ 


తే. తమపితామహు లితనికి ద్వారపాలు, రైరి యది పు sas కింతె యనుచు గొల్వ 
ధరణిపాదత్రయ [7]మొసంగి తాను జేసె, వెన్నుడున్‌ బలిమాటకు వన్నెగలుగ. ॥ 
147 || 


క. ర్రీవామనావతారక, థావిభవము విన్నజనుండు ధనధాన్యయశ 
శ్రీ వెలయంగ భువి వర్ణిలి, యావెనుక న్నోక్షలక్ష్మి కధ్యక్షుం డగున్‌. |148॥ 


క. అని శ్రీవైశంపాయన, మునిముఖ్యుండు దెల్ప విని ప్రమోదాన్వితుం డై 
జనమేజయు( డవ్వలికథ, యనఘా వినవలతుం దెల్పు మని యడుగుటయున్‌. ॥ 
149 || 


మ. జలజాక్షీమణికంకణక్వణనచంచచ్చంచలాచామర 
చ్చలచక్రాంగగరుద్విచాలనచలాంచచ్చంచరీకచ్చటా 
Mn 
జ్ఞ్వలపత్రాయతనేత్రకోణవిహరత్సౌభాగ్యలక్ష్మియుతా. |150॥ 


క. తారకదారక దారక, తారకవిధి దారకాంతి తతయశ కవిబృ్బృం 
దారకమందారక బృం, దారకవరవైభవా త్యుదారకళాధ్యా. ॥151॥ 


మాలినీ. మగదలకులవర్యా మందరాహార్యధైర్యా 
జగదభినుతచర్యా శాశ్వతౌదార్య ర్యా 
నిగమపదవిహారా నీతికార్యానుసారా 
ప్రగుణసుగుణహారా రంగమాంబాకుమారా. |152॥ 


గద్య. ఇది శ్రీరామభద్రదయాభిరామభద్రకరుణాకటాక్షవీక్షాపరి ప్రాప్పదీప్తత రాష్ట్ర 
భాషాకవిత్వసామ్రాజ్యధౌరేయ సకలవిద్వత్కవిజనవిధేయ ధరణిదేవుల నాగ 
నామాత్యసుధాసముద్రసమున్నిద్రపూర్ణి మాచంద్ర రామమంత్రీంద్రప్రణీతం 
బైనదశావతారచరిత్రం బనుమహాప్రబంధంబునందు పంచమాశ్వాసము. 


5. వామనావతారకథ సమాప్తము. 


న క 


1. నదిశ్రేణీ 

2. ఖిందసింఖయరణీయయాస 
3. యాసకజణయ 

4. కిత్తణిజ్ఞవయహ్నీరఖేయదీయ 


5. ఛాయ. లక్ష్మీస్తనాధేయ లలితహస్తపయోజ పద్మలోచనలోకపూజనీయ 
ఖగవరయానేయ గజరాజరక్షక................. 
ఈశ్వరజనక మహేశ్వర భజనీయ...... త్రైలోక్యనాథ 
పూర్ణమృగాంకలావణ్యాస్య మందరక్షితిధర ధారక కృష్ణవర్ల 
తే. భక్తకామితఫలదానపారిజాత, యాయజూక జనధ్యేయ (జ్ఞేయ) యాగరూప 
వాసుదేవ శతానంద వనజనాభ, కీర్తనీయజనీ....... 


6. తల్లజపల్లవపాణి 
7. మొసంగి ద్వారపాలుం జేసె వెన్నుని బలిమాట వాసిగలుగ 


6. భృగురామావతారకథ 


షష్టాశ్వాసము 
ధవకథాసుధారస 
మాధుర్యాధీనహృదయ మగదలకులపా 
థోధికళానిధి సకలక 


లాదికనైపుణ్య కృష్ణయార్యవరేణ్యా! |॥1॥ 


తే. అవధరింపుము జనమేజయక్షితీశ, శేఖరున కిట్టులను వ్యాసశిష్యమాని 
ధరణివర భృగురామావతార మిశను 
దెలియంజెప్పెద వినుమని తెలుప దొడం౧. |॥2॥ 


శా. శ్రీకాంతోజ్జలదంతవాస మలకాక్షీణప్రభావాప్తము 
ద్రాకారాజవీరాజమానముం గళారమ్యంబు శుద్ధద్విజా 
లోకం బుత్కటహేమధామవర వల్గ్లున్పూర్తి చిత్రంబు క 
న్యాకుబ్దంబు కకుబ్దనస్తుతినిం జెల్వంబౌ ముఖాబ్దంబునన్‌. ॥3॥ 


ఉ. ఆపుర మేలు గాధి మనుజాధిప శైలనిరోధిబాధితా 
టోపవిరోధిసాధి తకరోరధరాంతపయోధి యూధికా 
భాపటుకీర్తిశోధితకపర్దిశిరోధి సమేధితాత్మమే 
ధాపరిపూరితాంబుధి 'సుతాగృహమేధి మహాశ్వమేధియై. |॥4|॥ 


చ. అత డొకనాండు వేడుక నొయారులు గొందటు గొల్వుసేయంగా 
రతనపుమేడ నున్నతజీ రాంగరుచీకుండు చారుభక్తితో 
నతిథిసపర్యలం బ్రముదితాత్మునిం జేసి మణీమయాసన 
స్థితు నొనరించి తా నతనిచెంత వసించె వినీతి నత్తటీన్‌. ॥5 | 


తే. పడుచుందనమున( బైపక్కం బడుచునున్న, పడుచునొక్కతె వేడుకపడుచు. గాంచి 
రాజ యీకన్య నీకూంతురా మజేమి, భాగ్యశాలివి సకలసంపదల నీవు. ॥6॥ 


క. వీక్షించినపుడె తెలిసెన్‌, లక్షణవతియంచు రాజనందనిహస్తం 
బీక్షించి తపసి సతియగు, లక్షణమున్నయది నాతలథపు చేకూరెన్‌. ॥7॥ 


క. కన్యార్థి నగుచు వచ్చితి, ధన్యా నీయింటికడకుం దడయక నాకుం 
గన్యాదానము చేసి య, నన్యాదృశసుకృత మొందుమా నృపసోమా. ॥8॥ 


వ. అని పలికిన జడదారిపలుకులు ములుకులై చెవినాటిన నుల్కిపడి యప్పు డప్పు 
డమిటజేడు తనమనంబున. ॥9॥ 


తే. ఆకునలము మెసవి యడవిలో వసియించు, తపసు లేడ రాజతనయ లేడ 
నందు నించుకైన నెంచక యక్కటా, యడుగవచ్చె నిట్లు వెడంగుందపసి. |॥10॥ 


తే. ముక్కుననె యుండు గోపంబు మునుల కెల్ల, జెల్లబో యీయన శపియించిన 
శపించు 
నటులుగావున నొకయుపాయమున దీని, గడపెదనటంచు నిట్టను గౌరవమున. | 
11|| 


మ. అమలాత్తా నినువంటి ధన్యునకుం గన్యాదానముం జేయుభా 
గ్యము సామాన్యమె యైన జంద్రధవళాంగశ్యామకర్ణాగ్రవా 
హముల న్వేయి నొనంగగావలయు( గన్యాశుల్క మస్మత్కుల 
క్రమ మీరీతి నొసంగి కైకొను మిదే కన్యామణి న్నావుండున్‌. ॥12॥ 


చ. వెలవెలంబోవు మోమునను విప్రకుమారకుం డౌర యెవ్వరుం 
దలంపరు తొల్లి యాతలంపు ధారుణిలోపల నిట్టిగుజ్జము 
ల్లలుగునె గల్లెనా యొకటిగా పదిగావు సహస్రవాహము 
ల్లలుగునె యేమి సేయుదును గన్నియం జూచిన నాస యయ్యెడిన్‌. ॥13॥ 


మ. అనుచు న్నెమదిం గొతచింత యిడి రాజా మంచిదే తెత్తునం 
చని యంపించుక భూమింగల్లు సకలక్ష్మాధీశుల న్వేడి యెం 
దును దాదృక్తురగంబు లేక మదిలో నూల్కొన్న చింతాభరం 
బున నిట్లంచుం దలంచె మౌని యపరాంభోరాశితీరస్థుండై. | 14॥ 


సీ. నెజీవేణిం గూడని నెజులు నెన్నుదుటిపై కమ్మకస్తురితిలకమున నెరయః 
దెలివాలుగనుకెలంకుల సానదేటిడి చికిలిచూపు లొకింతసిగ్గు గులుక 
గోట నొక్కిన పాలుగాజుకెంజెక్కుల నుదిరికమ్మలకాంతి యుదుటుసూప 
నొరులచూ పొరయుచో నుసిరికాయమెజుంగుచన్నుల పయ్యెదచాటు కొసంగం 
తే. గొమరుప్రాయంబునను ముద్దుగులుకుచున్న కన్నె. జూచిన మొదలు 
నాకన్నుగవకు 
నిదుర గాన హయంబుల నెమకి గాన, గాన నీచింత దరి జేరు క్రమము గాన. ॥15॥ 


మ. అని యత్యంతదురంతచింత మునిరా జౌర్వానలజ్వాలికా 
ఘనసంతాపపరిస్థవన్మకరనక్రగ్రాహామీనాదిజం 
తునికాయాభ్రనదీనివాసకరుణోద్యుక్తోర్మికాహస్తమై 
కననౌవార్థి గుభిల్లునం దుమికె నక్రస్ఫూర్తి వర్తిల్లంగన్‌. 


చ. దుముకి మునీంద్రనందనుండు తోడనె వారుణభృత్యు లెందటే 


సమధికభక్తిం జేరి కడుచక్కనిమార్గము సూపంగా నుపా 
యమున నగాళికోసరిలి యయ్యమరావతి సేరివచ్చు సం 
యమి యమితప్రభావమున కప్పతి విస్మయ ముప్పతిల్లంగన్‌. ॥17॥ 


క. ఎదురుగ వచ్చి మునీంద్రుని, పదములు పన్నీటం గడిగి బంగరువిరుల 
నృదమల భయభక్తులు మది, బొదలం బూజించి యతని బొగడుచు ననియెన్‌. ॥ 
18|| 


శా. సామాన్యుండె భవద్దురుండు భృగు డక్షయ్యప్రభావాఢ్యు డై 
యామూర్తిత్రయిచెతం బూజగొనె నింద్రాదు ల్ఫవత్కింకరు 
ల్నీమాహాత్మ్యము కొంచెమే కలిగెంగా నీపాదము ల్లొల్వంగా 
నే ము న్నేమితపంబు చేసితినొకో భృగ్వాన్వయగ్రామణీ. ॥19॥ 


వ. అనిన వరుణు వినీతవృత్తికి వినీతప్రాప్తి యగునని సంతసిల్లి మునివల్లభుం డిట్ల 
నియె. ॥|20]॥ 


మ. చెవి నల్పుం దనువెల్లం దెల్పుగల తేజు ల్వేయిటిం గోరి నే 
ధవలైకాశ్వుని మేషవాహనుని గంధర్వద్విషద్వాహు మా 
నవవాహు న్నిరసించి కాండపతిని న్యాచింప(గా వచ్చితి 
న్ఫువనాధీశ్వర యిచ్చిపంపుము శుభంబు ల్నీకు జేకూరెడిన్‌. ॥21॥ 


మ. అనిన న్భాగ్యము చేసితి న్మునికులాధ్యక్షా సహస్రాశ్వము 
లొను నే నిచ్చెద నంచు నట్టి వొసంగన్‌ క్షోణీసురేంద్రుండు గ్ర 
క్కన గంగానదిత్రో! వగా వెడలెం దత్కంఖాణజాతంబునం 
దనరారెన్‌ హయతీర్థ మన్నదినిం గన్యాకుబ్దపార్మ పంబునన్‌. |22|| 


క. జటివరుం డిటువలె గంగా, తటిని గృపీటముల వెడలి తతఘోరఖురా 
స్ఫుటితధరాచటులరజః, పటలారుణితాంశుం డగుచు. బజతెంచుటయున్‌. ||23॥ 


చ. పరనృపుం డెవ్వండో పురముపైం జనుదెంచెనటంచు గాధీభూ 
వరుండు మహారథద్విరదబంధుపదాతులతోడం గూడి ము 
దరకరవాలతోమరగదాపరిఘక్షురికాదిసాధనో 
త్కరము వెలుంగ బెట్టెదురం గన్గొని డగ్గణీ విప్తుం డిట్లనున్‌. |24॥ 


శా. మామా తెచ్చితి వేయిగుట్టములు కొమ్మా నాకు నీకన్య ని 
మ్మా మాట ల్వెయియేల యంచనిన గోత్రాధీశుం డౌరౌర ని 


స్సామాన్యంబు తపోవిశేషమేకదా జామాత యయ్యె న్ఫళి 
యీమౌనీంద్రుండు నాకు నాకులము యెంతే పావనం బయ్యెడిన్‌. ॥25॥ 


తే. అనుచు ముదమున మునిం దోడుకొనుచు( బురము, సేరి పురమెల్ల మిగులం గైసేయం 
బనిచి 
వేగ మౌహూర్తికులను రావించి లగ్న నిర్ణయము చేసె గాధిభూనేత యంత. ॥26॥ 


సీ. చెలువ యొక్కతె నూనె చిలికించి జడ విప్పి నిదురరాం దలయంటిె నేర్పు మీజం 
జెలియోర్తు కుంకుమ నలుగిడె భసితావలిప్తదేహము హేమదీప్తి మెజియ 


గంధ మిందేలన గందంపు టటకలి. బెట్టె నవ్వుచు నొ క్కబిసరుహాక్షి 

యుష్టాంబువు లటంచు నొడ్డుకో గోర్వెచ్చజలముల నొకకల్కి జలకమార్చె 

తే. చలువ లందిచ్చె నొకచెల్వ వెలంది నవ్వు, లుత్తరీయము లందు జేన్‌డియ మాల్య 
భూషణంబులం గైసేసె( బొలంతి యొకతె, రాజులమె యంచు నమ్మునిరాజు సెలంగ. ॥ 
27|| 


తే. ఇవ్విధంబున రుచికమునీంద్రచంద్రుం బెండ్లికొ డుకును జేసిన బ్రేమమీజం 
సకలశృంగారములను, చెలులు గైచేసి రటమున్ను  చెలువుమీటి. |28॥ 


సీ. అట గాధిభూపాలు డత్యంతముదముతో జాతిముత్యపుపెండ్లిచవికెలోనం 
మంగళతూర్యఘోషంబులు భూనభొోంతరముల బోరుకలంగం 

బాటలగంధులు పాటలు పాడంగ మమతతో రుచికుపాదములు గడిగి 

మధుపర్క మొసంగి సమ్మతి సత్యవతిం దనపుత్రికామణి ధారవోసి యిచ్చి 

తే. యంత నాల్గ్లుదినంబులు నైనపదప, భూరిమణివస్తువాహనభూషణంబు 
అరణముగ నిచ్చి యల్లుని నాడుబిడ్డం దనపురంబున నిల్పం జిత్తమునం దలంచి. ॥ 
29|| 


మ. అనఘా మానసశుద్ధి గల్గిన నరణ్యానిం బ్రవర్తిల్లుట 
అనకాగారమునందు “సుంట సరియేకాదే తమోదూరుండై 
జనకుం డేలండె భూమి మీ రటులు నస్మత్పట్టణాభ్యంతరం 
బునం గొన్నాళ్లు వసించు టొప్పదె యన న్ఫూమిసురుం డిట్లనున్‌. ॥30॥ 


ఉ. మంచిది సార్వభౌముని కుమారికకు న్వనవాసఖేద మె 
ట్లించు నటంచు నెంచి వసియించెద [1 నట్లనె దీన నేరమే 
మంచుం దదీయపట్టణమునం దొ కకాంచనమందిరంబునం 
జంచలనేత్రతోడం బతి సల్పె సమస్తగ్భహస్తధర్మముల్‌. ॥31॥ 


చ. గురుకుచకుంభము ల్లదలం గ్రొవ్వెద జాజం గడాని కమ్మక్రొ 
మణుగులు దళ్శ్కుచెక్కులను మించ మిటారపుంగల్కి చూపులం 
దొరసిన సిగ్గుతో నళుకుతో సతతంబును గ్రొత్తపెండ్లికూం 
తురు పరిచర్య సేయం బతి తోరపువేడ్క నొనర్పు సత్మ్రియల్‌. 32|| 


సీ. జెపాననంబున కక్షత లెమ్మన్న తణీనిచ్చు నపుడు తత్తజము పేర్మి 

నైవేద్య మాయెనాయన నాయె ననక పదార్థంబు లునుచు నేరు 

పడుగకమున్న మాజిడం దెచ్చి యాత డేమాత్రంబు వలదన మగుడు సిగ్గు 
మడుపులన్నియు నొక్కమజీ యిచ్చి భుజియింపం జనుమన్న నాడ డొసంగు ప్రేమ 
తే. విశ్రమింపంగ శయ్య గావించు నెనరు, వీజనం బల్లనల్లన విసరు మమత 
యొయ్యనొయ్యన పాదంబు లొత్తు బత్తి, బతినిం జొక్కింప మెలగు నప్పద్మగంధి. ॥ 
33|| 


సీ. అంతట నొక్కనాః డాగాధినృపపత్ని పతిని కోలాటంపుప్రతిమజోళ్ల 
తీరైనమంజిష్టితెరతోడి పచ్చలపల్లకి యెక్కి ప్రాభవము మెజియ 
నిరువంక నుడిగంపువిరియ్‌డ్లు రా నన్నగళుముందిసందడిం గడలక్రొత్త 
రంగులజవికెలు బంగారుపూకొప్పెసవరము ల్వగవగ [2]సన్నచీర 
తే. లద్దము ల్పరిమళములు నాది గాగ బెట్టియలతోడ రాం దనపట్టియున్న 


నగరి కేతేర నారాజనందనియును, మోదమున( దల్లిపాదాబ్దములకు మైక్కె. | 34|| 


తే. మైక్కినను లేవనెత్తి యమ్ముద్దుంగూంతు, నక్కునను జేర్చి యో యమ్మ యగ్రవర్లు 
చెట్టపట్టియు దండంబు పెట్టందగునె, రాచవారికి నంచు నారాజవదన. |35॥ 


రక్త నునుసిగ్గునం దలవంచిన, తనయకు వస్తువు లొసంగి తపనీయగ్భహం 
బున నొక్కరత్నపీఠిని, నెనరుగం గూర్చుండి యిట్లనియె. గూంతురికిన్‌. |36॥ 


ఉ. కన్నియ నేడు నీముఖవికాసము దెల్ప్బె సమస్తసౌఖ్య మై 
న న్నిను వే(డ వేడుకగు నాధుడు నిచ్చలు నింగితజ్ఞుండై 
మన్నన సేయునే తెలుపుమా యెలంబ్రాయపుముద్దుగూంతు మే 
లెన్నక యిచ్చితిం జడున కేనని నీజనకుండు చింతీలున్‌. ॥37॥ 


తే. అనిన నేమనకున్న సత్యవతిం జూచి, సఖులు దెల్బంగరాదంటే జననిచెంత 
సిగ్గువడ నేల మాతోడం జెలగి చెలంగి, పతి చతురుం డంచు దెల్పుదే ప్రతిదినంబు. ॥ 
38|| 


తే. అమ్మ యిది దెల్పకున్న నేమాయె వినుము, తనమనోహరు సాటిగా రనుచుం బలుకు 
నింద్రుం జంద్రుని నెడ.బాయ దింతతడవు, నేమి మంత్ర మెబుంగునో బుషిసుతుండు. 
39|| 


చ. అన విని యంతెచాలు( జెలులార మహాత్ములు గాం తాపసు 
ల్వనితల కింపు సేయందగువైఖరిం గూడి మెలంగంజాలరే 
యనిశము నవ్వనేల యని యాకుశనాభకుమారపత్ని త 
త్తనయను గౌగిలించి ప్రమదంబున నిట్లనియె న్మృదూక్తులన్‌. |॥40॥ 


తే. కన్య నినుంగన్న కతమున ధన్యమయ్యె, నాకులంబంతయును నైన నాకులంబు 
గాకమానదు నామది నాకుబలెనె, నీకు దనయుండు లేమికి నీరజాక్షి. 1411 


క. పతి వేండికొనుము పుత్రుని, నతులతపోన్వితు(డుగాన నత డొసంగెడియా 
సుతు డుభయకులంబునకుం, గతి యొసంగెడి ననుచు దెల్పి క్రమ్మణి జనియెన్‌. || 
42|| 


ఉ. బాలిక నాంటి రేయి పతిపజ్జకుం బోయి పయింటకొంగు కెం 
గోల బిగించుచు న్నెలను గేరెడు లేనగుమోము వంచి వా 
చాలతం జూపలే కిగురుచాయల మోవి గదల్పుచున్న నీ 
లాలక చెట్టపట్టి తనయంకమునం దిడి మౌని యిట్లనున్‌. |43॥ 


తే. యేమి యడుగంగ వచ్చితి వింతలోన, సిగ్గుపడ నేల తెల్పవే చిగురుంబోడి 
యెద్దియైన ఘటించెద నె నటన్న, జననివాక్యంబు సతి దెల్ప మునివరుండు. |44॥ 


క. కని పెంచువయను గాదే, తన కేటికి లేక పోవు దనయుం డిశనీ 
కును నీజననికి నుత్తమ, తనయులు గల్గుటకుం జర్వు( దగం గావింతున్‌. |45॥ 


క. అని యున్నతటిని భృగుముని, సనుదేరంగ రుచికమౌని సతిమణికలశం 
బున బన్నీరము వంచంగ, జనకుని పాదములు గడిగి సంతన మెసంగన్‌. |॥46॥ 


తే. చౌకమై మించు దంతంపుంజవికెలోన, రత్నమయపీరిపై నుంచి ప్రకటభక్తి 
పొసంగ బంగారుపువ్వులం బూజ సేసి, వినయమున డాసి వీవన విసరుచున్న. ॥47॥ 


ఉ. వేడుక మీజంగా విభుని వీవన గైకొని చల్లతెమ్మెరల్‌ 
గూడంగ మెల్లనే విసరు కోడలి వల్లభభక్తి యెందునుం 
జూడని సద్దుణంబులును జూచి ముదంబున నమ్మునీంద్రు డి 
ట్లాడె వధూమణీ యడిగినర్థ మొసంగెద వేడు మీ వనన్‌. ॥48॥ 


క. వనజముఖి పలుకకున్నం, దనతల్లికి దనకు మంచితనయులు వలెనం 
చును వేండె నిన్న రే న, న్నని రుచికుండు దెల్ప సతి త్రపాన్విత యగుచున్‌. |49॥ 


తే. తలంగిపోయిన భృగుమౌని తనయు( జూచి, యాత్మజులు గల్గుటకు నుపాయంబు 

దెల్పి 
శముల కేటికి నృపనివేశముల( బుత్రుం బడసి వని నుండు మీ వని పలికి చనిన. ॥ 
50|| 


ఉ. అంతట భార్గవుండు తనయంగనం గన్గని సి గ్గి కేటికే 
యింతిరొ నీదుకోర్కి ఫలియించెను నీజనయిత్రి నీవు బు 
త్వంతమునందు. బిప్పలము నత్తియు. గౌగిట నత్తి రండు నా 
చెంతకు నీకు నేజరువుం జేసి యొసంగెద నంచు. బంచినన్‌. ||51॥ 


క. సరభసముగ సత్యవతీ, తరుణీమణీ యవ్విధంబుం దన కెజింగింపం 
బరితోషంబున నరవర, సురపతిసతి బుతువు కెదురుసూచుచు నెలమిన్‌. |॥52|॥ 


సీ. మును దాను గడకుం బోయినదినం బాధిగాం దెచ్చుక దినమును దినము లెన్ను 
మధురము ల్ప్రియమైన మాని భోజనవేళ సారెకు నావపచ్చళ్లు మెసవుః 
దుఖుమున నొకపువ్వు దుజుము నెచ్చెలియోర్తు తెజవ పుష్పవతి వైతి వన బ్రమయు 
నలవోకం దొడమీందివలువ కుంకుమకణ్ఞ గనుంగొని తొలంగితి ననుచు. దొలంగుం 
తే. దెలిసి కాకున్న వగచు నజ్జలరుహాక్ష యంత నెలయైన బుతువైన యాత్మజయును 
దాను మూన్నాళ్లు మూండేండ్లుగాను గడపి, నాలవదినంబునందు స్నానములు చేసి. ॥ 
53|| 


వ. నిబ్బరంబగు నబురపు సంతసపు కబ్బినుబ్బి తబ్బిబ్బగు నబ్బిబో కవతులు రుచికుం 
డాడినక్రమంబు వోనాడి వాండిచనుమొనలు గాండిపాజం బుడమిటినిపూ( 
బోడి మేడియును రుచికమునిలికుచకుచ రావియును గాగిలించి పసుపాడిన 
రాబిల్కలవడువున నడివీథి నడతేరునపుడు తమరాక మునుగల్ల సౌవిదల్లులవలన 
విని చంకలనిండ పసిబిడ్డలు గల్గుతల్లులు సరగమయు(గున కరుగ మందిరంబున 
కరిగి. | 54॥ 


తే. మౌనిపతి బ్రాహ్మనక్షత్రమంత్రములను, జరువు గావించి యటయుంచి సవిథ నదికిం 
జనిన నావేళ మెసవిరి తనయచరువు, జనని జనయిత్రిచరువుం దత్తనయ పదరి. ॥ 
55|| 


ఉ. అంతట మౌని వచ్చి యది యంతయు నాత్మ నెటీంగి కిన్కతో 
గాంతరొ నిదుగర్భమున క్షత్రకులాంతకరుండు పుట్టెడి 
న్నాంతిధనుండు బ్రహ్మబుషిచంద్రుండు పుట్టెడి నీదుతల్లికిన్‌ 


భ్రాంతిని నీ వానర్చినవిపర్యయ మిట్లు ఫలించు నావుడున్‌. ॥56॥ 


చ. భయపడి యంత సత్యవతి భర్తపదంబుల వాలి రాజహుం 
డయినకుమారునొల్ల సదయాత్ము నొసంగు మటంచు వేండిన 
న్లయ ముని నీసుతుండగు నుదాత్తుండు దత్తనయుండు ఘాతుకుం 
డయి జనియించు నీజననియందు మహర్షివరుండు పుట్టెడిన్‌. 57 ॥ 


క. అని పల్కిన ముదమందిరి, వనితామణు లంత సత్యవతి జమదగ్నిం 
గనియె జగత్తయసజ్ఞన, వినుతుని నృపపత్ని గనియె విశ్వామిత్రున్‌. |58॥ 


శా. విశ్వామిత్రు డమిత్రభీకరభుజావార్యం బవార్యంబుగా 
విశ్వం బేలి వసిష్టమౌనిపతితో విద్వేషియై యంతట 
నృ్మశ్వద్బ్రహ్మబుషిత్వముం గనియె సాక్షాదృహ్మ్నదేవాగ్రణీ 
విశ్వేశాదులు సన్నుతింపంగ జగద్విఖ్యాతశీలంబునన్‌. ॥59॥ 


క. జమదగ్నిమునియు సకలా, గమనిగమపురాణశాస్తకలనాచణుండై 
శమదమయమనియమాదిమ, సమధికగుణశాలి యగుచు సన్నుతి కెక్కెన్‌. ॥|60॥ 


వ. అక్కాలంబున. ||61॥ 


క. రేణుకభూపకుమారి క, రేణుక గుణగణనగణ్య బుక్షధరిత్రీ 
రేణుకగతి జితసమదక, రేణుక విలసిల్లు రూపరేఖలకలిమిన్‌. | 62 |॥ 


క. ఆకన్నె రౌదికు(డు పాణౌకృత గావించి కాంచె నలుగురసుతుల 
స్మ్రీకాంతు( డైదవసుతుం, డై కూరిమి నెజిపె నతని కవనీనాథా. |63॥ 


క. అనవుండు నమ్మునిం గనుంగొని, జనపతి యిట్లనియె శౌరి జమదగ్నికి నం 
దనుండై జనియించుట కే, మి నిమిత్తం బనిన మౌని మృదుగతిం దెల్పెన్‌. ॥64॥ 


ఉ. నారదమౌనిచంద్రుం డొకనాండు వినోదము గాంగ నాసహ 
స్రారము+ జేరి భాస్కరసహస్రనిదర్శన యోసుదర్శనా 
వైరి నిశాటకోటి ననివారణ ద్రుంచుట నీదుశక్తియో 
సారసపత్రనేత్రు భుజశక్తియొ మా కెజుంగంగం జెప్పుమా. ॥65॥ 


చ. అనవుడుం జక్రమూర్తి కమలాసనసూనునిం జూచి నవ్వుచున్‌ 
విను మొకమాట దెల్పెద వివేకముతో జలవాహనిర్ల తా 
శని గిరిభిన్న మౌట పవిశక్తియొ యల్లపయోదశక్తియో 
కనుగొను మట్ట శౌరి యొక కారణ మేన హరింతు శత్రులన్‌. ॥66॥ 


చ. అన విని శౌరి, జేరి కలహాశనుం డబ్బపలాశలోచనా 
దనుజవరేణ్యఖండనము తావకశక్తియొ చక్రశక్తియో 
యనవుండుం జక్ర మేమిపని యన్మదుదారబలంబెకాక విం 
టను హరియించెనో యసి నడంచెనొ వైరుల నీ వెజుంగవే. ॥67॥ 


మ. అనిన న్వెన్నునిం జూచి మౌని కమలాక్షా నీవు నీశక్తియం 
చును నీచక్రము వేడిన న్వబలమంచుం బల్క నిందేదియొ 


క్కొ నిజంబన్నను నవ్వి యట్లయిన నీకుం దేటంగా నింక నే 
నును ధాత్రిం జనియింతు( బోరుటకు( దానుం బుట్టుగా కుర్వరన్‌. | 68॥ 


మ. అని పద్నాక్షుండు పంప( జక్రము హసాదంచుం బ్రమోదంబు మీ 
అను మాహిష్మతి నేలుచున్న కృతవీర్యక్షోణిపాలాగ్రగ 
ణ్యునకుం బుట్టి సహస్రబాహులయి నైజోగ్రారము ల్మించ న 
రుననామంబున ధీరతానుగుణతాశూరత్వము ల్యోభీలన్‌. ॥69॥ 


మ. అణుమాత్రేతరభక్తియుక్తుండయి దత్తాత్రేయు సేవించి య 
య్యణిమాద్యష్టవిభూతులం బడసి సప్పాంభోధిసంవేష్టితా 
గణితోర్వీస్తవసప్తకక్ష్యగృహరక్షాలీల రక్షించెం దా 
రుణుండై తోచుచు నేందు యోగమహిమం గ్రూరాత్ములం ద్రుంచుచున్‌. |॥70॥ 


సీ. మఖభోక్తలయజిర్తి మాన్స(గా వేలుపువెజ్జు మందులు సారె వెతకసాగె 
హోమధూమంబుల నుబ్బుమబ్బులు మరున్నేత్రశృజ్ఞలలలో నిల్వవయ్యె 
వివిధకాంక్షలం జెంది ద్విజులు గృతార్లులై దేవతాతతులం బ్రార్జింపరైరి 
యెడలేదు నువుగింజ యిడంగ సప్తద్వీపములయందు యూపము ల్పొదలుకతన 
తే. నర్జునక్షోణిపాలకు డహరహంబు, సేయుయాగంబుల నతండు సేసినట్లు 
ధర్మములు  చేసినట్టి భూధవునిం గాన, భూతభావిభవత్కాలముల నరేంద్ర. 171 | 


సీ. ఉడురాజముఖులతో నొకనాండు జలకేళి సవరించుచును విలాసంబు గాంగ 
జేతులచేత రేవాతోయములు గట్టి యొకయిన్ని యవ్వలి కుబుకనీక 
యంతట విడువ నయ్యంబుప్రవాహంబు సైకతలింగపూజన మొనర్చు 
రావణు ముంప విభ్రాంతు(డై కోపించి కలహించి వచ్చినం గాంచి నవ్వి 
తే. వానింగొని చని? చెజిసాల వైచె నంత బెత్రునకుంగాం బులస్త్యుండు బ్రా బ్రార్థనంబు 
సేయ దశకంఠు విడిచె రక్షితరణాహృ, తార్జనుం డగు కార్తవీర్యార్దనుండు. 72 | 


సీ. మజీయొక్కనాం డల్ల మహిపుకొల్వున కొక్కబ్రాహ్మణుం డరుదెంచి పార్టివేంద్ర 
యాశలిగొంటి నే నడీగినయన్నంబు పెట్టింపు మనవుండు బ్రీతి నతడు 
నటువలెం బెట్టింతు ననిన నే దహనుండ నీదేశ మాహుతి యి మృ్మటన్న 
బొంకక చావెంట బో వుచు శిఖి నార్చువారి వారించుచు వనులు పురము 
తే. లాదిగాం గాల్పనీయ నిజాశ్రమంబు, దగుల వగచుచు వరుణనందనుండు రామ 
దళితభుజుండవు గమ్మని యలుకః బలుకు యులికి యంతట నర్జునుం డుండెం 
బురిని. |॥73॥ 


చ. హరియును రేణుకాజలరుహాయతనేత్రకు జమదగ్ని నా 
ధరిణి జనించి జాత్యుచితతాపసవేషము మీటి శూరుండై 
పరశువు బూని మౌనిజనబాధకసింహహయద్విషన్మృగో 
త్కరకిరిముఖ్యసత్త్వముల దైత్యులం ద్రుంచుచునుండే నెల్లెడన్‌. |74॥ 


చ. అట నొకనాండు రేణుక మహర్షిపురంధ్రులతోడం గూడి యె 
ప్పటివలె గంగ కేగి యతిపావనతీర్థము లాడి యన్వ్నదు 
ర్హటముగ వాలుకాపటలి గట్టి ఘటీన్‌ ఘటియించి నిటిత్యో 
సటితటినుంచిం దోవతులు గాలికిం బైనడతేర వచ్చుచోన్‌. ॥75॥ 


సీ. అలతి జక్కవపిట్ట లంచుం బట్టితిం గాని గుబ్బలం చెజుంగనే కోమలాంగి 


నునునాచుతీవియ యని యొడిసితిం గాని వేణియం చెజుంగనే విద్రుమోష్టి 

నుడి యంచు మునివ్రేళ్ళం బుడికిచూచితి గాని నాభియం చెజుంగనే నలినగంధి 
తామరవిరి యంచు. దావి గ్రోలితి గాని మో మంచు నెజుంగనే ముద్దులాడి 

తే. యంచు నరో శక జెనకుచు మించుంబోండ్డ, గూడి జలకేళిం గావించు కోడెకాని 
తలిరువిల్కాని నగుచక్కందనమువాని, నొక్కగంధర్వు గాంచి యయ్యుత్సలాక్షి. ॥76॥ 


శా. ఏమే రేణుక కూడిరాంగదవె నీ వెవ్వారి నీక్షించెదే 
మామాట ల్వినవే య టంచు మునిభామారత్నము ల్ఫిల్వ నో 
హో మీ కెంతటితీవ్రమే నిలువరే యొక్కింతసే పంచు న 
క్కామిన్యుత్తమ నిల్చెం దోడిసతు లేగ న్వాని వీక్షించుచున్‌. |॥77॥ 


తే. మటీయు మజియును వానిమన్మథవికార, ముల విలోకించుచును వేజితలంపు లేక 
బ్రమసి యనురక్తయై యున్న పంచబాణ, కాండ మగలించె నన గటిఘటము పగిలి. 
78|| 


క. జలముల జేలము దడసినం జెలి యది యపు డెటీ(గి యకట చేసడలె నటం 
చలగంగయిసుక నెప్పటి, వలె ఘటముం జేయంబోయి వన గాకున్నన్‌. |॥79॥ 


క తనపాతివ్రత్యంబున, కును భంగము వచ్చెనేలొ కోయని చిత్తం 
బున దలంచయచు గుండియ జ, ల్లన నిక నె నెందు. బొత్తు నని నతివగతోన్‌. ||80॥| 


శా. నానారీతులం బిల్బు నెచ్చెలుల వెంటం బోవ కేనూర కే 
యీనిర్భాగ్యు ని టేల సూచితిని నా కీభంగపాటొందె నే 
లా నాపాలివిధాత నానొసట వ్రాయంబోలు నీరీతి నిం 
కేనేమందును గంగలో బడుదునో యీదుర్యశం బింకంగన్‌. |॥81॥ 


తే. అనుచు. జింతించుచును రిక్రహస్తములను, గదియవచ్చిన యిల్లాలిం గాంచి నాధు( 
డెంతప్రా ద్దాయె బోయి నీ వింతతడవు, నెచట నుంటివి జలఘటం బేది యనిన. ॥ 
82|| 


క. ఏమన నేరక యూరక, కామిని తలవంచికొనినం గపటజ్ఞుండౌ 
నామునికి వచ్చిం గోపం, బేమాత్రమొ నాటికోప మీశ్వరు( డెజుంగున్‌. ॥83॥ 


క. జటివరుం డిటువలెం గనలుచు, జిటచిటనిప్పుకలు సెదర జిగికనుంగొనలం 
డటతటకటతటు లదరంగం గిటకిటమన రదనపటలి గింటుచుం బలికెన్‌. |॥84॥ 


శా. జెనే యోసి దురాత్మురాల నిను నిల్లా లంచు నే నమ్మియుం 
టేనీ విట్టు దురాశం జెందందగునే నీభోగము ల్సెల్లునే 
కానిమ్మంచును రుక్మవంత యిదిగో! గన్గుటి దున్చెష్టితన్‌ 
దీనిన్‌ ద్రుంపుము శస్త్రపాణివయి మాతృస్నేహ మింకేటికిన్‌. |85॥ 


తే. అనిన శ్రీరామరామ యటంచు మౌని, నందనుడు హస్తములను గర్లములు మూసి 
యెంతమా టానతిచ్చితి రింత సేయ, నేమి నేరంబు గావించె నీపురంద్రి. ॥86॥ 


వ. అని మజీయు స్వేచ్చాగర్భవతు లగునతులసైతంబు నోర్చి కూర్చుకొను 
బృహస్పతిప్రభృతుల ఏనమే యట్టికాయికదోసం బణురేణుమాత్రం బీరేణుక 


యందు లేదుగదా మానసికదోషంబునకుం దగినప్రాయశ్సిత్తంబు చిత్తగించుట 
యుత్తమం బిది నీచిత్తంబునకు రాకున్న నిమ్మత్తకాశిని వర్ణించు టంతీయకాక 
క్షూరకర్మంబు బ్రాహ్మణునకు ధర్మంబు గాదని పలుకు రుక్ళవంతుతో గూడ 
వివస్వత్సుషేణవిశ్వావసులను మువ్వురుసుతు లట్ల పలికిన దురాధర్షామర్షంబున 
నమ్మహర్షి దురాత్ములారా మాకు ధర్మోపదేశంబు సేయవచ్చితిరే యలంఘ్యమే 
ద్వచనోల్లంఘనదోషంబున నజ్ఞానులై వనజంతుసంతతులం గూడి తపింపుండని 
శపించి యాముని చెంతనున్న పరశురాము విలోకించి నీవైన నీచంచలాత్మం 
ద్రుంచెదవో లేదో యని యడుగ గడగడ వడంకుచు కేలు మొగిచి మీరు నొడి 
వినవడువున నడంచెద ననిన తడవు సేయకు మని తండ్రి తరువిడం బెల్లడరు 
నడలున భార్గవుం డనర్గళధారాకరో రంబగు కుఠారంబు దెస చూచిన గనీ కొడు 
కులారా మిమ్ము నెడబాసిపోయెదనని కన్నీరు నించుతల్లిం గాంచి రుక్మవం 
తుండు మొదలైన నలువురుసుతులు మాతృస్నేహంబువలని దుఃఖావేశంబున 
జననికంఠంబు  వట్టికొని తోబుట్టువుల మమ్ము మొదట మట్టు పెట్టి మజీమీందట 
మాతృశిరంబు( గొట్టి కీర్తిం గట్టుకొమ్మని బెట్టు చలపెట్టిన వారల నెట్టు విడిపింప 
లేక పరశ్వధాయుధుండు దనమోము చూచిన జమదగ్ని యగ్నివిధంబున 

బగ్గున మండిపడి రుక్కవత్ప్రుభృతుల మున్నుగా హతులం గావించి పిదప రేణు 
కను దెగవేయు మని త్వర పెట్టిన బెట్టుల్కి యిట్టికట్టిడితనంబున కొ డిగట్టుట 
కెట్టిపాపంబు చేసితినో యని యెదం బట్టుసాలక , నెట్టుకొనుదట్టపు నెవ్వగ 

నిట్టట్టె యెట్టకేలకు నొడంబడి దిట్టతనంబునం దనతోబుట్టువుల నొకరోకరిం 
జెట్టవట్టి కడకు రాందిగుచుచు వారు తమ్ముడా నీ కిది ధర్మంబు గాదని వాపో 
వుచు న్‌ కకేల మాతృకంఠంబు విడక నొకకేల నొడ్డించుకొ నని డ్ఞారంబు 

మానక గండగొడ్డంట నన్నలువుర న్నలజడ్డిగంబులు దెంచిన దీగువంబడ్డ 
తత్కలేబరంబులపై వాలి వారిబిడ్డలు నిల్లాండ్రు కన్నీరు మున్నీరై 

దొరుగ నురంబులు శిరంబులు మోదికొనుచు ః బహువిధంబుల విల 

పించుచు( గట్టా యిట్టిశో కం బెట్టు భరింపగలవారము రామా 

పరశ్వథంబుననే యిక మావధంబునుం గావించి యధిపులం జేర్చి యధికపుణ్య 
పదంబునం బొ మ్మని వేండుకొనిన నట్టిక్రూరకర్ముండ నౌగదా యని రెట్టించువగ 
రైణుకేయుండు దల్లికిం బ్రణమిల్లి యమ్మా భావంబున నిష్టదైవంబుం 'దలంచు 
కొమ్మ నిన సరం నాకింక నితరదైవం బున్నదే యని పతికి నమస్కృతి చేసి 
మషోత్యా మ వాక్కాయకర్మంబులు నీవ దైవంబని యుండుదుం గాని యొం 
డెణుంగ6 బురాకృతవశంబున నిప్పు డిట్టిమానసికదోషం బనుభవించితి నీదోషంబు 
మరణాంతప్రాయశ్చిత్తంబున నివృత్తంబు గావించి నాజన్మజన్మాంతరంబులు మీకే 
దాసినై పరిచర్య సేయుటకు ననుగ్రహింపుం డని పునర్వందనంబు చేసి కరగత 
పరశుధారాభీముం డగుపరశురాముం గనుంగొని కుమారకా క్షణభంగురం 

బైన యీశరీరంబునకు(గా విచారంబు వలదు జనకవాక్యోల్లంఘనంబున రుక్మ 
వదాదు లిట్లయిరి గదా నీవైన జనకవాక్యప్రతిపాలనంబున దీర్దాయుష్మంతుండవై 
కులంబు నిలుపుమని రేణుక పద్మాసనాసీనయై ష పుత్తా యన్యుల నియమింపక నా 
పతి నిన్ను నియమించి మేలు చేసెగనుక చెదరక ధారదప్పక యొక్కపెట్టునం దె 
గనటజకు నినరుపు సూతమను మాత తెగువ సూచి తల్లి తెగనజణకుమంచు. బెంచి 
తివే యీ చేతులంచు. బలపలకన్నీరు నించి యొడలు 'గడగడవడక జమదగ్ని దు 
రాగ్రహదుర్గకుం బలివెట్టుచందంబున నెట్టకేలకు గేలికుఠారంబున రేణుకశిరం 

బు ) గయిక్కనం దెగనణీకినం దలమిడిసి యల్లంతటంబడియెం దత్కంఠనాళంబున 
జుల్లున రక్తంబు వెడలునప్పుడు హాహాకారంబుల్లు సేయువారును రేణుకవలన నే 
మిపాపం బిది యధర్మం బనువారును నిట్టయిన కీ గిల కింక బాతివ్రత్య మతిదుర్లభం 


బనువారును బుషుల కింతరోషంబు చెల్లునే యనువారును పరశురాముం డతి 
క్రూరకర్ముండు పొమ్మనువారును రాముం డేమి సేయు. దండ్రి సెప్పినయట్లు సేసె 
ననువారును దండ్రి ముది ముది తప్పు సెప్పిన నకార్యంబు రామునకుం జేయంద 
గునే యనువారును జేయకున్న నన్నలపా టొందండే యనువారును నెట్టిపా టొం 
దినందా నేమి యిట్టి క్రూరకర్మంబున కొడిగట్టందగునే బ్రాహ్మణున కనువారును వీ 
రెక్కడి బ్రాహ్మణులు జన్మాంతరంబున బోయ లనువారును బోయలైనం దమవారిం 
దెగజూతురే యనువారును నిట్టియుత్కృష్టకర్మంబున జమదగ్ని కిచ్చటనె యను 
భవంబునకు రాకపోవునే యనువారును జమదగ్ని నర్వజ్ఞుం డతం డెయి(గడే 
యిది యెట్టి ధర్మసూక్ష్యంబో యనువారు నైరి యయ్యాశ్రిమవాసు లయ్యెడ 
గరుడగంధర్వసిద్ధవిద్యాధరాదులతోగూడ బ్రహ్మరుద్రేంద్రాదు లంబరంబున 

నిల్చి యాసాహసకర్మం బద్భుతం బని చూచుచుండి రయ్యవసరంబున. 


చ. బళిబళి నిన్ను మెచ్చితి నపారభుజాబలధామ రామ నీ 
వలయు వరంబు వేడు మనివారణ నిచ్చెద నన్నం దండ్రివ 
జ్ఞలజములందు వ్రాలి మునిచంద్ర యొసంగుము జీవితంబు ల 
న్నలకును నాదుతల్లి కనినం జమదగ్ని ప్రహృష్టచిత్తు(డై. |॥88॥ 


తే. వారివారితలలు వారివారికబంధ, ముల నమర్పంబంచి మునివరుండు 
గరకమండలూదకములు పై. జల్లిన, సుతులతోడ బ్రతికి సతియు నంత. ॥89॥ 


ఉ. నిద్దురవోయి లేచుగతి నీరజలోచన లేచి నవ్వులే 
ముద్దుమొగంబుతో బతికి మ్రొక్కి పదానతులైన పుత్తులం 
దద్దయుం గౌగిలించి మునిదారలతో దగ సుద్దులాడుచున్‌ 
నిద్దపువేడ్క నందణను నివ్వెరపాటున ముంచె నత్తజీన్‌. | 90॥ 


క. విరిసోన గురిసె మొరసె, న్సురదుందుభు లవుడు మిగులం జోద్యము లనుచుం 
బరితోషంబున వేలుపు, దొర లెన్నిరి వందిమాగధులవలె నంతన్‌. |॥91 | 


క. జమదగ్ని యొసగె రామున, కమితభుజాబలము సంగరాంగణవిజయం 
బమరనరాజేయత్వము, నమరత్వము లోనుగాంగ నఖిలవరములున్‌. |॥92 | 


క. హరశిష్యుండై సురరిపు, హరణం బొనరించి శివుదయన్‌ దివ్యాస్తో 
త్కరము+ గని గుహునిపై మ, చ్చరమున భేిదించెం గ్రైంచధర మొకకోలన్‌. |॥93॥ 


సీ. అంతట. గార్తవీర్యార్డునుం డొకనాండు వెంటలాడంగ వచ్చి విపినవాటి 
గజగండభేరుండఖడ్లాదిదుష్టసత్వములను ఖండించి శ్రమము మించి 
జమదగ్ని యాశ్రమన్ధలము( బ్రవేశించి యతడు విందొనరింప నారగించి 
కామధేనువు( గాంచి కలుగదొకో యిట్టి యావు నావంటిజనాధిపతికి 


తే. నంచు నెంచుచుం బురమున కరుగ నతని, చిత్త మెటి(గి కుమారు లుద్వృత్తు 
అగుచు 
రాముం డట లేనివేళ నాశ్రమము సొచ్చి, కామగవిం దెచ్చి తమయింట( గట్టికొనిరి. | 
94|| 


శా. ఆవార్త ల్విని భార్గవుండు పటురోషావేశసందీప్తనే 
త్రావిర్భూతహుతాశన ప్రభవధూమాకారఫాలస్థల 


వ్యావల్లద్భుకుటీమహోగ్రుండయి దోరంచత్కుఠారంబుతో 
వే వచ్చె న్నగరాటవీజనపదాన్వేషంబు గావించుచున్‌. ॥95॥ 


చ. అల గాధేయుండు చక్రవాళకుల శైలాంభోధిదేవావ్సరో 
లలనాదిప్రతిసృష్టి చేసె నన సాలంబు ల్మహాసౌధరా 
జులు ఖేయంబు నృపు ల్సుతు ల్మొదలుగా సొంపొందు మాహిష్మతిం 
దిలకించెన్‌ భృగురాముం డద్భుతరసోన్మేషానిమేషంబుగన్‌. ॥96॥ 


మ. కని యౌరా కృతవీర్యనందనునిభాగ్యం బంచుం దద్గోపురం 
బున నుగ్రాకృతి నిల్వ నచ్చటిజనంబు ల్పర్వుతో బోయి య 
ర్జునభూభర్తకు( దెల్ప నాతడు గడుం జోద్యంబుతో దోడితె 
మ్మనుచు న్నైజపురోహితుం బనుప నయ్యార్యుండు నీఘ్రంబునన్‌. ॥97॥ 


తే. ఎదురుగా వచ్చి నృపతి మిమ్మిపుడు తోడి, తెమ్మనియె బ్రేమ భృగురామ రమ్మటన్న 
భార్గవుం డనర్గళాగ్రహభర్గపటిమ, నిట్లనుచుం బల్కె నృపపురోహితునితోడ. ॥98॥ 


క. మే మేటికి వచ్చెద మటు, కామగవిం దెచ్చి యొసగు గ్రక్కున ననినన్‌ 
భూమిసనురుః డెజీంగి ధరి, త్రీమండలపతికిం దెల్ప ధీరత నతండున్‌. ॥99॥ 


క. తనయులకుం జెప్పి పంపిన, విని వార లొసంగ మనిన విభుండు సుతులః గా 
దనలేక గోసహస్రము, వినయంబున నొసంగం బనువ విప్రుడు నటులున్‌. ||100॥ 


క. ఒసంగినం గనుంగొని కనుగొన, నెసంగిన కెంజాయ పొసగ బుషిపతి మద్ద 
నుసమానులె యీధేనులు, మసారమున కెనయె గాజుమణు లెన్నైనన్‌. ||101॥ 


తే. వలదు పొమ్మన విపు డావార్తం దెలుప, విని నృపాలుండు మాతోడ వికటమేల 
విప్రం డేమాత్రముననైన వేడ్క. జెందు వలయు ననుమాట వినడె 
భూవలయమునను. |॥|102 | 


తే. అటులు గాకున్న దనయిచ్చ యాత్మజులకుం జెప్పి పంపిన విన రేమి సేయువాండ 
ననిన నామాట విప్రుచే నాలకించి, యేల కించిత్తు న న్నెంచం డితం డటంచు. |103॥ 


ఉ. మున్నుగ ద్వారరక్షుల సముద్ధతసంగరరంగదక్షులన్‌ 
ఛిన్నుల సేయు భార్గవుని సేనలు గూడి యెదుర్చ భూధరా 
భ్యున్నతమత్తదంతిహయతుంగశతాంగభటప్రతానమున్‌ 
ఛిన్నము చేసె రాము డతిభీమకరోరకుఠారధారలన్‌. ॥104॥ 


తే. అంత హతశేషమైన సైన్యంబు గొంత, యెంతయును భీతి నేంగె దిగంతములకు 
నంతయును విని రో షితస్వాంతు( డగుచు జింత జేయుచు మేదినీకాంతవరుండు. 
[105|| 


క. తనచేతనున్న చాపము బనిచి నిషంగంబు మెట్టంబనిచిన నదియుం 
జని గొనయ మెక్కి చాపము, దనయంతనేె సంధిలె న్నితప్రదరములన్‌. I[106|| 


క. సంధిలుచు భూనభోంతర, బంధురత న్నిగుడు బాణపంక్తులు దునిమెం 
గంధరగణముల సప్త, స్కంధముగతి రాము డల్ల చాపము దునిమెన్‌. |107॥ 


క. చాపము దునిసిన నిషునిధి, రోపంబులు వెడలి తనదు జొమ్మగలింపం 
గోపంబున భృగుపతి ప్రతి, రోపంబుల నృపునిశరధి రూపండగించెన్‌. ॥108॥ 


ఉ. అంతట నర్జునుం డనుప నాయుధము ల్పహురూపధారులై 
యంతకదండదారుణములై శతకోటిశితంబులై యహః 
కాంతకరోజ్జ్వలంబులయి కాలమహాభుజగాదిరాజదు 
రాంతములై హుతాశనకరాళములై తనపైపయిం బడన్‌. |॥109॥ 


క. పరశువున రాముం డన్నిటి, నిరసింపంగ నృపతి యణిమనేర్చున నణువై 
పరికింపంగ వచ్చిన దను, బరమమహాయోగి దెలిసి పట్టం దివురుటన్‌. |॥110॥ 


చ. దివి భువి నిండియున్న ఘనదేహము మేరులసత్కిరీటము 
న్వివిధవిభూషణంబులును వేయివిధంబుల నాయుధంబు ల 
త్యవితథతేజము న్మహిమ నంది త్రివిక్రముం బోలియున్న న 
య్యవనివుం జించె నంచితశరావలి రాము డచంచలాత్ము, డై. |111॥ 


మ. గరిమ ధారుణి ద్రొక్కె దిక్కరులు మగ్గం గట్టు లిట్టట్టుగా 
ధరణీవల్లభు డంత భార్గవుండు తత్పాదంబు నుగ్రాశుగ 
స్ఫురణ న్మీంచిన ఖడ్డఖేటధరుండై భూమిళుం డత్యాశుగ 
త్వరతో మింటం జరించుచున్‌ లఘిమచే దర్పం బనల్పంబుగన్‌. |112॥ 


క. ఖగగతి వ్రాలి ఖరాసి, నృృగురాముశిరంబు వ్రేయ బుషి పరశువునం 
దెగనజకినం దళ్హడ్డము, జగతీనాయకుండు ప్రాప్తసౌభాగ్యమునన్‌. ॥113॥ 


ఉ. హా యని చేయిసాప బహుళాయుధము ల్పెయిగూడు నన్నియు 
న్వేయివిధంబులం దునుము వేగ భృగూద్వహుం డంతలోన బె 
క్యాయుధము ల్లరించు మనుజాధిపుం డంతనె త్రుంచు రాముడు 
న్సాయకకోటు లేసి సురసంఘము విస్మయ మంది చూడంగన్‌. ॥114॥ 


క. అహమిక భార్గవు( డిటువలె, బహులాయుధతతులం దునుమః బ్రాకామ్యమహా 
మహిమాఢ్యుండు నీరమురహి, మహిలీయముగాం గుఠారి మహి భేదించెన. |॥115॥ 


మ. ఒకచో దేలి మహీశుం డీశతగిరింద్రోద్యద్రథారోహణో 
త్సుకుండై సేనకుం జేయివీచిన భటు లూలాదినానాయుధ 
ప్రకరంబు ల్వెలుంగ న్ఫృగూద్వహుని పైపైణర్వ నుర్వీజముల్‌ 
పెకలెం గట్టు దనంతందా నెగసివాలె న్రాముపై నత్తజీన. ॥116॥ 


సీ, నిబిడరోషజ్వాలనేత్రాగ్నిశిఖలతో బటుతరోగ్రప్రతాపంబు వెలుంగ 
నిటలవక్రిభవచ్చటులభ్రూకుటితోడం గోదండదండంబు గొనయమెక్కం 
గటుదంతసంఘర్షకిటకిటస్వనముతో శింజినీనినదంబు సెవుడుపలుప 
ద్వేషణభీషణభాషణంబులం గూడి క్రొవ్వాడితూపులు గుదులుగొనంగం 
తే. జించి చెండాడె భుజబలోదంచదహిత, హైహయాధీశసేనల నగవితతుల 
జలజములు ద్రుంచు మదమదావళము రేవ, రాము డాహవవిజయాభిరాము. 
డగుచు. |117॥ 


తే. వశితచే నంత ధారుణీవల్లభుండు, మెజుంగు మెజసినరీతి భ్రమించుచుండి 


యఖిలదిక్కులం దానయై యనుపమాన, మానమున నిట్టులనియె నమ్మౌనిం గాంచి. ॥ 
118|| 


ఊఉ. భార్గవరామ నీవు నొకపౌరుషశాలివింబోలె మచ్చమూ 
వర్గముతోడం బోరెదవు వద్దిక సాహస మస్మదీయదో 
రర్గళనిర్గళద్బహువిధాస్త్రపరంపర కోర్చి నిల్వంగా 
భర్గుడంవో ముకుందుండవొ పాజుండ వింతియకాక పాటుమీ. |119॥ 


చ. ధరణిసురుండ వంచు. జెయి దాళితిగాని పరుండవైన దు 
రృరశరమండలిం గెడపి భండనసీమం బరుండ నుంతు సం 
గరముం ద్యజించు మింకయినం గాక యెదిర్చిన నోర్వం జెప్పితిన్‌ 
దురితము లేదు నాకికను దోచినరీతి నొనర్హు గ్రక్కునన్‌. ॥120॥ 


చ. పొలుపుగం గొడ కట్టెలకు( బోయెడివానివిధంబు దోప గొ 
డ్జలి యిది యేమి దిన జగడం బొనరింపంగ వచ్చితే బళా 
బళ భృగురామ యన్న నరపాల నిజంబు సమిత్ప్రియుండనై 
నలువుగ నర్జునచ్చిద మొనర్పంగ వచ్చితి నంచు రాముండున. ॥121॥ 


శా. బెరా విప్రుండ నంచు నం జులకసేయ న్వచ్చితే మంచిదే 
రారమ్మాధ ధనువూని నీవయినక్షాత్రం బేను వీక్షించెద 
న్ఫూరత్వంబులు మీకె యంచు నజు డెచ్చో ముద్ర గావించెనే 
లేరా బ్రాహ్మణశూరు నింకిటను గల్పింతు న్ననుం 'జూడుమా. ॥122॥ 


మ. ప్రమథేంద్రుండు నుతింప నంపమొనచిే. గ్రెంచాద్రి భేదించి మా 
రము గల్పించితిం దొల్త నంచలకు. దత్కాండంబుల న్నీదువ 
క్షము భేదించి మదియకీర్తినవహంసం బెల్లచో బోవ మా 
ర్గముం గల్పించెద నాబలంబు గను మింకం గార్తవీర్యార్డునా. ॥123॥ 


తే. అనుచు రాముండు ఘనరీతిం దనపృషత్క, తతి సహస్రకరస్ఫూర్తి దరలం జేయ 
బటిచె నంతట నర్జున పక్షబలము, మానసమున కధీనమై మనుజవమున. ॥124॥ 


ఉ. అంతట భార్గవుండు భిదురాగ్రకలోరకుఠారధార దు 
ర్దాంతమహణృతారివనితాజనితాస్త్రము కార్తవీర్యభూ 
కాంతభుజాసహస్రము సగర్వసహస్రము గాంగ మించి వి 
భ్రాంతునిం జేసి కుత్తుకకుం బాపె శిరంబున దక్షిణంబునన్‌. |125॥ 


తే. కార్తవీర్యుండు ఘనసమీకార్తవీర్యుం డగుచుం గూలిన నన్యోన్యమయుతు లగుచు 
నతని పుత్రకు లయుతసంఖ్యాతు లెల్ల, కడల కేగిరి ప్రాణము ల్లాచికొనంగ. |॥126॥ 


చ. అసద్భశకీర్తి కామగవి నాజి శరత్కబలీకృతార్జునుం 
దెసలం జరింపం బంచి జగతీవరజాహృతీకామధేనువున్‌ 
మసలక తెచ్చియిచ్చి నపమారణమున జమదగ్ని మౌని కిం 
పెసంగం గుఠారి దెల్ప నత్వ డి ట్లనియెన్‌ సవిషాదచిత్తుండై. |॥127॥ 


సీ. నిరతంబు+ గొల్వండే దురితంబు లణంగించు దానేప్పితత్యాగి దత్తయోగి 
భుజసీమ నిల్పండే నిజధామసంరక్షితాబ్ది చతుష్కాంత నవనికాంతం 


జెఖిసాల వెట్టండై మొజ సాల వెట్టంగం బ్రధనజయోత్కంఠు. బజ్మికంఠు 
ధృతిం దృప్తు జేయండే యతితప్తు(డై వేడు సకలదాహామోదుజాతేవేదు 
తే. నకట నామాన్యుండే యణిమాదిసీద్ధి, సిద్ధకిర్తితభువనప్రసిద్ధకీర్తి 
న్నిగ్గసద్దుణరత్నప్రసిద్ధమూర్తి, శత్రుసమవర్తి 'యర్జునచక్రవర్తి. [128॥ 


క. ఒకయావునకై నృపు నే, టికి జంపితి వింతకటికిడెందము దగునే 
యకటా విప్రున కఘనా, శకముగ నిక దీర్ణయాత్ర సలుపుము పుత్తా. ॥129॥ 


క. అనినం గానిమ్మని పని, వినియె భృగూద్వహుండు కార్తవీర్యసుతులు తం 
డ్రిని జంపిన పగ తీరుచు, కొనవలెనని పొంచియుండి క్రూరాత్మకులై. |॥130॥ 


మ. ఒకనాః డాశ్రమవేదికాంతరమున న్యో గాఢ్యు:డై యున్నయ 
య్యకలంకున్‌ జమదరగ్నిం జుట్టుకొని చేయంటన్‌ జడల్సుట్టి మ 
స్తకముం బాణి కృపాణిం గొట్టి | ధరమీంద న్వైచి వేచన్నరె 
ణుక హానాథ యటంచు మోదికొనియెన్‌ శోకంబుతో బల్మణున్‌. ॥131॥ 


తే. ఏంటిలోపల. దీర్ణంబు లెల్ల: దిరిగి యప్పు డచటికి భార్గవుం డరుగుదెంచి 
తండ్రి. గనుగొ, సి శో కదందహ్యమాన, మానసుండయి 'విలపించె దినుం డగుచు. ॥ 
132 | 


క. కలనైనం బరుల కాపదం దలవని నీ కిట్టికిడు దైవము దలంచెం 
దల క్రొవ్వి నేనొనర్చిన, కలుషంబున నేమి సేయంగల నిశ తండ్రీ. ॥133॥ 


తే. అనుచు వగచుచునున్నచో మునులు రుచిర, వాగమృతధారం దచ్చోకవహ్ని నణయచి 
తండ్రికై తర్పణాదికృత్యములు దీర్చు, మనిన భార్గవుం డనియె సత్యాగ్రహమున. | 
134| 


క. అనదవలె నదిజలంబుల, జనకునకుం దర్పణం బొసంగుదునే య 
ర్జుననుతశోణితములచే, నొనరుతు విను డదియు. గాక నొక్కప్రతిజ్ఞన్‌. |135॥ 


చ. ఇరువదియొక్కమాజు జనయిత్రి యురఃస్థలి మోదికొంట నే 
నరసితి నన్నిమాజులు నృపాన్వయజాతుల దుర్వినీతులన్‌ 
దురితసమేతులన్‌ ఖలులం ద్రుంపకమాన సం గ్రోధియై 
పరశువుం బూని యర్దుననృపాలకుమారజిఘాంస నత్తటీన్‌. |136॥ 


ర్‌ 


మునుమున్న నతిరయంబునను మాహిష్మతి కరిగి త న్గనుంగొ ని యార్తులగుచు 
నెణుంగక చేసితి మీతప్పు సైరింపు రామరామ యటంచు బ్రాణభీతి 

బతిమాలి వేడిన బదములు వాలిన సందులు సొచ్చిన శరణ మనిన 

దలవీడ మొలవీడ నలుగడం బజచినం బూరి గ్రసించినం బోవనీక 

తే. బ్రహ్మఘాతుకులార దురాత్ములార, దయయు ధర్మంబు మీయందుం దలయందగునె 
యనుచు గోచరులైన యర్ద్జునసుతులను, బాణి గొణీయల నజకినపగిది నజకి. ॥ 
137/1 


చ. పురముల కేంగు భూవరులం బోరికి రమ్మని చీరు వచ్చినం 
బరశువుచేత( జీరు భయపడ్డనృపాలురు రాకయున్న స 
త్వరముగ నీడ్చి తెచ్చి యమవాసము+ జేర్చుచు నిట్లు ధారుణిం 


దిరుగుచు నెల్లరాజుల వధించె భృగూద్వహు డట్టివేళలన్‌. |॥138॥ 


౧. కొట్టివైచినతల బ్లుట్టలై కాటుకకొండలదండిని మెండు సూప 

భూరిమాంసంబులు ప్రోవులై మించుచు( గాంచనాచలములకరణిం గాంచ 

నాకసం బంటిన కికసరానులు రజతశైలంబులరహి వహింప 

నెట్టినై నెత్తురుటేయిలు వాజుచు శోణనదంబుల సొంపు నింప 

తే. జెలంగి మెసవుచు భూతము ల్సిందులాడె, కంకగృద్రాదిఖగముల కలువు దీటి 
నారదుడు మెచ్చుచును దందనాలు పాడె, ధరణి నిర్భర యగుచు సంతసము. గూడె. 
|[139|| 


తే. ఏనుమడుగు లగుచు నిల రాజరక్తంబు, గనె శమాత్తపంచకప్రసిద్ధి 
రాము డాజి విజయరమః గూడి క్రీడింప, నలరు కుంకుమంట్రేంగొలను అనంగ. ॥ 
140 || 


సీ. ఇవ్విధంబున రాము డెల్లరాజుల ద్రుంచి చిత్రశక్తిని గురుక్షేత్రమునను 
బరిహృతపాతకపంచకంబుగ క్ష క్షోణినాయకరక్తంబునను శమంత 
పంచక మొనరించి భక్తితో నటంభబితృతర్పణంబు ఘటించి ధన్యుం డగుచు 
నశ్వమేధము చేసి యనరన్వతిలోన్‌ నవబృథన్నానంబు లాచరించి 
తే. యవని దక్షిణగాం గశ్యపున కొసంగం దన్మహత్త్వంబునను జమదగ్ని శీర 
యుక్తు(డై సప్తబుషులలో నొక్క డగుచు, వెలు(గుచున్నా(డు నక్షత్రవీథీయందు. | 
141| | 


ఉ. అంతట శాంతి గైకొని వనాంతమునం దప మాచరించె దు 
ర్దాంతమహాభిరాము. డగురాముండు నయ్యెడ గాధిమేదినీ 
కాంతుకుమారపాౌత్రుం డతిఘాతుకబుద్ధి పరావసుండు క్ష 
త్రాంతకుం జేరవచ్చి దురహంకృతి మీ దృణీకరించుచున్‌. 142 | 


మ. మును మున్నీవు ప్ర ప్రతిజ్ఞ చేసితివి నిర్మూలింతు శాత్రం బటం 
చును నేం డేల భయంబుం జెందితివి యిచ్చో నట్లు గాదే ప్రవ 
ర్థనరాణ్ముఖ్యుల నొంప వేమిటికిం గారా వారు రాజు ల్నినుం 
గీనినం బోవంగనిత్తురే తొలంగు మింకన్‌ దుష్ప్రతిజ్ఞానిధీ. 143 


వ. అని సదృక్షమునిసమక్షమంబునం బరావసుం డధిక్షేపించిన నతివీక్షరూక్ష 
ణుండై భృగుకులాధ్యక్షుం డిట్లనియె. |144॥ 


క. బాలురు వృద్ధు లటంచును, జాలించితి(గాక వెజవ క్షత్రియుల కికన్‌ 
నేలంగల రాహిలను స స, మూలం బాబాలవృద్ధముగ ఖండింతున్‌. [145 || 


మ. అని యత్యుగ్రత భార్గవుం డవనిలో నాబాలవృద్ధంబుగాం 
దునిమెన్‌ రాజుల నేమి చెప్పుదును దద్రోషంబు రాజాంగనా 

జనగర్త చ నూడ్చె హుంకృతి ధనుజ్యాటంకృతిన్‌ ఘోరగ 

రనలన్‌ రూక్షనిరీక్షణచ్చటల దుర్దాంతాట్టహాసంబులన్‌. ॥146॥ 


తే. ఇవ్విధంబున రాజుల నెల్ల: ద్రుంచి, యరిగి మజికొన్నినాళ్ళకుం దిరిగివచ్చి 
ఆది? దనదృష్టిపథమున కందనట్టి, గర్భములం బుట్టుశిశువుల గని వధించు. ॥147॥ 


శా. ఈలా గిర్వదియొక్కమాజు నృపులన్‌ హేలాగతిన్‌ రాము డా 
బాలప్రొఢజనంబు గాంగ వధియింపన్‌ రాజకాంతావిలా 
పాలాపంబులు భూమినెల్లిడల మెండై నిండె( దద్దెన్యము 
న్మూలించె న్మది నెంచి కశ్యపుడు రాముం జేరి దివించుచున్‌. ॥148॥ 


మ. ఇల నిక్షత్ర మొనర్చి చేసితి మఖం బీవిశ్వవిశ్వంభరన్‌ 
బళిరే దక్షిణ గాంగ నిచ్చితివి దానక్షాత్రధర్శంబులం 
గలరే నీసరి యీక్షితిస్థితిని సాక్షాత్సంకజాక్షుండ వీ 
వలఘుస్తోమయశోభిరామ భృగురామా సార్వభౌమాంతకా. ॥149॥ 


క. మాకొసంగిన వసుమతిలో, నీ కేటికి సంచరింప నిశ దక్షిణర 
త్నాకరతీరముం జేరు ప్ర, భాకరశశికులవిరామ భార్గవరామా. ॥150॥ 


క. అన మంచిది యని రాముడు, చని చాపం బెక్కుపెట్టి శరము [3]దొడిగి వా 
ర్జినిం గొట్టంబోయి నంతనె, తనరంగా కొంతచోటు తతణ మొసగెన్‌. ॥151|॥ 


తే. అందు విహరించె రాము: డనంత నంత, బ్రాహ్మణుల కిచ్చి యంతం దపంబు సేయం 
జనియె గశ్యపుం డవని కాస్యపి యనంగ, నమరె నది యాది మణీ యుర్వి యౌట 
వినుము. ॥152॥ 


చ. క్షితిసురు లిట్లు కశ్యపునిచే మహి గాంచి ప్రభుత్వ మొప్ప సం 
తతమును రాజభో గపరతంత్రత భార్గవుచే ననాథ లై 
గతి మజీ యొండులేమి నృపకాంతల సమ్మతి బల్మినైన న సం 
గతి యొనరించుచుం గ్రతుమఖక్రియ లన్నియు నీ(గి రయ్యెడన్‌. | 153॥ 


తే. తగిన దండంబులేమి నుద్దండవృత్తి, వైశ్యులును శూద్రులును విప్రవరు లుదార 
గోధనాదుల బలిమిం గైకొనంగం దొడంగి, రి ట్లరాజకమై ధర్మ మెల్ల: జెడిన. ॥154॥ 


క. కుతలం బతలం బంటిన, వెతలం బడుచున్న జనుల విని కశ్యపుం డూ 
రుతలంబున నెత్తంగ క్షో ణితలం బుర్వియనం బరంగు నృపకులతిలకా. [155 || 


వ. ఇవ్విధంబున కశ్యపమునివలన సముద్ధరింపంబడిన ధరావరారోహ యద్ధీరాగ్రణి 
కిట్టనియె. |156॥ 


మ. అనఘా విప్రులు ప్రోవలేరు నను బ్రోద్యద్బాహుశౌర్యంబుచే 
ఘనులౌ రాజులె గాని భార్గవమహోగ్రక్రోధదావాగ్ని ద 
ప్పినవార ల్లలరందు నందు నృపతు ల్పేర్కొందు నన్నామము 
ల్విని రప్పింపుము వారి ధర్మపరుల న్విఖ్యాతశీలాఢ్యులన్‌. |॥157|॥ 


సీ. కశ్యపమునినాథ కాచితిం గొందజన్‌ హైహయులను గుహలందు దాంచి 
పౌరవాన్వయు(డు విదూరథతనయుండు బుక్షవర్గిరియందు బుక్షరక్ష 
సౌదానవర్యుండు శక్తిజు శరణొంది దధివాహసుతుండు గౌతమునిం గొలిచి 
గోపాలనము+ జేసి గోపతి యనురాజు వత్సము ల్మేపుచు వత్సనృపుండు 

తే. గృధ్రకూటమనెడు గిరిని కోలాంగూల, జాతివలన భూతి జలధిచే మ 
రుత్తునుతులు మువ్వురును బ్రతికిరి వారి, బతుల జేయు నాకు భవ్యమతుల. | 
158 | 


మ. అని ప్రార్థించిన మంచిదే యని దయైకాయత్తచిత్తంబుతో 
మునిచూడామణి శిష్యులం బనిచి సమ్మోదంబుతో దెచ్చి వా 
రిని సామ్రాజ్యపదాభిషిక్తుల నొనర్చె న్వారలున్‌ భూమిపా 
లనముం జేసిరి ధర్మ మెచ్చ జన ముల్లాసంబుం గాంచె న్నృపా. ॥159॥ 


తే. విప్రులకు రాజసతుల కావిర్భవించి, రుత్తమక్షత్రియులు ధర్మయుక్తు లగుచు 
నంతటను వారిసంతతు లతిశయిల్లె, ధరణి నంతటం దామరతంప రగుచు. ॥160॥ 


తే. భార్గవుం డిప్పుడు మహేంద్రపర్వతమున, నున్నవాండు తపోధను ల్లన్నుం గొలువ 
నాతండే గాదె భీష్మకర్ణాదులకును, జాపవిద్యోపదేష్టయై జయము లొసంగె. ॥161॥ 


మ. అనఘా యీభృగురామచర్య వినువా రత్యంతపుణ్యాత్ములై 
యనిశంబున్‌ బహుభోగభాగ్యములు sa 
ధనదాన్యంబులు అ భద్రంబు ల్మనభిష్టము 
ల్లని రాజిల్లుదు రెందు( గాంతురు తుదిం వ యన్‌ 162 |॥ 


క. అని శ్రీవైశంపాయన, మునిముఖ్యుండు దెల్చ విని ప్రమోదాన్వితుండై 
జనమేజయుం డవ్వలికథ, యనఘా వినవలతు దెలువు మని యడుగుటయున్‌. ॥ 
163|| 


“. తీక్ల మహామహోనిధిసుధీయుత దారకతారదారకా 
et యుడుజాలసమాచ్చనిహార యాశ్రితా 
క్షముదంచితాత్త గ యవిభిన్నదృ న్‌ రచితాత్మ, మేదినీ 
వ. బానచకురన్నయణే ధన న్రీయశో అ ||164|| 


క. పుంఖ్యాతియుత సరస్వతి, సాంఖ్యవిశేషజ్ఞ యోగశాస్తాభిజ్ఞా 
సంఖ్యావత్సరిపోషక, సంఖ్యాతిగసుగుణధామ సచివీలలామా. |165॥ 


పంచచామరము. ధరాజరాజరాధిరాజదాతృతాజితాంగణా 
ధరాజరాజరాజ దేవతావధూప్రదాసుధా 
ధరాధరాధరాధరామృతస్పృహా మహావసుంధరా 
ధరాధరాతిశౌర్యధైర్య దారితారికంధరా. ॥166॥ 


గద్య. ఇది శ్రీరామభద్రదయాభిరామభద్రకరుణాకటాక్షఏీక్షాపరి ప్రాప్తదీప్తత రాష్ట్ర 
భాషాకవిత్వసామ్రాజ్యధౌరేయ సకలవిద్వత్కవిజనవిధేయ ( ధరణిదేవుల'నాగ 
నామాత్యసుధాసముద్రసమున్నిద్రపూర్ణిమాచంద్ర రామమంత్రీంద్రప్రణీతం 
బైన దశావతారచరిత్రం బనుమహాప్రబంధంబునందు షష్టాశ్వాసము. 


6. భృగురామావతారకథ సమాప్తము. 


మ క 


1. నట్లగు గాక నేరమే 
2. వన్నెచీర 
3. దొడి పయో, ధిని జోటు వేడ జుట్టుం, దనలో జేటంతచోటుం దటమున నొసంగెన్‌. 


7. శ్రీరామావతారకథ 


సప్తమాశ్వాసము 
యుతధామ దిశాక్షా 
మాయత సితకీర్తిధామ మగదలకులధా 
రేయ భుజావిక్రమ గౌ 


రేయ సుధీ గేయ సత్యకృష్ణామాత్యా. ॥1॥ 


తే. అవధరింపుము జనమేజయక్షితీశ, శేఖరున కిట్టులను వ్యాసశిప్యమౌని 
ధరణినాయక రామావతార మి(కను, దెలియ జెప్పెద వినుమని తెలుపందొడంగ౧. |॥2॥ 


సీ. హారిబింబరమావిహారకేలిశ్రాంతి హారికేతన మనోహారిరథము 
గంధనాగధుతాభ్రగంధవతీజాత గంధప్రసూననగంధపదము 
వాహనైకగతిప్రవాహ పాంసులగంధవాహధూసరితాంబువాహఘటము 
వీరరసోన్నిద్ర ద్రవీరభద్ర హసద్దవీరమాహవ మహావీరభటము 
తే. ధర్మపరధర్మసాధర్యభర్మీవిశ్వ, కర్మనిర్శిత శర్మదనర్మహర్మ్య 
నిర్మలాభోర్మిదృశిధాతుకర్మితాచ్యు, తాభ్రమధ్యాపురం బయోధ్యాపురంబు. ॥3॥ 


క. ఆపుర మేలున్‌ దశరథ, భూపాలకుం డాజివిజయభుజభుజగమహా 
చాపాహితరోపాహృత, కోపావృతవిమతనృపతికులపాలకుం డై. ॥4॥ 


చ. అత డొకనాండు నిండుకొలువై చెలువై బలవైరి కెతయుం 
బ్రతియగు రీవి మీజంగం బరాకు పరాకు పరాకటంచు వం 
దితతులుసారెమ్రైక్కు ధరణీతరుణీపరిణీవరాళి ను 
న్నతరుచిం దెల్ప( గానకలనాలలనాకలనాదము ల్వినన్‌. |5॥ 


సీ. విశ్వంభరాభారవిధురకుంభినసప్రతిసృష్టి యెవ్వాని బ్రహ్మయప్టి 
గాఢాంధకారనిర్ణంధ నక్షమసరోజపకరం బెవ్వానిజవసరంబు 
ఘటజాతగౌరవోత్కటహర్షితార్థవిగ్రహచండి యెవ్వానిమహితకుండి 
కనకగర్భాసాధ్యకౌశికేష్టసీధానతోషితం బెవ్వానిభాషితంబు 
తే. కమలసంభవ కమలేశ కమలభృత్క, లాకలాపాది సురలోకలోకభయద 
కలశదత్తాక్షి యెవ్వాని జలరుహాక్షి యట్టిఘనుండు వసిష్టసంయమధనుండు. ॥6॥ 


క. చనుదెంచిన నెదురుగం జని, వినయంబునం దోడి తెచ్చి విభుండు సువర్ణా 
సనమున నునిచి సపర్యలు, నొనరిచి యిట్లనియె నతిమృదూక్తులు మెటయన్‌. \wal 


మ. అనఘాత్మా యనపత్యతాదురిత మత్తాళీంద్ర మన్మన్మనో 
వనజాతానిశజాతమోదరససేవం జొ క్క . నేసాఖ్యముం 
గనలేనైతి సమగ్రభో గముల నింకం దన్మిలిందంబు గ్ర గ్ర 
క్కన వారింపుము భూరిసంతతి యొసంగం జాల బ్రార్ధించెదన్‌. 8|| 


తే. అనిన సమ్మతి బుశ్యశృంగాదిమౌని, పతులం గూడి యరుంధతీప్రాణనాథుం 
మ సేయించి యధిపుచేతం బుత్రకామేష్టి వేల్పింపం బూనునపుడు. ॥9॥ 


సీ. శచిముద్దుమోమునం జక్కగాం దిలకంబు దిద్దిదిద్దక వచ్చె దేవభర్త 

ప మకరిక ల్వ్రాసిప్రాయక వచ్చె వామదేవుం 

దొడికంబుగా వాణినిడువాలుకీల్ణడ యల్లియల్లక వచ్చె నబ్దభవుండు 
కలిమిపూంబోడిగుబ్బల కమ్మకస్తూరి పూసిపూయక వచ్చె 'వాసుదేవుం 

తే. డన్యదివిజులు దామున్నయట్లు వచ్చి, రింతయును దామసములేక బుశ్యశృంగ 
మౌనిమంత్రబలాహూయమాను లగుచుు నహహ కొనియాడ దరమె 
యయ్యనఘుమహిమ. ॥10॥ 


మ. హవిరర్థాగతదేవతావిరహరుప్యన్నిర్దరీభేదన 
ప్రవణానీంగస మాహృత ప్రసవ సర్వస్వామృతాహారలో 
కననీదోహదధూమమో యన వపాగంధస్స్ఫురద్దో మధూ 
మవితానంబు నభోంతరాళపదవిం బర్వెన్‌ ఘనశ్యామమై. [11|| 


క. ఆయెడ శిఖిభవపురుషుండు, పాయసభాజన మొసంగె బహువిధమంత్రో 
పాయనభాజనక్టప్తన్భ, పాయసభొజనము లలర నవనీపతికిన్‌. |12॥ 


సీ. దశరథమేదినీధవుడు పాయస మగ్రసతికిం గౌసల్యకు సగ మొసంగి 
పిమ్మట గై గెకేయ ప్రియురాలు గావున! కడమ యియ్యందలంచి కైకకన్న 
బ్రాయంబుచేం బెద్దపత్ని నుదాసింపం బాడిగా దంచును బరకపాలు 
మాత్రం బొసంగి సుమిత్రకు. గైకకు( బాతికెపా లిచ్చి పరకపాలు 
తే. మరలి యెల్ల సుమిత్రకె మమత నొసంగె, మునుపు గొంచెమె యిచ్చితి ననుచు 
నెంచి 
యంత గాంతలు దత్సాయసాంశములను, మెసవి యారూఢగర్భలై 
యెసగుటయును. |13॥ 


ర్‌ 


హరువుగా మృగనాభి యలందితే కుచచూచుకంబుల నైల్యంబు గదియనేల 
విడియంపుకపురంపువెలిడాలు గ్రమ్మెనే పసిండిచెక్కులు వెల్లబాజనేల 

కటికుచంబుల నిర్య గాంచెనే నేడైన బలువుంజూపె నదేమొ యల(తినడుము 
పరమాన్నరుచి గ్ర గోరం బరపదార్థములందు నరుచి పుట్టినా పల్పనయ్యెం దనువు 

తే. పనులు దజచయ్యెనే యింత బడలనేల, రేలు వేంగింతురే పగలేల నిద్ర 

యనుచు దశరథధుం డతిమోద మెనయు నర్మ, వచనముల దేల్చె దౌ ాహృదవతుల 
సతుల. ||14॥ 


ఉ. మేటిగం జైత్రశుద్ధనవమీబుధవారపునర్వసూడుక 
ర్కాటకలగ్నవేళ గురురాజులు గూడ గ్రహంబు లుచ్చతం 
బాటిల నైదుం గోసలనృపాలసుతామణిగర్భవారిధిం 
గోటిశశాంకతేజముం జిగుర్కొన విష్ణుండు పుట్టె రాముడై. ॥15॥ 


తే. అచ్యుతాంశార్ధమున రాము డవతరింప, హరిచతుర్ధాంశమునం రైక భరతుం గనియె 
నలసుమిత్రకు' వెనుక. బాయసము గొనియు, నాథునుద్దేశమే ప్రధానంబు గాగ. || 
16|| 


క. గుణవతి సుమిత్ర సుజన, ప్రణతుల హరి పరకపరకపా లొసంగంగ ల 


మయో 


క్ష్మణశత్రుఘ్నుల శుభల, క్ష్మణుల న్ముజ్జగమువారుం గడుహర్షింపన్‌. ॥17॥ 


సీ. దివి పిక్కటిల మ్రోయు దివ్యదుందుభుల సంరావంబు లభ్రగర్ణనలు గాంగ 
నటియించు నప్సరణుటిలాలకలమేనిమెటు(గులు తొలుకరిమెజుంగులుగను 
దిలకించు వైమానికులచిత్రభూషణాంబరకాంతి యింద్రచాపంబు గాంగ 
మలయాచలాయాతమందమారుతములు తతశీతవాతపోతములు గాంగ 
తే. జనముదశ్రుప్రవాహము ల్సందడింప, మునిజనానందకందము ల్మొలకలొత్త 
రావణగ్రీష్మతప్తధరాతలంబు, శైత్య మొందంగ౦ బుప్పవర్షములు గురిసె. ॥|18॥ 


వ. అంత. ॥19॥ 


క. సరభసగమనర్వుళంర్వుళ, చరణమణీనూపురములు సగ మెటీ(గింపం 
దరుణులు దెలిపిరి యంతు, పురవనితలు సుతులం గనుట భూపాలునకున్‌. ||20॥ 


మ. ఘనసంతోషము మీజంగా దశరథక్షాపాలచంద్రుండు వే 
చని కాంచెం బురుటింటిలోపలను గౌసల్యాంకభాగంబునం 
గనియై నిల్చెనొ సర్వలోకముల శృంగారం బనా మీజురా 
ముని గల్యాణగుణాభిరాముని జగన్మోహప్రభాధామునిన్‌. |21॥ 


తే. దశరథుండు రాముండై పుట్టె ధరణిలోన, నాత్మయే పుత్రుండై పుట్టు ననగ వినమె 
యట్టియాత్మావలోకనం బవనిపతికి, సమ్మదముం జేయు టేమియాశ్చర్య మపుడు. ॥ 
22|| 


క. పుత్రోత్సవ మొనరించెన్‌, ధాత్రీపతి రత్నధాన్యధనముల విశ్వా 
మిత్రుడు దనలో దలంచెం, జైత్రంబుగ నుత్సవంబు సలుపంగ నంతన్‌. ||23॥| 


తే. నామకరణాదికము లుపనయన మవని, రమణుం డొనరింపం గ్రమమున రాము 
డనుజ 
సహితముగ వంశగురుచెంత సకలవిద్య, లభ్యసించి ప్రవీణు(డై యధివసించి. 


క. అట నొక్కనాండు కౌశిక, జటివరు( డరుదెంచి సవనసంరక్షణమున్‌ 
ఘటియింప రాము వేడిన, గటకటపడు దశరథేంద్రుం గని గురుం డనియెన్‌. ||25॥ 


సీ. ధరణి నేకాతపత్రంబుగాం బాలించె బ్రహ్మబుపషీ శ్వరపదము. గాంచె 
మేనకాధరసుధాపానంబునకు. జొక్క రంభను దిట్టెం జట్రాయి గాంగ 
నలుకశక్త్యాదిపుత్తుల మన్నిం గొనిపించెం బశువగుద్విజపుత్రుం బ్రతుకంజేసె 
గురుశాపహతుం ద్రిశంకుని దివంబున నిల్పెం బీడించెం దత్పుత్రుం బెక్కుగతుల 
తే. వేదమాతను గాయత్రి వెలయంజేసె, వివిధశస్తాస్తము లెజింగె విశదముగను 
విన విచిత్రము గాధిపుత్రుని చరిత్ర, మనఘగుణగణ్య దశరథజనవరేణ్య. ॥26॥ 


క. సుతుం బంపు మితనివెంటం, గ్రతురక్షణమునకు శుభము గలుగు నటన్నన్‌ 
క్షితిపతి కుతుకంబున రఘు, పతిం బిలువంగ నూడిగములం బనుపంగ వారున్‌. |॥27|॥ 


సీ. సిగకు నందక వెన్క జెరలాడుకురులతో లాగియౌ మట్టికుళ్లాయి దనర౦ 
జిన్నారినాసటిక్రంజెమట యూడిగములు వలిపెంపుజల్వపావడలం దుడువ 
నునువెడందయురంబునను జినిసరిపెణ ల్మిన్నజన్నిదముతో మేలం గొనంగ 


బెడంగుచెంగావిచల్లడముపై బిగియించికట్టినక్రొంబట్టు దట్టి దనర 

తే. సంజకెంజాయ దగునీలజలద మనం, మెజుంగు టెబిమట్టిజిగితోడి మేను 
మెజియ 

జిగిలినాకరంబున( జెలువు గులుక, గరిడి వెలువడివచ్చు రాఘవునిం గాంచి. ||28॥ 


చ. వినయము మీటి జేరి రఘువీర పరాకు నృపాలమౌళి చ 
య్యన( బిలుమన్న వచ్చితి మటన్న విశేషము లేమి కొల్వులో 
ననుచు రఘూద్వహుం డతిరయంబున లక్ష్మణుకేలుదండతో 
మినుకుంగడానివ్రాంతపని మేలరిగె ల్ప్చయిపై నటింపంగన్‌. ॥29॥ 


సీ. శిర సెత్త మునివ్రేలివరున గన్బులుగల్లు బలుకొమ్ముమగజాల పనులపై(డి 
సింహలలాటంబు జివదంతంబులగొడియలు గడవన్నె గొప్పగిండ్లుం 
బచ్చసూర్యపుటంపుంబన్నాగమును మేలిపట్టెచట్టంబు కెంబట్టుపటము 
సన్నజినామాలిజాళువాపిడికుచ్చు ముసనాబుకుచ్చులు పసి(డిసరిగె 
తే. కుట్టుతాపెతబటువులు కొద్దిసులువు, పట్టయొరంగును గుంకుమపజపుచలువ 
పైఠినీచేలకప్పుంజొప్పడుకుమార, యందలం బెక్కె శ్రీరఘువందనుండు. ॥30॥ 


క. అడుగుందమ్ముల రజముం, దుడిచె న్మిబికావహుండు తోడనె యొకడ 
వడిగ మైత్రినొదుచు, నడకువ సౌమిత్రి నడచె నగ్రజువెంటన్‌. |31॥ 


సీ. నగరువాకిటనె యందలము డిగ్గి బుజాన వలెవాటు వైచిన జిలుగుంజేల 
కటితటంబున జుట్టి గండూష మొనరించి భయభక్తు “అమర లోపలికి నరిగి 
యొడ్డోలగంబయి యున్నతండ్రినిం జేరి జనపతి కౌశికముని యితండు _ 

నతి సేయు రామ యన్నను బ్రేమ మొక్కిన “శీఘ్రమేవ వివాహసిద్ధిరన్తు 

తే. అనుచు రాముని దీవించి . మునివరేణ్యుం డెత్తి యక్కునం జేర్చుక యేకపీఠ 
సీమ వసియింప రామ కౌశికులవారి, వాడ వైతివె యని నృపవర్యుం డనిన. ॥32॥ 


తే. మునులపాలిటివాండె రాముడు నృపాల, నిజమె పల్కితి వనుచు భూభుజుండు 
వనుప 
రామలక్ష్మణు లిరువురు( బ్రేమ వెంట, రా మునీశ్వరుం డాశ్రమసీమ కరుగ. ||33॥| 


మ. తల హొంబట్టుకులాయలుం దళుకునిద్దాయొంట్లుం గస్తూరివ 
ట్టెలుం గర్పూరపు నమము బ్రగటుదట్టిచల్లడల్‌ ఖడ్గము. 
ల్మొలవంకు ల్విలునమ్ములుం గవదొన ల్ముంగొగుబంగారుదు 
వ్వలువ ల్చెల్వుగ రామలక్ష్మణులు విశ్వామిత్రుతో వచ్చుచోన్‌. |34॥ 


సీ. అటు నిక్కి చూచిన నమరావతీపురి వీథివారలు వెజ వేకిపడంగ 
నిటు బార సాం దిగిశానపురవాసు లళుకొంది సందుగొందులకు( బాణి 
నటు ద్రొక్కి నడచిన నణంగుభూమిభరంబు భరియింప ఫణిరాజు పడగలెత్త 
నిటు గేరి నవ్విన నింద్రాగ్నియమముఖ్యదివిజు లంగుళములు సెవుల( జొనుపం 
తే. గజకుంగోజిలు మిడిగ్రుడ్లు. జుజణుకుంజూపు, వ్రైలుజన్నులు. దెజనోరు 
వికృతముగను 
గదియు తాటకి గూల్చి రాఘవుడు జటిలు, మాట జవదాంట కట వనమార్గమునను. 
35|| 


వ. ఇవ్విధంబున. |36॥ 


ఉ. తావచియించుమాట జవదాంటక తాటక నొక్కకోలచే 
గ్రావమగల్చ్బువజ్రికడకం బడనేసిన రాము మెచ్చుచున్‌ 
దేవనియుక్తుండై యొసంగె దివ్యతరంబయి మించు నస్తశ 
స్తావళి నెల్ల గౌశికుం డుదారునకున్‌ రఘువీరమౌళికిన్‌. ॥37॥ 


ఉ. కాచె రఘుప్రవీరు డటం గౌశికయాగము సత్యియాగము 
న్నీచవిచారులై దను గణింపక విఘ్నము సేయవచ్చు మా 
రిచుం బయోధిం గూలిచి హరించె సుబాహుని బాహుశక్తి దో 
షాచరసీనలం దునిమె సర్వమునీంద్రులు సన్నుతింపంగన్‌. ॥38॥ 


తే. గాధిసుతు( డంత శ్రీరాముం గౌగిలించి, యాది నమరుల కొనంగితి వమృత మిప్పు 
డాహవాంతంబున విరోధికీహవాంత, మునను మాకు ఘటించితి వనరుహాక్ష. |॥39॥ 


చ. క్రతుఫలదాయి నీ కిక ధరాతనయామధురాధరాధరా 
మృతము ఘటింపజేసెదము మెచ్చుగం బోవలె రమ్ము మైథిల 
క్షీతిపతిజన్నముం గనంగ సీతవిలాసము సన్నుతింప భా 
రతిపతి నేరండన్నం గలరా యిల రామకు నీడుజో డిలన్‌. ॥40॥ 


మ. పువునవ్వు న్మెయితావి విచ్చుసుధచేం బొంగారుబంగారుక 
మ్మివగం బూనును మేను గౌను నగుందా మిన్నంటి వె న్నంటియా 
కువలె న్వన్నెలువన్నుజన్ను లరిరంగు న్మించుంగొమ్మించులన్‌ 
హవణించుం గనుమిన్న లెన్నం దరమా యాబోటి నాబోటికిన్‌. | 41 ॥ 


క. వెన్నెలవన్నెలకు న్నెల, వన్నెలతదరస్మితంబు లందము జేజే 
కన్నెల చిన్నెల వన్నెల, క్రొన్నెల నెన్నుదురు మహిజ కొలందియె పొగడన్‌. |42॥ 


క. అని వర్ణించుచు మిథిలకుం జనుచో బహువిధకథాప్రసంగంబులచే 
తను దొలంగించుచు పథసం, జనితపదశ్రాంతి యల్ల జన(జన నెదుటన్‌. |43॥| 


సీ. వికచపద్మకుడుంగవిహరమాణరథాంగస హచరచ్చక్రాంగచటు లభృంగ 
గాహమానపతంగకరతప్తమాతంగమదగంధిలతరంగమయశుభాంగ 
తీరజాతలవంగనారంగతరుసంగకలనినాదవిహంగకలుషభంగ 
బహుళశ్రమోత్సంగ పథికహర్షణచంగ సురభిశీతకురంగ వరతురంగ 
తే. నురగశయనపదాంగజార్యుత్తమాంగ, జీవితోత్తుంగ జననస్థితిప్రసంగ 
కనకగిరిశృంగ నిర్ద్బళద్దనమృదంగ, ఘనరవజలానుషంగ నాకాశగంగ. |44॥ 


మ. కని శ్రీరామవిభుండు కౌశికునిచే గంగామహత్త్వంబు విం 
చును బల్మాజు భగీరథక్షితిపతిన్‌ స్తోత్రంబు గావించి మ 
జ్ఞనముఖ్యక్రయ లాచరించి యటం గౌశాంబీపురీరాజపూ 
జనము ల్లెకొని మైథిలోపవనవీక్షం జొక్కి తానిట్లనున్‌. ॥45॥ 


క. విమలాత్మక యేమునియా, శ్రమ మిది వికచప్రసూనసతృలపాళీ 
రమణీయ మయ్యు జనసం, గమవర్ణిత మౌట కేమి కారణ మొక్కో. |46॥ 


క. అన విని రాముని గని రా, ముని యిట్లను రామ గౌతమునియాశ్రమ మి 
వ్వని నెవ్వనిం గనకుండుట, వినుపించెద వినుము పూర్వవృత్తాంతంబున్‌. ॥47 ॥ 


చ. మునుపు రమామనోహరుండు మోహినియై భ్రమయింపంగాం ద్రిలో 


ర్‌ 


ర్‌ 


చనుండు సురాసుర ల్మిగులంజప్పంగ నెంచిరి నాదుసృష్టిం గ 
ల్లినమధురాధరామణులం గేవల మే నిక నంతకన్న జ 
క్కనివనిత న్ఫృజింతు నని కంజభవుం దధికప్రయత్నుండై. ॥48॥ 


జలజవికాసంబు( జంద్రరమ్యత్వంబు ముకురంబుతేట నెమ్మొగము సేసి 
కలికిబేడిసబెళ్కుకలువరేకందంబు ఖంజనదీప్తిం గన్గవ రచించి 
తలిరుపల్పదనంబు. జళుకుకెంపుమెజుంగు నమృతంబు రుచి నధరము ఘటించి 
కనకకుంభచ్చాయ గట్టుగట్టితనంబు బంతిసోయగము గుబ్బల నమర్చి 

తే. మించుమించును సంపెంగమించుతావి, తరుణశైరీషకుసుమమార్దవము భాసు 
రాంగకము చేసి నిర్మించె నఖిలలోక, మోహనముగ నహల్యయ న్నోహనాంగి. ॥49॥ 


. లక్ష్య్యాదికులసతు ల్పతులం బాయ రొకప్పు డలకాంతం జూతురో యనుభయమున 


నజుకొల్వునకు సారె కరుదేరుసనకాదు లతిచంచలము చిత్త మంచు నెంచి 
తక్కినరాజర్షు లెక్కువమక్కువ జిక్కి చొక్కుదురు వీక్షించినంత 

నేకల్పమున( గాన మెటులు సృజించితి వని నుతింతురు కూర్మి హరియు హరుడు 
తే. గరుడగంధర్వసాధ్యాదిఖచరు లైన, దినము బదిమార్లు వత్తు రవ్వనితం జూడ 
నొకండుం దన కిమ్మటని వేడ డువిద కేను, దగనటంచును దగదె యమ్మగువం బొగడ. 
॥50॥ 


అంట నొకనాండు సుధాశన, కటకేంద్రుండు బ్రహ్మం గొల్వంగాం జని యచటం 
గుటిలాలక యొయ్యారము, తటకాపడి చూచెం జూపుతమి దీరంగన్‌. ॥51॥ 


కిసలయాధర కప్పుగీల్లొ ప్పుం బరికింప మోహాంధకారంబు ముంచుకొనియెం 

గలకంఠి బెళుకువాల్లనుదోయి పరికింప స్వాంత మంతంతకుం జంచలించె 

మోహనాంగి మెుంగుమోవి విలోకింప ననురాగవల్లిక ల్లొనలుసాంగె 

వనజాయతాక్షి లేనునుగౌను దిలకింప ధృతికిం బ్రాపించె నదృశ్యలీల 

తే. యర్హ మనవచ్చు నొకదారి నది బలారి, కువిదలావణ్యవారాశి నోలలాడ 
నతనుతాపంబు జనియించు టరిది గాని, యిటులు మోహితుం డగుచు సురేంద్రుం 
డవుడు. ||52॥| 


కలికిగుబ్బలం బోలంగా నిమ్మపండులు దొరలకు జేకాన్మతరము లయ్యెం 

జిలుకలకొల్కి చెక్కులడాలు గులుకంగాం దళుకుటద్దము సూడ దగినదయ్యె 
నొసపరిమిసిమి నెన్నొనలిపస ల్లాంచ మొలకక్రొన్నెలజను ల్తొక్క నయ్యెం 
దరుణికమ్మనిమేనితావి గ్రమ్మంగం బూవుటెత్తులు శిరసావహింప నయ్యె 

తే. మగువ నింకం బెండ్లియాడంగాం దగినధన్యుం డఖిలలో కైకమూర్జన్యుం డగుట 
యరుదె 

యంచు దమిమించ బదరి యాచంచలాక్షి నిమ్మనుచు వేడ నగి బ్రహ్మ యాయ 
ననిన. ||53॥| 


ఉ. గుండియ జల్లనంగ నెదగుందుచుం గొండొకధైర్య మూది యా 


ఖండలు డబ్దజుండు మది గాంచక నీగతి నాడెంగాక యీ 
యండజరాజయాన కనయీౌ పురుషుండు మదన్యు, డీజగ 
న్మండలి నెవ్వడంచు బిగుమానముతో। బురి కే(గె నంతటన్‌. ॥54॥ 


తే. నైష్టికబ్రహ్మచర్యంబునను దవంబు, సలుపు గౌతమునకుం బరిచర్య సేయ 
నజుం డహల్యను నియమించె నతని ధైర్య, కంచుకము చంచ నించువిల్కాండు 
పొంచి. ||55|| 


మ. కులుకుంగుబ్బలు మోవితేనె జిలుక న్లొాందళ్ళు మేన్మించులం 
దొలక న్మాటకుం జిల్క మాయువలుకన్‌ 'దోర్మూలము ల్ల లుందనం 
బొలుకం జూపుల గండుమీలు బెలుక న్హోమాదులం దేల్ల దొ 
య్యలి నిచ్చ ల్పరిచర్య సేయ నళుకం దమ్మాని పూవింటికిన్‌. ॥56॥ 


క. శతధృతి యట గౌతమముని, పతియతిధృతిగతికి లేదు ప్రతి యని సతింగా 
శతపత్రనేత్ర నొసంగిన, నతండున్‌ గార్హన్థ్యసౌఖ్య మందుచు చెలంగెన్‌. |57॥ 


క. పడంతుక మునిం జేరుటం గని, జడిసి మనోజాతవిశిఖజాలమునకు లో 
పడి యడలుచు ననిమిషపతి, మిడికెం గడునెడంద మిట్టి మీనై పడుచున్‌. ॥58॥ 


చ. ముదమున నేను వే(డుకొన మోహ మెటింగి యొసంగ కయ్యయో 
ముదిముది దప్పి యాభువనమోహిని నేమని మౌని కిచ్చె నీ 
విధి కిక నేమి సయుదు వివేకము సాల దొకింత యెట్టుగా 
బ్రదికెనొ యిన్నినాళ్లు నిజపట్టము గట్టుక సృష్టికర్తయై.. 59|| 

సీ. కలవారి కొనగడు వలయుకుమారుల నతిరిక్తునకుం బెక్కుసుతులం గూర్చు 
స్వల్పాయువులం జేయు సకలగుణాఢ్యుల వ్యర్థజివి కొసంగు వర్షశతము 
కష్టలోభి కొసంగు ఘనతరైశ్వర్యంబు నెజదాత'! కొనగూర్చు నెజయలేమి 
దీర్షరో గిని జేయు దివిరిసంపన్నుని యారోగ్య మొసంగు క్షుధాతురునకు 
తే. నజున కెయ్యది సువివేక మటులుగాన, నాకు నొసంగక కానలో నాకునలము 
మెసవుతపసికి నొసంగె నిక్కుసుమగంధి, నేమి సేయుదు ననుచు సురేశ్వరుండు. ॥ 
60|| 


క. నేలామంచము( బట్టక, చాలా జాలిం దపించె శతమఖి(డు నిజ 
త్రైలోక్యరాజలక్షీ న పాలనమును వదలి మరుండు పాతకుండు సుమీ. ॥61॥ 


వ. అనిన మందహాసకందళితవదనారవిందుం డగుచు సుమిత్రానందనుం డిట్లనియె. ॥ 
62|| 


క. ఏమో యని యుంటిమి ను, త్రాముని గుట్టెల్లం దెలిసెం గ్రతుభుజులకుం 
నేమని పట్టము గట్టెనొ, తామరసభవుండు వానితర మెజుంగండుగా. 63|| 


తే. అనిన లక్ష్మణ వారి నే మనగవచ్చు 
దేవతలు సేయుపనులకుం దెగడందగునె 
యనుచు శ్రీరామచంద్రుం డోమునివరేణ్య, 
యవలికథ యానతిమ్మన్న నతడు పలికి. ||64॥ 


క. పరుల కొకనిందం గల్లినం బరికింపవు గుణమెకాని పాటింపంగ నీ 
సరిదొరలు గలరె జగముల, వరసద్దుణధామ రామవనదశ్యామా. 65|| 


తే. నీగుణంబులు పొగడ నేనెంతవాండ, వినుము మీందటికథ యిట్లు విబుధవర్యు( 


డతనుపండితశాస్త్రవిద్యావిశేష, నిగ్రహస్థానగతుండు నై నెజయం బొగిలి. ॥|66॥ 


చ. పొరుగిరు గాశ్రమంబులకుం బోవ నొకానొకవేళ వచ్చు దృ 
కృరణునియాశ్రమంబునకు సంయమి సేమము వేండి దేవతా 
తరునుమమాల్య మిచ్చు జడదారుల కేలని యాతం డంతలో 
దరుణి కొసంగం దన్వి దలదాల్పం గృతార్థుగ నెంచు దన్మదిన్‌. |67॥ 


క. సురవరుం డందజముందజం దరుణీమణి నట్టి చూచు దప్పక కామా 
తురులను భయమును లజ్ఞయు(, బొరయవన న్వినమె రామభూపాలమణిీ. |॥68॥ 


మ. ఎలనా(గా శుభమౌనె ముజ్జగము మీ రేలంగ మావంటివా 
రలకు న్సేమమె కాక యేమి యవ నీ ప్రాణేశుం డెందేంగె వ 
న్యలకుం బోయెను బోదుమే యతండు రా నాతిథ్యముం గాంచి పొం 
డు లతాంగీమణి నీ వొసంగు మని వేండు న్వజ్రి యొక్కొక్కెడన్‌. |॥69॥ 


శా. దేవాధీశ్వురుం డాశ్రమంబునకు నేతేరంగ నాతిథ్యముం 
గావించు న్మునియున్నవేళ మధుపర్కం బిచ్చి యచ్చో నహ 
ల్యావామాక్షి సుధాధరంబు గను నాహ్లాదంబుతో నింద్రు డా 
భావం బెంచి తలంగు మాజ్నొగముతో బద్న్మాక్షి లేనవ్వులన్‌. | 70॥ 


చ. సురపతి నట్టి చూచుం దను జూచినయంతనె చూపు ద్రిప్పు వే 
మరు గనుసన్న సేయు. గని మాజ్మొగమౌ గన నట్ల దీనుండై 
కరమున మ్రొక్కు మ్రైొక్కునెడం గ్రమ్మజం గేల్లవ మోడ్పుచు న్నిజా 
ధర మరపంట నొక్కం గని తన్వి నుచుక్కను నొటిపాటునన్‌. |71॥ 


వ. ఇవ్విధంబున విబుధనాథుం డహల్యావిలాసవిభ్రమంబులం దగిలి తదాశ్రమంబు 
నకు వచ్చుచుం బోవుచునున్నయెడ. ॥72॥ 


సీ. మట్టిణుంగక యాకు మడుపు లొందుట యొద్ద: బవళింపం బ్రక్కకుం దివియకుంట 
కగిలించిన బ్రబ్బుగాం గౌగిలించుట యురక చెక్కున మోము లుంచుకొనుట 
వలసివల్లములుగా వాతెజియానుట యలవోకగా గుబ్బ లంటుటయును 
సరసోక్తులకు సదుత్తర మీయకుండుట చూపు లేకయె రిత్తచూచుటయును 
తే. బలిమి దానయి పైకొన్న పారవశ్య, మొంది చొక్కమిం గనుగొని యుస్సు అనుచు 
శచి వగలం గుందు నాథుం డేజలజముఖికొ, మేలువాం డయ్యెనని రహణెళికలను. ॥ 
73|| 


మ. కొలువౌ డిగ్గున గద్దె డిగ్గు వని కగు నర్లు గేహంబులో 
దలిరుంబాన్పునమర్లునం బొరలు సౌధం బెక్కు మందాకినిం 
దిలకించుం జను నిల్పుచోట నిలం డెంతే కంతుసంతాపవి 
హ్వలుఃడై చిత్తగతాంగనానయనకాల్యాధిష్టమార్గంబునన్‌. || 74॥ 


చ. వనితరొ నేటికైన దయవచ్చెనె యెంతటి నిర్ణయాత్మవే 
పనివడి నీకుంగాం బడిన పాటులు దేవుం డెజుంగు నింక నే 
లను గతతోయబంధ మబలా యని కౌగిట జేర్చు భ్రాంతి దో 
చిన నవలా[॥1 | |నిజాలవగంజెందెడు నాతని మోహ మెట్టిదో. |॥75॥ 


వ. ఇవ్విధంబున కంతుదురంతలతాంతకుంతతంతన్యమానసంతాపసంతప్తస్వాంతు. డ 
గుచు శచీకాంతుం డొ క్కనాః డేకాంతంబున విశ్వకర్మనందని యగుమనో 
రంజనిం బిలిచి నిజాభిప్రాయంబు దేటపడం బలికి యెటులనైన యీకార్యంబు 
సఫలంబు సేయుమని ప్రియంబు సెప్పిన నప్పద్మనయనయు నప్పుడ కదలి గౌత 
మాశ్రమంబున నొక్కపూందోటలో దేవపూజకు( గునుమంబులు గోయుచున్న 
యహల్యం గనుంగొని యయ్యంగన భువనమోహనశృంగారాదిగుణంబులకు 
నచ్చెరువడి మెచ్చుచుం జేరంజనిం యహల్య కిట్లనియె. ॥76॥ 


చ. అలికులవేణి వెవ్వతె వహల్యవొ కావలె కాకయున్న నీ 
చెలువము గల్గునే కడమచెల్వల కన్న నహల్య మెచ్చంగా 
వలయునేె బోటి యేటిచెలువంబు తపోధనకాంత కింద్రునిం 
గలసి రమింపంజాలు శచిగౌరవ మెన్నుము నేర్చు గల్లినన్‌. |॥77॥ 


వ. అని పలికిన చిలుకలకొలికి సారస్యంబు గలిగినట్టెనం జెలంగి యచ్చెలువ 
యిట్లనియె. ॥78॥ 


ఉ. ఇంతిరొ నీదుభాగ్య మిపు డెంతని సన్నుతి సేయుదాన వి 
శ్రాంతదిగంతకాంతులు శిఖామణి కాంతుల: గూడ మోడ్చుకే 
లెంతయుం దాల్తు రెవ్వని యహీనకటాక్షముం గోరి యాశచి 
కాంతుండు గాచినాండు కుతుకంబున నీదుకటాక్షవీక్షకున్‌. |॥79॥ 


చ. రమణిరొ యద్రిపత్తములు రాలంగజేసిన దూజువోవ ని 
కొమరుమిటారిగబ్బిచనుగొండల పత్తముల న్రచింపంగాం 
బ్రమదము నొదినాండు సురరాజ్యధురంధరు( డట్టివానియ 
త్నము ఫలియింపంజేయుము కనందగు నీకును గోరుకోరికల్‌. |॥80॥ 


వ. అనిన లజ్ఞావనతముఖియై శశిముఖి సఖభీమణి కిట్లనియె. |॥81॥ 


శా. జెనౌనే వెలయాలనా యిటులు నీవాడన్‌ బలా చాలుం బో 
పో నవ్వే రెవరైన విన్ననిట నేర్చు ల్ఫ్బూపంగా వచ్చితో 
నానాథుం డిది విన్న యంత దనకు న్నాకు న్మహాహాని రా 
దా నావంటికులాంగనామణికి న్యాయం బౌనె యామార్గముల్‌. |॥82॥ 


మ. తగవౌనే తనవంటివాండు పరకాంతంగార సామాన్యుండే 
మగువా తాను శతాశ్వమేధి త్రిజగన్మాన్యుండు నేం జెల్ల యీ 
వగ వర్తించిన యాగభాగములం బిల్వంజూతురే బ్రాహ్మణు 
ల్నగరే తోడిసుర ల్మహాబుషులచెంతన గౌరవం బబ్బున. ॥83॥ 


వ. అనిన విని నవ్వి యవ్విలాసిని యిట్లనియె. ॥|84॥ 


చ. వయసునం గంటి కింపయినవాని రమించుట ధర్మ మింతి క 
ట్టయె మగవాండు చక్కనిమిటారికిం దక్కి రమింప(గావలె 
న్నయ మిది న్యాయశాస్తముల నమ్మకు మొజ్జలు పుచ్చకాయ యా 
నయవిదుండా గురుండు మదనత్వర నగ్రజుభార్య గూడండే. ॥85॥ 


ఉ. వేడుక లెస్సగా ననుభవించుట యొక్కటి తక్కంగానియం 


దేడది ధర్మశాస్తగతు లెక్కడిపుణ్యము లేడ పాపముల్‌ 
సూడవు గాక నీవు బలసూదనుటీండు సుపర్వు లన్యులం 
గూడియెకాక నందనులం గూరిమిపత్నులయందు. గాంచిరే. |॥86॥ 


ఉ. వింతలె నిన్నువంటి యవివేకిను లెందటు లేరు వారినే 
వంతుకు దేను నామనసు వచ్చినజాణయె కర్త తార యే 
కాంతునిపజ్జ మాని వగకాండగు చంద్రునిం దక్క నేలందా 
నెంతయుంగాక నేమి దనయిచ్చం గరంగిన సౌఖ్య మబ్బునే. ॥87॥ 


చ. అలుగుటొ యల్లినప్పుడె భయంబున నంఘ్రుల వ్రాలి వేండుటో 
కలయంగం బల్కుటో బలిమి. గగిటం జేరిచి మోవి నొక్కుటో 
చలము మిటారిచూ పొనొర జంకెనయో ముడిబొమ్మొ తక్కుచె 
యులు గలవో తపస్విరతియున్‌ రతియే వెతగాక కామినీ. ॥88॥ 


తే. ఉవిద నిను జూచినప్పటినుండి నా కి, దియె విచారంబు కటకటా దేవు డిట్టి 
చక్కనిమిటారి నేమని జడున కిచ్చె, నని తలంకుదు నైన నేమాయె వినుము. ॥89 ॥ 


శా. దోషారంభము సంభ్రమం బొసంగ నాథున్‌ సాధుమేషాసము 
న్మేషాప్తిం గికురించి యొంటిం జని యన్వేషించు నజ్జారు నా 
శ్రేషంపంగల సౌఖ్య మిందుముఖికిన్‌ లేదెందు. బద్మాననా 
“యోషా జార మివ ప్రియం” బనెడి శ్రుత్యుక్తి న్విచారింపవే. ॥90॥ 


సీ. అంగన పతింగాని యన్యపురుషుం జెంద ధర్మువు గాదని తలయితేని * 
చంద్రగంధర్వకృశాను లన్యులు గారె వారు దేవతలన్న వారికెల్ల 
నేలికయైన డెవెంద్రుండు గొచెమా యది శ్రుతిచోదిత మంటివేని 
నలినారి శుద్ధగంధర్వుండు శుభవాణి యఖిలపావనత హుతాశి యొసంగ 
తే. వనరుహాక్షులు పరమపావనులు వారి, కెడయు వ్యభిచారదోషంబు బుతువువలన 
నని మనుస్మృతి దలపంగా వినవె యెందు, నిందు వలవనిసందియ మేల విడువు. | 
91|| 


క. అది యటు లుండె న్వినుమా, మదవతి నీమీందం గలుగు మక్కువ వలన 
న్మదనాస్తములకుం జిక్కిన, త్రిదశేంద్రుని వెతలుగొన్ని దెలిపెద నీకున్‌. |॥92 ॥ 


సీ. కలకంఠకంఠి నీగబ్బిగుబ్బ లటంచు మేలిపూబంతులు కేల నలము( 
జిలుకలకొలికి నీచిన్నవాతెఐ యంచు బాళితో జిగురాకుం బంట నొక్కు 
గలికి నీతళుకుంజెక్కు లటంచు లవళీదలముల ముద్దాడు మేలంబు దనర 
నొప్పులకుప్పనీయుదుటుపెందొడ లంచు( గదళికాతరుల నఖంబు లుంచు 
తే. నందనవిహారవేళ సంక్రందనుండు, మదనకనకాస్త్రవిన్మృతోన్నాదుం డగుచు. 
జూచి రంభాదికాంతలు చోద్య మందం గల్లం గా దిది నీయాన కరటియాన. ॥93॥ 


సీ, నునుబాలకాయయొంటులు జాతినిద్దంపునీలంపుంబో గులు నీటుసూప 
వలకేల బూనిన తెలిచాయ నూరుదారలవాలు గటీచిల్వచెల్వు( దెల్ప 
నెమ్మేన నలందిన కమ్మగంధపు(బూత కస్తూరికాకాంతి గడలుకొనంగ 
గళమునం దగుకల్పకప్రసూనసరంబు నీలోత్సలంబులనీటు సూప 
తే. నిగ్గులీనెడు తలపు మానికపుగద్దె, దొగలపగదాయ జాలిల రగులుకొనంగ 
సెగ వసముగాక దిగధిపుల్వగలం బొగుల, వజ్రి కొలువుండు మదనసంజ్వరమువలన. 


94|| 


తే. ఇంతమన్మథసంతాప మేల వచ్చె, శక్టుం డెక్కడం జూచె నాచక్కందనము 
ననుచు నడిగినం దెలిపెద విను మదేభ, కుంభజృంభితవక్షోజకుంభయుగళ. ॥95॥ 


సీ. కమలసంభవువీటం గాంచె ని న్వేడుక నది మొద ల్మనసు నీయందె తగిలె 
నెన్నండు నీవు న న్నెద నుంతువో యంచు నీచక్కందనము వర్ణించు నెపుడు 
గంటికి నిద్దుర గానండు రేపగ ల్చిగురుకైదువుకానిచేత( జిక్కె 
నమృతంబుపై సైత మరుచి జనించెను నిను గూర్చుమని వెండుకొనును సఖుల( 
తే. గాకవసగాక పడు బయ ల్లొగిలించు, మూర్చపాలగు నీమీందిమోహమున సు 
రేశుం డేకాదశావస్థ నిటులు చెందె, నింకనైనను దయంజూడవే లతాంగి. ॥96॥ 


తే. అనిన జియినవ్వు నవ్వి యయ్యంబుజాక్షి వేల్పురాయఃడు నీవల వెజ్జివాండు 
గాక యెవ్వరిసొమ్ముకు గాంక్ష సేసి, యింతవలవంత( గుందెడు నింతి యనిన. |॥97॥ 


సీ. మంచిపున్నమచందమామం జూడనె కాని వేడుకతోడ ముద్దాడవశమె 
యూరక చూచి నోరూరుటింతియె కాని యందనిమ్రానిపం డ్లందవశమె 
తళుకుతళ్కని మించుతొలుకారుమించు( గాంచనెకాని కొగిలించంగవశమె 
కనకాద్రిశ్చంగము ల్లనుంగొననేకాని సులభంబుగాం బట్టిచూడ వశమె 
తే. యటులు పరకాంత నగుమొగం బధరబింబ, మంగవల్లియుం జనుదోయి 
యలరుంబోడి 
కోరుటయెకాక యేల చేకూరు. దనకు, వలవనిదురాశ యేటికి వలదు పొమ్ము. ॥98॥ 


ఉ. చీమ చిటుక్కుమన్న వెతం జెందెడిచిత్తముతోడ జారతో 
నేమినుఖంబు గాంచు విటుం డేటికి యాభ్రమ వట్టిపాప మిం 
తే మజీయేమి లేదు వెజతెర్వులం బోవుట గాదటంచునో 
కామిని నేండు నామనవిగా వినిపింపు నిలింపభర్తకున్‌. ॥99॥ 


తే. అమ్మనేం జెల్ల యెంతప్రాద్దాయెం జూడు, మగువ మాటలసందడి మజచియుంటిం 
బోయివచ్చెద నని కొన్నిపూలు గొనుచు, బాలికామణి తనపర్ణశాల కరుగ. |100॥ 


క. అనిమిషపతి దూతికయును, దనరాకల కెదురుచూచు ధరణీధరభే 
దను జేర జనిన నతండును, గనుంగొని మోదమున నొంటిగా నిట్లనియెన్‌. ||101॥ 


శా. నీరేజానన పోయివచ్చితివె కంటే పూర్ణచంద్రాననం 
గారా మొవ్పంగ మాటలాడెనె పొసంగం గేళిసంకేతవమే 
యోరం జూపెను నేడొ టేపొ చెపుమా యుల్లంబు రంజిల్ల నా 
పై రాగం బొకయింతయుండు మును నేభావించుతచ్చేష్టలన్‌. |॥102॥ 


చ. తెలియంగలేకయున్న భవదీయవచో రచనాచమత్కృతిం 
గలుగకపోవుటెట్టు కలకంఠికి నాపయి మోహమంచు వే 
ల్పులదొర యప్పుండే మృగవిలోచన దక్కినయట్లు పల్కంగాం 
బలికె లతాంగి లనగవుపల్కులం గప్రపుపల్కు లొల్కంగన్‌. |॥103॥ 


తే. వనిత చక్కనివాని నెవ్వానిం గనినం జెమ్మగిలకుండ దాచోటు చెప్పనేల 
నిన్ను. జూచునహల్యకు నెనరు లేదె, హృదయ మియ్యదు పతిభీతి యింతె గాక. | 


104|| 


చ. అనుటయు నుస్సురంచు విబుధాధివుం డింకిట నేమి సేయుదు 
న్వనితను గూర్చునంచు నెదనమ్మిన నిచ్చెలి యిట్లు చేసి గ్రొ 
న్ననవిలుకానిముల్కి యెదనాటి కలంపంగ నోర్వజాల ని 
త్తనువుః ద్యజింతు నన్నను విధాత యమర్హ్యునింగా సృజించెంగా. 1105 || 


తే. అకట కలనైన నప్పొాలంతుకం గలయుదుం గాకయని యెంచ నిద్దుర లేకయుండ( 
జేసినా డట రెంటను జెజచినాండె, యెల్లవంకల( జెజచెంగా 'యింద్రు నజుండు. || 
106॥ 


వ. అని చింతించుచు నిలింపపాలకుండు శంపాలతాంగిం బంపి నిరనుకంపంచంపక 
గంధిగంధననందనవనకుసుమవిశిఖశిఖి శిఖాసంతాపితసంతప్తహృదయుం డగుచు 
నొక్కరుండును సురతరంగిణి కరిగి వనవిహారంబునం బ్రొ ద్దు గడపుచున్నయెడ. ॥ 
107 || 


సీ. గౌతముం డజకాలం గన్ను చూపె నటంచు హరిపదంబునం జూపు నక్షు లనంగ 
నవనికిం దివియుచో ననురాగమున గాంచ మొనయు సతీపతీముఖము లనంగం 
బ్రతిబింబబహుళతం బరికింపంగా వ్రేలంబట్టిన రత్నదర్చణము లనంగ 
సమయాంబువాహి యంనమున మించు కడానిక్రొమ్మించుకావడికుండ లనంగం 
తే. బూర్వపశ్చిమపర్వతంబుల దనర్భె, శశిదివాకరబింబము ల్పాయమునను 
జాజి రవి యంత. జంద్రుండు మీటి దివిని, బండువెన్నెల నిండె భూమండలమున. | 
108|| 


క. తెరువరి యెండకు నోర్వక, సరగున నొకయెడను జేర జనందవవైశ్వా 
నరుం డడరినవడు వెర్పడ, సురపతి సురసురను స్రుక్కె క్షోణిగతుండై. |109॥ 


తే. ఒకయుపాయంబు చింతించి యుత్సహించి, యాశ్రమంబున కేతెంచి యక్షపాదు 
నుటజమునం బొంచె నించువిల్లూనుమించు, చించి చెండాడం బవిపాణి వంచనమున. 
॥110॥ 


క. ఆనాంటినిశి నహల్యా, మానిని పతిపదము లొత్తి మక్కువమీజం 
గా నొద్ద బవ్వళించిన, నానాతిమనం బెజింగి యాతడు నగుచున్‌. |॥111॥ 


శా. ఇంతీ పర్వము నేం డటన్న నవులే యేమైనం దా నేమి పో 
యంతేకాక మటేమి యందులకు మి మృర్థించినానే బళా 
యెంతే కంటికి నిద్ర దొట్టుకొనిరా నీ చెంత గోరంతని 
ద్రింతుం గాకని పండినా ననుచు నీరేజాక్లి లేనవ్వునన్‌. ॥|112|॥ 


ఉ. మాజుమొగంబు పెట్టుకొని మారునివేదన తాళలేక వే 
మారుం గటాక్షవీక్షసుకుమారతనుం బ్రియుం జూచుకొం చయో 
కోరినవేళ నాయకునికూటమి గల్లి సుఖించువార లే 
మేరను నోచిరో యనుచు మించినచింత నొకింత గూర్కగన్‌. |113॥ 


ఉ. ఆయెడ కోడియై మఘవు( డంబుజబాణున కోడి కొక్కరొ 
క్కో యని కూయ వేగెనని గొబ్బున గౌతమమౌని యేటికిం 


బోయిన దాను గౌతమునిపోలికె వేషము పూని దేవతా 
నాయకు. డేంగుదేర లలనామణి వాకిటనుండి చూడంగన్‌. ||114॥ 


తే. వెలదిచూపులు దేవతావిభునిమింద, నెరసి నీలోత్సలంబులనీటు సూపి 
యవియె సూచించె భావిసహస్రలో చ, నముల బెడంగు సుదృక్కులక్రమము మెజయ. 
॥|॥115|॥ 


వ. అంత. |॥|116॥ 


ఉ. వల్లభ యింతలో మరలివచ్చితి రేమని విసయంబుతో 
బల్లవపాణి పల్క సురపాలకు( డుల్లము పల్లవింప నో 
హల్లకగంధి నీచెలువ మట్టె తలంచిన ప్రేమ మించెనే 
కొల్లలు గాంగ నిన్‌ రతులం గూడంగ వచ్చితి రమ్ము నావుండన్‌. ॥117॥ 


ఉ. ప్రమయు గద్గదస్వరము భీతియు( గంపము+ దొట్రుపాటు నా 
నామధురోక్తి గల్లు కుహనామునిం దప్పక యట్టి చూచి సు 
త్రామునింగా నెజింగి యవురా యని కాముని మెచ్చి యాముని 
గ్రామణి ణి యిట్లనియె బ్రౌఢవచోరచనాచమత్కృతిన్‌. |118॥ 


ఉ. మేనకనో తిలోత్తమనొ మెచ్చగ రంభనొ చంద్రరేఖనో 
నే నొకచారురూపవతినో క్షితిదేవవరేణ్య యేల నా 
పై నిటువంటిప్రేమమును బర్వ మటంటిరి పర్వమయ్యెనే 
సూనశరాసుచేత దయ(జూడ(డుగా యతం డెంతపెద్దలన్‌. |॥119॥ 


వ. అని చాతుర్యంబుగాం బల్కు జలజాతముఖికిం గైతవ గౌతమముని పురు 
హూతుం డిట్టనియె. |120॥ 


సీ. రంభ నీమృదులోరుజృంభణం బొకయింత౦ గనుంగొన్న లో మెత్త గాకయున్నె 
శశిరేఖ నీఫాలసౌందర్య మొకయింత భావింప నొకవంక( బో, వకున్నె 
హరిణి నీకన్షీయీియంద మొకించుక గాంచినచో బూరి గజివకున్నె 
యూర్వసి నీవేణియొప్పిదం బొకయింత తిలకింపం జాయలు దేరకున్నె 
తే. యితరకాంతల నెన్న(గా నేల వారి, రోసియేకాదె నిను గోరె వాసవుండు 
మున్ను నాపుణ్యఫల మన ని న్నాసంగె, నలువబుణ మేమిటను దీర్తుం గలువకంటి. 
121] 


ఉ. మాటల జాగుసేయకుము మన్మథవేదనం దాళజాల నో 
పాటలగంధి నీదుకుచపాలికం జేర్చుము తెల్లవాణిన 
న్వాటముగా దటంచు సురవల్లభుం డంగనకే లైమల్పుచుం 
బైట దొలంగం జన్నుగవపైం బడి కౌగిట కాసచేయుచున్‌. |122॥ 


చ. నిలువునకుం జెమర్చె రమణీమణి మోహమొ కాక భీతియో 
తెలియగం గూడ దప్పు డలదేవవిభుండును గంప మొందె మి 
క్కిలి యొడంబాటులేని పరకీయకరంబుం దెమల్పం గౌగిటం 
గలయంగ దొడ్డసాహనము గాదె బలారికిం జెల్లె నయ్యెడన్‌. |॥123॥ 


క. ఇటులు బలాత్కారంబునం దటుకునం బైంబడిన దేవతాపతి కెడగా 


నటు నిలిచి కుటిలకుంతల, యిటు లనియె న్మోహభీతు లెద బెనంగొనంగన్‌. ॥124॥ 


చ. ఇదె తెలవాణవచ్చిం గదవే యిదె సంధ్యకు వేళగాదె స 
మ్మదమున నిత్యకర్మవిధి మానకదీర్పుదు రాత్రివేళ మీ 
మది సరిపోవురీతి నను మన్ననచేసెద రింతెకాక నీ 
యదవద మేరగా దని మృగాక్షి గృహాంతరసీమ కేంగంగన్‌. ॥125 ॥ 


చ. వెంటనె యంటి పద్మముఖివేణి కరంబున నంటి నిల్పి ని 
కంటికి నింపుగా నెనరు గైకొనకేగెదు చౌకచేసి నీ 
వంటి కులాంగనామణికి వర్తనమే యిది యేమి చేయునో 
దంటగదా మరుండు దురితం బగు వేజొకటైన భామినీ. ||126॥ 


క. అన విని నవ్వుచు జవ్వని, విను నాయక నూతినీళ్లు వెల్లువంబోనే 
వెనుక నగుంగాక పొమ్మన, వినక యతండు మల్లువెనుక విసువక యతండున్‌. || 
127|| 


చ. పెనంగి లతాంగివేణి విడిపించుక జంకెన వాడిచూపుతో 
గనుంగొని నీవు నాపతివె కావు నిశాటుండ వింతెకాక యా 
తని మునివేష మూనితివి తప్పక దెల్పుము నాదుభర్త కీ 
ఘన మగుప్రేమ గాన నిక గల్లలు వల్క శపింతు నంచనన్‌. |128॥ 


క. గడగడ యొడలు వడంక, నడయకయడుగులను వ్రాలి పడతీ నే నిం 
ద్రుండ నీ వెటువలె జేసిన, గడుమంచిది మదనుచేత గాసిలుకంటెన్‌. ||129॥ 


చ. అనవుండు నింద్రుం డంతఘనుం డంఘ్రులపైం బడి యింత వేడగా 
వినమి గడుం గొబింత యని వేడుక మీజంగ లేవనెత్తి యో 
యనిమిషనాథ నీకు: దగవా ననుబోటికి మ్రైక్క నంచుం దా 
స్తనలికుచంబు లొ త్తె స్మరశాతశరవ్రణపిడ విడంగన్‌. |॥130॥ 


చ. గమకపుగుబ్బచన్ను లెదం గాడంగ నింద్రునిం గౌగిలించుచో 
దమిని నహల్య దొంటినుకృతంబున( గల్లెడు( గాక నింద్రభో 
గము సమకూరునే యితరకాంతల కంచును మేనువొగ భా 
వమున( దలంచె నాటి శ్రుతివాక్యము వాసవదూతి మెచ్చుచున్‌. ||131॥ 


ఉ. కామినిగగిటం దగిలి కాయము గీయ మెజుంగం డయ్యె సు 
త్రాముండు గొతసీపునకు దత్కుచచూచుకభేదనంబుచే 
నేమె యొకింతమై దెలిసి యింపునం జెక్కిలి ముద్దుగొంచు నె 
మ్మోమున మోము; జేర్చి జిగిమోవికి మెల్లనె యాన సేయంగన్‌. ॥132॥ 


క. బెరా మోహ మటంచును, నారీమణి మోము ద్రిప్పి నాకాధీశు 
న్లూరిమినిం జెట్టవట్టుక, చేరువం దనశయ్య¢ జేరి చిత్తం బలరన్‌. ॥133॥ 


సీ. పంట నొక్కనటంచు బాస చేసినంాని తేనెలూరెడి మోవి యాననీయ 
గోట నొక్కనటంచుం జాటి పల్కినంగాని బటువుగుబ్బలు కేలం బట్టనీయ 
నాదు సేయనటంచు నమ్మికిచ్చినంగాని మినుకుజెక్కిలి ముద్దు గొనంగనీయ 
నగడు సేయనటంచు నాన పెట్టినం గాని హాళితో రతికేళి, దేలనీయ 


తే. వినుము నెజిజాణ నీచక్కదనము సూచి, వలచి యొప్పినయప్పుడే వారవనిత 
గాను మగనాలం గాన నీక్రమముం దెలిసి, యిందు కొడంబడి న న్నేలుమీ సురేంద్ర. ॥ 
134|| 


తే. అనుచు నొడంబాటు గావించె నాది నింద్రుం డింతియే కాని వెనుక యధేప్పితముగ 
నఖరదంతక్షతాదుల నడంచెంగాకు తెలియమంచన గుటీకట్టు నిలుచు టెట్టు. |॥135॥ 


మ. అసకృచ్చుంబనము ల్ముహుర్ముహుదుదారాశ్లేషము లృశ్వదు 
చ్చ వసితవ్యావృతము ల్పునఃపున రుదంచద్దంతసంలక్షిత 
వ్యసనావిష్కృతసీత్మతంబులు మనాగ్వర్థి సుంనోపళి 
యెసంగెం గౌతమగేహిసిదివిజలోకేశానసంభోగముల్‌. ॥136॥ 


సీ. మోవి యానుచుం బంటమొన నొ క్కి విడుమంచు సీతృతితో గోటం జెక్కు మీటు 
వలిగుబ్బ లంటుచు నెలవంక లుంచినం గోపించి కిల్దడం గొ ట్టి విసరు 
రతికూజితంబు ప్రార్థన సేయుచును బాదముల వ్రాలం గిన్కతో దొలంగంజేయు 
మమత బైకొన జుబుకము. బట్టి వేండినం దలకు సిగ్గునం గేలు దట్టివైచుం 
తే. జెవిని జిబుబూతు లాడవచ్చిన నదల్బు, వలదు మెల్లన యని రతి త్వర నడంచు 
జాలు విడరా యటంచు. గెంగెల మ్రొక్కు, జలజలోచన నూతనసంగమమున. ॥ 
137/॥ 


తే. ఎంత కామాతురుండొ కాని యింద్రుం డహహ, యలసి తొయ్యలిగబ్బిగుబ్బలను వ్రాలి 
గడియ సాలదె యిట్టిభోగంబు వెనుక, నేమియైనను మేలంచు నెంచె మదిని. ॥138॥ 


చ. చెలువ రతాంతవేళ బలుసిగ్గున నంగము దాచికొంచు దు 
వ్వలువ గ్రహించి కట్టికొన వల్లభుం డొయ్యం జెజింగు పట్టి యో 
కలికిరొ యింతసేపుం బొడగాననిసి గ్లిపు డెట్టు వచ్చె నే 
కెలసము దీరె నంచు గనుగట్టితొ ముంగడ నుంచు వ్రీడకున్‌. |139॥ 


ఉ. పొంకమె యిట్టులైన నటు పొమ్మను లజ్జ నదేల యంటివా 
యింకొకసారియైన రమియింపక నాతమి దీరదన్న నే 
ణాంకముఖీలలామ యమరాధిప నీతమి దీజికున్న నీ 
విం కిట నేమి సేయంగల వీతమి దీటె నటంచు నవ్వుచున్‌. ॥140॥ 


తే. చెల్ల పనులకు బోవలెం జేల విడువు, మతండు రావేళ యయ్యె నటంచు. బెనంగం 
జేల విడుమంటి వటువలెం జేయువాండ, భామ పదరకు తెలవాజ జాము గలదు. ॥ 
141 || 


క. అనవుడు నేటికి బ్రమసెదు, విన వృద్ధశ్రవుండ వాట వినవో యేలా 
వినవైతి కోడి గూసెం, దనరవమై మరునిధర్మధార యనంగన్‌. |142॥ 


ఉ. నావుడు నవ్వి యవ్విబుధనాథుండు నే భ్రమం జెంద నొక్కనాం 
డీవిభుం డీవునుం భ్రమయుః డింతియె యెట్టనం గైతవంబున 
న్నీవిభురూపుం బూనుగతి నే మును గుక్కుటమై నిశీధిని 
న్నీవిభు నంపితి న్నదికి నేరువు మెచ్చవుగా విలాసినీ. 143 ॥ 


క. అన వెటిగందుచు నింద్రునిం గనుంగొని నాతోడు నీకు గల్లయొ నిజమో 


వినిపింపు మిదియు నిజమై, నను వలసినవేడ్కం గనమె నానాగతులన్‌. |॥144॥ 


తే. అనిన నిజమౌను నీయాన హంసయాన, కల్లగా దన వల్లభుం గాంచి యలరి 
మేలు నెజజాణ యెటులైన మెచ్చవచ్చు, ననుచుం జెయిలోనం జెయి వేసి వనిత 
నగిన. |145॥ 


ఉ. ఇంతిరొ వట్టిమెచ్చు లివి యేటికి నీవి యొసంగు మంచుం దా 
నెంతయు నేర్పుతో బెనంగ నింద్రుండ నీ కిక నేమి యిచ్చెదం 
గాంతుండ రెండుచక్రములు గావలెనన్న నొసంగుదాన నా 
కింతియె కాక వేజొకటి యెయ్యది యీవని నంచు నవ్వుచున్‌. |146॥ 


తే. అంత నరవిరిమజ్జనం బాచరించి, నవముగా మేన హరిచందనం బలంది 
విరులు కొప్పునం దుణిమి యవ్వెలంది విభుండు, తారసిలి రప్పుడు 
పునారతంబునకును. ||147 || 


సీ, పతి కప్పురపుందావి బాగాలు గైకొన్న మదిరాక్షి నగమాకుమడువు లొసంగె 
నెనరుతో గాంతుం డొయ్యనం గౌగిలించినం గొమ్మ గుబ్బల జొమ్ము గ్రుమ్మి క్రమ్మె 
బ్రాణనాథుండు మోవిపైం గంటు చేసిన నలివేణి పారవశ్యమునం జొక్కె 
విభుండు నిల్కడం గేకివిధమున రొదగుల్క లోలాక్షి చెవియొగ్గి యాలకించె 
తే. మోహనాంగుడు నునుపోశముడి సడల్పం దరుణి జతయయ్యె 
జిత్రబంధంబులకును. 
గూర్మి వల్లభుం డొకకొంతం గూడి యలయం గుసుమకోమలి దాను పైకొని రమించె. ॥ 
148 || 


ఉ. ఎన్నండు నేర్చెనో తెలియదే జగదేకమనోహరాంగి యా 
చిన్నె లదేమి దెల్ప విటశేఖరుం డూరక చూచుచుండె నా 
చన్నులకుల్కు లాసగముజాటిడివేనలి యాయొయార మా 
కన్నులబెళ్కు లాకదళిక ల్లనుపొంకము లావిలాసముల్‌. |149॥ 


తే. అతివ యీగతి నుపరతి నలసి సొలసి, యప్పళించుక వ్రాలె నాయకుని యెదను 
సరి బెనంగుట గన్లొని శంబరారి, చెలగి యిరువుర నొక్కటి చేసె ననంగ. ॥150|॥ 


చ. అరవిరికల్వక్రొవ్విరులయందము నొందిన కన్నులు న్సుధా 
కరకళలం ద్రవించు శశికాంతము. బోలిన చెక్కుటద్దము 
ల్లరభసదక్షిణానిలము చాటున. గ్రమ్మెడు కమ్మయూరువుల్‌ 
గరువపుటెండ సోలులతకైవడి వ్రాలు నిజాంగముం దగన్‌. ॥151॥ 


చ. ఎదపయి వ్రాలియున్న తరళేక్షణ నిద్దపునిండుకౌగిటం 
ద్రిదశవరేణ్యుండు నృమరతిక్రియం జోక్కీయు మున్నుమున్నుగా 
మదవతి మోవిపానకము మాటికిం గ్రోలుచు సేదదేలె 
దత్సుదతియు నట్ట దేరికొనె( జుంబితశంబధరోస్టబింబ యై. |॥152॥ 


వ. అంత. ॥153॥ 


చ. కమలదళాక్షి దువ్వలువ. గైకొని లేచి కటీతటంబునం 
గొమరుగం గట్టిగట్టిగను గ్రామ్ముడిం బెట్టి మిటారిగుబ్బలం 


జిమచిమగుల్కు గోటికొనజిరలకు న్విడికెంపు కెంపుమీ 
యిమెజుంగుమోవిపైం జుబుచుజుక్కను కెంపులకుం దలంకంగన్‌. ||154॥ 


మ. ప్రమదా నే నిశ బోయివచ్చెదను నాపై నీకృపావేశ ముం 
చుము నీవాండ నటంచు దేవపతి యస్తోకస్పృహామందమం 
దముగా వేండిన గుండెజల్లుమనం గాంతారత్న మొక్కింత దై 
న్యముతో నక్కున మోవిం జేర్చి నిను బాయ న్నేర్తునే వల్లభా. |॥155॥ 


ఉ. నీపయి నాకు నాపయిని నీకును గూరిమి గల్ల జూచియుం 
బాపపుదైవ మిట్టు లెడంబాయంగం జేసెను దొంటిపుట్టువం 
దేవగం జేసినామొ విధి కేమిటి కీగతతోయబంధము 
ల్నాపయిం బ్రేమ యుంచు సురనాయక మర్వక న న్నొకప్పుడున్‌. |॥156॥ 


తే. అనిన నామీంద నింతమోహంబు గలిగె, నేని నావెంట రమ్ము మత్తేభగమన 
యెంతపనియైన నే నిర్వహింతు నంత, సడ్డసేయను జుమ్ము ముజ్జగమువారి. ॥ 
157 || 


ఉ. నావుడు నింత యేల సురనాయక నన్నిటం దక్కనిచ్చునే 
నావిభుం డట్టులైన నుడునాయకుం జేరిన తారరీతి మా 
కావిధ మింతె కాక కలదా యొకయింత ప్రయోజనంబు నా 
భావమునందుం దోచిన యుపాయము చెప్పెద నాలకింపుమా. ॥158॥ 


సీ. దేవపూజకు విరు ల్లెచ్చాదనంచును వనికాంతరములకు వచ్చునపుడు 
నివ్వరిధాన్యము ల్నెమకంగం గేదారపరిసరంబులయందు. దిరుగునపుడుం 
గడువేడ్క నన్నోదకంబులం గొని తేర దూరతటాకంబు సేరునపుడుం 
జెజగుమాసె నటంచు. జెప్పి యూరకయైన నాటిగాం గడయింట నుండునపుడు 
తే. వచ్చి నాముచ్చట ల్లీర్చు మెచ్చుగాను, నిచ్చ తచ్చనగాదు వియచ్చరేంద్ర 
యనుచు నక్కున, జేర్చి మోహమునః జెక్కు, ముద్దుగొని పంపె నింద్రు నమ్మోహనాంగి. 
॥159॥ 


ఉ. అంపినయప్పు డమ్మఘవుం డవ్వలం బోవంగలేక ప్రేమతో 
జంపకగ్రంధి గబ్బివలిచన్నులపయ్యె కందం జక్కంజేర్చుచున్‌ 
సొంపునం జెక్కులుం బుణుకుచు న్మధురాధర పోయివత్తునే 
యంపితివా యటంచు నిలయంబట వెల్వడి యెట్టకేలకున్‌. |॥|160॥ 


చ. ముని యెదురౌనొ యంచు సురముఖ్యుండు భీతిని బోవునంతలో 
ననఘుని గౌతముం గనియె నక్షపదుండును వేషధారినిం 
ద్రునిగ నెటీంగి యిట్టులను రో షసముజ్జ్వలితాత్ముం డౌటం జెం 
దిన యజకాలిమంట నడునెత్తికి నెక్క రుటారయుటంబునన్‌. |161॥ 


క. ముష్కరహితవృత్తిని బర, పుష్కరపత్తాక్షి బట్టి భోగించుటచే 
ముష్కరహితుండవు గమ్మని, నిష్కరుణ శపించి మౌని నిలయము జేరన్‌. |॥162॥ 


తే. తరుణి దా నేమి యెు(గనిదానిరీతి, నేత గనుగొని కాళ్ళకు నీళ్లు దేంగ 
నలుక నమ్ముని యోసి దురాత్మురాల, యంట నర్హంబె నీచేతియంబు లి(కను. ॥163॥ 


ఉ. కల్లరివేష మూని యతికాముకుండై సురరాజు వేడుచో 
నుల్లము జాయిం జేసికొని యూరకయుండక నీవు లోను(గా 
జెల్లునె యిట్టిదుషృతముచే రఘురాముపదాప్తిదాక మే 
నెల్లను జాయి గాంగ వసియింపుము నిర్జన మివ్వనంబునన్‌. ||164॥ 


క. అని శపియించి హిమాద్రికి, జనియెన్‌ గౌతముండు జంభశాసను మేషాం 
డునిం జేసి రశ్వినీసుతు, లనుపమదివ్యౌషధముల నమరులు మెచ్చన్‌. ॥165॥ 


భుజంగప్రయాతము. బలారాతిరూపంబు భావించె గానం, బలా రాతిరూపంబెః బ్రాపించెం 
గానం 
శిలాహారినారి న్నిషేధింపు మింక, న్మిలాహారిరూపంబు శేషాఘ మింకన్‌. ॥166॥ 


క. అని ముని భవతారకనా, ముని రాముని నల్లగౌతమునివనికిం దో 
డ్కొనివచ్చునెడను దత్సద, వనజరజం బింత వాయువశమున సోశన్‌. ||167॥ 


క. వనరాశి జనించిన శ్రీ, వనజాక్షియొ యెదురుకొనిన వనదేవతయో 
వనవనదావళిమించో, యని యెంచంగ తాయి చెలువయై చెలు వగుచున్‌. ॥168॥ 


సీ, మును దలమున్కయౌ మోహాంధకారంబు వెనుకదీసినరీతి వేణి దనర 
శాపరూపదినాంతచంద్రోదయములిల మొలకనవ్వులముద్దుమోము మెణియ 
బహుకాలపరచితోపలత యంటినమాడ్కి కఠినవక్షోజయుగ్మంబు గులుకం 
దనదృశ్యభావంబు దవిలిపోవనిఠీవి. గడుసన్నమైనలేంగౌవును వడక 


తే. క్షితిని లోహంబులను బై(డిసేయు స్పర్శ, వేదివలె రామపాదారవిందరజము 
పూని శిలం బైండి సేసె నామేను మించం గాంతయై మించె గౌతమకాంత యపవుడు. ॥ 
169 || 


క. తనమునుపటివృత్తాంతము, మునిపతి వీరలకుం దెల్పుమునుపే యనుచున్‌ 
ఘనలజ్ఞానతముఖియౌ, వనితకు రఘునందనుండు వందన మిడియెన్‌. ॥170॥ 


తే. పెండ్లికొడుకవు గమ్మని ప్రేమ మౌని, రామ దీవించి శ్రీరఘురామవిభుని 
పూజంగావించుచున్న నద్భుతము గాంగ, గౌతముండు వచ్చి యారాముం గాంచి పొగడె. 
[1711 


ఖడ్గబంధము 


క. సొరధరధీర రఘువర, పారదదరనీరజారిభవకీర్తిరమా 
మారీచమదవిరామా, నీరదనిభధామ రామ నృపతిలలామా. |॥172॥ 


ఉ. శ్రీరఘురామ నిన్ను నుతి సేయంగ నెంతటివాండ నేను నీ 
పేరు దలంచినంత నతిభికరదుష్కృతము ల్లొలంగు నీ 
చారుపదాబ్దసంగతిని సంభవయౌట పవిత్రగాదె భా 
గీరథిలీల నీభ్రమరకేశిని యంచు నహల్యం జేకొనన్‌. ॥173॥ 


మ. దివి వర్షించెం బ్రసూనవర్ష మపు డందె లోయ నాడె న్సువా 
సివధూబృందము దివ్యదుందుభులు మ్రోసెన ధింధిమిధ్వానమై 


యివతాళించె సుగంధగంధవహ మెంతే రామపాదాబ్దప 
ల్లవసంజాతపరాగచాతురి సహల్యాగౌతము ల్లూడంగన్‌. |॥174॥ 


తే. అంత సంతుష్టచిత్తుండై యక్షపాదుం డధిప మాకందమయ్యె నీయంఘ్రిపద్మ 
మనుచుం బొగడుచుం గాంత, దోకొనుచుం జనియెం గౌశికుండును జనుచు రాఘవుల 
కనియె. |॥|175|॥ 


మ. కను(గొటే మిథిలాపురంబు ధరణీకన్యాపదాంభోజమో 
హనమంజిరరుళంరుళత్ప్రబలనాదాకృష్ణమందాకినీ 
కనకాంభోరుహకర్ణికాంతరచరత్కాదంబికామేడ్రితా 
యనఖండాభ్రగకేళిసాధమయి చెల్వయ్యెన్‌ రఘుగ్రామణి. ॥176॥ 


తే. అస్తమయవేళం బురమున కరుగనేల, నేటి కీకేళివనిలోన నిల్చి టేపు 
పోవ మేలగు నని మౌనిపుంగవుండు, రాఘవులతో వనాభ్యంతరమున కరిగి. ॥|177॥ 


సీ. గుబ్బకస్తూరికుంకుమ యంటినది కొమ్మ గోరంట కౌగిట గ్రుచ్చెనేమొ 
యంహఘ్రైలాక్షారసం బంటియున్నది లతాతన్వి యశోకంబుం దన్నెనేమొ 
మధువాసనలు గుల్కె మంజుళకేసరం బువిద వుక్కిటిరసం బుమిసెనేమొ 
యసమయంబునం బూచినది సహకారంబు భామాలలామ చేపట్టేనేమొ 
తే. రామ కనుంగొంటె కేళికారామసీమ, సహజవాత్సల్యమున భూమిజాతసీత 
ప్రోది సేసినభూరుహంబులు సురేంద్రు, తరుల నవ్వుచు నున్నవి విరులసిరుల. ॥ 
1786॥ 


క. అని సీతాకేలీవనిం గనుగొని మువ్వురును సాంధ్యకరణీయంబుల్‌ 
వొనరిచి క్రొన్ననతలిమము, లను వసియించిరి కుతూహలంబున నంతన్‌. |॥179॥ 


సీ. శ్రీరామునకుం బెండ్లి జేపని వరుణున కెజుంగింపం జనుమాడ్కి నినుండు గ్రుంకె 
హోమాగ్నిశిఖ లిట్టు లుల్లసిల్లు నటన్నకైవడి సాంధ్యరాగములు మెరసె 
మొనయుదంపతులకు మోహ మీవైఖరి యనుమాడ్కి( జీకటు లలమె దిశల 
దలంబ్రాలు ముత్యము ల్ఞలపించునంచును గనుపట్టె దివిని నక్షత్రగణము 
తే. తెరమయు(గు వాసి యీలిలందీరు సూపు, సీతమొగ మను క్రమమున శీతకరుండు 
దోచె నచ్చెల్వ దృష్ట్ట్రనాం దొగలు సెలంగె, నిండె నీనవ్వు లనంగ వెన్నెలలు గంటె. | 
180|| 


క. అని పలికి ప్రొద్దువోయెన్‌, జనవర నిద్రింపు మనుచు సంయమివర్యుం 
డనుజుండును శయనింపంగం దనకంటికి నిదుర రాక తద్దయుం బ్రేమన్‌. ||181॥ 


ఉ. కన్నుల జూడకున్న మహికన్యక తాదృశకౌశికోక్తులం 
గన్నుల గట్టినట్టయినం గన్నులవింటివజీరు నిద్దపుం 
గ్రొన్ననవాయతూపు లెద గ్రుచ్చుక వెన్నున దుస్సి పాణంగా 
విన్నదనంబు దోప రఘువీరుండు మోహముచేం దలంకుచున్‌. |182॥ 


ఉ. ఎప్పుడు తెల్లవాజు నిశ నెప్పుడు మైథిలిరాజుం గాంతు నే 
నెప్పుడు చంద్రమౌళిధను వెక్కిడుదుం ధరణీకుమారి నే 
నెప్పుడు చెట్టవట్టుదు నభీష్టము లెప్పుడు గాంతునంచు( దా 
నెప్పుడు నెంచుగాని యెనయింపం డొకప్పుడు నిద్రకంటికిన్‌. | 183 ॥ 


వ. ఇత్తెజంగున సీతాకాంతనుం దలంచి యంతయు నంతరంగంబున( జింతించు రఘు 
కాంతుం డొక్కింత నిదురింప నంత వందిజనులచెలు వంది ద్విజబ్బందంబులు కల 
కలధ్వనుల మేల్కొని యర్థ్యప్రదానంబున నరవిందసఖునకు మందహజయంబు 
నొందించి విదేహరాజపురంబునకు( జనునెడ విరహచ్చిదేహవిదేహశరవ్యూహ 
కిలితదేహుండగు రఘూద్వహునకుం గౌశికుం డిట్లనియె. |184॥ 


మ. అదె కన్గుటివె వజ్రసాల మదె ఖేయవ్యాజపాథోధి య 
ల్లదె వైదేహనృపాలశేఖరమహోద్యద్రత్నసౌధాగ్ర మ 
ల్లదె రథ్యాగ్భహకేతుజాతమదవెశ్యాభర్మహర్యాలి య 
ల్లదె యత్యుత్తమవాజిశాల యని యాయాదిక్కులం జూపుచున్‌. |॥185|॥ 


సీ, ఆరెకట్టికవార అందంద కుంతము ల్గొ ని ముందుగాంగ డీకొ! 'ల్చుచుండ 
హరిదంతదంతిజయంబును సూచించు కరణిని డవిణమలహరులు మొజయ 
ధర బూను మనుచు. బాదము బట్టి విడువని చిలువటేం డన వెండిగొలును దనర 
గంధాంధమధుపసంఘంబులు మాత్రమె కాని సరస జేరక భీతి జనము దొలంగం 
తే. జాల మదమున మావంతు గాలుమీజీ, వచ్చుదంతావళముం గంటె వసుమతీశ 
కేలు మొగుచుచు నున్న దీవేళ నీకు, బుడమికన్నియ నడలకు జడిసి కాదె. ||186॥ 


క. అని దాని కోసరిల్లుచు, మనుజేంద్రకుమారుతీరు మౌనుల మేమౌ 
టను దాని కోసరిల్లుట, సనునె కదా యనుచు సరససల్లాపములన్‌. ॥ 187 ॥ 


సీ. నగరివిద్వాంసు లందలములు డిగ నూరకందలం బెక్కి పొం డని నుడువుచు 
నల్లంత గనినంతేం బల్లకీల్‌ డిగ్గి భూవల్లభు ల్మొక్క దీవన లొసంగుచు. 
గేవలభక్తితో లేవవణిక్కులం గ్రేవలనంటం గటాక్షించికొనుచు 
రాముసౌందర్యంబు ప్రేమం జూచుచు వచ్చు కామినీజనులం గ్రేగంటం గనుచు 
తే. వేడ్క గాధేయు+ డేతేర విని విధేయుం డగుచు మిథిలాధినాథుండు నగరు వెడలి 
యమితగజవాజిభటసంకులముగ నెదురు, కొని సపర్య లొసంగి తోకొనుచు వచ్చి. ॥ 
188 |॥ 


మ. జనకక్షాపతి కొల్వుకూటమున విశ్వామిత్రు శ్రీరామచం 
ద్రుని సౌమీత్రి యథోదితాసనములందు న్నిల్చి పీఠస్థుండై 
మునిజంభారి ఫలించె నామఘ మఖంబు బూరమైపోయెం బా 
వనమయ్యెం గులముం గులంబు ననుచు న్వాక్పాఢి వర్ణింపంగన్‌. |189॥ 


తే. జనకచిత్తంబు శ్రీరామచంద్రు( దగిలి, కనియె బ్రహ్మానుసంధానమునను గాంచ 
దవిలి నానంద మపుడు ప్రత్యక్షమైన, సగుణ మట్టిప్రమోద మెసంగు టరుదె. ॥190॥ 


వ. ఈచందంబున రఘునందను శతకోటికందర్పసౌందర్యుని దర్శించి యమందానం 
దంబు నొది జనకజగతీసంక్రందనుం డిట్లని వితర్కించె. |॥191॥ 


సీ. సృష్టికిం బ్రతిసృష్టి చేసెనంచును వింటి మీమునీంద్రునిం దొల్లి యిపుడు నిచట 
నొకట నింద్రోపేంద్రులకుం బ్రతినిర్మించెనో లేక సూర్యచంద్రులకుం బ్రతియొ 
మన్మథునకుం బ్రతిమన్మథులో యటు గాకున్న రాజలోకంబునందు( 
గలుగునే యింత చక్కందనంబు పురుషులమనను హరించె స్తీజనము లెంత 
తే. యందు నీయగ్రజుని చెల్వ మరింది పొగడ, నితనికిం గుమారి నొసంగి నాయింట 
నుంచి 


కొనెడి భాగ్యంబు దొరకునొకో య టేల, గలుగు దుష్టప్రతిజ్ఞుడం గాన నేను. |॥192॥ 


శా. ఏలా చేసితి దుష్పుతిజ్ఞ యిక జండీశానకోదండ మీ 
బాలుం డెక్కిండంజాలకుండిన వృథా పంపింపంగా నేర్తునే 
చాలింపం దగునే ప్రతిజ్ఞ నగరే పాలకు ల్వచ్చె నాం 
దోళం బే నిశ నెట్టిచందమునం దీర్తుం ధర్మసందేహమున్‌. |193॥ 


తే. అని మహాహాదమున విదేహాధినేత, వీర లెవ్వారలో సుకుమారమూర్తు 
లనిన దశరథరాజనందనులు వీరు, ధనువు జూడంగ వచ్చినా రనియె మౌని. || 
194|| 


క. అనవుండు పరమాద్భుతమున, జనకుడు దశరథున కిట్టిసంతానము గ 
ల్లైనె యిష్టి సఫలమయ్యేనె, కనుంగొటిమి నాంటి యత్నగౌరవ మెల్లన్‌. ॥195॥ 


ఉ. శ్రీశుండు క్షీరవార్డి వసియించుట మాని మహిన్‌ మహీశుండై 
యీశశరాస మెక్కీడిన నెక్కిడెగాక మనుష్యమాతృ లీ 
యాశలం జెంద నేటికి సురాధిపముఖ్యులచేత నైనం గా 
దీశిశువు బ్లనుంగొనంగ నేమిఫలంబు తపోధనాధిపా. ॥196॥ 


చ. అనవుడు నిక్కమౌను మనుజాధిప నీవనుమాట యైన యీ 
జనవరనందను ల్లనంగ సంతసమందినవారుం జూడనీ 
ధనువులు వీరిముచ్చట వితావితసేయకు మన్న మౌని మీ 
మన ననుచు న్విదేహనృపమౌళి యనేకులం బంప వారలున్‌. ॥197॥ 


చ. మమత సురాసురు ల్లొలుత మందరభూమిధరంబుం దెచ్చుచం 
దమున మహేశచాపసముదంచితపేటికం దెచ్చియుంచినం 
బ్రమదము పూని మౌని రఘురామ కనుంగొను మీశరాసముం 
దెమలువ నేర్తువే యనిన ధీరుండు శ్రీరఘువీరుం డయ్యెడన్‌. |॥|198॥ 


సీ. తనవిల్లునమ్ములు( దమ్మునిచే నిచ్చి మేరుగిరింద్రంబుమీందనుండి 
దుమికెడి కొదమసింగముమాడ్కి మణిపింఠి డిగి 'నగుముద్దునెమ్మొగముతోడ 
జాటిడిసిగ కేల జక్క నొక్కుచునుం జెక్కులను గట్టాణిచౌకళి నటింప 
వలెవాటు నెజినీటు వలిపెచందురుకావి చేలచెజింగులు నేలజిర 
తే. దివ్యభూషణకాంతులు తేజరిల్ల, సీత నెచ్చెలు లాడాడం జేరిచూడ 
నఖిలరాజన్యు లచ్చెరువంద దివిని, సొంపు మిజీ నిలింపులు గుంపుగొనంగ. |॥|199 | 


తే. సకలలోకైకమోహనచారురూప, సంపద లెసంగ శ్రీరామచంద్రుం డపుడు 
గంధమంధరసింధురగమనలీలం జెలువుమీజంగ నల్లనం జేరనరిగి. |200|॥ 


క. మందసముత్సాహుల కిక మందుసుమీ యసమసంగ మనుజులు హరువి 
న దెజబిచిచూచె, న్మందసముద్రేకహరకుమారు(డు గడిమిన్‌. |201॥ 


త్యక్షమై మించుభర్శశైలము. బోలి బహునుపర్వాఢ్యమై పరిఢవిలుచు 
గ్లోవరం బైన దృక్కర్రవతి బోలి జ్యావహనోచితసార మగుచు 
న శైవధర్శ్మముం బోలి ద్రిపురనిర్వాహణనిపుణ మగుచు 
నెదుటం దోచిన నిర్ణరేంద్రచాపము+ బోలి బహువర్షసూచకప్రబల మగుచుం 


తే. గనకమయచిత్రకాండప్రకాండ మగుచు, బద్ధమణిఘంటికాకోటిభాగ మగుచు 
సర్వభూభృద్భయదవజ్రసార మగుచు, నద్భుతంబైన శంభుశరాసనంబు. ॥202॥ 


క. కనుంగొని శ్రీరఘువీరు(డు, వినతానందనుండు సర్పవిభుం బట్టెడుమా 
డ్కిని కుంభీంద్రము రంభా, వనిజముం బెకలించుప్రాభవం బలరారన్‌. |॥203॥ 


సీ. లీలం గెంగేలం గీలించి లేనగవుతో ధరణీశ తాతలతరమునాంటి 
పాతపంచారంబు పనలేదు పేటెత్తె నిది వృథాస్థూల మిందేది బలము 
అని మింటికొప్పు గల్లినవాని బలువింటికొప్పున జానకికొప్పుమీందం 
గేలుంచువేడుకంగీలించి యటువంచి ధర్మంబు సుగుణయుక్తంబు చేసి 
తే. రీవి( గళ్యాణవార్తం జాటించు రేవ, నారి మొజయించి తెగనిండ నారి దిగిచి 
__అహ్తోస్తలవిన్యక్తహసా మింత, సళ్ళ ఫెళఫెళఫెళమంచు విల్లు విజిగె. ॥204॥ 


స. ఎదంజొక్కి నిదురవోయెడికుంభకరుండు బబ్బరింపుచు లేచి ప్రాకులాడెం 
స జనింప నెం డ్లెన్నికొనీయె వాణీశ్వరుండు 
భయచంచలితీవామపాణిహరాశ్లేష మబ్బెదం భూతవామాంగకునకు 

దానును ద్రిపురారిధను వౌటనో మేరుగిరి ప్రతిధ్వనులచే మొటిలు వెట్టె 

తే. జనకకౌశికరామలక్ష్మణులు దక్క, దక్కుగలవారు మూర్చిల్లి తగం దెలిసిరి 
తత్తి లోచన చండకోదండదళన, నినద మబ్దభవాండంబు నిండునవుడు. ॥205॥ 


క. ఒకరిని బట్టం బదుగురు, సకు లాశుభవార్తం దెల్చ జానకి లజ్జన్‌ 
మొక మింత వంచి యాకౌ, తుకమునకుం దెలిసి యొసంగెం 'దోరపుసొమ్ముల్‌. ॥206॥ 


తే. అంత జనకానుమతిని స్వయంవరోత్స, వమునకై నెచ్చెలులు పంటవలంతిపట్టిం 
జందనాలేపరత్నభూషాప్రసూన, చీనిబీనాంబరములం గైచేసి రపుడు. ॥207 | 


సీ. కడువేడ్క నుబ్బు జక్కవగుబ్బచనుదోయి బిగిజంటజవికెలో బిక్కటిల్ల 
జిలిబిలిపంచదారలు గుల్కు బొమ్మంచు మోవిపై( జిణునవ్వు ముద్దుగురియ( 
నునుజెప్ప వాల్చి క్రంగంటం గన్గొనుచూపు మారునారసముతో మాయుమలయ 
జఘనభారంబున జడియు నెన్నెడం బాదకటకము ల్లలుఘల్లుఘల్లు మనంగం 

తే. గేలం జెంగల్వపూదండ గీలుకొల్పి, సిగ్గు నొయ్యారమును మీ జెలులు వేన 

వేలు దనవెంటం గొల్పిరా విభవమునను, జనకకన్యక చనుదెంచె జనకుసభకు. ॥ 
208 ॥| 


ఉ. ఆజనకేంద్రకన్యరుచిరాంగవిలాసము( జూచునంతలో 
లేంజిగురాకు నిద్దపుగలీపుననుంచిన తమ్మిరేకుఖం 
డా జలిపించి మారుండు తటాలున బేరెద( జూచి వైవంగా 
రాజనృ్ఫపాలశేఖరుండు రామనృపాలుండు సొక్కి నెమ్మదిన్‌. ॥209॥ 


తే. కంటిమో వింటిమో యిటువంటివాలుం గంటి ధరయందె కాదు వేంగంటి నగరి 
గలుగు తెజగంటి తెలిగంటిగముల నైన), నెటులు సృజియించె ధాత 
యాయిందుముఖిని. ||210॥| 


ఉ. పూపమిటారిచన్ను(గవ పోకల వీకలం జౌక సేయు నౌ 
రా పలుచాలు మేలుమగరాలసరాల నిరాకరించు నా 
హా పగడంపువాతెఐయొయారము చిల్కపటానిపాదుషా 


తూవుల కోపుసూవుం జెలితోరపుజూపులయేపు బాపురే. ॥211॥ 


క, కన్నె రతనంపుమిన్నా మిన్నా నడు మనంటియాకు మేకొను వెన్నా 
వెన్నా పలుకులు పొక్కిలి, పొన్నా పొన్నా మెణుంగుంబోడికి నదిరా. |212॥ 


సీ. వనజాక్షి కటితటం బనుమహీభాగంబు బటువుగుబ్బలపేరి పర్వతములు 
హరిమధ్యమధ్యమ మనునంబరంబును మెజుంగుముంగురు లనుమేఘములును 
సఖియమో మనుపూర్ణచంద్రమండలమును రదపజ్మిపేరి తారాగణంబు 
కలకంఠినగ వనుగంగాప్రవాహంబు బెళుకువాల్పూవులపేరి యమున 


తే. సృష్టి చేసెనొ యజునిపై నీర్య మరుండు, దాను పద్మోద్భవుండు గానం గానిచోట 
బ్రహ్మసృష్టిని యిటువంటి భామ గలదె, మదనుమాయయే కాని యామంజువాణి. ॥| 
2 


8 


మయ 


13|| 


మ. అలకవ్యాజముచేతం బైకొనెడి నౌరౌరా కురు ల్చీళటు 
ల్వలెనంచు న్ముఖచంద్రుం డంప నుడుజాలంబంత సీమంతపుం 
గళుకుంబాపటపరం ద్రొక్కికొని రాంగా వీ(గి పాదాంబుజం 
బుల వ్రాలెం జెలివేణి ప్రోవందగదే మూర్ధన్యసంతానమున్‌. |214॥ 


శా. నాసామౌక్తికరోహిణీరమణి కాంతావక్తుచంద్రాధరం 
బాసింపం గనుంగొన్న తారకలకుం బ్రాపింప లజ్ఞాభరం 
బాసన్నశ్రుతికుండల స్ఫురిత ముక్తాభిఖ్యతారాళితో 
సాసాదింపంగం జేరం గానియెడ నెలా యోరంగాం జూడంగన్‌. ||215 || 


తే. కమ్మవిలుచెంచుజీనిచిక్కమునం దగులు, కొదమజక్కవపిట్టల యుదుటు దెగడి 
జిలుగుపైఠాణిఅవికెలో గులుకు గబ్బి, గుబ్బచనుదోయి యాముద్దుగుమ్మ కవుర. ॥ 
216 | 


చ. అని తనుం జూచుచున్న జనకాత్మజ నెమ్మది లజ్జ ప్రేమయుం 
బెనంగొన నాలుగేనుమణిపిఠికమెట్టిక లెక్కి రాజనం 
దనుగళసీమం జెంగలువదండ యమర్చెను వర్ష మంబుదం 
బునం దిర మొందం గ్రొమ్మెజుంగు బూనుగతి న్నిజరాగ మేర్ప్చండన్‌. |217॥ 


తే. శ్రీరఘూత్తముం డిత్తజీసీతకేలు, పట్టి తొడమీందం గూర్చుండంబెట్టుకొ నెడి 
యంతమోహంబుతో నుండె నవనికన్య, యంత నంతపురంబున కరిగె నరుగ. ॥ 
218 || 


చ. ఇతడు మనుష్వమాత్రుండని యెంచితిం గాని యెబుంగనైతి శ్రీ 
పతియని యామహితనయ పద్మనివాసిని యౌట నిక్క మీ 
గతి రవిచంద్రవంశములు గౌరవమొంద జనించినారలో 
వ్రతికులనేత నీ వెణుంగవా సకలజ్ఞుండ వెన్ని చూడంగన్‌. ॥219॥ 


తే. అని జనకనేత దశరథజనవరేణ్య, రాఘవులపెండ్లికిని సాగి రమ్మటంచు 
నుత్తరము వ్రాయ(బంచి నియోగి. బనుపం బరిఢవము మీట నతండు నప్పురికి 
నరిగి. ॥|220 ॥ 


తే. అవసరంబులవారిచే నధిపునకును, దనదురాక నెజింగించి మునుపుగాను 
వారు దోడ్కొనిపోవ భూవరబలారి, కడుగర లొసంగి పొడగని యొద్దనుండి. ॥221॥ 


క. జనకనృపు నుత్తరం బని, జనపతికిం దెల్పి రాయసము వ్రాయు నియో 
గిని బిలిచి యొసంగె నతండును, జనపతికనుసన్న నదియు సరభసఫణితిన్‌. ॥|222 | 


సీ, శ్రీమతుజనకధాత్రీతలనాథుండు దశరథమేదినీధవసురేంద్రు 
చాలుమానుసులకు సంప్రితిం బుత్తెంచిన ప్రయోజనము దమనందనుండు 
రఘువీరు డిలంగల్లు రాజన్యు లెవ్వరు నెక్కిడనోపని యీశుచాప 
మెక్కిడి విజీచిన నెంతయు హర్షించి సీత నొసంగ నెంచితిమి మేము 
తే. తనయులును దాము రావలెననుచుం జాలు, మానుసులు దశరథరాజమౌళితోడ 
దెలిపెడిది యనుపక్కణ గలిగినట్టి, యుత్తరంబును వినుపింప నుత్సహించి. ॥223॥ 


తే. తనదు సారిగం దెల్పు ప్రధానమణికిం గనకపటభూషణము లిచ్చి గౌరవమున 
మంచిదే కద జనకసంబంధ మనుచు, బంధువులతోడ యోజించి పైన మగుచు. ॥ 
224 || 


సీ. గోరథంబుల నెక్కి కులగురుం డాదియౌ తాపసోత్తములు నందంద నడువ 
భద్రేభములమీ(ద భరతశత్రుఘ్నులు సరిగాగ నుభయపార్శ్షముల నడువ 
గౌసల్య మొదలైనగణీతల ముచ్చుపన్నాగంపుపల్లకీ ల్ముందు నడువ 
వెనుక డెబ్బదిరెండువినియోగములవారు నాప్తులు నృవులు నందంద నడువ 
తే. జిమటపని మీసముల కప్పుం జెంపకురులు, నెదను గన్తూరిపట్టెలు నుదుటితిలక 
మలర వెలువడె దళథుం డౌర ముసలి, సాగ సనుచు వారకామిను ల్పూచి నగంగ. ॥ 
225 | 


తే. ఎదురుగా వచ్చి జనకనరేంద్రు డంత, యేనుంగులమీంద సంధించి మానవేంద్రుం 
బురికిం దోడ్రెచ్చి తనసహోదరునివీడు, విడిది గావించి యులువ నెక్కుడుగ నొసంగె. ॥ 
226|| 


తే. కౌశికుడు రేయి రామలక్ష్మణుల దోడి, కొనుచు వచ్చిన హర్షించి కుశికసుతునిం 
బొగడి తనయుల యాశ్లెషమునను దనిసె, బంతితేరులపంటవలంతిమగండు. | 
227 || 


సీ. మఖునాండు జనకునిమంత్రులు పిలువరాం గొలువు సింగారమై కలిమి మెజియ 
దశరథరాజు నందనులతో నగరికిం జనుదేర నెజీంగి హజారమునకె 
యెదురుగా జనకరాజేంద్రుండు సనుదెంచి కేలుమోడ్చిన తోడం గేలుమోడ్చె 
గేలును గేలును గీలించి సనుదెంచి మునివరు లున్నుగాః గనకపీఠ 
తే. ములను వసియింప. దదుభయకులనృపాల, కులవసిష్థశతానందకులు గణింప 
నింత యొప్పునె సంబంధ మిది యటంచు, నెల్లవారును మది సంతసిల్లి రపుడు. ॥| 
228 || 


తే. మనుకులోత్తమ సీత రామున కొసంగి, లక్ష్మణకుమారకున కూర్మిలాకుమారి 
చే నొసంగెద నని జనకేంద్రు. డనిన, నెద దశస్యందనునిమోద మినుమడించె. ॥ 
229 || 


తే. తోడుతోడుత భరతశత్రుఘ్నులకును, నీకుశధ్వజతనయల నిమ్మటంచు( 


గౌశికుండు పల్క జనకుం డొ గాక యనగ, నల దశస్యందనుముదంబు నలుమడించె. 
॥230॥ 


వ్విధంబున రామలక్ష్మణభరతశత్రుఘ్నులకుం గ్రమంబున( సీతోర్మిళామాళవీ 

త౩ర్తుల నొసంగ నిశ్వయించి జనకభూపాలుండు గురుముఖంబున మఖునాంటి 
—_— శుభప్రదం బని వచించిన నట్ల యొ గాక యని సంతుష్టాం 
తరంగుంై కొ డుకులతో విడిదికిం జని మయినా(డు ప్రాతఃకాలంబునం దనూభ 
వులకు శుభంబుగా గోదానాదిదానంబు లొనరించుచుండె నప్పుడు. ॥231॥ 


స. పట్టెవర్ణనములపై( బట్టెడక్షత ల్బంగారుప్రోంగులు నుంగరములు, 

ప వెలిచాయగల శిరోవేష్టనములు 
గన్నెరువన్నెనీర్కావిదోవతులును శిష్యులతోడను జెలువుమీజ 

మాకు వేదము వచ్చు మాకు శాస్త్రము వచ్చు మాకు స్మృతు ల్వచ్చు మాకు శ్రౌత 

తే. మంతయును వచ్చుం దారతీమ్యంబుం దెలిపి, యధివుచే దాన మిప్పింవుం డనుచు 
నృపతి 

ష్‌ కేగు వసిష్టుల వెంటంబడిరి, తొలగ ద్రొబ్బంగ రాక విద్వాంను లవుడు. ॥232॥ 


తే. ధీరు లయ్యు స్వతస్వాద్ధటనవృత్తి, వేండి రింతయెకాని యవ్విభుండు దాన 
వేళ వీధుల విధుల వెదికి తెచ్చి, విప్రుల కొసంగె దానము ల్వేనవేలు. |॥233॥ 


సీ. ఏమిదానంబు మీ కిచ్చిరో జాబాలి స్వర్ణధేనువు గాదె వామదేవ 

ఘటనూతికి హిరణ్యగర్భ మిచ్చి రదేమి యతడు సేసినపుణ్య మట్టు గలిగెం 

దగ వసిష్టుడు తారతమ్యంబు లెజుగండె యెక్క డాసందడి యెయిగు టెట్టు 

మీ కేమి 'యిచ్చిరో మేము దానము బట్టమంటిమి మీ రింతయధికు లౌట 

తే. లెజు(గ కంటిమి లేదంచు నీర దో బలికికొంచును దానము ల్పట్టినట్టి 
బ్రాహ్మణులు ధనమణులు గంపలను భృత్య, వరులు కొనితేర నిండ్లకు నరిగి రపుడు. 
234] 


తే. అంత నిక్కడ జనకజనాధినాథు, పంపునను సీత మొదలైన పద్మముఖుల 
నలువురను బెండ్లకూతుల( జలుప( జెలువ, లుదిరి బంగరుపీ(టలు నుంచి రపుడు. 
॥235|॥ 


తే. అల యరుంధతి దీవించి యక్షతములు, నుదుట బెట్టిన గనుపట్టె సుదతిమోము 
ప్రణయకుపితాత్మ రోహిణి పాదలాక్షం దొరసి చెలువందు పూర్ణచంద్రుం డనంగ. | 
236 || 


క. తలయంటిె నొకతె సీతా, కలకంరఠికిం గలితరత్నకంకణరణనా 
కులదళికులములతో గర, జలరుహమధ్యమునం జికురజాలము వొదలన్‌. |237॥ 


క. కమలాస్తుండు కెంజిగురుం, జముదాళిని కమ్మతేనె చమిరెడిభంగిన్‌ 
రమణీమ్‌ణి యొక్కతె సీ, తమెజుంగునెమ్మేన గంధతైలం బిడియెన్‌. ॥238॥ 


క. జలరుహగంధికి గుంకుమ, నలుంగిడియెన్‌ బోటియొకతె నఖముల సోక 
న్లిలిగింతగొనెడి వలిగు, బృలపయ్యదచెజణుగుమాటం బకపక నగుచున్‌. ||239॥ 


తే. తళుకుతళుకన మించు కుందనపుబొమ్మం బటిక నార్చువిధంబున బ్రౌఢ యొకతె 


మంచిగంధంపుటటకలి నించి మేనం జంద్రవదనకు( బన్నీట జలకమార్చి. ॥240॥ 


తే. సరసి నడయాడు రాజహంసంబుపక్ష వలసమున( గప్పుకైవాలవల్లి యనంగ 
జలువపావడవల గొన్న చెలువకురులు, సరసమై మించ దడి 
యొత్తుసమయమునను. 


తే. వలిపెపైలాణిచలువదువ్వలువలోన, సరిగెచెంగానిపావడ సగ్గు లీనె( 
జంచలేక్షణ మేన వ్యాపించినట్టి, తలిరువిల్కానికీర్తిప్రతాపము లను. 


తే. మేదినీసుత చెవిసొర మిగిలియున్న, దశరథకుమారగుణసముదాయ మనగ 
దనరె ముత్యాలకమ్మలు తరణికులుం డ, నంతకల్యాణగుణశాలి యనంగ వినమె. || 
243 || 


క. నవమణిమయభూషణముల, నవనిజం గైచేసి రప్పు డతివలు మిగులం 
దొవరాయల్లుని కెంజిగి, చివురాకుంబాకు చికిలిచేసినమాటిన్‌. |॥244॥ 


తే. జగము గెలువంగ నొకయమ్మె చాలుననుచుం గడమనాల్లమ్ములను రాజకన్యలుగను 
రతిపతి సృజించె రఘుకుమారకుల గెలువ, ననగ సీతాదికన్యక బ్లనరి రవుడు. ॥ 
245 || 


సీ, వలకారియంచ గావలె గాకయున్నచో నధరంబు చరణంబు లరుణ మగునె 
కలికిరాచిలుక గావలె. గాకయున్నచో ననవిల్తుని వహించుకొనంగం గలదె 
కళుకురత్నంబు గావలె, గాకయున్నచో గన్నభూసతి రత్నగర్భ యగునె 
తొలుకాుమెలు(గు గావలె గాకయున్నదో జంచలాలోకము ల్లంఘటిలునె 
తే. కంతుబాణంబు గావలె: గాకయున్న, భువనమోహనశృంగారపూజ్య యగునె 
యనుచుం బొగడంగ సకలలోకైకమాన్య, యయ్యును నమాన్యయై మించె నవనికన్య. 
2461 


వ. అంత జనకమహీకాంతానుమతంబున వివాహముహూర్తంబు సమీపంబయ్యె 
నని పురోహితులు పిలువ వచ్చిన. ॥247|॥ 


సీ. ఒరపుగా విరజాజిసరులతో సిగవైచి లాగియా బురుసాకులాయి బెట్టి 
గీరికప్రంపుచిక్కెంటనామము దీర్చి శ్రీచూర్లరేఖ రంజిల్ల(జేసి 
మురువుగా హురుమంజిమురువుతో వీనుల కట్టాణి గొప్పచా కట్టు దాల్చి 
మణిహారముల కుంకుమపుపూంత దెలియంగ రంగైనముత్యాలయంగి దొడిగి 
తే. పెద్దపీతాంబరము గండపెండరంపు, కటకకటిసూత్రకేయూరకంకణాది 
దివ్యభూషణజాలంబుం దేజరిల్ల, రాము డభినవశృంగారధాము. డయ్యె. |॥248॥ 


తే. చెలులు గైచేసి రటువలెం జెలువుమీజం దోనలక్ష్మణభరతశత్రుఘ్నులకును 
నృపసుతచతుష్టయంబు సుదృద్దనైక, మోహనంబయి తగెం జతుర్వ్యూహగరిమ. | 
249 || 


వ. ఇత్తెజంగున రఘుపుంగవుండు దమ్ములుం దానును గల్యాణోచితకల్యాణమణి 
మయకల్యాణప్రనూన ప్రముఖప్రసూనమాలికాకనకాంబరాదిచతుర్విధశృంగా 
రంబు లంగికరించి మునిపతంగమంగళాశీర్వచనపురన్సరంబుగా గృహాంగ 
ణంబు వెలువడి చతుర్దంశంబులు హరిదంతదంతిసత్త్వంబులుం గుందదంత 


ప్రభాంగంబులు నగుదంతావళచతుష్టయంబు నెక్కి కరంబుల నంకుశంబు 
లంకించి తదగ్రంబులం జూళికల సో(కించుచు వచ్చునప్పుడు. ॥|250|॥ 


సీ. పార్గ్వభాగంబుల( బట్టిన పదివేలపగలువత్తులుం బట్టపగలు సేయం 
దగిలింపం జిటజ్ఞన నెగయు నాకాశబాణంబు లంబరవిమానముల దాట 
దురుసుగా వెడలెడి బిబుసులపూవులు భూనభోోతరములం. బొదివికొనంగ 
నందం దమర్చిన యట్టివిచిత్రంబు బాణవిద్య నురాళి భ్రమయంజేయ 
తే. నదరువ్రేటులరొదల బ్రహ్మాండ మగల, నెందు. జూచిన దివ్వెటీలే వెలుంగ 
భూరిశోభనవాద్యము ల్పోరుకల(గ, బలిసి యెల్లడం జతురంగబలము గొలువ. ॥ 
251 | 


తే. పదియునాజేండ్లప్రాయంపుపద్మముఖులు, కాసె గట్టుక మిగులశృంగారముగను 
దశరథేంద్రునిమీంది పదము పాడి, యభినయించుచు నెదుట నృత్యంబు సలుప. ॥ 
252 | 


సీ. “జయజీవ వర్ధస్వజగతాంపతే” యంచుం జేరి మౌనీంద్రు లాశీర్వదింపం 
“జండీశ చండకోదండఖండనవిచక్షణ” యంచు వందిమాగధులు పొగడ 
శోభనంబులు పాడుచును బుణ్యకాంతలు మునువుగా గ్రంతలు గొనుచు నడువ 
నాప్రమంత్రులును రాజాధిరాజులు దొర ల్నలువంక గ్రమ్ముక కొలిచి రాగ 
తే. ముగురుతమ్ములు సరిగ నేనుంగుల నెక్కి, వెంట నేతేరంగా రాజవీథి వేడ్క 
వచ్చిం గోటిసురేంద్రులవైభవమున, భద్రకరి నెక్కి శ్రీరామభద్రుం డపుడు. ॥253॥ 


ఉ. కాంతరొ వీరునల్వురును గంతుజయంతవసంతరోహిణీ 
కాంతులొ కాకయున్న మజీం గల్గునె యాభువనైకమోహనా 
త్యంతవిలాసరేఖలవిధం బని యొండొరు లాడుకొంచు సౌ 
ధాంతరరాజరాజముఖు లారసి యారసికాగ్రగణ్యులన్‌. |॥254॥ 


చ. వనితరొ వీరిలో మనసువచ్చిన రాజకుమారుం డెవ్వండే 
యని యొకరాజకన్యం జెలి యాడినం బో యిది యేటిమాట యం 
చును నునుసిగ్గు మీటి: దనుః జూచినం గాదది రూపరేఖక 
న్నను రఘురాముండే యనిన నవ్విరి తోడిసకు ల్కిలాకిలన్‌. 255 ॥ 


మ. వనజాతాయతపత్రలోచనలు భావం బిట్లు రంజిల్లంగాం 
గనుచు న్సేసలు జల్ల నుల్లసితశృంగారంబు భాసిల్ల న 
ల్లన నేతెంచి విదేహవల్లభుని జాల్వాపెద్దమోసాల( జం 
గున దంతీంద్రుల డిగ్గి యారతులు గైకొంచున్‌ రఘుగ్రామణుల్‌. ॥256॥ 


మ. జనకక్షావిభువెంబడి న్నడచి చంచద్దివ్యమాణిక్కదీ 
పనికాయంబు ఫలో! ల్లసత్కనకరంభాస్తంభసంభావితం 
బును స్వర్ణాబ్బపటీవితానకలితంబు న్సర్వలోకైకరం 
జనమౌ హమవివాహమండపమున న్ఫౌవర్ణ్ల పఏీఠంబులన్‌. |॥257॥ 


క. ఆసీనులైన యత్తథి, శ్రీసీతాకన్యకాదిసీమంతినులన్‌ 
రాసుతలం దోడి తెచ్చిరి, భానురతను కాంతి బయలు బంగరు సేయన్‌. |॥258॥ 


వ. అంత వసిష్టవిశ్వామి త్రశతానందాదిముదితవి ప్రప్రవరసముదితమంత్రపూర్వకం 


బుగా లక్ష్మణపూర్వజు పదారవిందంబులు గడిగి మణిమయభూషణాదిపరిణయ 
దక్షిణాసంపర్కం బగుమధుపర్కం బొసంగి. ॥259॥ 


శా. ఏపట్ల నృహధర్మచారిణిగ నీ కిసీత నాకన్య ధా 
రాపూర్వంబుగ నిచ్చితిం గలుగుభద్రం బెప్పుడు న్సీ విశన్‌ 
జేపట్టందగు నంచు మైథిలనృపశ్రేష్టుండు పల్కంగ సీ 
తాపాణిగ్రహణం బొనర్చి రఘునాథస్వామి హృష్టాత్ము(డై. ॥260॥ 


తే. ఊర్శిళను లక్ష్మణునకు మహాత్పలాక్షి యైనమాళవి భరతున కనుపమాన 
కిరి శత్రుఘ్నునకు శ్రుతకీర్తి నొన(గె, జనకమహీకాంతుం డెంతయుసంతసమున. ॥ 
261] 


క. అప్పుడు పువ్వులవానలు, దెప్పలుగాం గురిసె మొరసె దివిదుందుభులున్‌ 
ముప్పిరిగొనుమోదముం గని, యొప్పిరి జనులెల్ల నమ్మహాత్సవవేళన్‌. |॥262॥ 


శా. ఉర్వీదేవులు మంగళాష్టకము లత్యుత్సాహసమ్మోదము 
ల్పర్వ న్నెమ్మది బెట్టుగా జదువుచుం బల్మాజు నాయత్తమా 
సర్వాయత్త మటంచు నంత దెరవంచం జానకీరాఘవుల్‌ 
పర్వేందూపమవక్తుము ల్లనిరి దృక్పర్వంబుగా నొడొరుల్‌. |263॥ 


క. మంగళసూత్రము శ్రీస, తాంగనగళమునను రాఘవాధీశు(డు గ 
ట్లెం గదిసి మోవితనమో, ముం గౌగిలి తనదు వక్షముం గోరంగన్‌. |॥|264॥ 


సీ. కళుకుముత్యపుకమ్మ కమ్మపూబంతులం గలితకటాక్షభృంగములు గదియః 
జీనిచక్కెర లొల్కు చిగురాకుమోవిపై మొలకనవ్వులమంచు ముంచుకొనంగ 
రమణీయశృంగారరసపూర్ణకుచఫలభర మోరువక మధ్యభాగ మలయ 
నికరంపుంజిలుపతేనెలం దొప్పుదోగినచెలువున మేన గ్రంజమట వొడమ 
తే. భక్తజనులకు గామితఫలము లొసంగు, మమత ముంగిటియాలవాలమున( 
దనరు 
కల్పలతవోలె మేదినీకన్య యవుడు, ఠీవిం దగు మెట్టు ప్రాలపుట్టికను నిలిచి. |265॥ 


చ. నిజభుజమూలకాంతులకు నివ్వెరగందుచు నున్న రామభూ 
భుజుని కిరీటభాగమున భూసుత వే తలంబ్రాలు నించె నం 
బుజముఖులెల్ల సీత చెయి ముంచె నటంచు నుతింప నంత నం 
గజనిభమూర్తియైన రఘు కాంతుండు నించెం దదీయవేణికన్‌. |॥266 ॥ 


క. ముడిపడె నని యెడందం జిడి, ముడివడకు(డు మీకుం గొంగుముడిఫల మనుచున్‌ 
నొడివెడికడ(క వసిష్టుడు, తొడిబడ ముడివైచె దంపతులచేలంబుల్‌. ॥267 ॥ 


క. నునుసిగ్గుం బ్రేమ బెనంగొన, నొనరించె నిలాజ లాజహోమము రఘువ 
ర్యునికరములం బొదువం జెమ, ర్చినదో యిటిలాజ లగ్ని( జిటపొటమనంగన్‌. ||268॥ 


ఉ. కొంచక పాదపల్లవముః గొంచు. గరో రపునన్నెకల్లు దాం 
కించెదవంచు నల్క. దిలకింపదు జానకి పాదమంటి ప్రా 
రించెదంగాక యంచును సనతీనఖి గన్గొ న రామచంద్రుండొ 
క్కీంచుక నవ్వుకొంచు శుభకృత్యములన్‌ ఘటియించు వేడుకన్‌. ॥269॥ 


తే. కేలం గీలించి జానకీనీలవేణి, చరణకమలంబు కెంపురాసన్నెకంటం 
గదియం దాశించి యంతలో గందెననుచు, మరల దత్కాంతి దొరసి యత్యరుణమైన. 
॥2/70॥ 


క. వలగొనిరి శిఖికి వేడుక, వెలయంగ ఫలకాంక్ష పల్లవితచూతంబుల్‌ 
వలగొను శుకదంపతులుం, బలెను వధూవరులు చెట్టపట్టుక ప్రేమన్‌. ॥271॥ 


తే. చూపి ధ్రువు నూరకయ వసిష్టుండు నిలువ, నగుచు( గౌశికముని యరుంధతినిం 
జూటె 
మీపురోహితురాలు సుమ్మీ పురంధ్రి దయం గటాక్షించుమంచును ధరణిసుతకు. ॥ 
272|| 


సీ, మంగళం బంభోజ మంజుళేక్షణునకు మంగళం బంగనామన్మథునకు 
మంగళం బంభోజమహనీయమూర్తికి మంగళం బసురేంద్రమర్దనునకు 
మంగళం బాకాశమణివంశమౌళికి మంగళం బురుకీర్తిమండనునకు 
మంగళం బుర్వీకుమారికేశ్వరునకు మంగళం బాజికుమారునకును 
తే. ననుచు. బాటలు పాడుచు నతులగతుల,సతులు కంకణరుణరుణత్కతులు 
శ్రుతుల 
రహి వహింపంగ జానకీరాఘవులకు, మంగళారతు లిచ్చిరి మమత నంత. |273॥ 


మ. తలుపు ల్వట్టుక పేర్లు సెప్పు మని కాంతారత్నము ల్వల్క మె 
చ్చులకున్‌ సీతయు నేను వచ్చీతి నటంచు రామచంద్రుండు సి 
గ్లొాలయన్‌ రాఘవుం డేను వచ్చితి నటం చుర్వీజయుం బల్కుచుం 
గులదైవంబు భజించి పెద్దలకు మ్రొక్కు ల్వెట్టి హర్షంబునన్‌. |274॥ 


తే. నిఖిలబంధులతోడ మాణిక్యదీప, జాలము వెలుంగు పెండిలిచవికలోనం 
బసి(డిపీ(టల బువ్వంపవుబంతి సాగి, సోదరులతోడం బ్రేమం గూర్చున్నవేళ. ॥275 ॥ 


స్స్‌ నడిచక్కి జేరో జనవపుజెక్కడపుపై(డిపల్లెంబు ముక్కాలిపై ఘటించి 
కడవన్నెతళుకుబంగరుగిన్నియలు చుట్టు నమరించి కూర లందంద నిలిపి 
పడమటిపన్నీటికుడినీరు రాయంచగిండులు చెంగట. గీలుకొ ల్సి 
వలయుపదార్థము ల్వడ్డించి కెలకుల వనజలోచనలు వీవనలు విసర 
తే. సఖులు వడ్డించు వింతకజ్ఞముల మర్మ, మెజీంగి త్రోయుచు. గైకొంచు నిష్టములను 
వెలంది కందిచ్చుచును రామవిభుండు వేడ్క, మించుబువ్వంపువిం దారగించునపుడు. 
॥27/6॥ 


స్‌ ప్రొద్దుపోయెనటన్న భూపాల యిటువలెం బ్రొద్దుపోవలె నంచు. బొగడికొనుచు 
వింతపదార్థము ల్సంతరించు మటన్న నింతకన్నను వింత లెవ్వియనుచు( 
గలిగినయపచారములు క్షమింపు మటన్న నింట వింతసేయ నేమిటి కటంచు 
ధన్యుడ నీదుబాంధవమున ననిన నే మాడువాక్యంబు నీ వాడి తనుచు 
తే, జనకనృపమౌలి దశరథజనవిభుండుం గూర్మి నుపచారములు వల్కికొనుచు సకల 
బంధుజనములతో గూడి బంతిసాగి, పెండ్లవిం దారగించిరి ప్రేమతోడ. ॥277॥ 


మ. కలయం జేతులు వార్చి యున్నయెడ బాగాలిచ్చి వే వియ్యపుం 
గులుకుంగుబ్బెత యోర్తు మేలితెలియాకుంజుట్టు లందిచ్చుచో 
గళుకుంగేదంగిరేకుం జుట్టి యొసగంగా నంది బొ మ్మంచు కెం 


దలిరు న్మోవి గదింప లక్ష్మణునిగాంత ల్నవ్వి రొక్కుమ్మడిన్‌. |॥278॥ 


ఉ. చక్కనిపైటలోన జలజాతముమాడ్కి యిదేమి తెల్పుమా 
గ్రక్కుననంచు. దన్ను నొకకామిని వేండినం బైటలోనివా 
చిక్కనిచన్నుదోయి యిఈ జెప్పెడి దేమని లక్ష్మణుం డనం 
బక్కున నవ్వి రవ్వికచపంకజలోచన మోము వంచంగన్‌. ॥279॥ 


మ. విరికెందామరలోని మిద్దియ కడున్‌ విన్నాణమయ్యె న్మరం 
దరసం బుబ్బెడిం జుట్టుం “ేసరము లందంబాయె లేందెంటేరా 
గరులం బోలెడినంచు నొక్కనవలాకంజంబుం గాన్కిచ్చిన 
న్సరసోక్టుల్‌ పచరించె లక్ష్మణుండు హాస్యప్రాఢి రంజిల్లంగన్‌. ॥280॥ 


వ. అంత. |॥|281|॥ 


సీ. కమ్మక్రొవ్విరి మేలుకట్ల ఘుమ్మనిమించు జాళువానాటకశాలలోన. 
జికిలిదంతపుబొమ్మ చెక్కడంపుకడాని కళుకుకంబములయంకణమునడుమం( 
బజఅచిన రత్నకంబలళిమీ(ది పచ్చసూర్యపుటంపుగద్దియ నందమైన 
బురుసాతివాసిపై నిరుగడబలుదిండ్లు తలగడ నొటు(గి యద్దశరథుండు 
తే. జనకనృపమౌలి గొలువున్న సవిదమునను, రాఘవాదికుమారవర్గంబు మునులు 
నవల బంధులు రాజులు నా ప్రజనులు, నిండి కనుగొన గన్నులపండువుగను. | 
282 || 


ఉ. అట ధిమ్మంచు త మ్రైయన్‌ ఖంగునన్‌ ఠాయిగా 
బటువుం గబ్బి త రాగమనియె న్సాడెం బదం బొండు నం 
తట గ్రొమ్ముతెపీతీగమోడి తెరయెత్త న్మేమము ల్సాసి వి 
స్ఫుటలౌ చంద్రకళల్వలె న్వెడలి రంభోజాతపత్రేక్షణల్‌. ॥283॥ 


క. నెలకొని చక్కంగం బుష్పాం, జలి యిచ్చి నటించి రంత సఖియలు బహుభం 
గుల వారియాటపాటల, శిలలు గరంగె నన జనుల చిత్తము లరుదే. |॥284॥ 


సీ. నెలకొని చక్కగా నిలిచిన నిలుకడ మిహికుందనపుబొమ్మ మహిని నిలుపం 
జికిలికోపులు కమ్మచేకత్తి మాష్టీని చికటారిపొదలికం జెలువు గులుక 
నభినయించుచును బదార్థము ల్లైలుపుచో రతిముద్దురాచిల్క రహి వహింప 
ఠీవిగా దిరుపుగట్టి తటాన్న దిరువుచో దొలుకరిమెయి(గులు దులకరింప. 
తే. గొసరుచూపుల బెళుకు బేడినలునిగుడ, సొగసు ముత్యాలచనుకట్టు బిగువు 
సూప 
దళుకుజెంగావికాసె బిత్రబిము నెజిప, జెలంగి పదచాళి వినిపించెం జెలువ యొకతె. 
|285|| 


తే. దురుపదంబులు సొక్కు మైసిరులు వొసంగు సరిగ నిరుగెల గుంచియ లవదరించి 
పెక్కువగ జక్కిణీకోపు ద్రొక్కె నొక్క, చక్కనిమిటారి నరపతు ల్పొక్కి చూడ. ॥286॥ 


క. ఎటుకో యెలుక యటంచుం, గొరవంజి నటించె నొక్కగురుకుచ చంకన్‌ 
బురుకండు బంగరుబుట్టియు, సొరిదిం గొల్లాపురమ్మనుద్దులు వెలయన్‌. |॥287॥ 


క. తరకటబురకట గాదే, తరుణీ నామాట నీకు దార్కాణగు నే 


బురుకనికి బువ్వ దేవే, యెజు కడగవె యంచు నొక్కయింతి నటించెన్‌. |॥288॥ 


తే. ఇంతి యొక్కతె యర్ధనారీశవేష, మూని సాక్షాత్కరించిన మౌనిజనులు 
బ్రమసి సద్భక్తి “జయజయ పార్వతీశ”, యనుచు మ్రైక్కిరి నృపులు గన్గొనుచు 
నగంగ. ॥289॥ 


క. చెలి తకతోం తకతో ద, త్తళంగతోంధిక్టుతుత తధిగిణతో మం 
చలవోక దీరెం బేరణి, వెలయించుచు/జూచువారు విస్మయమందన్‌. ॥290॥ 


తే. తరుణవిటులు నటించిన దశరథుండును, జెల(గి రత్నాభిషేకంబు చేసి యంత 
నటులకు సువర్ణమణిభూషణము లొసంగి, చాలబహుమానము _ లోొనర్బె 
సంతసమున. |॥|291 | 


తే. కలయ గుంకుమ కస్తురి కప్పురంపు, వీడెము లొసంగి దశరథు విడిది కంపి 
యంచితోల్లానమున జనకావనింద్ర, చంద్రుండు శయించె వేశువజామువేళ. 292 | 


వ. ఇవ్విధంబున సకలసంభ్రమంబులు గలిగి లక్ష్మీనారాయణుల కల్యాణంబునుం 
బోలె నమందరాగాధిష్టితంబై పార్వతీపరమేశ్వరుల పరిణయంబునుంబోలె 
సమరసాభిరామంబై పౌలోమిపాకశాసనుల పాణిగ్రహణంబునుంబోలె జనక 
సమ్మదంబై సీతారామమహోత్సవంబు వెలసె నంత. ॥293॥ 


క. కవిగాయకాదియాచక, నివహములకుం ద్యాగ మొసంగి నృపతులకుం బం 
ధువులకు దశరథముఖభూ, ధవులకు బహుమతి యొనర్చం దగువైఖరులన్‌. |॥294॥ 


సీ. మదమేనుంగులు మంచిమాపుతేజిలు మేలాయుధంబులజోళ్లు నరదములను 
సకినెలపట్టెమంచంబులు పచ్చలపల్లకీల్‌ రాచిల్కపంజరములు 

సరిగెజినువజిని సురటీలు నిలువుటద్దంబులు నుడిగెంపుందలిరుంబోండ్లు 
పట్టంబరంబులు పరిమళపిటిక ల్ముఖ్యభూషణములు మొదలు గాంగ 

తే. నన్యకన్యాజనకగర్వహరణముగను, హరణముగ నిచ్చి నల్లుండ్ర కాండుబిడ్డ 
లకును వెయ్యేసి గ్రామము ల్పసుపునకు నొ, సంగి పంచె విదేహభూజాని యేంత. | 
295 || 


చ. దశరథదారుణీధవసుధాకరు. డెంతయు భక్తి మీజ న 
క్కుశికకుమారు నంపి కొడుకు ల్మహిజాదివధూజనంబులున్‌ 
శశిముఖు లేంగుదేర నిజసైన్యముతో బహుతూర్యఘోషముల్‌ 
దశదిశలన్‌ ఘనంబయి చెలంగ నయోధ్యకు వచ్చుచుండంగన్‌. |॥296॥ 


సీ, రాజహంసాళి దుర్ధర్గకామర్షవర్షతటిచ్చటులునా జడలు దనర 
స్వకృతరక్తహ్రదసంనూచకంబులై దహనోగ్రరక్తనేత్రములు వెలుంగ 
నిబిడనిజోచ్చా పసనిశ్వాసపవనతీవ్రమున నా నధరప్రవాళ మదర 
శాంతినిర్దమనావసరముఖాద్విశ్లథార్గళులనా దంతసంఘర్ష మొదవ( 
తే. బాదఘట్టన మేదినీభాగ మగల, గండ్రగొడ్డలి భుజమునం గ్రాల వేడి 
వేడి రాముం డటంచును విలయరుద్ర, రౌద్రమున వచ్చె భార్గవరాముం డపుడు. ॥ 
297/7॥| 


సీ, ఇక నేమి సేయుద మెందు డాంగుద మంచు దశరథేశ్వరుం డెదం దల్లడిల్ల 


సంయమిం బుత్రభిక్ష యొసంగు మని వేడుదునొ యంచు గోసలతనయ గలంగ 

నిన్న నయ్యెను బెండ్లి నేం డిట్టియలజడి వచ్చెనే యని సీత వగలం బొగుల 

మనచే నసాధ్యుం డేమనవచ్చు నిశ నంచు ననుజు లింతింత నాయత్తపడంగ 

తే. నల వసిష్టాదు లర్యపాద్యములు గొనుచు, నలికి చేరక యూరక నిలిచియుండం 
జేరి ప్రణమిల్లి యంజలి చేసే యున్న, రాముం గనుంగొని భార్గవరాము డనియె. ॥ 
2098 ॥| 


సీ. ఖండించె నేవీరకార్త వీర్యావార్యఘ నభుజాకదలికాకాననంబుం 
జండించె నేమహేశ్వరకుమారునితోడం గ్రైంచభూధరవిదారణనిరూఢి 
మండించె నేమహోద్దండప్రతాపవైశ్వానరుచే రాజవంశములను 
బండించె నేయాగఫలము తండ్రికిని శాశ్వతమగు సప్తర్షిన్థాన మొసంగి 
తే. యహహ సామాన్యుండనె యెంచ నశ్వమేధ, సవనదీక్షాతకశ్యపసంయమీంద్ర 
దత్తసప్తసముద్రాంతధరణితలుండ, భార్గవుండ ధావదరివాసభార్గవుండను. ॥299॥ 


తే. బాపురే నన్ను బీదబాపనివిధంబు, నను గనుంగొని యర్హ్యదానం బొసంగ 
వచ్చితివె యంచు రోషంబు పెచ్చుపెరు(గ, రామచంద్రున కనియె భార్గవుడు 
మజీయు. |॥300॥ 


శా. ఓరీ రాజకులాధమా తెలిసె నోహో నీదుబ్రహ్మణ్య మీ 
ఘోరాస్తంబుల దానవీహరణమే కోపంచు( గావించి తీ 
వౌరా తాటక తల్లి గాదు గదవయ్యా భూమి నిఃక్షత్రగా 
నేరాసీయుట సత్యవాదివవు లే నే నెవ్వడన్‌ దెల్బుమా. ॥301॥ 


మ. అనుచున్‌ భార్గవరోషపోషణపటువ్యాహారము ల్మీజం ద 
ద్ధనువుం తేజముతోడ, గైకొని సమున్యద్భాహుదర్పంబునం 
గొనయం బెక్కిడి యమ్ము గూర్చి యిక నీకుం శాస్తి గావింప కే( 
జన నాబాణ మమోఘ మంచు ధరణీజాభర్త యత్యుర్రు(డై. ॥302॥ 


తే. భార్గవు(డు పెక్కునాళ్లు తపంబువలనం గూర్చు స్వర్ణోకములనెల్ల గూల్చె నొక్క 
కోలం “గుమ్మరి కేడును గుదియ కొక్క, పెట్టటంచును బల్క(గాం బృథివి వినమె. ॥ 
303|| 


తే, జామదగ్న్యుండు విష్ణుతేజంబు ననిన, రామచంద్రనృపాల మార్తాండు దండం 
జందురు(డుపోలి కనుపట్టి సవినయముగం దొలంగం దా మున్ను వచ్చిన త్రోవం బట్టి. 
॥304॥ 


తే. సకలజనము సెలంగె జానకీకల్యాణ, వేళకన్న రామవిజయలక్ష్మి 
కలసియున్న రాముం గాంచి సీతయు మెచ్చె, సవతిమత్సరంబు సతికిం గలదె. ॥305॥ 


వ. అంత. ॥306॥ 


మ. జనకుండు జనను ల్సహోదరులుం దజ్ఞాయ ల్మునిజ్యాయలున్‌ 
జననాథు ల్లితులుం బురోహితవరు ల్రైన్యంబు లేతేరంగా 
జనకక్షోణివరాగ్రగణ్యసుతతో శత్రుంజయారూఢుండై 
తనసాకేతపురంబు సొచ్చి రఘునాథస్వామి హర్షంబునన్‌. ॥307॥ 


స్త అకలంకమణికంకణకళంకరహి తేందుమహి తాన్య లుభయచామరలు వీవ 
నుడిగంవువిడికెంపుపొడికెంపునునుమోవిపడ(తులు వన్నెపావడలు వైవ 
మరుదధ్వచరదధ్వబిరుదధ్వజచ్చాయ నేలకు నీలి బూర్లీను గాంగ 
నెలవంకవలవంక నలశంకరకుమారుం బ్రతిఘటింపంగంజాలు భటులు గొలువ. 
తే. బౌరవారిజముఖులు సొం పౌర యనుచు, సేసకొప్పులు గదలంగ సేసం జల్ల 
రామభూజాని జూనకీరామతోడ, నగరుచిరసొధ మగుతననగరు సొచ్చి. |308॥ 


వ. అంత. ॥309॥ 


సీ. చికిలికెమ్మోవికెంజిగురు మిటారింప దంతకోరకము లందంబు గాంగ 
మవ్వంపు(జిబునవ్వుబువ్వు నివ్వటిలంగం బొదలు వాల్పూపుతుమ్మెదలు మెదల 
గలకలం గోయిలపలుకులు చెలరేగ గలితనాసాచంపకము దనర్చ( 
జెన్నుగాం బొక్కిలి పొన్నక్తొవ్విరి మించ గుత్తంపుగుబ్బపూగుత్తు లలరం 
తే. బ్రథమబుతుమతి యయ్యె ధరాతనూజ, శుభదినంబున నంతట శోభనంబు 
సేసి రారేయి రఘుపతి చిత్తజాత, కేలికాలోలుండై కేళిగృహమునందు. ॥310॥ 


చ. పగడపుంగో! ళ్లు గుందనపుంబట్టెలు గుజ్జరినే.తపట్టెయం 
చగరులపాన్సు జాజివిరిశయ్య దుకూలము పై తలాడలున్‌ 
జిగిదళుకొత్తు చప్పరము చెందొవ క్రొవ్విరిచందువాలతా 
విగలిగిమించు మంచమున వేడుక శ్రీరఘురాముం డున్నెడన్‌. |311॥ 


స తళుకుముత్యపుకొ ప్పు వలనిగ్గు మదబంభరాళికి విరిగుత్తియాసం గొలువ 
జుటికుకెంపులకమ్మమెయింగు వేం జెక్కులం గుంకుమమకరికల్‌ గుదురుకొలుపం 
గడకంటికెంజాయ గర్లాంతరంబుల వలగొని మేనిజవ్వాది యుంచ 
గస్తూరితిలకంబుకాంతి దీవెలు సాంగి చెదరుముంగురుల యొప్పిరము గులుకం 
తే. జెలులు గైసేసి జానకి జెలువు మీజ, నల్లనల్లన దోదెచ్చి యధివుచెంత 
నిలిపి వారెల్ల నొక్కొకనెపము పూని, వెడలి చనినను శ్రీరామవిభుండు వేడ్క. ॥312॥ 


ఉ. బాలిక వీడె మిమ్మనుచు బాహువు సాచిన మాట దాటంగాం 
జాలక సాధ్విగాన జలజాతవిలోచన కప్పురంపవుబా 
గా లొసగంగిం గైకొని తగన్మడుపొయ్యనం జుట్టి యాయ శం 
పాలలితాంగి నీదుగుచభారము నెన్నడు మోర్వనేర్పునే. ॥313॥ 


ఉ. రమ్మని రామచంద్రుం డనురాగము మీ ధరాకుమారి నం 
కమ్మున నుంచి సిగ్గునను గ్రక్కున డిగ్గిన డిగ్గనీక హ 
స్తమ్ములం బట్టి ముంగురులు సక్కంగ దువ్వుచుం దళ్కుబెళ్కు పై 
చెమ్మట గోట మిటి వలిసిబ్బెపుగుబ్బసరు ల్లైమల్పుచున్‌. |314॥ 


సీ, చవిచూడనీయవే చంద్రబింబాస్య నీకండచక్కెరమోవి గరంగిపోదు 
లీలం గెంగేలం గీలింపనీయవె కొమ్మ వలిగుబ్బిబంతులు వాడిపోవు 
మించి బిగ్గరం గౌగిలింపనీయవె బాల జాళువానెమ్మేను సమసిపోవ 
దింపుతో ముద్దాడ నీయవే కామినీమణి చెక్కుటద్దము ల్మాసిపోవు 
తే. తెజవతల యెత్తి చూడవే దృష్టి దాక, దిందుముఖ పల్కవే తేనె చిందిపోవ 
దువిద నవ్వవె క్రొవ్విరు లుడిగిపోవ, వంచు వేండుచు రఘుభర్త మించుతమిని. || 
315 | 


ఉ. కంచుక మేటికే చెమట గ్రమ్మెడి నంచు సడల్ప(బూని యు 
బ్బించకు మె నటం చనిన బిత్తజి యంతకు నుబ్బగాం బటా 
పంచయి వీడెం గంచుకము పక్కున నిద్దవుపైడికొండలం 
దంచితమైన మంచినకరాప్తిని మించుక్రమంబు దోపంగన్‌. |316॥ 


తే. వజ్రసంపర్కమున కోర్చి వరవిచిత్ర, పత్రవైఖరిం బొల్బు నీబటువుగబ్బి 
కులుకుగుబ్బలు కులశైలములను మించె, నేటి కళికెదు నాకోట కిటవధూటి. || 317 |॥ 


క. అని సయ్యాటంబునం జ, న్నాన లలముచు మోవియాన ముద్దియ నొక్కెన్‌ 
మొనపంటం జుజుక్కన నొ, క్కనం దెప్పిరి చెక్కు ద్రోచి కినుకన్‌ లేవన్‌. |318॥ 


చ. తరుణిరొ వాండిగోరు గలదాన వటంచును జెక్కు నించి నీ 
వరిగెదు పొమ్ము పొమ్ము నిను నారడి పెట్టకపోదునే సఖీ 
పరిసరసీమ( జూప వనబాలిక పోవంగం గాళ్లు రాక ని 
బ్బరమును లజ్జ నిల్వ బయిపాటున గౌగిట జేర్చి క్రమ్మజన్‌. |319॥ 


క. అలరున్‌ శయ్యకుం దారిచి, జలజానన చిత్త మెణీ(గి సమరతికలనన్‌ 
గళలంటి కరి శ్రమజల, కలితు డయినయంత మదనకదనాంతమునన్‌. ||320॥ 


సీ, ఒకసాలభంజిక యొయ్యనం గమ్మదెమ్మెరలు రాం గపురంపుసురటి విసరె 
నొకరత్నపాంచాలి యొసపరితావిపన్నీటిచేగిండి పాణికి నొసంగె 
నొ కపైండిప్రతిమ యొద్దికతోడ గండూష మొనరింపం గాళాంజిం గొనుచు వచ్చె 
నొక్కజంత్రపుబొమ్మ యుమ్మెత్తవిరిచాయ నందమౌ పావడ యందియిచ్చి 
తే. నొక్కమణిపుత్రి వాసనపక్క లొస(గె, మడిచియుండిన తెలనాకుమడుపు లొసంగె 
రాఘవుడు నేర్పుమీజ సూత్రము గదల్ప, సీత చెలులంచు అజ్జచే సెజ్జ డిగియె. | 
321 || 


క. మతి దెలియ నవ్వుచు బునా, రతులం దేలించి యంత బ్రౌఢను జేసెన్‌ 
సతిం గ్రమమున శ్రీరఘుపతి, చతురతరుండు గాండె యతనుశాస్తములందున్‌. || 
322 || 


క. ఈగతి రఘుకులపతి యను, రాగమతి ధరాసుతావరారోహాసం 
భోగాభోగసుఖోన్నతుం డై గిరిగొనువేడ్క నహరహము విహరించెన్‌. |323॥ 


క. అని శ్రీవైశంపాయన, మునిముఖ్యుండు దెల్చ విని ప్రమోదాన్వితుండై 
జనమేజయు( డవ్వలికథ, యనఘా వినవలతుం దెలువు మని యడుగుటయున్‌. ॥ 
324 || 


క. ప్రొఢ్యసితద్రాక్షారస, లేఢ్యసమవచోవిలాన లేఖాచార్యా 
రూఢ్యంచిత మేథావిభ, వాఢ్య నవోదారతోత్సవాఢోకమనా. ॥325॥ 


మ. రమణిీకీర్తితకీర్తితప్తహిామతారాకాశ రాకాశశాం 
కమనోజ్ఞానన జ్ఞానన వ్యమిథిలాకాంతేంద్ర కాంతేంద్రనీ 
లమణీకుంతలకుంకులక్ష్మభటలీలాభవ్యలాభవ్యయ 
ప్రమదాపాదన పాదనమ్రనృపశుంభద్రాగభద్రాగమా. ॥326॥ 


ఉత్సాహ. అమృతధామ గిరిశధామ హరసుధామరాశికా 
హిమకరా మరతరుసోమహిమకరామజాహ్నవీ 
కమలభూమదరలలామకరివిరామదేవతా 
రమణసామజసితతామరస యశోమనోహరా. ||327॥ 


[image] 


క, శ్రీరమ్య మగదలాన్వయ, సారసనవహంసయోగ సారసమేతా 
త్మారూఢ హంససన్నుత, సారయశోహంస కృష్ణసచివవతంసా. ॥1॥ 


తే. అవధరింపుము జనమేజయక్షితీశ, శేఖరున కిట్టులను వ్యాసశిష్యమౌని 
ధారుణీనాథ యవలికథావిధంబు, తెలియంజెప్పెద వినుమని తెలుపందొణంగె. ॥2|॥ 


సీ. శ్రీరామచంద్రుని. జికరాయపట్టంబు గట్టగా దశరథక్ష్మావిభుండు 

సమకట్టి పురమెల్లం జాలశ్ళంగారింపం బనిచిన యట్టిసంభ్రమము( జూచి 
దురితాత్మురాలు ముందర న సహింపంగలేక గునుకుం బర్వున గూనుగునియ నేగి 
యిక నేటినిదుర లేవే యని కైకను దొడదట్టి లేపి యోపడంతి వినవె 

తే. రాము. బట్టము గట్టంగా రాజు పూనె, భరతుం డింకిట రఘుపతిబంటువాండు 
నీవు కౌసల్యదాసివి నే 'నిశేల, వెలంది తొత్తుకుం బడితొత్తు గలదె యెందు. 3|| 


తే. అటులు గాదేని రాముపట్టాభిషేక, విఘ్న మొనరింపంగా నొకవింతయుపమ 
గలదు తగినది నీకు గావలనెనేని, చెప్పెద నటంచుం జెవిలోనం జెప్పి పనుప. |4॥ 


క. తలపట్టు బెట్టి కోపపు, టిలు సొచ్చెం గైక దశరథేశుండు వచ్చెన్‌ 
వలపు దలకెక్కం జూచెన్‌, లలనామణ్‌ గుండెజల్లనంగ నిట్లనియెన్‌. |॥5॥ 


ఉ. [॥2|॥]ఎందుకుం బల్కవే తరుణి యేమిటి కల్గితివే మిటారి నా 
యందలినేర మేమె చెలి యేమి యెజుంగనె కొమ్మ కొండెముల్‌ 
విందురె ముద్దుగుమ్మ వెడవింటివజీరున కొప్పగించకే 
యిందుముఖీ యయోరతుల నేలంగదే జగదేకసుందరి. ॥6॥ 


సీ. తరుణి నీయధరామృతం బొసంగంగం గాదె యవనిలో నాకు దీర్హాయు వొదవె 

రమణి నీదుముఖాంతరమున గాదె యశేషరాజమండలము గర్వం బడంగె 

లలన నీశ్రోణీఫలకజితమై గదే ధరణిచక్రంబు నామజుంగుం జొచ్చె 

లోలాక్షి నీదయాలోకంబుననె గాదె ప్రాపించె నాది శంబరజయంబు 

తే. నిట్టి నిను బాయజాల నీకేల యలుక, యనుచు. గైకను దశరంథుండ నునయించి 
ముదిసీముప్పునం దన కేల మోహ మనుచు, మరుయు రతిచేతిలో జెయి సజచె 
ననగ. |॥|7॥ 


క. జనపతి యిటువలె వేండుచు, వనితామణి యలుకలేల వలసిన విత్తు 
న్నను గోరుమనినం గేకయ, తనయామణి యిట్టు లనియె దశరథుతోడన్‌. |॥8॥ 


ఉ. భూవర పూర్వదత్తవరము ల్ఞయచేయుము నేడు నీకు నేం 
గావలెనన్న నం దొకటం గట్టుము పట్టము మత్కుమారు సి 
తావిభు నొక్కటకొ వనపదంబున నుంచు చతుర్ణశాబ్దము 
ల్నావుడు మూర్చపోయె నరనాథుండు రాముండు వచ్చి యంతటన్‌. ॥9॥ 


మ. జననీ భూపతి పల్కం డే లని వచింపం గైక సీతాధిపా 
వినుమా నే నిట నిన్నుం గాన కనుప న్వేడన్‌ వరంబిచ్చినం 
బనువం బిల్వంగబంచి సంశయపడెం బల్కంగ నేమందువో 
యని సత్పుత్రుండ వీవు మాట వినవే యంచుం బ్రశంసింపంగన్‌. [10|| 


క. అమ్మా యింతేగద కా, నిమ్మని యోతండ్రి యడలనేటికి నీవా 
క్యముం గయికొంటి నిదిగో వ, నమ్మున కరిగెద నటంచు నయనిధి యంతన్‌. |॥11॥ 


సీ. కైక యొసంగువల్కలములు దాగట్టి కట్టనేరక సీత గాంచునపుడు 
హారామ ననుం బాస్‌ యడవి కేగెదవంచు భూపతి వెలవెలబోవు నపుడు 
పట్టి నాకడుపునం బుట్టి యిటైతివే యని తల్లి కౌసల్య యడలునపుడు 
శ్రీమించు పట్టాషిషేకసామగ్రికి వలగొని యంజలి సలుపునపుడు 
తే. మది చుజక్కనకుండునే మహితధైర్య, శాలి గావున శ్రీరామచంద్రమూర్తి 
యందు: గనబడనీయక మందహాస, కందళితమైన మోము వేడ్కలనె దెలుప. ॥12॥ 


సీ. మహితనితంబబింబంబు జాంబూనదమయమహారథవిభ్రమంబుం జూప 
గుత్తంపువలిగబ్బిగుబ్బచన్లవరఠీవి భద్రకుంభులవిజృంభణము నెఐప 
జిల్క తేనియలొల్క( బల్కెడిపల్కులం బ్రద్యుమ్నవాహము ల్పారుదీర 
జఘనభారంబున జడియునెన్నడలును రాజహంసకులీనరాజి పొదల 
తే. సీత వెనుకొన రాజ్యలక్ష్మియును బోలి, తాను దమ్ముడు దశరథదత్తయైన 
క్షమ వహింపక యప్పటిక్షమ వహించి, రామచంద్రుండు శృంగిబేరమున కరుగ. ॥13॥ 


మ. కులుకుంగుబ్బలపై(ట జాజం జిగిచెక్కుల్‌ చెమ్మగిల్లంగ మై 
పులక ల్మించంగ జెంచుజవ్వనులు సొంపు ల్మీజ శ్రీరామునిన్‌ 
బెళుకుంజూపులం జూడ సీత యట నీర్ష్యాదృష్టిచే నటివా 
రలం జూచుం జిబునవ్వుమోమునం దనం బ్రాణేశుం డిక్షింపంగన్‌. |14॥ 


వ. అంత. ॥15॥| 


తే. శబరిపతిపూజలకు మెచ్చి జడలు వూని, దశరథనృపాలుని మనోరథంబుతోడ 
రథము మరలించి యానాగపదగభీర, మైన భాగిరథిం దరించి యవలిసరణి. ||16॥ 


సీ కమనీయపద్మరాగకిరీటతులితమై పల్లవారుణజటాభరము దనర 
హరిచందనపుబూతహరువునం గపురంబుబూది నెమ్మెయిపూంతపొలుపు మిగుల 
దెలిసాలెజిలుగుదువ్వలువచెల్వంబున లలితకటిరవల్కలము లలర 
మకరకుండలహారమణిముద్రికలు కోటినవరత్నమయభూషణములు గాంగ 
తే. మినుకుదంతంబుపావలు మెట్టి గట్టి, విల్లునమ్ములు చేపట్టి వెంట ముద్దుం 
గులుకునడ సీత వినయంబు దెలుప దమ్ము డరుగుదేరంగ  శ్రీరాము 
డరుగునవుడు. |॥17॥ 


మ. ఎలనాంగా తల యెత్తి చూడంగదె వీ రెవ్వారు వీ రేమి గా 
వలెనే యంచని యమ్మలక్క లట ద్రోవన్‌ ఎండ నీపైండిచా 
యలచే మించు నతండు నామజది యౌనం చంతటన్‌ సిగ్గుచే 
దలవంచు న్మహికన్య వార లదె యాతం డెవ్వండే యం చనన్‌. ॥18॥ 


సీ. వడి గాంగ నాలురైదడుగులు ముందయి వెనుక జిక్కితి వేమి యనుచుం బిలుచు 


దను జూచు కాపుజవ్వనులు ముత్తెపుసొమ్ము ధరియింపరేలని ధవుని వెండుం 
జెలికత్తెవలె లెస్స పలుకుచున్నది మావి నలచిల్క. బట్టి యిమ్మనుచుం గొసరు 
మనయింట శృంగారవని గల్ల వనవాసమున కిందు రానేల ననుచు నలయుం 

తే. జెట్టు జెట్టు గనుంగొను జెలమ చెలమం జల్లనీరాను బొదపొద మొల్లవిరుల 
చిదుమ రమ్మన్న నిదిగొ వచ్చెద పదుండ, యని సొలయు సీత త్రోవలో జనుచు 
నపుడు. ॥19॥ 


మ. అదె కన్గుటి విచిత్రకూటము ప్రఫుల్లాంభోజపత్తాక్షిపై 
కుదురయ్యి న్నెలవంక యీచెలువు నీకుం జూడ్‌ నెట్లొప్పె మా 
కుం దగం దెల్పుమటంచు సీత నగుచున్‌ గోరంటగాం జంటిప 
య్యెద గప్పంగ రఘూద్వహుండు చని యయ్యద్రింద్రకూటంబునన్‌. ॥20॥ 


చ. రజనిచరాంతకుండు రఘురాముండు వేడుకమీజ జానకీ 
గజగమనాసమేతముగం గానలం ద్రిమ్మర నచ్చటచ్చటన్‌ 
ధ్వజకలశాతపత్రసముదంచితతత్సదముద్ర జూచి త 
ద్రజము మహామునీంద్రులు శిరంబునం దాల్తురు భక్తి మీజంగన్‌. ॥21॥ 


వ. అంత నక్కడ. ॥22॥ 


ఉ. శత్రుల రావణాదులను జంపు మటంచును రామచంద్రు నా 
పుత్రకుం బంచితిన్‌ భయము బొందకు మింకిట నంచు. బూర్వవున్‌ 
మిత్రుండు దేవతాపతికి మేలెజింింపంగం బోయెనో యనన్‌ 
ధాత్రిని బాసి యద్దశరథక్షితిపాలుండు చేరె స్వర్గమున్‌. ॥23॥ 


ఉ. అంత వసిష్టుం డంపంగ రయంబునం జారులు వోయి పిల్పినన్‌ 
స్వాంతము సంచలింపంగను సానుజుంజై భరతుండు వచ్చి య 
త్యంతసువర్ల్ణరత్నమయమయ్యు నొ కింతయు దాతగాని శ్రి 
మంతునివీ(డుంబోలె. గళమాసిన యట్టియయోధ్యం జూచుచున్‌. |॥24॥ 


తే. నగరు సొచ్చిన యంతలో నిగుడు వేడ్క, నెదురుగా వచ్చి కైకేయి యిదిగొ నీకు 
గాను బంపితి రామలక్ష్మణుల వనికి, జనపతియు నీల్గె ధరణిం గైకొను మటన్న. ॥25 ॥ 


చ. అడవుల కేగె రాముడు నహానుజుడై యనుమాట వీనులం 
బడ భరతుండు మూర్చిలి యమాత్యులు దెల్పంగం దేరి కైక నీ 
కడుపున బుట్టి నింద కొడిగట్టితిగా యని [॥3 || బాప్పనేత్రుండై 
యడలి పితృక్రీయ ల్సలిపి యంతట రాఘవుం జేరె వేడంగన్‌. ॥26॥ 


సి. నిను జూడ కుండంజాలను రార నారామచంద్ర యటంచు. గౌసల్య పిలువ 
మ. గలదు మన్నింపు మంచును గైక విడక చేతులు వట్టి వేండుకొనంగ 
వలదన్నయాపె పిల్వంగను రారాదొకో[ Ian పుత్ర యటంచు సుమిత్ర నుడువ 
నిందయి ప్రార్ధింప నిది యేటిచలము పోద మటంచు సౌమిత్రి తరువు సేయ 

తే, భరతశత్రుఘ్ను లిరువురు పాదయుగముం బట్టుకొని రాక విడుమంచు 
నెట్టుకొ, నంగ 

దొరయునగవునం దనదు పాదుక లొసంగి, పనిచె రఘుభర్త పురికదంభరతు భరతు. 
॥|॥27/॥ 


వ. ఇవ్విధంబున. ॥28॥ 


ఉ. పట్టము గట్టుకొమ్మనుచుం బల్మయు ప్రార్థన సేయ రాముడే 
పట్టున నిచ్చలేక తనపాదుక లిచ్చినం దేచ్చి వానికిం 
బట్టము గట్టి భూమి పరిపాలన చేసిను గ్రామవాసియై 
పుట్టునె యెందునున్‌ భరతుం బోలినసోదరుం డెంచి చూచినన్‌. |29॥ 


మహాస్రగ్దర. జనియించెన్‌ గ్రీష్మ మంత న్సమధికరవిరుగ్ణాలజాజ్వల్యమానా 
శృనితాంతద్భూత వహ్నిజ్వలిత నికట సం ఛన్నతార్లాగ్నిదహ్య 
త్రనువీరుద్భుగ్నశాఖాతతి తరుదమునోదగ్ధ దగ్గజీర్ణాటవీమ 
ధ్యనిషణ్ణారీణవేణూత్కరచిటచిటనిధ్వానభిభ్యన్మృగంబై. 30|| 


తే. అట్టివేళను జిత్రకూటాద్రి డిగ్గి, జానకీలక్ష్మణులతోడ భానుకులు(డు 
శరభకేసరకరటీకాసరవరాహ, చటులకాననసీమల జరుగునపుడు. |॥31॥ 


సీ. సురటివిధంబున సరిగపయ్యెదచేల చెజిగు మో మెండకు మజుంగుంజేయు 
పా బడలిక మెల్లనే పదండంచు దండకుం జేరి కైదండ యొసంగుం 

గ్రమ్మె జెమ్మటలంచు గర్పూరకదళికాదళవీజనమున నందముగ నిసర్వు 

జెల్లంబో యెంత నొచ్చెన్సా పాదపద్మ్శంబు లొత్తెద నిలుండంచు బత్తిసేయు 

తే. సీత జేపటివేళ నాప్రీతిం జూచి, చెలువ మా కుపచారంబుం జేసినటులు 

నీవు బడల కరము పొద్దెక్కె ననుచు, రాఘవుడు పల్క నవ్వు నారాజవదన. |32॥ 


మ. కనుగొంటే కలకంఠకంఠి మగసింగం బట్టె పైకొంచు హ 
స్తిని నుచ్చైన్సన కుంభము ల్నఖముఖశ్తీ వ్రచ్చినం జల్లుజ 
ల్లున రాలెం దెలిముత్తియమ్ము అన నాలోకింతురే యిట్టికే 
లని బ్రాణేశ యటంచు జానకి నగున్‌ లీలావినోదంబులన్‌. |33॥ 


సీ. స్తనభార మొక్కింత సరసుక వచ్చెద నను గబ్బిచనుగుబ్బ లంటునెనరు 
ఇది యింత ఘనమౌటంగద మందమయ్యెను నడయంచు శ్రోణిం గేలిడుబెడంగు 
బడలితి దప్పిపుట్టెడు దీర్చవే యని కొనరుచుం గెమ్మోవి గ్ర గ్రోలమమత 
యింతదూరము వచ్చి తెంత నొచ్చెనొ యంచు వెడవెడం దొడలం జై వేయుదుడుకు 
తే. మది గరంగింప గమనశ్రమం బెజుంగక, ఠీవి శృంగారవనులం గ్రీ  గ్రీడించునటుల 
విజనవనభూమి శ్రీరామవిభునిం గూడి, జానకీకాంత విహరించె సంతసమున. ॥34॥ 


వ. అంత. ॥35॥ 


సీ. మదకలప్రతిమల్లమల్లసంగరభిల్లభిల్లసన్నఘభల్లభల్ల తత ము 
పంకజాతవిఫాలఫాలలనాజాలజాలలాలి తసాల సాలకులము 
ధీరయానగభీరభీరహితోదారదారకపరివారవారణంబు 
జ్వలితానలపిచణ్జచణ్ణుచారు శిఖణఖణ్బకుండలికాండకాండకంబు 
తే. గండలసమానకుండల కంపమాన, మస్తకాఖణ్జలముఖారిమండలాగ్ర 
భండనఖరాదిమౌనిప్రకాండదండ, కావనంబన దగు దండకావనంబు. ||36| 


క. చొచ్చి చని విశిఖయతికిం, జెచ్చర నటం బ్రథమభిక్ష చేసిన్‌ దివిజుల్‌ 
మెచ్చంగ రఘుపతి క్షితిసుతం గ్రచ్చజంగొనిపోవు సాపరాధువిరాధున్‌. ॥37॥ 


తే. అంత శరభంగమునికి బ్రహ్మపద మొసంగి, యత్రిసుచరిత్రు సేవించి యతనిపత్ని 
యైనయనసూయ యనసూయనంగరాగ, మవనినుత కీయం గైకొని యవలం జనుచు. 
|38॥ 


సీ. భామి నీకుచవిజృంభణము వీక్షించెనో భద్రకుంభింద్రము ల్పజవందొడంగె 
లేమ నీసన్నపులేంగౌను గనియెనో కలగి సింగంబులు గట్టు లెక్కెం 
గలికి నీకనుదోయి బెళుకుల కళికెనో పదపడి మృగములు పొదలు తూటి. 
గాంత నీనూగారు గాంచెనో నీలాహి యిట్టిట్టు బొర్లుచు గుట్ట లెక్కె 
తే. ననుచు లక్ష్మణధనుగుణధ్వనులవలనం దలశి పరువిడు వన్యసత్తముల( జూచి 
జనకజకు మెప్పు ఘటియించు సరసఫణితి, రఘువరేణ్యు(డు దండకారణ్యమునను. 
39|| 


తే. జాతివైరగుణం బొ కచైతృనందిె, కాని సత్త్వంబులం దెందు( గలుగనీక 
రహి వహించునగస్త్యునాశ్రమము( జొచ్చి, మౌనిచంద్రునిపాదపద్మముల కెటి(గి. ||40॥ 


సి. అలిగి “సర్పోభవ' యనినంత నహుషభూధవుండు గాడే పెద్దత్రాచుపాము 
నే వచ్చునందాశ ని ట్లుండు మని పోవ వెజిచి యట్టుండదె వింధ్యశిఖరి 
యెక్కడ వాతాపి యింక జీర్లింపవే యనిన జిర్లింపడే యసురభర్త 
యాపోశనజలంబు లౌగాక చతురర్లవీతోయ మనంగాదె విస్మయముగ 
తే. విజయ మొందుమటంచు దీవించుమాట, చాలదే మాకు శస్తంబు లేల ననుచు. 
గలశసంభవుం బొగడుచు ఖడ్గ్డతూణ, మఘవధనువులు గైకొనిరఘువరుండు. |41॥ 


క. అంభోజనయను'( డసురా, లంభమునకుం బ్రతిన సేసె లక్ష్మణయుతుండై 
కుంభజవని “సిద్ధస్యా, రంభోనియమార్థ” యను సుర ల్విన మజీయున్‌. |॥42॥ 


స. గొనబైన తట్టువున్గునను గో డలువైచి మంచిగందంపుం గంబములు నిల్పి 
se దూలము లెత్తి వారాహిదంష్టులవాస( బోసి 

తీరుగా బగడంపుంది(గెపెండె లమర్చిగట్టేగాం గురువేరు కట్టు గట్టి 

బహుచామరంబుల పైకప్పు సవరించి కళుకుపచ్చల గృహాంగణముం దీర్చి 

తే. పంచవటిలోన సౌమిత్రి యంచితముగం జాలనేరుపుతో బర్జశాల గట్ట 
వాస్తుహోమంబు గావించి వాసుధేయి ప్రేమతో గూడియుండె బ్రీరాముండచట. ॥43॥ 


మ. వనరాశిన్‌ వటపత్రశాయి వయి మున్‌ వర్తింతువంచుం జెవిన్‌ 
వినుట ల్లాని కనంగ నేరముగదా విన్నట్టులన్‌ దండకా 
వనవాసి' న్వటపత్రశాయి వగుచు న్వర్తించు నిన్గంటిమం 
చును దత్పంచవటీనివాసు ఘనభాసుం గాంతు రాయామునుల్‌. |44॥ 


సీ. అట నొకనాండు మోహమున శూర్పణఖ రా నిటునటు ద్రిప్పి హాస్యంబు చేసి 

సన్నం జేసిన సౌమిత్రి యేమి శూర్పణఖ రావే యటన్నం 

గటకటా యికనైనం గరంగెంగా మనసంచు మురీయుచుం జేరరా ముక్కు వట్టి 
యేసీమసరసంబు లివి యమ్మ నే. జెల్ల యనిన నీ వెలు(గవే వనిత యింత 

తే. జాణవయ్యును మాసీమసరన మనుచు, మొలకరాచూరిం బెదవితో ముక్కు జవిరి 
చెవులు గూబలతో గోసి చేత నిడిన, నరిగె ముక్కిండి యోలక్ష్మణా యటంచు. |॥45॥ 


తే. అరిగి ఖరదూషణాది దైత్యాధిపతులు, దరబలసంయుతుల( జతుర్దశసహస్ర 
రథికముఖ్యుల దెచ్చె సంగ్రామమునకుల దద్భలంబులం జెండెం [|| 


5 || ]గోదండధరుండు. |46॥ 


ఉ. ఆహరివంశమౌళి ప్రథమాహుతి చేసె ఖరుం బ్రభాతవే 
లభాహవభూమి బాహుజమహానలకిలల దూషణున్‌ ద్వితీ 
యాహుతి చేసె నత్రిశురు నవ్వలియాహుతి చేసేం దోడుతో 
నాహుతి సర్గదోషపరిహారముగా విధిచోదితక్రియన్‌. ॥47॥ 


వ. అప్పుడు. ॥48॥ 


సీ. అరవీడుకొప్పుతో నపరంజిచాయచెక్కులధళాలను కమ్మతళుకుతోడ 
జాణుపయ్యెంటతో జంటటివికలోన గమకించుగుబ్బజక్కవలతోడ 

సడలెడునీవితో జఘనన్ధలిని మ్రోయు మొలనూలిచిబుగంటమ్రోంతతోడ 
గిలుకుమెట్టియలతో గలీహంసములు గెల్వనవుజాళువాయందెరవలి తోడ 

తే. జిబునగవుమోముతోడను సిగ్గుతోడ, సొలపు(జూపులతోడ పైవలపుతోడ 

సీత చనుదెంచి కౌగిట జేర్చె రాము, ఖరముఖవిరాము వీరశ్శంగారధాము. |49॥ 


చ. ఖరకరకాండకాండ మెద గాడిన యప్పుడు పారవశ్యముం 
బొరయని రామభూవిభుండు భూమిసుతాకుచఘట్టనంబునం 
బరవశుండయ్యెం జన్గవనెపంబునం గంతుండు పద్మకోశపున్‌ 
శరముల నేసెం గాదనినం జన్మొనలంటి యురంబు నాటునే. ॥50॥ 


తే. శూర్చణఖ యంతం దననేర్చు శోభిలంగ, రామకర్పూరగంధిని బ్రణుతి సేయం 
గపటమునం దెత్తునని దశకంధరుండు, పంపె మారీచు జానకి బ్రమయంజేయ. ॥51॥ 


మ. అల మారిచుండు నంత. గాంచనమృగంబై పర్ణశాలాగ్రత 
స్థలి నానావిధచేష్టలన్‌ మెలంగ గోత్రాపుత్తికాలోచనం 
బులకుం గల్టెను 'నుత్తమంబయిన సమ్మోదంబు చిత్రం బె 
యిలలో నేరిసరూపదర్శనముచే నింపొంద వీక్షింపమే. ॥52॥ 


శా. స్తచాపల్యముచేతం దెమ్మనియె బో సీతాలతాతన్వి తా 
నేచందంబున లేడివెంబడిని బోయెన్‌ రామచంద్రుం డహో 
తూచా జానకివాణి తప్పండుగదా దూరం బెటీంగెన్‌ బలీ 
యాచో బోవలదంచుం దెల్పె ననుజుం డైనన్‌ సుధీశాలిగా. |॥53॥ 


తే. అధిపుం డీరితి లేడి వెన్నాడి పోయి, సీతకన్నులముందటి చెలువుం గులుకు 
నంతమద మేమిటికి దీని కన్నభంగి, శరము వైచె మృగంబు లక్ష్యంబు సేసి. ॥54॥ 


సీ. శ్రీరామశరమున క్షితిూలుదైత్యుండు హాసిత హాలక్ష్మణా యటంచు 
వ్రాలిన యాయార్తరావంబు చెవిసోక క్షితిసుత బెదరి మూర్చిల్లి తెలిసి 
యేమి సేయుదు మింక నెందు బోయెను నాధు( డట్లయ్యె నాదువాక్యంబు వినక 
మొదటనేం దెలిపితి మునులతోడం బ్రతిజ్ఞ గావించునపుడె రాక్షసులతోడ 
తే. వలదు వైరం బటంచు నీవలన వ దానవిని ముక్కు గోసిన దాన నలిగి 
ఖరుండు వచ్చినం ద్ర ద్రుంచె రాఘవుడు నెండు, రక్కసులం గూడి సూడు మరల్ప్చంబోలు. 
॥55 | 


క. ఈయెడం దామస మేటికి, నీయన్నను జూచి రమ్ము నీవనిలోనిం 


గాయమ్ములం బడినాండే, మో యనవుడు లక్ష్మణుండు ముగుదకు ననియెన్‌. |56॥ 


చ. ఎజుగవె యన్యదుర్దమగిరీశశరాసనఖండఖండనం 
బెయింగవె రాజలోకభయహేతుభృగూద్వహమాన మర్దనం 
బెయింగవె నిన్ను( గాంచిన సమిద్దఖరాదిజయంబు లెల్ల నీ 
వెజీంగియు నిట్టు లెంచందగవా తెగవేయండె రాము డాయరిన్‌. ॥ 57 ॥ 


చ. దనుజుండు నేడు నిన్నిట వెతం బొగిలింపంగం గూసెం గాని య 
మృ్మనుకులుం డట్ల చీర డసమానబలాఢ్యుండు గాడె యంచనన్‌ 
జనకజ యేటిమాట వినసైంపదు రాఘవునాద మౌను జ 
య్యనం జనుమన్నం బోవక నయక్రియం దెల్పినం గోపగించుచున్‌. ॥58॥ 


ఉ. వంచన చేసెదే తగినవాండని రాముండు నమ్మి యీడ ని 
న్నుంచి చనంగం గాముకునియోజన చేసెద విట్టులైన నా 
సించునె యీశరిర మిక సీత యటంచును దాళలేక చే 
లాంచల మూంది నేత్రముల హారఘువీర యటంచు. జింతిలన్‌. 59 ॥ 


ఉ. కలకన్‌ లక్ష్మణుం డింత యేల జననీ కాగానిదోసాన నీ 
పలుకు ల్పల్కకు మమ్మ కంటం దడినింప న్నీతి గాదమ్మ నా 
పలుకు ల్నమ్మ(గదమ్మ యిప్పు డిదె నీప్రాణేశుం డేతెంచుం బో 
వలెనన్న న్వడం బోయివచ్చెద ధృతి న్వర్తిల్లు మబ్దాననా. ॥ 60॥ 


క. అని యంపించుక చనుచుం, జనం గాళ్లాడక మహీజజాలములో ని 
ల్పిన నటకుం జని పొంచెదె, చనవా యని సీత పలుక జనె నతం డంతన్‌. ॥ 61 |॥ 


చ. అతనుగదార్హుం డౌట దశ లారును మూడును జెంది యంతనే 
గతిగడలేక యాతురము గైకొనురీతి యతీంద్రవేషుండై 
గతి గలుగన్‌ వ గంజదళాక్ష హరే నృసింహ యం 
చతికపటంబు టుజంగ దశాస్యుండు జానకిం జేరి యిట్లనున్‌. |62॥ 


సి. ఘననీలవేణి నీకచపాళిమత్తాళి పక్షంబునకు నైల్యభిక్ష యొసంగు 
ముకురాస్య నీముద్దుమొగము రాకాచంద్రబింబంబునకు. గాంతిభిక్ష యొసంగుం 
గమలాక్షి సివాలుంగనుదోయి వలకారి బేడిసలకు లౌల్యభిక్ష యొసగుం 
గుంభవక్షోజ నీకుచములు కనకకుంభికలకు శృంగారభిక్ష యొసంగు 
తే. రామ యటుగాన నీయధరామృతంబు, భిక్ష యొసంగవె తృషితుండం బ్రేమ ననిన 
బెదరి శ్రీరాముండే శరభిక్ష యొసగుం దాళుమని సీత శాలికాంతరము. జేరి. ||64॥ 


ఉ. అమ్మకచెల్ల యెవ్వడొ నిశాటుండు భిక్షుకవేష మూని మో 
హమ్మున వచ్చెం గాదన సమర్థులు లే రిట నేమి సేయుదం 
చమ్మహికన్య చింతిల దశాననవింశతిబాహుదండఘో 
రమ్మగుమూర్తి: జూపి యల రావణుం డంతట హుంకరించుచున్‌. ॥65॥ 


చ. పరవశ భూసుతన్‌ రథముపై నిడి లంకకు బోవువేళ న 
య్యరదము టెక్కియంబున రయంబున నొక్కట గ్రద్ద వ్రాలి యా 
సురపతిమూర్థముం బొడువ స్రుక్కక దాని వధించెం గాని లో 
నరయం డొకింత దుశ్శకున మౌట దశాననుం డెంతమూఢుండో. ॥65॥ 


క. ధరణిజను దెచ్చి లంకా, పురవనమున నిలువ దనుజపుంగవసామ్రా 
జ్యరమాపతి తాం దొలంగెం, బరసతి గోరం నసూయ పడియెనొ యనంగన్‌. ॥66॥ 


తే. మరలి రాముండు ద్రోవ లక్ష్మణునిం గాంచి, తమ్ముడా యేల వచ్చితి తప్పెం కార్య 
మనుచు వేగ నిజోటజంబునకు వచ్చి, సీతం గానక యలసి మూర్చిల్లి తెలిసి. |67॥ 


శా. ఏరా తమ్ముడ పర్ణశాల తెరువేదీ తాళవే చూపుమా 
యోరామా యిదె గాదె సీత నెల వేదో తెల్పు మీశాలయై 
తే రామామణి యేది కాన మదె యెం దేగెం గనంజూడు కాం 
తారశ్రేణుల లేదు హాధరణిజాతా సీత యెం దేగితే. |68॥ 


మ. అవురా లక్ష్మణ యెందు బోయితిమి యన్నా వే(టకై కాదె యే 
ల విదేహాత్మజ వేడ నిమ్ము మృగ మేలాగిత్తు నేదేవిగా 
నవనిన్‌ హాజనకక్షమారమణకన్యం గానవే సీతగా 
నవె యంచు న్విలపించు రాఘవు(డు నానాదీనవాక్యంబులన్‌. |69॥ 


మ. కటిభూమండలము న్వలగ్నతలనాకంబున్‌ లసన్నాభివి 
స్ఫుటపాతాళబిలంబు చకుజు జగంబుల్నూండు ము న్నేలుచు 
న్నటులం దోచె మహేంద్రభోగము. దృణప్రాయంబుగా నెంచి తి 
ప్పటికిం దోచె( బ్రవాసదుఃఖము నినుం బాయంగ నోయంగనా. |॥70॥ 


ర్‌ 


వెలంది నీకుచపాళి విహరించు నప్పుడు కృతకమహీధరక్రీడ మజతు 

పొలంతి నీపొక్కిలి పుణికెడువేళల కేళిసరోవరక్రీడ మజతు 

నెలత నీనూగారు నిమిరెడువేళలం గేలీవనాంతరక్రీడ మటబతు 

సకియ నీకెమ్మోవి చవిచూచువేళల మధురో పహారసామగ్రి మజతు 

తే. గౌగిలింపంగ రాజ్యభోగంబు మజతు, మజతు సకలంబు నిను గూడి 
మలయువేళ 

నట్టినిన్నును నెడంబాపె నదయవృత్తి, దైవ మిక నేమి సేయుదు తరళనయన. ||71॥ 


ర్‌ 


ఇది పంచవటి యంచు నివు డెజింగితిం గాని మును భూతలస్వర్గ మనుచునుంటి 
నిది ఘోరవన మంచు నిపు డెజీంగితిం గాని మును గేళికారామ మనుచునుంటి 

నిది కొండదరి యంచు నిపు డెజీంగితిం గాని మును గేళికాసార మనుచునుంటి 

నిది పర్ణశాలయం చిపు డెజింగితిం గాని మును గేళికాగార మనుచునుంటి 

తే. నిది వనావాస మని తోచె నిపుడు గాని, మును వనవిహార మనియుంటి మోద 
మలర 

నిది తపశ్చర్యగాం దోచె నిపుడు గాని, మును గృతార్థుండనై యుంటి వనజనయన. || 
72|| 


ర్‌ 


. తెలినవ్వు మొగమున. దిలకంబు దీర్తుగా యింక నెందు. దీర్తునే యిందువదన 
వలిగుబ్బచన్నుల నెలవంక లుంతుగా యిశ నెందు నుంతునే హేమగాత్రి 
పెన్నెరికొప్పునం గ్రొన్ననల్‌ సేర్తుగా యింక నెందుం జేర్తునే యేణనయన 
చికిలిలే.జెక్కుల మకరిక ల్వాంతుంగా యి(క నెందు వ్రాతునే యిగురుంబోణి 
తే. జలరుహము పువ్వూగొత్తులు షట్పదాళి, లవళిదళముల( జూపితో యవి సహింప 
కన్యవనితాంగతులితంబు లౌటం దావ, కాంగసమములు గామి నోహంసయాన. ॥73॥ 


సీ. పటుసింహగర్ణల భయము జెందనినన్నుం బికనాదములు భయపెట్టదొణంగ 


వ. 


సుడిగాడ్పులకు మున్ను జడియకుండెడినన్ను లేందెమ్మెరలు సంచలింపంజేసె 
దవవహ్నిఃలలం దాప మొందనినన్ను మించువెన్నెల దపియింపసాగె 
ఖరయుద్ధమునను భంగము గాంచనినన్ను భంగంబు నొందించె నంగజుండు 

తే. అకట వీనిని సైరింప నలవిగానం గలదె నినుం బాసినను దృణాగ్రంబునైనం 
గదలంగావించుత్రాణ నాకలిమి బలిమి, జివదేహంబులును నీవె గావె సీత. ||74॥ 


చల్లనిదరహాసచంద్రిక ల్పైంజల్ల జాబిల్లి వేడిమి చల్ల(జేసి 

పలుకులం గపురంపుపల్కు లొల్క6ంగం బల్కి కలకంఠకటువచఃకలనమాటి 
తనుసౌరభంబున దక్షిణానిలమునం గలవిషస్పర్శంబు దొలంగంజేసి 

భూవిలాసంబుల. బుప్పుకో! దండకోదండదండము ఖండితంబు. జేసి 

తే. నన్ను( బోషించితివి కాననంబులోన, నీ విపుడు లేమి నివియెల్ల నిజము బూనె 
కాకయుండిన( గలదె యేకంబునందు, రెండుగుణములు [॥6 |] నవపుండరీకనయన. 
75|| 


అని విలపించుచు నందంద జానకి వెదకుచు నంట గృధ్రవిభునిం గాంచి 

సంస్కార మొనరించి చనుచో గబంధునిబాహులు ఖండించి ప్రకటభక్తి 

శబరి యొసంగు పూజనములు గైకొని పంపాసరోవరప్రాంతములను 

హనుమంతుతో మాటలాడి తన్మంత్రంబు వలన నుగ్రీవుతో జెలిమి చేసి 

తే. యడుగుబొటవ్రేల దుందుభియొడలు మీటి, సప్తసాలంబు లొ క్కయస్త్రమున( 
గూలి 

స కపిరాజ్య మేలుటకును, గరుణ సుగ్రీవుం బట్టంబు గట్టి యంత. ॥76॥ 


రవి కర్కటముం జేర రాజసింహము రాముం డట మాల్యవద్గిరికటకమునను 
మీనకేతనధనుర్జ్యానాదపరిముక్తవృషభకేతనభీమవిశిఖమెష 

యానకీలలనతులాధిచే జనకకన్యాళివేణీసమాయత్తచిత్త 

వృత్తి నుండంగ సుగ్రీవుండు తారారుమామత్తకరికుంభమహితకుచల 

తే. మమతతో గూడి మరకతమందిరములం గల్పకారామతులితశృంగారవనుల 
స్వర్ణసౌధంబులను గేళిసదనములను, వేడుకలు గాంచె మిథునసంక్రీడనముల. ॥ 
77|| 


అంత. ||78॥| 


తే. గ్రీష్మభీష్మశిఖండినర్తితశిఖండి, కాననహుతాశిఖండిమేఘప్రతాన 


సీ, 


కల్పితవిధానచిత్రశిఖండియు నయి, లక్షితంబయ్యె వానకాలంబు క్షితిని. |॥79॥ 
నృపవరాస్థానమండపసరోవరము హసంతికాహల్లకోజ్జ్వలిత మయ్యె 


మంత్రీంద్రశీబికారిమావధూటి మధూద్ధపరికల్పితనిచోళపటముం బూనెం 
జరమానవభుజాభుజంగంబు కేతకీదళకలితాతపత్రఫణ మయ్యె 

విరహిణీచిత్తంబు విరహితాశ్రయకాననాశ్రితాళికి నాశ్రయత్వ మొందె 

తే. విపణి కమలాక్షి యాపణవిక్షణముల, దడికె( గనుటిప్ప వాల్చె మోదమునం బొదలి 


గేహమూకాస్యగోగణక్రియను గోగ, ణంబు వసియించె నాసమయంబునందు. ॥80॥ 


మ. గొనబుంగింటెపుజంటగొంగడి ముసుంగుల్‌ వెట్టి సంకేతతా 


వనికిం గొంచెపుజిన్కులోపలను బోవన్‌ వీథిలోనం దళు 
క్కన నక్కాలమునందు. గ్రొమ్మెలుంగు డాయం దన్ముఖాంభోజముల్‌ 


గనియుం గానరు జారలం దలవరు ల్లాథాంధకారాంధు లై. |॥81॥ 


ఉ. ఈమెయిం గ్రొమ్మెబుంగులు పయింబయి మించుపయోధరంబులున్‌ 
వేమజుగట్టివాన కడువేగమె వచ్చు నటంచు నెంచితే 
నీమది కింపుగా దిచట నిల్వుమటంచును బఠ్కెం బాంథునిం 
గోమలియోర్తు తోడియళికుంతలకున్‌ మరు వెట్టినేర్చునన్‌. ॥82॥ 


చ. వడశెద వేటికే తడిసివచ్చితి వల్లభ వానలోపలం 
దడిసి వడంకలేదు గృహనాయకు వంచన సేయ నింతగాా 
దడసితి( గావునన్‌ వడకెదన్‌ మణీ యేగతి నీకు: దోయనో 
యెడందనటన్న మెచ్చుకొని యిత్వరిం గూడె భుజంగుం డత్తణీన్‌. |॥83॥ 


సీ, అమరేంద్రముక్తమేఘములం దెచ్చుక్రమంబు రవణించ మించువాయువులు విసరె 
మబ్బుచేతనె వారి మరలింప వరుణుండు ధనువు బూనంగ నింద్రధనువుం దద 
దననైల్యమున దండితనుకాంతి దండింపం గదలెనాంగ వలాహకములు నడచె 
నానటన్నీలకంఠజటాచ్చటలునాంగం దొలుకాణుమెజుంగులు తులకరించె 
తే. జలదకరిశంక గర్జించు సమయసింహ, గర్జ లన గర్జితము లొప్పె గగనకరటి 
సాంద్రమ న ధార లనంగ వర్షంబు గురిసె, వనధిం బైకొనం బౌరుషమునకు నదులు. ॥ 
84|| 


శా.తేతే లక్ష్మణ విల్లునమ్ములును దేతే తామసం బేటికిం 
దైతేయుం డందె పోయె బోయె మనసీతం గొచు నంచు న్నిజ 
భ్రాతన్‌ వేండుచుం దత్తటించె రఘువీరస్వామి యుద్ధామజి 
మూతశ్రేణి తళుక్కునన్‌ మెజసి సొంపు ల్లుల్క విభ్రాంతుండై. | 85॥ 


మ. మనపై మూశలు గూడివచ్చె దితిజన్మస్తోమము ల్లంటె భ 
ర్హనలుం జూప విజృంభణంబు జయనిస్సాణధ్వను ల్లక్ష్మణా 
యనినన్‌ రామునిం జూచి లక్ష్మణుండు గాదయ్యా విలోకంపుమా 
ఘనము ల్లర్జన లింద్రచాపమును నిర్హాతధ్వనుల రాఘవా. |॥86॥ 


మ. అదె గర్జించచుచుం జిత్రవర్షసుమబాణాసంబు భాసిలంగా 
మదనుం డేసె శరప్రకాండములం దెమ్మా విల్లు వీనిన్‌ హరిం 
చెదనన్నన్‌ రఘురామ క్రొమ్మొగులు వచ్చెం గాని మారుండు గా 
డది యింద్రాయుధ మింతె పువ్వువిలుగాదన్‌ లక్ష్మణుం డయ్యెడన్‌. ॥87॥ 


సీ. ఘనగర్దవిని యుల్కి నను గౌగిలించిన వెజవకుమనినచో వింతసొలపు 
జడిసె నీనడలకు వెడవెడ రాయంచ లనినచో నను మెచ్చుకొనెడుప్రేమ( 
గొప్పున మొగలిటేకులు సెక్కి మెజు(గుతో మొగిలిదె యన్‌నచో నగుబెడంగు 
నెమ్మి నీనెజివేణి నీలాహి యని గ్రసించంగం జేరె ననినచో జళుకు( జూపు 
తే. మటివరా దిశ మున్నిటిమమత లివిగొ, చెల్ల యిప్పటి కిటువలెం జేసె దైవ 
మిట్టిదుర్దినముల సీత యేమి యయ్యె, నొక్కొ తమ్ముడ యెటువలె నోర్చువాండ. | 
88॥ 


మ. అని చింతిల్లంగం లక్ష్మణుం డనియె నన్నా కంటివే మేఘముం 
దనస్వర్ణంబుల నెల్లధాత్రి కిడి యంతన్‌ వంతచే వెల్లనై 
ధనదాశం జన దొల్లి యెల్లెడల గోత్రం దట్టమౌ కీర్ణియుం 


జనం దాత్కాలికదాత కెయ్యెడల శశ్వత్కీర్తి సంధిల్లునే. ॥89॥ 


సి. క్రశిమానరావణ త sl లె నెందెందు నిమ్నగ లింకంబాజ 

“విజయస్వ ” యనుచు దివింపంగా నేతెంచు కైవడిం దోచె నగస్త్యమౌని 
భవదీయక్తీసువద బోలి యెల్లెడ నుల్లసిల్లైను టెల్లు పెల్లు వెలీ(గి 

తానును హంససంతతి గాన సాహాయ్య మడరించుబలె 'నంచ అరుగుదెంచె 

తే. నాశరస్ఫూర్తి నారీతి నతిశయిల్ల, నింక నీదుశరస్ఫూర్తి హెచ్చజేయ 

కేల కురియించె దీపస్రవృష్టి వైరి, బలములం దదీయవనీతలం గేలుగజేయు. ॥90॥ 


మ. అని నౌమిత్రి తదాజ్ఞం దోడుకొనిరా నంభోజినీబంధునం 
దను డేతెంచె వలీముఖప్రముఖనానాసింహనాదార్భటి 
జనితప్రత్యురుశబ్దసూచి తభవిష్యద్ధక్షిణాం భోధిబం 
ధనవేళోద్ధరణక్రియాకులస మస్తక్షా క్షాధరాక్రోశుం డై. ॥91॥ 


క. ఏతెంచి నాల్గుదిక్కుల, సీతాసతి వెదక బ్లవగసేనం బనుపుచో 
సీతాపతి హనుమంతుని, చేతికి ముద్రిక 'యొసంగి నీస్రుం బనుపన్‌. |92॥ 


మ. అత డుప్పొంగుచు నంగదాదిపిసారంగాచ్చభల్లేంద్రసం 
గతుండై దక్షిణదిక్కునం జనుచు రంగత్పక్షసంపాతసం 
వృతసంపాతిఖగోక్షమార్గమున నుర్వీకన్యకాలోకనో 
ద్ధతుండై యెక్కె మహేంద్రశైలము మరున్మార్గనృహత్సాలమున్‌. ॥93 | 


సీ. నిలిచి యంఘ్రులం దన్ని నిగుడుచో గిరి ఘటోదృవపదన్యాసవింధ్యాద్రి. బోల 
en యురోఘట్టన టిక్కలగట్టుగూల 

సురసార్థకృత మహత్తరసూక్ష తరరూపములను హరిత్వంబు విలసితముంగ 
నంజనోసంతతి యందు సింహాక నాచు టని నిలింపులగుంపు లభినుతింప 

తే. రాముచే దైత్యుం డిల్లు కార్యంబు దెత్తు, విశ్వసింపుడు నామాట వేల్పులార 
యనుచు బాడబలంఘన మాచరించు, పగిది నౌర్వాంబునిధి దాంటె. బవనసుతుండు. 
94|| 


ఉ. ఏపున నాసువేలగిరి యెక్కి యట నృతయోజనోన్నతం 
బై పదియాజువన్నెం జెలువైన త్రికూటముమీంద సింహల 
ద్వీపమునన్‌ బలారిముఖదేవభయంకరదిప్తి నొప్పులం 
కాపురరాజ్యలక్ష్మి తటకావడి చూచుచు నున్ననత్తటిన్‌. ॥95॥ 


మ. రవి యస్తంగతు(డైన సూక్ష్మతను(డై రక్షో క్షధిరాట్బట్టణం 
బవలీలం జొరంబాణీ పజ్మి , ముఖముఖ్యానేకనాకద్విష 
దృవనశ్రేణుల నెల్లెడన్‌ వెదేకి సీతం గానంగాలే కశో 
కవనిం బావని గాంచెం బావని మహీకన్యం బ్రహృష్టాత్ము డై జ. |96॥| 


శ. కనుగొని లెస్సగ గుబుతులు, కనుగొని యట వచ్చి పజ్క్‌ కంధరు డని పో 
యినమాటలు విని నమ్మిన, జనకనుతం జేరి మ్రొక్కి సవినేయుం డగుచున్‌. ॥97॥ 


తే. తల్లి జానకి నీ ప్రాణవల్లభుండు, శ్రీరఘూద్వహు: డనుజనుగ్రీవముఖ్య 
యోధతతితోడ సుఖముననున్నవాం డ, టంచు శ్రీరామునంగుళీయక మొసంగె. ॥98॥ 


క. కైకొని కన్నుల నత్తుచు, హాకాంత రఘూద్వహా యటంచును బ్రణయ 
వ్యాకులితచిత్తయై క్లో, ణీకన్యక యిట్టులనియె నివ్వెజతోడన్‌. ॥|99॥ 


శా. అన్నా యేగతి దా(టివచ్చితివి నీ వంభోధి సేమంబుతో 
నున్నారా రఘురామలక్ష్మణులు లంకోద్యానమద్వాసమున్‌ 
విన్నారా దశకంధరాధము రణోర్విం గూల్చుకార్యంబు దాం 
గన్నారా వినిపింపు నీకు శుభమౌ గాకంచుం ద న్వండినన్‌. ॥100॥ 


మ. తనవృత్తంబును రామలక్ష్మణుల యందంబు న్వివస్వత్ముమా 
రునిసఖ్యంబును దెల్పి భీమతరమౌ రూపంబునుం జూపి సీ 
తను నమ్మించి [॥7 ॥ |శిరోమణిం బడసి యోతల్లీ ముదంబుండుమీ 
యనఘున్‌ రాముని దెత్తు నేనని తదీయాజ్ఞానుసారంబునన్‌. ॥101॥ 


తే. వెడలి యవ్వనిలోపల వృక్షవితతి, విజిచి కుప్పలు వేసె నవ్వీరవరుండు 
లంక భస్మంబు సేయువేళకును గాష్ట్ర జాలమును గూడవేసిన చంద మొంద. ॥102॥ 


తే. అంత వనపాలపంచసేనాధినాథ, సప్తమంత్రి సుతాక్షశిక్షాప్రవీణు 
డైన హనుమంతు నింద్రజిత్తును నెదిర్చి, బ్రహ్మశరపాశమునం గట్టి పట్టి తెచ్చి. ॥103॥ 


తే. తండ్రిముందణం బెట్టి యోదానవేంద్ర, కోతిం దెచ్చితి ననంబోయి కొజవి దెచ్చి 
నాడ ననవుడు ముక్కులు నలయకొనిరి, కొలువువారెల్ల నపుడు పక్కునను నగుచు. 
॥104॥ 


క. కరువలిసుతుం డిట్టనియెం, గొజివి నగుదు నీపలాశకులము దహింపన్‌ 
సురవైరి సత్యవాణిని, సరస్వతి యనంగ వినమె సత్యం బనుచున్‌. |॥105॥ 


ఉ. శ్రీరఘువీరచంద్రునకు సీత నొసంగి యభంగవైభవో 
దారుండవై చెలంగుము దశానన యంచును బుద్ధి చెప్పినన్‌ 
మారుతితోక చూండుమనె మండుచు రావణుం డౌర సమ్మతిం 
జేరి మదాంధచిత్తునకుం జెప్పంగం బోయిన హాని వచ్చుగా. ॥106॥ 


ఉ. శ్రీజనకేంద్రనందనకుం జిత్తము రంజిలం గంజరాగవి 
భ్రాజితకీలకాభినవపంకజపూజ లొనర్చి కేళికా 
రాజితవాలకీలి నలరావణు లంక దగుల్పంజేసె నీ 
రాజస మెంత భక్తుండవురా హనుమంతుడు క్షోణిపుత్తికిన్‌. 1107 | 


మ. దనుజాధీశపురంబుం గాల్సి మహిజాతం గాంచి వాలాగ్ని వా 
ర్ధిని జల్లార్చి కపీంద్రులం గలసి యెంతేవేగ నేతెంచి నేం 
గనుంగొటిన రఘువీర జానకిని లంకాపట్టణాభ్యంతరం 
బున నంచున్‌ హనుమంతు. డిచ్చె ధరణీపుత్తీశిరోరత్నమున్‌. ॥108॥ 


క. ఇచ్చిన గైకొని మారుతి, మెచ్చినం గౌగిటను గ్రుచ్చి మిహిరకులీనుం 
డచ్చెరువగుబలములతో, వచ్చె న్వారాశితీరవనిం జేరంగన్‌. |॥109॥ 


క. శరణాగతు దశకంధర, శరణాగతు డనక యనఘసద్దుణమణిసం 
భరణు విభీషణు( గరుణా, భరణుం జేపట్టె రామభద్రుండు ప్రేమన్‌. ॥110॥ 


ఉ. కట్టండు వారివాశి లయకాలధురంధరు. బజ్కీ కంధరుం 
గొట్టం డదెంత నమ్మెనొ యకుంఠితనైజభుజాబలంబు చే 
పట్టుగ నవ్విభిషణు నపారకృపారస మూర లంకకుం 
బట్టము గట్టి రామజనపాలశిఖామణి రాజమాత్రుండే. |111॥ 


ఉ. అంత విభీషణిో క్రగతి నంబుధిచెంత దినత్రయంబు తా 
నెంతయు భక్తి దర్భల శయించి నిరాహృతియై ధరాసుతా 
కాంతుండు త్రోవ యిమ్మని యకంపితచిత్తము తోడ వేడ నం 
తంతకు నుబ్బువార్డిం గని యారఘువీరుం డుదగ్రకోపు(డై. [1121] 


సీ. కుంభకర్ణస్ఫూర్తితి కొమరొంద నందంద జలకుంభంభము ల్ఫందడింప 
మేఘనాదనిరూఢి మీజఖుచు నుల్లోలకల్లోలజాలము ల్లడలుకొనంగ 

నతికాయవిభ్రమం బతిశయిల్లంగం దిమింగిలగిలాదివిసారకులము పొదల 
బటుమహోదరమహాపార్శ ఏవెఖరి వారిచరజంతుసంతతుల్‌ ల్బౌకళింపం 

తే. బ్రతిఘటించిన రావణుబలము+ బోలి, యెదుటం గనుపట్టిం గంటివె యాపయోధిం 
దెమ్ము లక్ష్మణ చాపంబుం దీవ్రవేగ, రూపరోషంబులను వారిరూ పడంతు. ॥113|॥ 


వ. అని హంసడోలికాయమానకల్లోలపాలికాశాలిశాలికావాలరింఛోళికాసము 
త్పతజ్ఞలకణ మాలికాకల్పిత గగన కేలికాలోలమరుద్పాలికాచూలికాపాలికా 
నవమాలికాజాలకదుర్నివారం బగుపారావారంబు నిరీక్షించి పునఃపునః 
ప్రవర్ధమానరోష్రంబున జటాపటలి కన్న ముందుగ ముడిగొను కుటిలభూకుటి 
యును దూణీరాంబకంబులకన్న ముందుగ గొప్పలగు నిప్పులకుప్పుల వెదచల్లు 
విశాలాంబకంబులును దటినీవిటహృత్సుటంబుకన్న ముందుగ గటతటనదరు 
కటతటంబులును దుర్వారమౌర్వీనినాదంబుకన్న ముందుగ బర్వురథసంఘర్షక 
టుతరకిటకిటధ్వనులు వెలయ నిజస హోదరకరోదరకలితకాకోదరతులితశరశ ' 
రాసనంబు సెలసి పుచ్చుకొని భవిష్యజ్ఞలధిశిరోనమనసూచకంబుగాం గార్ముకం 
బు వంచి యప్పు మరలించు మరలించు మని పొగడదండ వేయుక్రమంబున( 
గోదండంబున నారి సారించి లంకాంతరీపదనుజగార్భిణ్యగర్భ నివారణావారణ 
మన్తాయమానంబుగ గుణధ్వానంబు చేసి యిటువలె శరధిశరంబులు రిత్త సే 
యుదు ననువలెం జటులతరమాంసలాంసరుచిరశరధిశరంబు లొక్కపరి తివిచి 
వైచిన నంతకంతకు నుప్పొంగుశరధిశరంబులంబోలి నిజశరధిశరంబు లక్షయం 
బుగాం దొడిగి యేయుచుండ నప్పుడు ధారాశుద్ధి వెలయ వారాశినీరంబునకు 
లంఘించు కాండప్రకాండంబులును జలధిరాజన్యుండు వదాన్యుండని జలకరి 
కరభంబుల వేండుకొన నిగుడు మార్గణగణంబులును జలకన్యకాముఖాంభోజం 
బులవ్రాలు శిలీముఖంబులును మకరప్రాణసమీరణపారణంబు సేయుమహాజిహ్మ 
గంబులును వనాంతరంబుల నెల్లెడం జొచ్చి వర్తించు పృషత్కంబులును పొద 
జొరవంజొచ్చి చనువిశిఖంబులును జలపాయితోదయంబుల వారించునాశు 
గంబులను మణిమాంసాపేక్ష ఫణిఫణంబులందును ముకంకపత్రసముదాయం 
బునుం గలిగి ప్రళభయానసర ప్రకటీభ వ దేకభావ సకలాకూపారవారిశోషణప్రణవ 
ద్వాదశద్వాదశాత్మాదారుణకిరణశ్రేణికాధురీణంబులై రామబాణంబులు దీర 
నిర్షాతసదృశలింగంబులగు విస్ఫులింగంబులు చెదర వారాశిం జొరంబాజీన 
రఘువీరశరఘాతధూతదంభోళిపాతభితపలాయమానంబు లగుచు శతశఃకణశః 
ఛిన్నభిన్నంబులగు నంగంబులును రఘునాయకుసాయకంబు లేచాయ నిగుడునో 
యని నిర్నిమేషంబున గనుంగొనుచుండియు ఖండఖండంబులగు సగండకసముద్దండ 
పాఠీనమండలంబులును దలలు దాంచుకొనియునుం దప్పలేక తెప్పలుగాం గూలు " 


కమఠకర్కటంబులును ముడిగొను నడుగుల నెడనెడం దడబడుచుం జుట్టలు చుట్టు 
కొని బిట్టొరలుభుజంగంబులును నారాచంబులు నాసారంధ్రంబులం దూజీ 
శిరంబుల కెక్కినం గ్రక్కతిలి తుండంబులు ద్రిప్పుచు ఘీంకృతులు గుప్పుచుం గు 
ప్పదెప్పునం గూలు జలకరిఘటలునుం గలిగి రత్నాకరంబు హల్లకల్లోలమైయుండె 
మజీయును. ॥114॥ 


సీ. జలనీలికాశిరోజశ్రేణి బెదరించి చంకనత్సంకజాస్యంబు దూటీ 
కలితముక్తారదావలి నుగ్గు గావించి ప్రకటప్రవాళాధరంబు చించి 
శంఖకంధరనాటి శైలశృంగాంసము లగలించి భుజగబాహలు దళించి 
కనుకవక్షున్థలి గాడి భ్రమీనాభి యవియించి కరికరోరువులు చీల్చి 
తే. మనుకులశరంబు ( లాపాదమస్తకంబు, ముంచి భువనైకమోహనమూర్తిం గలంప 
హతమహాసత్త్వ మయ్యు నుబ్బడగడయ్యె, నమృతనిధి గానం బ్రాణభయంబు లేదొ. ॥| 
115 || 


ఉ. ఇటు లుప్పొాంగ నభంగభంగజలధిన్‌ వీక్షించి రూక్షేక్షణా 
స్ఫుటదంభోజభవాండుం డౌచు ఖరరక్షోహర్త బ్రహ్మాస్తమున్‌ 
ఘటియించెం దనవింట వింటంగలమూంక లింగ నూంగెన్‌ సము 
త్కటశైలంబులు వేంగ౧ మూండుజగము ల్లాగె న్విధిస్వాంతమున్‌. ॥116॥ 


తే. చకితుండై యంత గంగాదినతులతోడ, నబి యేతెంచి రత్నోపహార మొసంగి 
జానకిజానిపాదాంబుజాతయుగలి, కవని సాష్టాంగ మెజంగి యిట్లని నుతించె. ॥117॥ 


సీ. శ్రీజానకీమనోరాజీవసారంగ రంగదభంగశౌర్యప్రచండ 
చండకరాన్వయజ లధి పూర్ణ శశాంక శంకరధనురహిశ్వరనుపర్ల 
పర్ణమూలాశితాపసమానసవిహార హారాదిభూషణోదారవత్స ' 
వత్సలతాగుప్తవనజాప్తతనుజాతం జాతరూపాంబరద్యోతమాన 

తే. మానవాశనగర్వశిక్షానిదాన, దానజలవాహినీపూర్ణతమనదీన 
దీనజనవాంఛితార్థప్రదానదక్ష, దక్షజానుతనామ కోదండరామ. |118॥ 


సీ, తనసహోదరున కిత్తణీ నెద్దిగతి యంచు( దల్లడించుచు గౌరి ధవుని వేండెం 
[8 | ]గద్రువపుత్రశోకంబు | నేగతి మాన నగునంచుం గశ్యపుం డడిగె నజునిం 
దనపొత్రుం డేమి యయ్యెనొ బలీంద్రుం డటంచుం బ్రవ్ఫాదుం డెంతయు. బలవరించె 
గిరికొనుచింతచేం గిటికూర్మరూపము ల్పంహరింపందోణంగె జక్రపాణి 
తే. నీశరాగ్నులు నానీరు నీజుం జేసి, మిజీ పాతాళలోకము ల్టూయినవుడు 
లోకసంరక్షణైకలోలుండ వయ్యుం దగునె నీ వింత సేయ సీతాసహాయ. ॥119॥ 


తే. అని నుతులు చేసి మరుభూమి నజునియాశు, గంబు: బజపించి 
సేతుబంధంబునకును 
నలుని నియమించి చనియె నజ్జలధి నలుడు, గపులు దెచ్చిన గిరులచేం 
గట్టునపుడు. |120॥ 


మ. ఒకచేం బట్టెండు నెంతగట్టు నితండం చుగ్రాత్ము(డై గంధవా 
హకుమారుం డట నుత్తరంబు గన దేవాహార్య మేలంచు భూ 
మికుమారివరుం డన్న వద్దనంగ నేమి తెచ్చుంగాకంచు ను 
త్సుకుండై కట్టె నలుండు వారధి సురస్తోత్రైకపాత్రంబుగన్‌. | 121॥ 


మ. మును సుగ్రీవునకు న్విభిషణునకున్‌ మోదంబుతో బట్టముం 
దనుం జేరంగని కట్టెనంచును సముద్రంబుం దనుంజేర శో 
భనలిల న్ఫువనాధిపత్యమునకుం బట్టంబుం దాః గట్టెనో 
జననాథాగ్రణినాంగ సేతు వమరెన్‌ సాముద్రగోధిస్థలిన్‌. |122॥ 


మ. హరిసంఘంబులు గొల్చిరా సరసవాతాపత్యసంరూఢుడై 
ఖరశత్రుం డసమాస్త్రరీతి వలయం గామాతురుం బజ్కీ కం 
ధరు నంత్యోగ్రదశార్తు జేయుటకు దోర్దర్పంబునన్‌ దైత్యరా 
ట్పురముం జేరెను హంససంతతి నతు ల్వొంగార శృంగారియై. |॥123॥ 


వ. ఇవ్విధంబున రఘునాథుండు పాథోనిధానంబుం దాంటి యనేకబలజాలంబులతో 
సువేలనగరంబునం బాళెంబు డిగిన శుకసారణులు వచ్చి చూచి చని రామ 
లక్ష్మణసుగ్రీవమహాబలనందనాదిబలంబుల వేయువేజి విన్నవించిన విని నిశిత 
క్రూరకటాక్షంబుల నాక్షేపించుచు జిహ్మగమనద్విజిహ్వ్యుని విద్యుజ్ఞిహ్వునిం 
బిలిచి మాయ సేయ నియోగించి యద్దురాత్ముండు వద్దురా రావణా యనక 
కుహనారఘూద్వహుని శిరంబును సశరాసనశరంబునుంగాం దెచ్చి సీతముంద 
అం బడవైచినం జూచి యుల్లంబునం దల్లడిల్లి పెల్లడలు పుడమిపట్టికి నవి కల్లలని 
తెల్పు సరమవాక్యంబుల సముల్లాసరమం గాంచి యుండె నంత. ॥124॥ 


చ. ఇనకులుం డాసువేలగిరి నెక్కి కనుంగొనం బైండిమేడపైం 
బనివడి కుంచెగిండి యడపంబును బావడ లూని వేల్పుజ 
వ్వను లిరుగ్రేవలం గొలువ వన్నెయు.గాం గొలువున్న రావణుం 
గని పడందన్ని వచ్చె భుజగర్వమునన్‌ రవిపుత్తుం డత్తటీన్‌. |125॥ 


క. పడమట ననిలజుం దూరుపు, కడ నీలుని దక్షిణమున. గపిరాజసుతున్‌ 
విడియించి యుత్తరంబున, విడిసి రఘాద్వహుండు సామవిధితత్పరుం డై. |॥126॥ 


ఉ. అంగదుం బంప నాతడు రయంబున లంకకుంబోయి పజ్కి కం 
ఠం గని దుర్శతీ మహితనూజను రామున కొవ్నగించి నీ " 
యంగము నిల్చుకొమ్ము వల దావల దానవవైరి ఏడుం గాం 
చంగలవంచు నక్కొలువు సౌధము గూలంగం దన్ని వచ్చినన్‌. 1127 || 


లఅలయగ్రాహి. సంగరము గల్గెనని యంగములు మిక్కిలియు 
బొంగంగ రయంబునను జంగలిడుచున్‌ వే 
బంగరపుకోటలతుదంగలుగు మానికపు 
శృంగముల కెక్కుచు నలంగములపైకిం 
జంగునను దాంటుచుం గురంగములరితియు. 
దురంగములభాతియు. జలంగంగ నభంగో 
త్తుంగభుజుసత్తము వాసంగంగం బ్దవంగ 
కులపుంగవులు శూరత మెలంగిరట వేడ్కన్‌. |॥128॥ 


వ. అంత. ॥129॥ 
సీ. స్మరహరాదికసురాసురదురాసదధరాధరవరాతిగరథోత్కరము తోడ 


మదవదాయతపదాస్పదవదావదఘనాంగదమదావళరాజఘటల తోడ 
మృగహయాధికరయాహృతిజయాహతభయావహహయాత్యుత్తమావళుల తోడ 


నలికులానలపలాహకబలాహితబలార్జ్దనకులాచలబలప్రతతితోడ 


తే. నసురనాయకు లెదిరి శస్తాస్తవృష్టి, గురియ నగధారులై యెదుర్కొనిరి కపులు 
ద్వంద్వసంగ్రామ మయ్యె నత్తటిని మేఘ, నాదుం డంగదుం గికురించి నభముః జేరె. ॥ 
130 || 


క. భవపాశనోదనుల రా, ఘవులన్‌ దశకంఠసుతుండు గట్టెం గద్రూ 
భవపాశంబుల గరుడుం, డవి యుడిపె నమము మాన్న్చు రవియుం బోలెన్‌. |॥131॥ 


తే. అంత హనుమంతుచేత ధూమ్రాక్షుం డీల్లె, ననిన కంపనుం డతనిచేతనే యడంగె 
వాలినందనుచేం గూలె వజ్రదంష్ట డనిలపుత్రునిచేతం బ్రహన్తుం డీల్లె. ॥132॥ 


వ. అప్పుడు. ॥133॥ 


మ. రణనిస్సాణధణంధణధ్వనులచే బ్రహ్మాండము ల్వీలరా 
వణుం డేతించి శితాస్త్రపజ్క్‌ రవిజున్‌ వారించి యయ్యక్షశి 
క్షణు నొప్పించుచు నీలునిం గదిసి దోశ్ళార్యంబు వాటించి ల 
క్ష్ముణు శక్తిం బడవైచి రామవిభుపై శస్త్రాలి వర్షింపంగన్‌. |॥134॥ 


మ. అలుకన్‌ రామనృపాలశేఖరు డధిజ్యంబైన వింటన్‌ శరం 
బులు సంధించి ధ్వజాశ్వసారథిరథంబు ల్లూల్సి మాణిక్యమౌ 
ళులు నేలంబడనేసీ యేటి కిక జాలున్‌ వీటికీం బొ మ్మనం 
దలవీడం బరువెత్తె రావణుడు సేన ల్కేకిన ల్లొట్టగన్‌. ॥135॥ 


చ. ఇటువలె లంక జేరి దనుజేశ్వరు డంతటం గుంభకర్ణుం బం 
పుటయును వాండు నాకసము భూమియు నిండినకొండమెండునం 
బటపటనార్చుచుం గవులం బట్టుక మ్రింగుచు వచ్చి భానుజ 
త్రుటితసనాసకర్లుండయి త్రుంగెం దుదన్‌ రఘువీరుతూపులన్‌. ॥136॥ 


తే. నెనరు గల్గిన యన్నయ నిదురలేపి, పనుప వచ్చినకుంభకర్ణునకు దీర్ణ 
నిద్ర యొస(గె రఘూత్తమనిశితమార్గ, ణంబు లవిపక్షపాతు లనంగరాదె. |॥137॥ 


తే. అంత దేవాంతకుండు నరాంతకుండు, ద్రిశిరు. డతికాయుండును 
వింశతిభుజసుతులు 
దగ మహాపార్భ్వుండును మహోదరుం డనంగ, వెలయు పినతండ్రులను గూడి వెడలి 
రవుడు. ॥138॥ 


సీ. రంగదభంగశౌర్యమున నంగదుం డప్పు డంగదుం డయ్యె నరాంతకునకు 
దేవాంతకుండును ద్రిశిరు+ డంగదలైరి హనుమంతుచేతి మహాద్రులకును 
భుజమహోదరవహ్నిపుత్రుచే భిన్నమహోదరుం డయ్యె మహోదరుండు 
వృషభునివలన నివేశితయను మహాపార్వు+ డయ్యెను మహాపార్భ్యుం డొకట 
తే. సంగరము చేసి యతిఘోరసంగరమున, గపులం బెక్కండ్రం జంపి నాకపులు వొగడ 
నంత నతికాయుః డతికాయుం డయ్యె లక్ష్మ, ణప్రయుక్తవిరించిబాణప్రహతిని. ॥139॥ 


ఉ. అంతట నింద్రజిత్తు సమరాంగణహోమము చేసి నీతిహో 
త్రాంతరసీమ వెల్వడు మహారథ మెక్కి పయోధరాధ్వసం 


క్రాంతి చెలంగె వైధనశరంబున షష్టిసహస్రకో టివి 
క్రాంతకపీంద్రలక్ష్మణుల రాఘవు మూర్చిలనేసి నవ్వుచున్‌. ||140॥ 


చ. గెలిచితి రామలక్ష్మణుల. గీశులనంచు మహాట్టహాసము 
ల్సలుపుచు నింద్రజిత్తు చనం జయ్యన బ్రహ్మనుతోపదిష్టుడై 


మలయక వేగ నేగి హనుమంతుడు మందులగట్టుం దెచ్చి వా 
రలరుజలెల్ల మాన్సె రఘురాముడు మెచ్చుచు గొగిలింపింగన్‌. |141॥ 


వ. అంత. |॥|142|॥ 


మ. ఖలు డారావణుం జేరియుండెనని యింకం దీనిం గైకోడు ని 
ష్కలుషుండైన విభీషణుం డనుచు లంకన్‌ శుద్ధి గావింప ను 
జ్ఞ్వలకీలనలముం దగిల్బెం గపిరాటై స్ట ంబు హాహారవా 
కులదైత్యాళి తదంతరాఘమువలెన్‌ క్షోభించె నత్యుద్ధతిన్‌. 143 | 


క. కుంభుండు సంస్ఫాలితభుజ, కుంభుండు పురి వెడలె మటిీ నికుంభునితో ద 
త్కుంభచ్చదకు దివాకర, సంభవదోర్దండ మపుడు చండం బయ్యెన్‌. |॥144॥ 


తే. తోడయిట్టిన కుంభునిం జాడనే(గె, నల నికుంభుండు నంతట ననిలసుతుని 
చేత నంపీంచుకొ ని మైందుచేత శోణి, తాక్షుండు ద్వివిదుచేత యూపాక్షుం డరిగె. ॥ 
145 || 


క. మకరాలయబంధనరా, మకరాళశరాస్త్రశస్తమహిమ రుషోద్దా 
మకరాక్షుం డగుచు గూలెన్‌, మకరాక్షియ్‌ దనుజసేన మల్లడిగొనంగన్‌. [146 || 


వ. అంత. ॥147॥| 


ఉ. జంభవిదారి వైరికృతసంగరు(డై రఘువీరరోషసం 
రంభముం జూచి నిల్వక పరాజితు(డై కుహనామహిసుతా 
లంభమున న్మరుత్సుతుం దొ లంగంగం జేసి యంట న్నికుంభిలా 
కుంభిని దీక్షం గైకొనుచు గొబ్బున హోమము సేయుచున్నెడన్‌. |148॥ 


మ. హనుమంతుం డట పోయి యశ్రువులతో హారామ హారామ యం 
చును శోకింపంగ సీతం జంపి చనె నచ్చో నింద్రజిత్తుం డటం 
చును దెల్బన్‌ విని హావిదేహసుత యంచున్‌ మూర్చిలెన్‌ రాఘవుం 
డు నివారించెం దదీయమూర్చ ననుజుండున్‌ యత్నపూర్వంబుగన్‌. ॥149॥ 


ఉ. అక్కట నేండు నీదగుననర్థము దెల్పెను నిట్టులైన నే 
నెక్కడం జొచ్చువాండ నిశ నివ్వరిం జంపిన నేమి యంచుందా 
వెక్కుచు లక్ష్మణుండు పలవింపంగ రాముండు చేరి యాగతిం 
జొక్కిపడన్‌ విభిషణుండు భూసుతమేలు వచించి యిట్లనున్‌. |॥150॥ 


చ. ఇనకుల యాంజనేయు భ్రమయించి నికుంభిలహోమదీక్ష గై 
కొనం జనె నింద్రజి త్తటకు గొబ్బున లక్ష్మణు బంపుమన్న న 
జ్ఞనపతి విస్మయంబున ససైన్యముగా( బనుప న్నికుంభిలా 
వని కరుదేర లక్ష్మణుండు వాసవవైరియు ముక్తహాముయై. ॥151॥ 


మ. కనకన్యందన మెక్కి బిట్టెగయ నుగ్రంపశ్యనేత్రాబ్దుండై 
హనుమద్వాహన మెక్కి లక్ష్మణుండు  దివ్యాస్తాలిచ వానిమా 
య నివారించి శిరోధరంబుం దెగవ్రేయం గల్పకత్రేణి బో 
రున వర్షించెం బ్రసూనవర్షములు  మెండయ్యెన్‌ సురస్తోత్రముల్‌. |॥152॥ 


వ. అంత. ॥153॥ 


శా. సౌమిత్రేయుండు శక్రజిజయరమాచంచన్నఖశ్రేణికా 
సామగ్రిం బిశునాశుగప్రణతనూసౌందర్యు.డై మొక్కినన్‌ 
వైమాత్రేయునిం గౌగిలించుకొని ముద్వారాశి నోలాడె శ్రీ 
రామక్షోణివిభుండు రావణు గతప్రాణుండుగా నెంచుచున్‌. [154] 


మ. హతశేషత్రిదశాహితుల్‌ బలవిపక్షారాతియాయోధన 
క్షితిల గూలుటం దెల్ప మూర్చిలి దశగ్రీవుండు హాపుత్త దై 
వతలోకేంద్రుడు తన్నుంబట్టుకొని పోవన్‌ వాని వారించే తె 
చ్చితి నేం డేటికి నొప్పగించి చని తీశ్రీరాముబాణాగ్నికిన్‌. |155 ॥ 


మ. అని శోకించి సరోషుండై జనకకన్యం జంపంగాం బోయి మం 
త్రినిరుద్ధుండయి పంపి మూలబలముం ద్రెళ్లన్‌ రఘూత్తంనుచే 
తను దౌ వచ్చి యనేకకిశభటులం దండించి యత్యుగ్రశ 
కిని సౌమిత్రిని నేయ నాతడు ధరిత్రిన్‌ వ్రాలె నిశ్చేష్టుండై. ॥156॥ 


చ. అనుజునిం జూడ శోకము దశాననుం జూడంగ వచ్చురోషముం 
బెనంగొన రామభూవిభుండు పేర్చి జ్వలద్విశిఖార్చి నెర్చగా 
దనుజవిభుం డెదుర్చుటకు( దాళక యూడనిం బాడె ఖిన్ను(డై 
వనచరు లోదశాన్య యలవాటుగదా యిది నీకు నంచనన్‌. ॥157॥ 


సీ. అంతట హనుమంతు డౌషధు ల్లొనితేరం గదలుచు మునివేషుం గాలనేమిం 
గని మున్ను గాన మిమ్మునినం చడిగి వాని జలము వేడిన వాడు గొలను జూప 
జని యచ్చటను మౌనిశాపంబు దీర్చి పొమ్మని పదంబులు పట్టుకొనినమకరి 
మర్దింప నది ధాన్యమాలినియై కాలనేమి దెల్పిన నైన నేమి యనుచు 
తే. 'వానిం బరిమార్చి ద్రాణపర్వతముం జేరి, యచట. కాపున్న గంధర్వనిచయములను 
గెలిచి తరిగట్టుంగొని తెచ్చు పులుంగుటేని, సరణి మందులకొండ యంసమున( జేర్చి. 
|158|| 


క. తెచ్చిన యంతనె ప్రాణము, వచ్చె న్పౌమిత్రి కథఖిలవానరబలము 
న్మెచ్చెన్‌ రాఘవుశోకము, విచ్చెన్‌ రావణమనోరవిందము నొచ్చెన్‌. |॥|159॥ 


సీ. అసురేంద్రుం డంత శుక్రాదిష్టముగునియమమునం బాతాళహోమంబు సేయ 
ననలుండు చెప్పి పంపెనొ నాగ ధూమంబు భీమమై వెడల విభీషణుండు 
దెలిసి రాఘవులకు. దెలిపి తద్విఘ్నంబు గావింప సబలు నంగదునిం బంప 
నతడు మందోదరీహరిణాక్షి వేణి: బట్టీడిచితెచ్చి దైత్యేంద్రుచెంత 
తే. నిలుప నాకంజవదన కన్నీరు దొరుగ, నాయకుని. జూచి వెస రోయంబోయె వా(డు 
స్వక్సృపంబులు పడవైచి సురియం బూని, యంగదాదులం దణీమి మహారయమున. 
॥160॥ 


సీ. దశమస్తకాధగద్ధగి తరత్నకిరీటకాంతి భాస్కరుం గచాకచికి? గవయ 
భుజచతుఃపంచకాద్భుతసాధనశ్రేణి భుజగజిహ్వాభుజాభుజకి మొనయ 
జాజ్వల్యమానవింశతిదంష్ట్రి మరహర్యక్షదంప్ట్రారదారదికి నెదుర 
దిప్తరోషజ్వలద్విదశకాలోకము ల్సిఖశిఖావళి ముఖాముఖికి డాయ 
తే. వెడలె సంగ్రామమునకుం బృథ్వధరేంద్ర, సహజగౌరవవైభవాసహశతాంగ 
పటపటాత్కారపటలలంపటపటాగ్ర గళితదశకంధరుండు దశకంధరుండు. |॥161 |॥ 


చ. మనుకులచంద్రుం డట్టియెడ మాతలి దెచ్చిన వాసవీయకాం 
చనరథ మెక్కి యెక్కిడిన చాపముతో బ్రతిఘాజ్వలద్విలో 
చనములతో యుగాంతయమశాసనుకైవడి మించు వెల్చులం 
గనుంగొన గొంకి రంత దశకంఠు నెదుర్చడి పోరు నయ్యెడన్‌. |162॥ 


సీ. పల్లవారుణజటాపటలంబు ముడిగొన ముడిగొనుబొమల నెమ్మొగము వెలుంగ 
వెలుగుతో జనుచూపు విలయాగ్ని వెదచల్ల జల్ల గానిమహోచ్చ పననము దనరః 
దనరం బై బై. గటి తటియంగ మదరంగం దరగలై రథపటుధ్వాన మాన 
మానని ఫాలఘర్మమున( జెక్కులు నాన నానతంబగుచు బాణాస మలర 
తే. మలరహిని చ్చి రావణు మర్మ మంట, మంటలన్నియుం దనకదంబముల మాటి 
మాటికే యంచు నంధకమధనభీమ, భీమమగురోషమున వీరురాము. డెదిరె. ||163॥ 


మ. పరుషాన్యోన్యవికత్లనంబు విహిత ప్రత్యస్తశశ్వన్మిథ 
శృరజాతం బితరేతరత్వరితమూర్పామగ్నసారథ్యభం 
గురరథ్యంబు. బరస్పరాహతదళత్కుదండదండంబునై 
కర మొప్పెన్‌ రఘురామరావణుల సంగ్రామంబు భీమంబుగన్‌. |॥164॥ 


మ. గుణజాతంబులొ యంగుళిభవములో కోదండక్టప్తంబులో 
గణుతింపం బసకాదు కాదన నిషంగం బంటి చేసాచి మా 
ర్లణముల్‌ దిసినయస్టు కుండలితమై కన్పట్టునే భానుదా 
రుణమా విల్లని మెచ్చి రందు రఘువీరున్‌ దేవతాబృందముల్‌. |॥165॥ 


మ. శరవేగప్లవమానగండక సమంచద్భంగలిలాప్తిసా 
గరమున్‌ రాహుతులాధికాయతధనుఃకంరీరవప్రాప్తి నం 
బరముం బోలుచు రామరావణు లసామ్యంబైన యుద్ధంబు జే 
సిరి నక్తందిన మేడునాళ్లు దివిజశ్రేణు ల్విలక్షింప(గన్‌. ॥166॥ 


వ. అంత. ॥167॥| 


ఉ. రామవిభుండు నిస్తులశరంబుల రావణుహస్తమస్తక 
సోమము ద్రుంచినన్‌ మొలచు. దోడనె తోడనె త్రుంచు రాముండున్‌ 
వేమటు నట్లు ద్రుంచి యటు వెన్క విభీషణు డెచ్చరింప గ 
ర్భామృతమున్‌ హరించె ననలాస్త్రమున న్మిర మొండు చిక్కంగన్‌. 168 ॥ 


శా. బ్రహ్మణ్యంబయి మించు రాఘవపరబ్రహ్మంబు ధన్వంబునన్‌ 
బ్రహ్మాస్తం బరివోసి యేసినం గృతాబ్రహ్మణ్యవిప్రావహున్‌ 
బ్రహ్మాండోజ్ఞ్వులతేజు రావణు జగద్భాధాచణుం ద్రుంచి వే 
బ్రహ్మాదు ల్నుతియింప రామశరధిం బ్రాపించె నత్యుద్ధతిన్‌. 169 | 


తే. విజయకమలాభిరాముండై వీరరాముం డనుజకరమున కొనంగి బాణాసనంబు 
రథము డిగ్గి మనోల్లాసరమను భాను, సుతునికైదండ గొని యనిం జూచుచున్న. ॥ 
170॥ 


మ. పరితఃకిర్ణకచావృతాంసము గళద్భాప్పంబు సిక్తస్తనాం 
తరచేలంబుం బతద్విభూషణము హానాథేతివాగాస్య మ 
త్యురునిశ్వాసవిశోషితాధరము శోకద్విగ్నచిత్తంబు నై 
యరుదెంచేన్‌ రణభూమిం జేర దశకంఠాంతపురం బయ్యెడన్‌. ॥171॥ 


క. అరుదెంచి వరునిపై6 బడి, పొరల విభీషణుడు వారి బోధించి ధరా 
వరునాజ్ఞం బంక్తిముఖునకు(, బరలోకక్రియలు దీర్చి పావనుం డైనన్‌. |172॥ 


శా. యావత్కాలము భూమి రాముకథ సూర్యాచంద్రముల్‌ వారిధుల్‌ 
తావత్కాలము లంక నేలు మని తాత్సర్యంబుతో రామసం 
సేవాలోలు విభీషణున్‌ సుగుణరాశిన్‌ నిల్పి సౌమిత్రి సీ 
తారామాహృదయేశజంగమజయస్తంభంబునా నంతటన్‌. 


మ. తళుకున్నిద్దపుంబైండిబొమ్మవలె సీతాకాంత పెంజిచ్చుని 
చ్చలపుంగాం కలవన్నెవాసి గని మించం గాంచి హర్షించుచుం 
గులకాంతామణి చెంత నుంచుకొనియెం గో దండదీక్షాగురుం 
డలఘుప్రాఢవచోనిరూఢిం దగ బ్రవ్మాదు ల్ప్రశంసింపగన్‌. 


వ. అంత. |॥|175॥ 


తే. దశరథుని గాంచి మ్రైక్కి యింద్రవరమునను, బలము బ్రతికించి వురి 
కేగ.దలచురాము 
నకు విభిషణుం డొసంగ సాంద్రప్రఫుల్ల, పుష్పకంబైన కౌబేరపుప్పకంబు. ॥176॥ 


క. రతివలె( గామగమనమయి, వితతంబగుపుప్పకము బ్రవేశించి చమూ 
తతితో సతితో ధృతితో బతితోరపువేడ్క రాజపథగతుం డగుచున్‌. ॥|177॥ 


గ. అదె చిత్రమకరాంకహయవిచిత్రవిటంకవసతిలగ్నశశాంక యసురలంక 

మ. కములందు జయలక్ష్మినేం జెందం గుంభకర్ణ్లుం డిందు: గూలె ముందు 
మనలక్ష్మణునితోడ మల్లాడి మదమూడి శక్తు గెల్సినప్రోడ సమసె నీడ 

నట వ్రాలె బటుదండు. 'డైయుండు మును 'నిండురాజసంబున నుండురావణుండు 
తే, సేతు వదె యంచు దెల్పుచు సీతతోడ, రామచంద్రుడు రామేశ్వరంబు చేరి 
తనదుపేర సమీరణతనయుపేర, దివ్యలింగంబు లంట బ్రతిష్టించి కొలిచి. |॥178॥ 


వ్యోష్థ్యాచలజిహ్వాద్వ్యక్షరీకందము. భవభావిభవవిభావా, భవభావభవాభిభావభావీభూభా 
భవభావభావివైభవ, భవభావిభుభావివిభువభావావిభవా. ॥179॥ 


మ. అని వర్ణించి విభుండు సేతువు శరాసాగ్రంబునం ద్రుంచె శే 
షునకైనం బొగడంగ శక్యమె ధనుఃకోటిప్రభావంబు గ 
న్లనినంతం జను బ్రహ్మహత్య మొదలె క క్రూరాఘసంఘంబు మ 
జ్ఞనముం జేసినవారి పుణ్య మెజుంగన్‌ శక్యంబె మాబోంట్లకున్‌. |180॥ 


తే. అంత రఘువల్లభుండు వుపష్పకాధిరూఢుం డగుచు. గిష్కింధత్రోవంగా నరిగి రవిజ 


ర్‌ 


సతుల రప్పించి సీతపార్వముల నిలిపి, జనకనందనతో నిట్టు లనియెం జనుచు. | 
181] 


పంపానదినిం గంటె శంపాలతాతన్వి బుశ్యమూకము గంటె బుష్యనయన 
శబరీవనము( గంటె శబరీజితఘనాళి దండకం గంటె వేదండయాన 

పర్ణశాలల గంటె స్వర్ణభాసురవర్ల ఘటజాశ్రమముం గంటె కుటజగంధి 

చిత్రకూటము. గంటె చిత్రశాలికపోల గంగ గన్గొటివె భృంగచికుర 

తే. యనుచు దెల్చుచు వచ్చి యయ్యనిలసుతుని, బిలిచి తమరాక భరతుతో 
దెలుపంబంచి 

ఘనభరద్వాజుః గనం బ్రయాగమున నిల్చి, యాతం డొనరించు మంచివిం దారగించి. ॥ 
182 || 


. ప్రభాతసమయంబునం బ్రభావతీ ప్రభాతరంగితపుప్పకాభిరాముండై భరద్వాజ 


సమాసాదితభోజనానందిగ్రామసమేతంబుగా రామచంద్రుండు నందిగ్రామంబు 
నకు జనుదెంచునప్పుడు నెదురుగా సకలసేనాపరివృతుండును శత్రుఘ్నసేవి 
తుండును గౌసలా దిజనయిత్రీసహితుండును నైన భరతుండు కృత్యాచార 
తరంగిణీరో ప. ధఃపురస్సరంబుగా నరుగుదెంచినం జూచి రఘువిరుండు డిగ్గు 
న లేచి సుగ్రీవుకైదండ గొని విభిషణపురోనిర్దిషముణిసోపానమార్గంబునం బుప్ప 
కంబు డిగ్గి వసిష్టునకు వందనం బాచరించి వందమాను లగు భరతశత్రుఘ్నుల. 
గౌగిలించికొని తల్లులకుం బ్రణమిల్లి తదీయానందబాప్పధారానేకంబు చిరా 
ద్భావిపట్టాభిషేకసంసూచితంబుగా సంతనిల్లి నందిగ్రామంబు ప్రవేశించి భరత 
పూర్వకంబుగా సుమిత్రాపుత్రులతో జటావల్కలంబులు సడలించి పతంగనందన 
దనుజపుంగవాదిపురోహితసహితంబుగా నభ్యంజనస్నానంబు చతుర్విధశృం 
గారంబు లంగికరించి మణిమయశతాంగం బెక్కి నుగ్రీవాంగదవిభీషణాదులు 
మాతంగతురంగాదివాహనారూఢులై కొలిచిరాం బురాంగనలు సేసలు చల్ల 
వందిమాగధులు వొగడం బంచమహావాద్యంబులు బోరు కలుగ మహోల్లాసంబున. ॥ 
183 || 


అల మేరువును బోలి యందంద నందమై కురుజులు మేరువు ల్గొ మరుమిగుల 
గలువడంబులలోన యలజవ్వనపుమిటారులచూపు కలువడంబులు ఘటింపం 
గలయ నెల్లెడ వణిక్కులదీపములవాకిళులయందు మణిదీపములు వెలుంగ 
మకరతోరణము లంబరమార్గమకరతోరణవిచక్షణములై రాయడింప 

తే. రహి వహించు నయోధ్యాపురంబు సొచ్చి, తననగర లక్ష్మణునియింటం 
దపనసుతవి 

భీషణుల నన్యులను నన్యపృథులరత్న, గేహముల నుంచి తా రాజగృహము చేరి. | 
1841 


ఉ. ఆమటునా(డు మారుతసుతాదికపీంద్రులు వారిరాశి గం 


సీ, 


గాముఖపుణ్యతీర్థములు గైకొనిరా శుభవాద్యఘోషముల్‌ 
భూమిసుపర్వమంత్రరవముం జెలంగ న్మణిపీఠి సీతతో 
శ్రీ మెబియంగ రాము నభిషిక్తునిం జేసె వసిష్టుం డత్తజీన్‌. ||185॥ 


భరతుండు ముక్తాతపత్తంబు ధరియించి యిందుబింబంబు కొ ల్వెక్కజేయ 
సరిగాగ గవులు చామరములు వీచుచు విష్ణుపయోధులవిధము దెలుప 


గపిరాజతనయుండు ఖడ్గంబు ధరియించి శేషాహివల్లభుసేవ నెజపం 
బవమానసూనుండు పగలు దీవటిం బూని స్వప్రతాపంబు సాక్షాత్కరింప 
తే. సీతప్రతిబింబ మన సురస్తీప్రదిప, మర్కసంకాశరత్నసింహాసనమునం 


బ్రేమం గొలువుండె. బట్టాభిరాము డగుచు, రామచంద్రుండు భక్తసంరక్షణుండు. || 


186|॥ 


తే. అపుడు మ. లఖిలమునులు, వచ్చి కృతపూజు లగుచు రావణుని ద్రుంచి 


మనిచితివి 
187|| 


పుష్పమాలికాబంధము 


చ. ఖరకరఘోరతేజ కవికల్పక బంధనదీనజానకి 
వరధరధీర రాఘవభవస్తవలోలుప చాపరోధ భా 
స్వరకర వీరగుప్తసవసర్వనమారమణీమణీమనో 
హర శరహారకీర్తియనయప్రియదానవదావజివనా. |॥|188॥ 


గోమూత్రికాబంధము 


చ. రఘువరధీరతా విమలరామ దయాపర దివ్యమూర్తిమా 
నఘనలినాక్ష దానరతయక్షయరూప జితారిభాసు రా 
లఘుశరవీరభూవిధులలామజయాకర భవ్యకీర్తిని 
త్యఘనఘనాభ దాశరథి యక్షయరూపప్రతాపభాస్కరా. ॥189 ॥ 


ఛత్రబంధము 
క. సురవరదరకరఖరకర, కరఖరశరవారవీరఖరహరహార 
స్ఫూరదరనరవరధీర, త్రరమారఘురమ్యరక్షిరణరతరథ్యా. |[190|| 
నాగబంధము 


స్రగ్ధర. భవ్యారామక్షితీశా భవన జలజప్రాయవైశద్యకీర్తీ 
దివ్యాగత్యాగరాజద్విజకులరమణాదీనభద్రాఫలాయ 
త్యృవ్యాదాకిర్ణనానాదహనవినతపక్షాజరాతీతధీరా 
నవ్యాపద్మేశభావ్యానరభరణదిశానాథగణ్యోపసేవ్యా. ॥191॥ 


పాదగోపనము 


చ. నరవరధీరగుప్తకృపణావరభూధవమన్యువేగజే 
త్రరియుతధిరతాలఘుతరావనభృల్లలితాభభూసురా 
త్యురుఘనభావమావిభవయుక్తరమావహవత్సనిర్మలా 
వరకృప ధన్యుం జేయు రఘువల్లభ రాఘవ భక్తవత్సలా. ॥192॥ 


అనులోమవిలోమము 


క. మానవపాయజనుతశివ, మానధనాసారభవనమదసదననదా 
దానవదసదమనవభర, సానాధనమానశినుత జయపావనమా. ||193॥ 


కముల రామ యనుచు వినుతి, చేసి రందణు వేజ్వేజం జిత్రగతుల. ॥ 


అష్టదళపద్మబంధము 
స్రగ్ధర. హారీనిత్యాసనర్మాహరవినుతనయాత్యాయసత్రావిరాధీ 
ధీరానిత్రాసయ త్యాధృతపదనతధాత్రీపదివ్యాభరాకా 
కారాభవ్యాదిపత్రీడ్డమన శుభగుణగ్రామసక్తాసరామా 
మారాసక్తాసమగ్రామహిత వరధనుర్మాససత్యాదిరీహా. | 194॥ 


క. అని బ్రహ్మాదులు వొగడంగ, విని సంతస మొందు రామవిభునకు భక్తిన్‌ 
వినుతి యొనర్చి సమీరణ, తనయుం డిట్లనుచు. బొగడెం దనవాక్సాఢిన్‌. 195 ॥ 


ఉత్పలమాలికలో మంజుభాషిణియను వృత్తము 


ఉ. భ్రాజితవిక్రమా వికచపంకజపత్తవిలోచనా రణ 
క్షాజితదానవా విమలకార్తికచంద్రనిభాననా మహా 
రాజశిరోమణీ జనకరాజలలామకుమారికామనో 
జ్ఞాజలజాప్తతేజ యతిసన్నుత చారుగుణోన్నతా హరీ. ॥196॥ 


క. అని హనుమంతుడు పొగడగ, విని వేడుక మీటి రామవిభుండు ధరిత్రీ 
తనయం గని చెలువ వింటే, నను బొగడెడి పద్యముననె నైపుణి మెజయన్‌. ॥197॥ 


మంజుభాషిణి. వికచపంకజపత్తవిలోచనా, విమలకార్తికచంద్రనిభాననా 
జనకరాజలలామకుమారికా, జయతి సన్నుతచారుగుణోన్నతా. | 198 ॥ 


మ. అని నాస్తోత్రము మంజుభాషిణి త్వదీయస్తోత్రము న్లర్భితం 
బును నైమించ రచించె నందు ననినన్‌ భూపుత్రి మోదంబుతో 
దనచేహార మొసంగ మారుతియు ముక్తాదామముం దాల్సి చె 
ల్వెనసెన్‌ స్ఫాటికమాలికామహి తవాణీశానుచందంబునన్‌. |॥199॥ 


వ. అంత. ॥200॥ 


తే. వారివారి యథోచితవైఖరులను, బనిచి కృతయుగధర్మంబు ప్రబల సకల 
యాగములు చేసి జనులు సౌఖ్యములం బొదల, జగములను బ్రోచు 
శ్రీరామచంద్రవిభుండు. |201॥ 


క. ఈరామాయణకథ యె, వ్వారు పఠించినను వినిన వ్రాసిన సౌభా 
గ్యారోగ్యభాగ్యయుతులై, వారలు వెలయుదురు సుమతి వనుమతిలోనన్‌. ॥202|॥ 


క. అని శ్రీవైశంపాయన, మునిముఖ్యుండు దెలుప విని ప్రమోదాన్వితు(డై 
జనమేజయు. డవ్వలికథ, యనఘా వినవలతుం దెలువు మని యడుగుటయున్‌. ॥ 
203|| 


శా. శ్రీరాగోజ్ఞలగేహ తోయజదళాక్షిమోహనాదానవ 
త్సారంగప్రేవరాళిపార్హ్వనినదద్దంటీరవప్రాంగణా 
సౌరాష్ట్ర ప్రియశంకరాభరణరాజత్ప్రుజ్ఞకేదారకా 
శ్రీరామేశ్వరధీరమధ్యలలిత శ్రీదాభిరామక్రియా. |॥204॥ 


క. పూర్వోత్తరమీమాంసా, పూర్వోత్తరవినుతసమరభూసాహసితా 


పూర్వోత్తరసారథిరథి, పూర్వోత్తరరాజమిత్ర భూరిధనాథ్యా. ॥205 ॥ 


స్రగ్విణీ. చంద్రకాంతో న్నమత్ప్సాధయూథక్రమా 
చంద్రకాంతోపలాంచద్యశశ్చక్రమా 
చంద్రకాంతోపమానన్ముఖాబ్దక్రమా 
చంద్రకాంతోత్తమాశ్వస్సురద్విక్రమా. ॥206॥ 


గద్య. ఇది శ్రీరామభద్రదయాభిరామభద్రకరుణాకటాక్షవీక్షాపరి ప్రాప్తదీప్తత రాష్ట్ర 
భాషాకవిత్వసామ్రాజ్యధౌరేయ సకలవిద్వత్కవిజనవిధేయ ధరణిదేవుల నాగ 
నామాత్యసుధాసముద్రసమున్నిద్రపూర్ణి మాచంద్ర రామమంత్రీంద్రప్రణీతం 
బైన దశావతారచరిత్రం బనుమహాప్రబంధంబునందు సప్త్రమాశ్వాసము. 


7. శ్రీరామావతారకథ సమాప్తము. 


మ క 


32514. నిజాలకును జెల్వయటంచును మోహమెట్టిదో 

32515. ఎందుల కల్లితే కలికి యేటికి బల్కవు కుల్కులాండి నా 

32516. సాశ్రునేత్రు(డై 

32517. మేలే యటంచు సుమిత్ర 

32518. మార్తాండకులు(డు 

32519. సమదవేదండగమన 

32520. శిరోమణిం గొనిప్ర మోదం బందుమీతల్లియ త్వనఘున్‌ 

32521. గద్రువపుత్రశోకము మాన్ప ననువెయ్య దనుచుం గశ్యపుం డజు నడుగం జనియె. 


8. బలరామావతారకథ 


అష్టమాశ్వాసము 
దసఖశౌర్య యాధుని 
కాదిమహారాజదాన హసనక్షమధై 
ర్యాదార్యాదికగుణధు 


ర్యాదవనము కృష్ణయార్య యధికైశ్వర్యా. |॥1॥ 


తే. అవధరింపుము జనమేజయక్షితీశ, శేఖరున కిట్టులను వ్యాసశిప్యమౌని 
ధరణివర బలరామావతార మి(కను, దెలియ జెప్పెద వినుమని తెలుపందొణం౧. ॥2॥ 


చ. మధురమణీయకేళి వనమంజుళవంజులకుంజమంజరీ 
మధురసధారలన్‌ రమణమానితమానితమానినీమణీ 
మధురవచోవిలాసముల మాసరమై సరమైకవాసమై 
మధుర యనంగ నొక్కపురి మండితమౌ మహిమండనంబుగన్‌. |॥3॥ 


క mr శవితరణలీలా, వసుదేవుం డమిత్రమిత్రవనజాతవిభా 
సుదెవుం డనంగ మధురన్‌, వసుదేవుడు దనరు యాదవకులోద్వహుండై. |4॥ 


క. కల రతనికి( బదునలువురు, కులభార్యలు వారిలో సగుణలౌ భార్యల్‌ 
వెలయుదురు వచోజితకో, కిలలై రోహిణియు దేవకియు నన నిరువుర్‌. ॥5॥ 


క. కమలాక్షుండు దేవకిస, ప్రమగర్భము( జేరి పిదపం దనయోగముచే 
విమలంటబా రోహిణిగ, ర్భమునం బ్రవేశించి పుట్టె బలరామాఖ్యన్‌. ॥6॥ 


తే. గర్భనంకర్షణమున సంకర్షణాఖ్యం గలిగె బలరామునకు నంత గంసభీతి 
రో హిణీకాంత నందుని గేపామున వ, సించి పోషింప బెరుంగుచు సీరపాణి. |॥7॥ 


మ. హరియుం దానును గొల్లగుబ్బెతలగేహంబుల్‌ ప్ర ప్రవేశించుచుం 
బెరు(గుం బాలును గొల్లలాడుచును గోపివృత్తవక్షోజముల్‌ 
కరజాగ్రంబుల( జిరుచుం గదిసినం గౌగిళ్లం జొక్కించుచుం 
గరమర్థిన్‌ విహరించు సీరి సఖసంఘంబుల్‌ ప్రశంసింపంగన్‌. ॥8॥ 


క. బృందావనముల నావులు, మందలు మేథుచును గోపమాణవకులతో 
నెందును బాలక్తీడా, నందంబునం బొదలు నందనందనుతోడన్‌. ||9 | 


సీ, ఒకనాడు బలభద్రుం డుత్సాహమునం దొడిబాలురం బిల్చి యో బాలురార 
మనలోన నెవ్వ రేమాత్రంబు దాట(గా వలతురో కనుగొనవలయు హెచ్చు 
దా(టినవారిని దాటంజాలనివారు వహియించి భాండీరవటముదాక 
నరిగి రావలెనంచు హరికి శ్రీదాముని దక్కినవారికిం దగినవారి 
తే. యుద్దు లేర్పాటు సేయుచు నున్నచో బ్ర, లంబదైత్యుండు గోపవేషంబుతోడ 
వచ్చి వంచనచే గిరివధ మొనర్హు, ననుచు సంకర్షణున కుద్ది యయ్యె నపుడు. ॥10॥ 


తే. నేరుపున నిట్టు లుద్దులు నేరుపణీచి, రామకృష్ణాదు లొకట శ్రీదామముఖ్యు 
లొకట నెలకొని తమతమయురుబలంబు, వెలయ లంఘించుచుండిరి వేడ్క మీజి. ॥ 
1] 


క్ర చిరుబొజ్జ గదల జిగిబం, గరుగజ్జెలు మొరయ మద్దికాయలు మెజియం 
బరువెత్తివచ్చి దాంటెన్‌, హరి యిరువదినాలుగడ్డు లౌరా యనంగన్‌. |॥12॥ 


క. హరి పాటిగ దా(టెద నని, పరపున శ్రీదాము. డెగిరిపడె ముప్పదిటన్‌ 
సరివారలు ముప్పదిరా;, యరయంగ వేయనుచు గొల్లుమని నవ్వంగన్‌. |॥13॥ 


సీ. సిగంజుట్టుకొన్న సంపంగిమొగ్గతాయెతు చేరు చేరువ తేంటిబారుం గదుమ 
నొసపరిమొసలివాయొంట్లు జాళ్వాచెక్కు నిద్దంపుచెక్కుల నీడ జూడ 
బిగియించి కట్టిన మొగిలువన్నియచేల చెజగులు కటియందు జిందు ద్రొక్క 
వనమాలికవిశాలవక్షుస్థలీ శాలి బాలికాడోలికాకేళి దెలుప 
తే. దూరమున నిల్చి తొడదట్టి తోవవారిం దొలంగుమని దృష్టి చక్కంగా నిలిపి పిడికి 
లించి కరములు గుదియించి ఠీవి. గునుకు, పరువునను దాంటె బలుండు 
తొంబదియడుగులు. |॥14॥ 


తే. ఒకట కుదయాద్రి కస్తాద్రి కొక్కపంగ, దాటజాలియు గిరుదుగా దాటి యోడె 
దానవుండు మీంద గెలువంగాం దలంచి యాడె, గెలువ సులభంబె యోటమి గలుగుగాక. 
[15|| 


౧. ఎగిరి నల్బదినాల్దడుగులు దాంటగ నొకం డలికింప దాంటక నెలమి నొకడు 

దాంటి నలివను ముందజికి మొైొగ్గె నొకండు మ్రైగ్గక యట మెరంబున నొకండు 
గుటీకివ్వ లడుగిడ గుజిలోనం బడె నొక్క డివ్వలవ్వల దాంటె నెలమి నొకడు 
పరువిడుచో జాజణుచెజగు ద్రొక్కె నొకండు లివగా దనుచు మరలిచనె నొకడు 


తే. నడుమం బిరివట్టి జొమ్ములంబొడవు భుజము, పొడవు కుత్తుకపొడవును బూన్మి దప్ప 
కుండ గుప్పించి 'రాడొరు లుద్దు లగుచు, గెలిచె హలి చేర్వ యవ్వలిబలము లోడె. ॥ 
16|| 


శా. అంతం గృష్టుండు గేరి నవ్వుచును బావా యింక నీ కేను మున్‌ 
బంతంబుల్‌ పలుకంగ వంగుమని దర్పం బొప్ప శ్రీదాముపై 
సంతోషం బలరంగ నెక్కి పదముల్‌ జాడించుచున్‌ వల్లెత్రా 
డెంతే గైకొని హా యటంచు గదిమెన్‌ హేలావినోదంబునన్‌. |17॥ 


క. వేడుక గెలిచిన బాలకు, లోడిన బాలకుల నెక్కి యుల్లసములు పె 
క్కాడుచుం బజవ బ్రలంబుండు, తోడనె బలుం డావహించి దులదుల నడిచెన్‌. |18॥ 


తే. దిటము మీజంగ భాండీరవటము దాత, నరిగి యందు మరలంగ మరల కసుర 
బలుని గొని సనె గుణీ దాంటి భారమైన, యంతం దనరూపు గైకొనె నద్భుతముగ. ॥ 
19|| 


సీ, తగిలికాలినమోడు చిగిరించినటువలె గజకుజుంజుజువెండ్రుకలు దనర్చ 
నగ్నికుండము లంచు నక్షిగోళంబులు గములు గూడుక పతంగములు వ్రాల 
వివృతాస్యపాతాళవివరనిన్సరదచ్చదారుణాహులనాంగ దంష్ట్ర లమర 
గగనంబునను వానకాళ్లు జాతినరీతి నురుతరదీర్హబాహువులు దనరం 
తే. గుంభతటమున సింగంపుంగొదమ నుంచి, తను వెఖుంగక చనుమత్తదంతిలీల 
వరనిశాటవిపాటనబలుని బలుని, యంస మెక్కించుకొనిపోయె నసురవిభుండు. ॥ 
20|| 


క. అపు డాబలుండు నిశాచరు, కపటము. గని కృష్ణకృష్ణ గ్రక్కున జెపుమా 
యిపు డేమి యుపమ వచ్చెన్‌, విపరీత మటన్న నగుచు వెన్నుం డనియెన్‌. |॥21॥ 


సీ. గగనాదినృష్టి గల్లకముందు వెల్లొందు నిర్మలబ్రహ్మంబు నీవ కావె 
ప్రభవించువేనక ప్రపంచస్వరూపమై నెగడు విరాణ్యూర్తి నీవ కావె 
జన్నాదిరహితుండై సత్త్వగుణంబు వహించునారాయణుం డీవ కావె 
వేయుఫణంబుల విశ్వంభర భరింప నిపుణుండౌ ఫణిరాజు నీవ కావె 
తే. యేను నీవయ కాదె నీ వేను గాదె, యవని రక్షింప నిరువుర మైతి మింత 
తలంపు నిజమూర్తి మానుషత్వంబు నిలుపు, మయువ నేటికి యన్న నీమహిమ లన్న. 
22|| 


క, కడువడి బలుండు నిజన్మృతి, బెడిదం బగుకడిమి దనుజుం బిడికిటం బొడవన్‌ 
బొడబొడ నెత్తురు గ్రక్కుచుం బడియెం బ్రలంబుండు గోపబాలురు సెలంగన్‌. ॥23॥ 


వ. అంత. ॥24॥| 


క. తొలుతన్‌ రాముండనై ఖరు, బొలియించితి నిటుల ననుచు భూజనములకుం 
దెలిపెడుగతి బలరాముడు, పొలియించెన్‌ ఖరుని తాళముల నవని బడన్‌. ||25॥ 


వ. యివ్విధంబున ననేకబాలక్రీడాలోలుండును బ్రలంబధేనుకాసురవిఫాలుండును 
నగుచుం గామపాలుం డంత నృశంసుండగు కంసుండు జిఘాంసాక్రూరబుద్ద్ధియై 
యక్రూరుచేత ధనుర్యాగావలో కనవ్యాజంబున( బిలిపించినం గొంచక కాంచనాం 
బరసహాయుండై మధురాపురంబున కరిగి. ॥|26 | 


సీ. తొగటేనిలీల ముద్దులు గుల్కు నెమ్మేను వలుదకాటుకకొండవంటిరూపు( 

బిడికిటి కడ(కువౌ బెగడు నెన్నడుమును బ్రేవులప్రోవైన పెద్దకడువు 

నట్టహాసంబున నడరెడు తెజనోరుం దళుకుగోజలపేరిదంతయుగము 

వెజక ఫై పై గమకించువిక్రమక్రమమును మైయెజుంగని మదో న్మత్తవృత్తి 

తే. దనర హరియును 'గరిని మారో ,నినకరణిం, గంససభలోన ముప్టికుం గరినకులిశ 
నఖముఖంబులం జీరి తన్మస్తదళన, గురుయశోమౌక్తికములః గైకొనియె బలుండు. ॥| 
27|| 


తే. కృష్ణుచే గంసు( జంపించి యెలమి నుర్ర, సేను తద్రాజ్యమున కభిషిక్తు జేసి 
తల్లులును దండ్రియును దాము మొల్లమి గని, యొల్లసంతోషములం జెంది 
యుల్లసిలంగ. ॥28॥ 


వ. అంత. గంసపత్నులును దనపుత్రికలు నగునస్తియుం బ్రాస్తియు నను నాస్తిమధ్యలు 
ప్రోత్సాహంబు చేసిన నాహవబాహులేయబాహుబలుం డగుజరాసంధుండు 
పదునెనిమిదవమాజు మాజులేనికడిమి నిరునదిమూండక్షో హిణులం గూడి మధు 
రాపురంబు సుట్టుకొనినం గలంగం బాయి యదువృష్టిభో జాంధకవీరులం జూచి 
పురక్షోభంబు గాకుండ నేర్చున రాజనుతులతో జరాసుతుం బరాజితుం జేసెద 
నని మురాహితసహితుండై ఖరారిపురంబు నిర్గమించి దక్షిణాభిముఖుండై య 
నేకజనపదవనంబులు దాంటి సహ్యనగంబున నసహ్యతేజోభిరాము భార్గవరా 
ము దర్శించి తదీయకామధేనుపయఃపానపీనబలు లగుచు భార్లవోక్తదుగ్గమార్గం 
బున ననర్గళప్రమోదంబునం జనిచని. ॥|29॥ 


శా. శ్రీమంతంబు శిరో గ్రధామసుషమాసింధూరితద్యోరమా 
సీమంతంబు వధూసమేతవిహరత్సిద్ధాదినానామరు 
త్సామంతంబు విలో కిదుషృతపయోజస్తోమహేమంతమౌ 
గోమంతంబున కేగి యబ్బలుం డనుంగుందోడుతో నిట్లనున్‌. 30|| 


సీ. కాచనమయ మౌటం గనకాద్రి యనవచ్చు( గలితైకశ్ళంగంబు గాదు గాని 
ఖర్జ్దూరమయ మౌటం గైలాస మనవచ్చుం బలలాశిచేం బెల్లగిలదు కాని 
హిమనిఛానం బౌట హిమశైల మనవచ్చుం బడుచు(జూలని చెప్పంబడదు గాని 
కలితగంధం బౌట మలయం బనంగవచ్చు జడమరుద్విహృతి చొప్పడదు గాని 


తే. యదిర యేగిరు లెనయింక నమరమిథున, మందహసనాతితుహినహేమంతదరికి 
హరివిలోకపలాయద భ్రాంబుపాయ్య, మర్త్యనామంతకరికి గోమంతగిరికి. 31 | 


మ. అని వర్ణించుచు నగ్గిరిం గలుగు నాయావింత లీక్షించుచున్‌ 
ఘనతాపింఛమహావనీతమములో గంజేక్షణుం బాసి యొం 
టిని దా నొక్కకదంబభూరుహముక్తినీడన్‌ వసించెన్‌ బలుం 
డనురాగంబున నట్టె యప్పు డుదయంబౌ చంద్రు నీక్షించుచున్‌. ॥32॥ 


ఉ. అంతట నొక్కమందమలయానిల మెంతయుం జల్లనై శ్రమం 
బంతయు శాంతిగా మలయునప్పుడు మద్యము తావి రాగ వి 
భ్రాంతమనస్కుండై హరి పిపాసంగదంబమహిజకోటరా 
భ్యంతరసీమ నున్న సురంబానము జేసె: బ్రమత్తచిత్తుండై. |133॥ 


తే. అంత వారుణి కాంతియు నబ్దసదన, యనంగ మువ్వురుపువ్వులబోం డ్లతనుభువన 
విజయలక్ష్ములొ యన రూపవిభ్రమములు, హెచ్చి మచ్చిక హలిః జేరవచ్చి రపుడు. ॥| 
౩4|| 


న మదిరారసముగబ్బు మాటలతబ్బిబ్బుం గొదమగుబ్బలయుబ్బు నిదురమబ్బు( 
దొలంగుపయ్యెదకప్పు దూసియాడెడుకొప్పు వెడవీడు నెజీకొప్పువిరులయొప్పు 
మొదటిలత్తుకరీవి చెదరినకెమ్మోవి జాటీనచెంగావిచీరనీవి 
కమ్మ నెమ్మేనిగ్గుకడకెడు బలుసిగ్గుం దడంబాటు నడజగ్గుం దగ్గుమొగ్గు 
తే. వాలు(గన్నులకెంపుపై వ్రాలుమంపు, నేలపాటిల నొక్కకెంగేలిమ్రైక్కు 


మురువు నెమ్మేనిబిగువుం గెమ్మోవినగవు, నలర నిట్లనె హాల మోహాలవాల. ॥35॥ 


క. వరుణునిపంపున వచ్చితి, వరు నిను వరియింపం గుముదవల్లభునివిభా 
వరి యింపు మీజీ మదిలో, వరియించు క్రమంబు మెబియ వరియింతు నినున్‌. | 
36|| 


క. అనునంత. గాంతి శశిక, న్నను జక్కనివాండవాట నాయకుంగా ని 
న్ననుమతిం గోరితి న న్నీ యనుమతి రతిం దేల్చుమని పటాంచల మలమన్‌. |॥37॥ 


క. ఆరామచిలుకలందగు, నారామల( గూడియున్న యారామునితో 
శ్రీరామ యనియెం గుచతట, హారామలకాంతి నగవునందు జిగుర్చన్‌. ||38॥| 


మ. విన రామా యభిరామ వీరల దయన్‌ వీక్షించి గైకొన్నరి 
తిని నన్నుం గయికొమ్ము దెచ్చితి బయోధిన్‌ నీలచేలంబులున్‌ 
ఘనకోటీరము వజ్రకుండలము సింగారించుకొ మ్మన్న మ 
న్నన వానిన్‌ గ్రహియించి యెచ్చినమతిన్‌ నారీమణిం జేకొనెన్‌. |39॥ 


మ. బలితంపున్‌ వలిగుబ్బచన్ను లొరయం బైవ్రాలుబంగారపుం 
గళుకుంజెక్కిలి ముద్దు బెట్టుకొను సింగారంపుం గెమ్మోవికెం 
దలిరుందేనెలు గ్రోలు సోలు మొనపంటన్‌ నొక్కు సొక్కున్‌ ముదా 
వ. తానరగంటం గాంతునుర మెక్కున్‌ హాల ప్రొఢక్రియన్‌. ॥40॥ 


సీ. ఉదుటుచన్లోయి మేనొరయ దగ్గణ నిల్చు గౌగిలించిన ప్రేమం గౌగిలించు 

మోహంబు మీ నెమ్మొగము చెక్కిలి జేర్చు ముద్దుంగొన్నను వేడ్క ముద్దుగొనును 
దావిచెంగావికెమ్మోవి మోవిని గూర్చుం గంటి చేసినం దమింగంటి సేయు 
బంధోచితంబుగాం బవళించు. బైకొని బడలినం బైకొని బడలజేయు. 

తే. జిలుగు.బయ్యెదసురటిచే సేద దేర్చి, వేడ్క మింగ గపురంబువిడె మొసంగు 
రమణు: డిటు రమ్మనినం బునారతికి నొగ్గుం గాంతి హరిమధ్య మధ్య 
శృంగారములను. |41॥ 


తే. చన్ను(గవ ముట్టనీయదు చిన్నిమోవి, యాన గానీదు నీవి జెయ్యాడనీయ 
దటులనయ్యును మిగులమోహంబు వెనిచె, వనజగేహిని ముగ్గభావమున పతికి. ॥ 
42|| 


సీ. ఒకకొమ్మం గౌగిలించుక వెన్క మెలిగొన్న( గేల నిర్వుర గుబ్బక్రేవ లంటుం 

జెలుల లోదొడ(బిఖుందుల గోరు లుంచుచు మురువుతో నొకతెకు ము ద్దాసంగు 
సకియలజఘననాభికలం జేయార్చుచు మొనపంట నొకతెకెమ్మోవి నొక్కు 

గేలిచే నొకతె సొక్కించి యిర్వుర నంగుళీరతంబునం గళల్‌ జాజం జేయు 

తే. మధురగంధోత్రమాపానమత్తు లగుచుం జిత్తమున నాన యెజుంగక మొత్తముగను 
హత్తుకొనుబిత్తభుల గూడి చిత్తజన్ము జన్మసాఫల్యకరుండు ప్రసన్నవరుండు. 143 


ఉడ్‌. గంధగజేంద్రలీల యెసంగంగ హలాయుధుం డానతాంగపు 
ప్పంధయనీలవేణికటి చిక్క బొసంగంగ నిల్చి ధేనుకా 
బంధధురీణు. డౌదు నిరుప్రక్కలం గాంతలయందు నొక్కసౌ 
గంధికగంధి ముద్దుగొనుం గ్రమ్మటి నొక్కతెగుబ్బ లంటుచున్‌. |44॥ 


చ. అలసితి వంచు బైకొనులతాంగి మిటారము సూచి నవ్వుచున్‌ 
వలపునం దాళలేక యెదవ్రాలెడుబాలికం గౌగిలించుచున్‌ 
జిలిబిలిచెక్కు ముద్దు(గొను చేడియవాతెజతేనె లానుచుం 
గళలు గరంచి యేలె హలి కాంతల మువ్వుర నొక్కనేర్చునన్‌. |45॥ 


తే. కంతుకేళిక నీరీతి( గలసి మెలసి, యంత సురతాంతరంబున నలసిసొలసి 
యలయికలు దీర్చి తెమ్మెర ల్పొలసిబలసి, చెలులు జెలువు(డువేడ్కల వెలసిరొలసి. ॥ 
46|| 


తే. అంత. గృష్ణుడు చనుదెంచి యాదవేంద్ర, యదె జరాసంధుం డరుదెంచె నఖిలరాజ 
సైన్యములతోడ నంచు నాశైలశిఖర, మెక్కి కనుంగొనుచుండి రయ్యిరువు రపుడు. ॥ 
47|| 


మ. శరధి న్నిద్దురవోవు శ్రీహరి శిరస్పావర్ణకోటిరమున్‌ 
విరసుండై కొనిపో విరోచనువడిన్‌ వెన్నాడి దైత్యఘ్ను(డై 
గరుడుం డాత్మకరోరతుండమున దేంగా నప్పు శ్రీకృష్ణశే 
ఖరభాగంబున వ్రాలెం దన్మకుట మర్కచ్చాయ నందంబుగన్‌. ॥48॥ 


క. హలికి మకుటము మణికుం, డలమేచకనిచయచయము నందసుతునకుం 
గలితనువర్ణకిరీటము, గలిగెన్‌ గిరి నిటు లయత్నగౌరవసిద్ధిన్‌. |49॥ 


వ. నగరంబు వెలువడివచ్చిన యది మొదలు గరంబు చలంబునం బ్రలంబారి యెందు. 
బాజీపోయెదు నాబారింబడితి వింక బాగిలించక యింగిలించిన విడుతునే 
యనుచుం బారీంద్రంబు వెంబడిం బడు గంధసింధురంబు తెజంగున జరాసంధ 
వసుంధరావరాజరాధిరాజన్యుండు కంటకంబు లాడుచు వెంటంబడి యగ్గట్టు 
చుట్టుముట్టి నేలమట్టంబుగాం గొట్టుచు నని బెట్టి దంపు కట్టల్కవుట్ట నక్కట్టిడి 
దిట్టయై నెట్టుకొని మద్రకళిం గచేకితాన బాహ్లికకాన్మిర గోనర్దకరూశకింపురుష 
మాళవభూపాలురం బర్వతాపరభాగంబునందు దురో ఫధనదుశ్శాసనకర్ల 
వైదర్భభోజాధిపరుక్క్మిద్రుపద విందానువిందదంత వక్తుశతధన్వవిదూరదభూరి 
శ్రవత్రిగర్తాదు లుత్తరపార్శ్యంబున నులూకకైతవేయైకలవదృఢాక్షక్షత్రధర్మజ 
ముర్తథోత్తమోజసాల్వకారవీ యులు పూర్వభాగంబున( దరదచేదిరాజసహతుం 

డై దక్షిణభాగంబున విడిసి దుర్గంబులు లగ్గలుపట్టు నగ్గలిక వెగ్గలంబు గటంకం 

బులు గిరివిటంకంబులు భుజాటంకముల( బొంకంబులుగా భేదించియు గదాదం 

డంబు వేదండోపమగండంబులం దుండించియుం బరిఘల వ్రేసియు( బట్టసంబుల గ్రు 
చ్చియు ఖనిత్రంబుల గ్రొచ్చియు నుద్దవిడి నుద్దామకుద్దాలంబులం ద్రవ్వియు 
నగ్గుంటి గంటి సేయంజాలక మందరవసుంధరాధరోత్సాటనపరాయణులై నిరా 
కృతులగు సురాసురులచందంబునం బరానీకినీనిరాకరణప్రవీణపరాక్రమవి రాజిత 
ధరాదిరాజన్యులు దురాపంబిద్ధరాధరంబని పరాక్రాంతులైన సురాళించి జరా 
సంధుండు గరాలంబితకరాళశ రాసన వరాముక్తకరాళశరాసారంబున ధరాగ్రం 

బుం గప్పియుం బురాణపురుషులగు ఖరాహితమురాభిరాతుల బరాభూతులం జే 

యంజాలక దురాలోచనంబు చేసిన. ॥50॥ 


మ. సరసాధృచ్చిఖరానుజస్వకదిదక్షాకోపభూపాగ్రణీ 
పరిఈప్రజ్వలితాన లోజ్జ్వలశిఖాపర్యాకులళ్దడ్డకా 
సరమత్తేభవరాహసింహాచమరీశార్దూలముఖ్యాటవీ 


చరదుర్వారభయారవాకులితమౌ శైలంబు వీక్షించుచున్‌. ॥ 51 |॥ 


శా. గోమంతంబున కియవస్థ మనలం గూడం గదా కల్ణె నా 
హా మేలే యిటువంటిదుర్యశము బాహాశక్తి మీజన్‌ నవ 
గ్రామంబుల్‌ మడియింపలేమొ యని శృ, ౦గం బద్రిశ్శంగస్థమై 
యామత్తద్విపకోటిలో దుముకుచాయం see సేనలోన్‌. |52॥ 


క. దుమికిన హలితో దుమికెం, గమలాక్షుండు ముసలనందకప్రముఖములౌ 
విమలాయుధములు+ దోడనె, సమకూడెన్‌ మింటనుండి జను లరుదందన్‌. |॥53॥ 


క. ఈరీతి శౌరి సీరియు, ఘోరాయుధపాణు లగుచు. గ్రూరారిచమూ 
వారణహయదారుణరథ, వారణలీలాపరానివారణభంగిన్‌. |॥54॥ 


క. చరియించుచు బలుం డుద్ధతిం గరముసలముచేత సమరకరులన్‌ ఖరులం 
బరులం గరులన్‌ హరులం, బొరలంగాం జేసె. గదనభూభాగమునన్‌. ॥55 ॥ 


క. దరదుండను ధరణిరమణ, ద్విరదుని ముసలమునం గూర్చె విబుధారి చమూ 
దరదుండు సంస్మితనవకుం, దరదుండు హలధారి దేవతలు మే లనంగన్‌. ॥56॥ 


క. అంత జరాసంధుండు దు, రాంతగదాదండతుండదారుణమదమౌ 
దంతావళంబురేవం, బంతంబునం గదిసి కామపాలుని బలికెన్‌. ||57॥ 


మ. హలముం గైకొని దున్నగావలయు(గా కాయోధనక్రిడకుం 
బొలయన్‌ శక్తుండవే హలాయుధ రణంబున్‌ మాని మాభూమిలో 
వలంబా లెక్కుడు దున్నర మ్మటకు గోపాలుండవై తేని సం 
బళమిత్తుం బసి(గావు కావు ప్రతిభూపాలుండ 'వీ వాజికిన్‌. 58 ॥ 


చ. హలమున వచ్చుధాన్యముల కప్పటికప్పుడు దంచుకోగ రో 
కలి గయికొంటి వౌర యిటు గామిని గూలికి ధాన్య మెద్ది ప 
ల్లెలంబసి గాచుచున్నం బనిలే దికం జక్రము శూర్పధారిగా 
వలయును నీదుసోదరుండు వారిజనాభుండు రోహిణిసుతా. |॥59॥ 


వ. అనిన మాగధునకు హలాయుధుం డిట్లనియె. |॥60॥ 


మ. క్షితినాథత్వము లేదుగావున( బరక్షేత్రంబులం దున్ని లో 
హితధారం బదనిచ్చి రాజమకుటీహీరావళీబీజనం 
తతులం జల్లితిం గీర్తినన్యములకై తద్వేళ యుష్మ 
కృతిపుల్‌ మొల్వంగం గల్పుతీయుటకు నే వ మాగధా. ॥61॥ 


తే. మాగధాధమ బహుధాన్యమర్దనమున, కేను రోకలి గైకొంటి నిది నిజంబె 
యింక మీలోన గట్టిపొ ల్లేరుపజిచి, చెరంగం జక్రంబె చాలదే శ్రీహరికిని. | 62|॥ 


శా. రారా మాగధ మానరా మదము క్షాత్రం బేదిరా నీకుం గై 
వారంబుల్‌ సవరింపరా నృపసభన్‌ వారింపరా నీచమూ 
వారంబు ల్బురిసేర ఘోరతరదుర్వారుండరా నేను గ 
ర్వారంభంబులు వీడరా యన మదెర్ష్యామర్షదుర్ధర్షుం డై. ॥63॥ 


చ. అటు నిటు. బొంచి పొంచి మగధాధిపు. డొయ్యన నేటవాలుగాం 
దటుకున వ్రేసె వేటు దను దాకంగనీయక తట్టివైచి య 
క్కుటిలునురంబు వైచె యదుకుంజరుం డందునం గొంతనొచ్చి య 
ప్పటుబలశాలి సందుగొని పార్గ్వము వేసె దటానం దప్పంగన్‌. ॥64॥ 


వ. ఇవ్విధంబున మాగధహలాయుధులు గదారణప్రవీణులై పెక్కువిన్నాణంబులం 
బోరునెడ డస్సిన మాగధు వధింప నుద్యోగింప మాగధవైరి వేజియున్నాండు 
నీవు ప్రయాసపడవలవ దనినుడువు నాకాశవాణిపలుకుల కులికిపడు జరాసం 
ధుం బ్రథమసంగరంబున దశకంధరు దయదలంచిన సింధుబంధనుం డగు రఘు 
రాముచందంబునం గృపాభిరాముండై బలరాముండు వెజివక పురంబున కరుగు 
మని జరాసంధుం బంచి యన్యరాజన్యులం బరాజితులం జేసి విజయలక్ష్మి విరాజి 
తుంజై విజయసఖసమన్వితంబుగా ద్వారకాపురమున కరిగి సుఖంబుండె నంత. ॥ 
65|| 


మ. ఎలవంకన్‌ వలవంకం జక్రధరుండున్‌ వృష్ణ్యాదులౌ బాంధవుల్‌ 
నలువంకన్‌ మడి(జంక చేతులిడి నానాభూపతు ల్లొల్వంగాం 
దలపంకం నెలవంక గల్గు దొరచందానన్‌ బ్రభావాఢ్యు(డై 
కొలువయ్యెన్‌ నలువై హలాయుధుండు దళ్ళుం గొల్వు కూటంబునన్‌. ॥66॥ 


తే. అప్పు డొకద్వారపాలకుం డరుగుదెంచి, స్వామి విన్నపమొకటి యెవ్వాడొ కాని 
పుడమి జనులకు ముమ్మడిపొడవువాండు, నివ్వెజంగుతోడ వాకిట నిలిచినాండు. ॥ 
67|| 


క. దనుజుండు గాండు నృపాలక, ఘనలక్షణలక్షితుండు గాం డమరుండుం 
గనుటెప్పపాటు గలం దా, తనిం గని జను లదరిపాజెదరు పురిలోనన్‌. ॥|68॥ 


చ. అదియునుగాక యొక్కధవళాంబుజలోచన వెంటవచ్చి యు 
న్నది భువనైకమోహనమహాద్భుతరూపము కలి నిందిరా 
సుదతియు+ దప్ప దీధరణిం జూడము తాదృశరూపలక్ష్మి యా 
త్రిదివములోన నైనం గలదే యిక దేవరచిత్తమం చననో 69|| 


క. ఎవ్వండొకో యని మదిలో, నివ్వటిలన్‌ సంశయంబు నృపవరులన్నం 
గవ్వడిచెలికాం డనియెన్‌, నవ్వచుం్శగృతపురుషుం డౌట నాకుం దోచెన్‌. ॥70॥ 


తే. ఎవ్వం డైన నేమి యిటకు రావలె నన్న, దోడి తెమ్మటన్న వాండు వోయి 
తోడి తేర నతండు దుస్సహతనుదీప్తి, హెచ్చం గొలువు సేర వచ్చుటయును. ॥71॥ 


క. ప్రత్యుద్యుతుండై యతనిం, బ్రత్యేకవరాసనంబుపై నిడి యర్చ్యా 
కృత్యములు దీర్చి హలధరుం డత్యుత్తమప్రీతివినతుండై యి ట్లనియెన్‌. ॥72॥ 


ఉ. వింటిరె మిమ్ము. జూచినను విస్మయ మయ్యెడు నాకు నన్న గ 
న్లుటి మహాద్భుతంబు సమకూరెడు మీకునుం గాలభేద మీ 
రెంటికి హేతు వంక వివరించెద నా కథ విన్ము నాకభి 
తృంటకలుంఠనప్రవణకారణజన్మఫలా హలాయుధా. ॥73॥ 


సీ, ధర్మంబు నాల్గుపాదంబులం జరియించు నేయుగంబునం గుం టొకింత లేక 


తోడ మాటాడుచుందురు బంధువులంబోలి మేయుగంబున నాకనాయకులును 
దనసాత్త్వికము దోప ధవళాంగుండై మించు నేయుగంబునను లక్ష్మిశ్వరుండు 
నేవిఘ్నములు లేక యెల్లవాంఛితములు నేయుగంబున ఫలియించుచుండు 


తే. నట్టికృతయుగమున కీర్ణిహారి యగుచుం బ్రబలు నానర్తమేదినీభర్తసుతుండ 
బేరు రైవతు( డండ్రు నాయూరు లవణ, జలధిలోపల దగుం గుశస్థలి యనంగ. ॥74॥ 


క. అనం గృష్టుండు రైవతకా, ఖ్యనగర మదె నీదుపేరం గావించినదే 
యలసర్వజ్ఞుడ ఏ వెలు గనిది గలదె యటుల నౌను గంజదళాక్షా. |॥|75॥ 


క. అది యుండె వినుము నాకథ, హ దయాంబుజమధ్యమునను శ్రీహరిమధ్యం 
బదిలముగ నిల్పి సలిపితిం బదివేలేడులు మహాతపం బతినిస్టన్‌. |॥76॥ 


తే. అంత నైదేండ్లబాలిక యైపయోధి, కన్నె నాతోడనున్న రాకన్నె యనుచు 
బ్రేమ ముద్దాడుచుండితి రామ నాటి, యద్భుతప్రేమ యింతంత యనంగరాదు. ॥77॥ 


తే. కడపట మటేమి యిటువంటికన్నె గలుగ, వలయునంచును నాతపఃఫలము గాంగ 
నడిగితిని వెన్క బ్రత్యక్షమైన లక్ష్మి నటుల దయజేసి నాయమ హర్ష మొదవ. ॥78॥ 


క. తనయుల నూజ్వురం గంటిం, దనుసంభవ యొకతె లేమి. దటినీపరిణీ 
తనయన్‌ వే(డితి దనయం, దనియన్‌ లేకున్న గోటితనయులనైనన్‌. |॥79॥ 


తే. ఆండుపడుచా యటంచు నత్యల్పముగను, మది నెఖుంగక కొంద జాడుదురు గాని 
కన్య సామాన్యమే పుత్తుం గాంచెనేని, నుభయకులముల( దరియింపనోపు( గాదె. ॥ 
80॥| 


తే. అది విని చెలంగె మత్సతి యటులు( గాదె, యల్లుండని యాండుబిడ్డని యగవు 
తగవు 
లంపకము శుభశోభనమని యివెల్ల, సంతసము. జేయు. గన్యకాజనములకును. | 
81|| 


క. కొన్నాళ్లకు గర్భిణియై, కన్నియం గనె మద్వితీయకరములు మొగుపం 
గన్నజనుల్‌ శశిరేఖం, గన్నట్టిద్వితీయపోలె: గళం జెలువొదన్‌. ॥82|॥ 


తే. చూచువారెల్ల నమ్మక్క చుక్కరీతి, జొక్కమైయున్న దీకన్య చక్కదనము 
నిక్క మెక్కడ లేదని చొక్కి పడంగ, రేవతీనామ మిడితిం బుత్తికి మహాత్మా. |॥83॥ 


తే. ఏంటం బెంచుదానిం బూటం బెంచెనటంచు, జనులు పల్కుపలుకు సత్యముగను 
గన్నతల్లి మిగుల గారాబమునం బెంపం బెరింగ జైత్రలతిక పెంపు మీటి. |॥84॥ 


సీ. అచ్చనగండ్లు దోయాలును డాగిలిమూ(తలు నాలుగుమూలలాట 
గుజగుజరేకులు గుజ్జనగూళ్లును బొమ్మలపెండ్లిండ్లు నమ్మనములు 
నత్తగోడలియా(ట నాలుమగనియాట తాటిచెట్టాట కోలాటములును 
బింపిళ్లుం జెండుగోరింపులు వామనగుంతలు వెన్నెలకుప్పలాది 


తే. మజీయుం బుడికిళ్లు మొదలుగా మనసు వచ్చు, నాటలన్నియుం దోడి తొయ్యలులం 


గూడి 
పడుచుందనమున వేడుకపడుచు నాడు, ముద్దరాండ్రకు నల్లారుముద్దుగాను. ॥85 ॥ 


సీ. అయ్యయయ్య యటంచు నెయ్యంబు మీజ6గా: బలుమాజు పైపక్కం బడకయుంటం 
జెల్లి బొమ్మలపెండ్లి చేసె దిం దేటిక జేయవైతివె యన్న సిగ్గుపడుట 
దాదులమనవి యత్నమున నాతో దెల్ప నరుదెంచితివి యన్న మజలిచనుట 
యమ్మ యెొవ్వరిం బెండ్లి యాడెదవేయన్న ముసిముసినగవుతో మసలుటయును 
తే. గరగరిక గాగనుమనోమ( గలుగుటయును, బ్రేమ మీజంగ వన్నెలు పెట్టుటయును 
గురులు గొప్పునం గూడెడు కొమరువయసుం, దెలిపె నానాంటం గన్యకాతిలకమునకు. 
86|| 


వ. ఇవ్విధంబునం గన్యకారత్నంబునకు మెలు(గుసానయుం బోలి యనన్యాదృశహావ 
భావం బగుయౌవనప్రాదుర్భావం బగుటయు స్వయంవరంబు చాటించిన. ॥87॥ 


శా. సప్తద్వీపమహీపశేఖరసుతు ల్పౌందర్యరేఖాన్వితుల్‌ 
సప్తార్చిప్రతిమానతేజులు బిడౌజస్ఫర్థిసంపద్భుజుల్‌ 
సప్తాశ్వక్షణదాకరాన్వయభవు ల్ఫౌర్యక్రియాశాంభవుల్‌ 
సప్తాంభోధిమణీవిభూషణధరుల్‌ చన్దెంతు రశ్రాంతమున్‌. ॥88॥ 


క. చంద్రానన యిందొకరా, జేంద్రకుమారునిని గోర దింతియ కాదా 
యింద్రుని మెచ్చదు మణీ యా, చంద్రుని మెచ్చదు విలాససంపదకలిమిన్‌. |89 ॥ 


ఉ. ఓయిగురాకు(టోడి కనవో వినవో యిది యేమి చెల్ల నీ 
ప్రాయవుతోయజాక్షు లెడంబాయ రొకప్పుడు ప్రాణనాథులం 
బ్రాయము రిత్తవుత్తురటె పల్కవె నీమది నున్న యట్టియా 
నాయకుం దెల్పవే త్రిదశనాయకుం గోరినం దెచ్చి కూర్చెదన్‌. |90॥ 


క. అని కన్నతల్లి వేడిన, జనవున నే వేడికొనిన సకు లడిగిన వీం 
డని వ్రీడ నొడువకున్నం, దనయకుం బతి నిశ్చయించుతలంపు జనించెన్‌. |91॥ 


శా. సన్న్యాసంబునం గాని మర్త్యులకు గాంచన్‌ రాక త్రైలోక్యమూ 
ర్ధన్యంబై తగు బ్రహ్మలోకమున కేతన్మర్య్యదేహంబుత 
గన్యారత్నముతోడ నేగి భవనాగ్రక్షోణ్‌ నంప్రాప్తసౌ 
జన్యుండై మను ద్వారపాలకుండు వంచం బోవుచో గొల్వునన్‌. ॥92॥ 


చ. మిళితగభీరమర్దళధిమింధిమినాదము. గిన్నరాంగనా 
కులకలతానమానములు ఘుమ్మని వీనుల విందు సేయ సం 
కులసురసిద్దసాధ్యమునికుంజరముఖ్యులం ద్రోచికొందు లో 
పలి కటువోయి సందడిని బాలిక యెంతయుం దత్తజింపంగన్‌. ॥93॥ 


క. ఒకయోర నిలిచి దిదిష, న్ముకురాస్యల మంజులాస్యముల జూచుచు. గొం 
డొకదడ వుండితి నానృ, త్యకళావైభవము లెన్న( దరమే మనకున్‌. |॥94॥ 


క. ఎక్కడం జూచెనో యప్పుడె, వాక్కాంతుండు సూచి పిలువ వడిం జని భక్తిన్‌ 
మ్రొక్కి నిలుచున్న గన్నియ, నిక్కడి కేమిటికి దెచ్చి తీవని యడుగన్‌. ॥95 ॥ 


శా. ఈయారాజు లటంచు( గొందజీకిం బేరేర్పాటు గావించి ధా 
తా యిందేనృపమాళి కిత్తుం దనుజాతన్‌ దెల్పుమా కన్యకుం 
బ్రేయుం డెవ్వం డటన్న నవ్వుచు వచోబింబాధరావల్లభుం 
డేయేరాజులు నీవు దెల్పితివొ వారెవ్వారు లే రుర్వరన్‌. ॥96॥ 


తే. నీవు వచ్చినవెనుక క్షోణితలమున, కృతయుగం బాది యిరువదియేడుమాట్లు 
దిరిగె నాలుగుయుగములు దెలియవింత, వింత గాదిది యిది యొకవింత వినుము. 
197 


చ. మును వరమిచ్చుటం గలిమిముద్దియ ముద్దులకూంతు రయ్యె గా 
వున బెజవారి నేగతి ధవుండుగం గోరు మురారి సీరియై 
తనరెడు ద్వాపరంబునను ద్వారకలో హరి కిమ్ము పొమ్ము చ 
య్యన నన వారిజాసనుని యంఘ్రులకున్‌ నతి చేసి గ్రక్కునన్‌. ॥98॥ 


వ. సత్యలో కంబు వెడలి తపోలోకంబు దాటి జనర్లో కంబు నిర్గమించి మహర్లో కంబు 
గమించి నాకలోకసౌభాగ్యంబులు గనుంగొనుచు భువర్లోకంబు డిగ్గి. ॥99 ॥ 


సీ, తమతమనిత్యకర్మములు గావించుచు నధివులం గొల్బు బ్రాహ్మణుల జూచి 
దాయాదిపాళ్లకై తమలోపలనె పోరు నన్నదమ్ముల కలహంబు( జూచి 
పరులకుం గలుగు సంపదలు జూడ(గలేక మతి నీర నుందు దుర్శతుల( జూచి 
పతుల నొల్లక యన్యసతులం గోరెడివారిం జేరగోరెడు కులసతులం జూచి 
తే. హస్వదేహుల బధిరుల నంధకులను, రోగపీడితులను దరిద్రులను లోభ 
వంతులను దుఃఖశీలుర వింత గాంగ, ధరణి జూచుచు మిగుల ఖేదంబు పొడమి. ॥ 
100॥ 


తే. వెనుకకాళ్లనె దాంటులు వ్రేయు పాండు, వృషభ మీక్షించి ముందటిరెండుపదము 
లెవ్వి యన నొప్పి పట్టిన దిందులోనం గుడిపదంబని యతివల జడిసి యేను. ॥ 
101]॥ 


క. వచ్చితి నీద్వారావతి, కిచ్చటం గృతయుగము+ బోలె నింపైనది నీ 
వచ్యుతుం డవుటం గన్నియం బుచ్చుకొనుము తపము సేయం బోయెద నింకన్‌. ॥ 
102 || 


చ. అని సుత నొప్పగించిన హలాయుధు( డెంతయు. బ్రేమ మీజంద 
ద్వనితగళంబుపై హలము వైచి యొకించుక వంచునంతలో 
మునుపొడవైన యమ్ముదిత ముద్దుగ వల్లభు నంతమాత్రయై 
తనరె విలాససంపదలు తద్దయు మించె విచిత్రవైఖరిన్‌. ॥103॥ 


సీ. జలజాక్షినగుమోముచంద్రుండు శారదపూర్ణిమాశశి బోలె పొలుపు గాంచె 
ముద్దియకమ్మకెమ్మావి మాణిక్యంబు సానదీరినరీతి, జాయలూనెం 
బద్మాక్షివలిగుబ్బబంగారుకుండలు మెజుంగుెట్టినరీవి మెజుంగుసూపె 
నంగనామణిమోహనాంగహేమశలాక పటిక నార్చినరీతి బాగుమీటి 
తే. మటీయు వాసంతవేళం గ్రొామ్మావిలీలం దొలకరిని మించు కేతకీదళము పోల్కి 
వింతచెలువున రేవతీకాంత వెలసె, హలధరుని యోగమాయామహత్త్వమునను. ॥ 
104|| 


వ. అంత గర్గాదిపురోహితు లారేయి వివాహశుభముహూర్తం బున్నదని విన్న 
వించిన నంతయు సంతసంబున యాదవసార్వభాముండు పురంబు గైసేయించిన. | 
105 || 


సీ. రాజబింబాననల్‌ రాజవీథులం జల్లు మలయజోదకముల జలకమాడి 
మేలిమి మీఖింగ మేలుకట్టులు గట్టు రమణీయచినాంబరములు గట్టి 
కేవలరమ్యమౌ క్రికరంగవల్లికాతారహారంబులు దనరం బూని 
కమనీయవిపణికాఘమఘుమాయతబహుపరిమళంబులు మేన హరువు పటిీచి 
తే. మానితవితానకుసుమదామములు దాల్చి, ప్రతి గృహద్వారరత్నదర్పణములందు 
గాంచుచున్నెడ నాద్వారకావురంబు, లక్ష్మి యొప్పెం జతుర్విధాలంకృతులను. |106॥ 


వ. అంతట బలభద్రుండును మంగళతూర్యఘోషంబులు మొరయ నభ్యంగన 
స్నాతుండును జతుర్విధాలంకారసమేతుండును నై సమావర్తనాదివైవాహిక 
శుభకృత్యంబులు నిర్వర్తించి కల్యాణవేదికాంతరంబున నున్నయెడ. |॥|107॥ 


సీ. శిరసు మజ్జనమయి నెజిగొప్ప సవరించి యరవిరివిరవాదిసరులు దుణీమి 
వలిపెచెంగావిపావడ నిగ్గు లీనంగ జాళువాసరిగంచుచేలం గట్టి 
తిలకంబు దీర్చి చెక్కుల జవాది యలంది గుబ్బచన్లోయిం గుంకుమముం బూసి 
కట్టాణిముత్యాలకమ్మలు మొదలుగా నవరత్నమయభూషణములు దాల్చి 
తే. నిలువుటద్దంబులోపల నీడ జూచి, వ్రీడం జెలి యిచ్చుకపురంపువీడియంపుం 
గెంపు కెమ్మోవి కొ కవింత సొంపునింప, రేవతీకాంత యభినవవశ్తీం జెలంగె. ||108॥ 


తే. రేవతీకాంత( దో దెచ్చి రైవతాఖ్య, భూమిపాలుండు మధుపర్కపూర్వముగను 
రామునకు ధారవోసిన రామకేలు, పట్టి బలరాముం డెంతయు. బ్రమదమునను. ॥ 
109 || 


క. అప్పుడు పువ్వులవానలు, దెప్పలుగాం గురిసె మ్రంగె దివిదుందుభులున్‌ 
ముప్పిరిగొనుమోదంబున, నొప్పిరి జనులెల్ల నమ్మహోత్సవవేళన్‌. |110॥ 


వ. ఇవ్విధంబున సకలసంభ్రమంబులు గలిగి వెలయు రేవతీబలరాములవివాహమ 
హోత్సవంబు కన్నులపండువుగాం జూచి వైవాహికదినచతుష్టయానంతరం 
బున రామకృష్ణానుజ్ఞాతుండై రైవతకమహీపతి బదరికాశ్రమంబునకుం దపంబు 
సేయం జనియె నంత. ॥111॥ 


మ. కళుకుమ్ముత్యపుగచ్చుసౌధముల సింగారంపుబూందోటలన్‌ 
జలధిప్రాంతరకాంతసైకతములన్‌ సౌవర్ణ్లగేహంబులన్‌ 
నెలజాతిన్నెలం దూగుటుయ్యలల మాణిక్యంపుసౌధంబులన్‌ 
బలు డారేవతిం గూడి క్రీడ సలిపెన్‌ భావంబు రంజిల్లంగన్‌. |॥112॥ 


సీ. అది వింత యిది వింత యని రిత్తచూపుచు సొలపు(జూపుల సారె జూడ నేర్చె( 
జెలిమితో బయ్యెదచెటి(గు దెమల్పుచు విడుమంచు నొయ్యన నుడవ నేర్చె 
నరవింద మందు కొమ్మని కేలు పొడవెత్తి వలిగుబ్బ లురమున నలమ నేర్చె 
నధరబింబముం జురుక్కన నొక్కి కన్కతో మినుకుజెక్కిలి గోట మీట నేర్పె 
తే. సొంపు మీజంగం గళలంటి సొక్క నేర్పెం గూడి రతికేళి వేడ్క నో లాడనెర్పెం 
గూర్మిం గొసరుచు నంత బైకొనంగ నేర్చె, నెజతనంబున రమణు( డన్నియును సతికి. 
|113|| 


క. కతిపయదినములలోపలం జతురతం బ్రౌఢత్వమొంది జవ్వని యొకనాం 
డతిముదమున రైవతక, క్షితిధరమున మెలంగుచుండి చెలువున కనియెన్‌. |114॥ 


సీ, మును పిందుం గదళికావనరాజి చెలువాదుం బందిటిద్రాక్షలం బ్రబలె నిప్పు 
డీకానలోపల నేం గాన నీకాన నెంతగా బలిసెం బ్రాణేశ కంటె 
యమృతోపమానంబు లాదొనయంబువు లనిశంబు మాతండ్రి కదియ ప్రియము 
పొలుపొందె గొ జ్ఞంగిపూందేకాలువ నీవు దీర్పించితో నిన్న నేడు 
తే. మొన్న జూచిన యటువలె నున్న డపుడె, యింతలోపలెనే యెంత వింత పుట్టె 
ననుచుం బలుకంగ బెడబెడలై నగంబు, గదల రేవతి ప్రాణేశుం గౌగిలించె. ॥115॥ 


చ. వెబివకు మంచుం దేర్చి యదువీరుండు నల్లడం జూడగట్టురా 
పజిగట నిల్పి యన్నగము బాహులం నూపుచు మంచుగట్టునా 
మెజియు కపంద్రు( జూచి తరమే ధర మెత్తంగ నెవ్వం డీవురా 
యెయి(గవె రామ నన్‌ వనచరేశ్వరుండన్‌ ద్వివిదుండ శూరుండన్‌. ||116॥ 


క. తరమే పెకలింపంగ నీ, గిరి యంటివి మునుపు జానకీపతి పనుపన్‌ 
శరనిధి గట్టంగం దెచ్చిన, గిరులశిఖర మాత్ర మింతగిరియే యిదియున్‌. ॥|117॥ 


క. నాసఖుండగు నరకాసురు, శాసించెను శౌరి గాన శైలముతో ని 
న్నాసంద్రంబున వైచి ము, రాసురరిపుతోడ ముంతు నట ద్వారకయున్‌. |॥118॥ 


క. అని మాటలాడుచునె యా, ఘనశైలం బగలంజేయం గని హరి కినుకం 
తనముసలంబున వ్రేసిన, వనచరపతి శిరము వగిలి వసుమతిం గూలెన్‌. |॥|119॥ 


వ. ఇవ్విధంబున ద్వివిదు వధియించి యెప్పటిలీల బాలికామణింగూడి కేళినీరమణి 
కేళికాలోలుండై విహరించుచు హాలామనోహరుం డొకనాండు పూర్వాను 
భూతగోపికలం దలంచి కృష్ణానుమతంబున నందవ్రజంబున కొక్కరుండ చని 
నందన ప్రతినందనాలింగనమృదుభాషణంబుల నందయశోదార్రీదామోపనం 
దాదిబంధువులకు సంతసంబు సేయుచు జరాసంధాదిపలాయనంబు నొడువుచు. 
బొద్దు గడువుచున్నయెడ. ॥120॥ 


సీ. మధుమదాకులహలాయుధవిలోవనలీల నరుణుండై యరుణుం డస్తాద్రిం జేరె 
వరుణుండు వారుణీవరున కీవచ్చుచెంగావినా సాంధ్యరాగంబు మెణిసె 
హలిహలాకృష్ణయై యమున యీగతి నుండు ననురీతి నిండె గాఢాంధకార 
మాతమోయమునపై నలరారు దెలికల్వవిరులునా( జుక్కలు విరివికొనియెం 
తే. గలితనీలాంబరుండునుం గామపాలుం డమలవర్లుండు రేవతీరమణుం డగుట 
రాముపోలిక లోకాభిరాముం డగుచు,సోము: డుదయించె సురసార్వభౌమదిశను. ॥ 
121] 


తే. పాంధజనములు గొ మ్మలప్రాపు( గోర, సొరిది నొడొటి లతకూన లొరంగిపడంగ 
ధరణిచక్రంబు మిగుల సంతాప మంద, నడరె రేయెండ అప్పు డత్యద్భుతముగ. | 
122 || 


వ. అట్టిపండువెన్నెల నయ్యేకకుండలుండు గోపికాపుండరీకనయనల సంకేతంబుల( 
గూడుక యమునాతీరంబునకుం జని. |123॥ 


సీ. కలికి యాపొదరింటం గాదె నీ వూరకె కినిసి నాచేత మ్రైొక్కించుకొనుట 
తెరవ యీద్రాక్షపందిటం గాదె నడికిరే యనివచ్చి నీవు న న్నేలికొనుట 
మెలత యీగుజ్జుమామిడినీడం గాదె చిల్కలు పల్కం జెలులంచు నులికిపడుట 
వనిత యీకదళికావనిం గాదె దళవీజనముచే రతాంతరశ్రమ ముడుపుట 
తే. దలయకొందువె యీసైకతమునం గాదె, నాన బైకొ నకున్న నోచాన మంచి 
దత్తతో జెప్పి కొట్టింతు ననిన జడిసి, నీవు నాకోర్కి దీర్చుట సిలవేణి. ॥124॥ 


క. అని యిష్టాలాపంబుల, వనిం దిరుగుచు మద్యపానవాంఛ జనింపన్‌ 
వనితామణులుం దానును, గొనియెన్‌ మదిరారసంబు గుత్తుకమోవన్‌. |125॥ 


సీ. అలవోక జెప్పవేయక చూచుచును తెల్పె భామయోర్తు సురానుభావపటిమ( 
గాంతు నేరము ద్రోచి కౌగిలించుచు. దెల్పె నాతియొక్కతె ప్రసన్నాతిశయము( 
దలయూంచి చొక్కుచుం దలపించె నొకపంకజానన గంధోత్ర్తమానుభవము 
పరిహాసబహుళోక్తి ప్రకటించె నట నొక్కకంబుకంఠి యిరాతికౌకలంబు 
తే. హసనకుసుమంబు లందంద నెసంగం జేసి, వనిత యొక్కతె మధువైభవంబు 
సూపెం 
గన్నుగవయందు సాంధ్యరాగంబు మొనయం గాంతయొక్కతె వారుణిగరిమ నెజపె. 
॥|॥126|॥ 


మ. తళుకుంగుబ్బల పైట వేయు మని కాంతల్‌ దూజ హాలామదా 
కులితస్వాంత యొకర్తు వేగజిలుగుంగుచ్చెళ్లకొం గెత్తి గు 
బ్బలపై( గప్పిన బైలు 'దెల్పు జఘనవ్రాతంబు వీక్షించి యో 
చెలువా సిగ్గరి వౌదువంచు నగియెం ) జిత్తేశ్వరుం  డింపునన్‌. ॥1127॥ 


తే. కొ దమగుబ్బలతావి కుంకుమముపూ(త, విభుండు చెంగావిజవికంచు విడువంటోవం 
గొసరుజూపులం దప్పించుకొనుచు నొక్క, కలికి వెన్నెలం బైంటగాం గప్పుకొనియె. ॥ 
128 || 


సీ. ఓయత్త చిలికితి నూరకె నన్నేల కొట్టెద వని యొడ్డుకొనియె నొకతె 

మగడు వచ్చెనటంచు మచ్చిక గట్టుకొం గెడలించీ తమిం బడుకిచ్చె నొకతె 
యొకసురాఘటి నెత్తి నుంచి చల్లో చల్ల యంచును వనవిథి కరిగె నొకతె 
యెలనాంగ బలరాముం డేల రాడాయెనే యని సారెముచ్చట లాడు నొకతె 

తే. తోడికోడ లటంచును దోడి చెలిని, దబ్బజలె తిట్టె నొక్కతె దాని. దనదు 
కోడలంచును జెక్కిలి గొట్టె నొకతె, మదిర సొక్కున 'గోపికామానవతులు. ॥129॥ 


మ. మదిరాపానవిఘూర్లమాననయనున్‌ మత్తద్విరేఫాలకున్‌ 
వదనాంభోరుహగంధలుబ్ధమధుపవ్యా ఘాతలోలద్బుజాం 
గదుం గర్హోజ్ఞ్వలవజ్రకుండేలు వలగ్నప్రేస్థనీలాంబరు 
మదథామరీ బలరాము జూచి వ్రజభామారత్నము ల్వేడుకన్‌. ||130॥ 


మ. తళుకుం జెక్కిలిముద్దుకెంపుజిగినిద్దాకమ్మకెమ్మోవితే 
నెలు నాలింగన మంగనాజనము లెంతేవేడ్కతో నొండొరుల్‌ 
పలుమాయుం దగ మార్చికొంచు సుఖయింపన్‌ వారితో గూడి యా 
బలభద్రుండును క్రీడ సల్పుచు ననల్పంబైన దర్పంబునన్‌. ॥131॥ 


ఉ. వారివిహారముం జలుప వాంఛ జనించెను జేరరాంగదే 


వారిజమిత్రపుత్తి యని వాకొని పిల్చిన ఫేనహాసము 
ల్మీజంగ నెంతలేదనుచు మించి చనన్‌ యమునాస్రవంతిక 
న్నారంగంజూచి యల్కను హలాగ్రమునం బెకలించె నత్తటిన్‌. |132॥ 


వ. ఇవ్విధంబున గోధుగ్వధూసవిధంబున నేధమానసమధికక్రోధధనంజయక్వథితన 
యనపథుం డగుచు హలాయుధుండు నిర్ణిరోధపాథఃప్రవాహధామనిధితనూ 
భవారోధంబు విశ్లథంబు గావించి శతథా ప్రవహింపంజేయు సమయంబున. ॥133॥ 


సీ. కోడెజక్కవగబ్బిగుబ్బచన్నులమీంద దరగపయ్యదకొంగు పొరలిపడంగం 
దమ్మికన్నుల మరందపుబాప్పములు చింద గరువంపుతేంటిముంగురులు చెదర 
జలపక్షిమేఖలాకలకలధ్వని మించ సైకతజఘనంబు సంచలింవ 
నబ్దపాదంబుల హంసకంబులు మ్రోయ బెళుకుబేడిసచూపు బిత్తజింప 
తే. నృపబలాకృష్ణ పరమృగీనేత్రం బోలి, హలికరాకృష్ణవేణియై జలనినాద 
నటన మొరయుచు యమున బృందావనంబు, నందు: బ్రవహించె వ్యాకులితాత్మ 
యగుచు. |॥|134॥ 


తే. అంత భయమునం గాంతయై యమున చేరి, సీరికి వినమ్రయై కటాక్షింపు నన్నుం 
దగునె కులసతి మార్గంబు తప్పి నడువ బరులు నవ్వరె రేవతీప్రాణనాథ. ॥135॥ 


చ. అలుక శమించి నాపయి హలాయుధ తావకలాంగలాగ్రని 
దళితవికిర్ల్ణమత్తటనితంబములన్‌ నఖరేఖలట్లు నీ 
హలముఖరేఖలం గని వయస్యలం బోలు సపత్ను బెల్లం బాం 
సులవయితంచు నవ్వెదరు శుద్ధపయోజనిభాచలంబునన్‌ . |136॥ 


చ. జలనిధి యేమియంచనునొ చయ్యనం బోవలెం దోడిచేడియల్‌ 
నిలువకపోయి రేపగిది నింద గడింతురొ యంచు వేండినన్‌ 
బలుండు దయాళుండై భువనపావని యేమిటి కింతమాట నీ 
చెలువునిం జేరుమంచుం బనిచెం గని చెంతలవారు మెచ్చంగన్‌. ||137॥ 


తే. కొదమరాయంచ జవరాండ్రగుంపుతోడ, సరసి విహరించు రాజహంసంబుం బోలి 
గోపికాహంసయానలం గూడి యాము, నాంబువులం దేలె యదురాజహంస మప్పుడు. ॥ 
138 || 


క. ఈరీతిం గొన్నిదినములు, నారీతిలకములం గూడి నందవ్రజసం 
చారముల నలరి యంతట, ద్వారావతిం జేరెం గృష్టదర్శనరతుండై. 139 ॥ 


వ. అంతట. ॥140॥| 


సీ. వలపు మీజంగ స్వయంవరమహోత్సవమున లక్షణకన్య బలంబు మెటిసి 
కొనివచ్చుసాంబుని గినిసి పట్టుకచన్న కురుకుమారులం గని క్రోధమునను 
బదఘట్టనల మహిభాగ మట్టట్టుగా నలసీరి వడిం జేరి హస్తిపురము 
ఘనసాలమూలంబునను లాంగలము గ్రుచ్చి పెకలించం బెళపెళం బెకలి పురము 
తే. యమునకై యొడ్డగిల భీతి సాంబుతోడ, లక్షణాకన్య నర్పించి యాక్షణంబె 
చేరి మ్రొక్కు సుయోధను చెలిమి మీజం గౌగిటను జేర్చె రేవతీకాంతుం డంత. |॥141॥ 


తే. అవని యొక్కండె సాంబుకల్యాణవేళం బెల్లగిలె నట్టిదేవునిపేరివాని 


పెండ్లి కొ కపట్టణంబైనం బెల్లగిలదె యనుచు భిష్ముండు నగియెం దాలాంకుం జూచి. ॥ 
142 || 


వ. అంత హస్తినాపురప్రవేశంబు చేసి సాంబునకు లక్షణకన్య వివాహంబు చేసికొని 
దుర్యోధనుం డరణంబుగా నొసంగు శతాంగమాతంగతురంగమణిమయభూష 
ణాంబరకోటులం గైకొని ద్వారపతి కరుగుదెంచె నిప్పుడు నాహస్తినాపురంబు 
యమునానది కొడ్డగిలినట్లి యున్నది బలదేవు భుజాబలంబు సన్నుతింప నెవ్వరి 
తరం బదియునుంగాక నింకనొక్కవిచిత్రంబు వినుము. |॥143|॥ 


సీ, అలభోజపురమున ననిరుద్ధునకు రుక్కవతిం బెండ్లి చేసి తర్వాత రుక్మి 
ద్యూతంబు దలపెట్టి యొడ్డిన యొడ్జెల్ల గెలిచి హలాయుధు గెలిచేయం 
జేనచ్చినట్టిపాచికలు గావున గెల్బె దవి వలదని వేజి యక్షములను 
గ్రీడించ హలి గెల్పు గెలుపులన్నియు రుక్ష్మి కావని పలుక నక్కడిజనంబు 
తే. వాని నేగూడ నాకాశవాణి యవుడు, బలుండు గెల్చి నటంచన నలిగి బలుండు 
రుక్ము నష్టాపదంబున రూపణంచి, పరనృపాలుర గెలిచె దోర్చలము మెజయ. |॥|144॥ 


మ. జనకక్షోణివిభుండు భక్తుం డగుటన్‌ సౌహార్దు మింపొందంగాం 
జని తత్పట్టణవాసియై యతనిచే సంపూజితుండై సుయో 
ధనుం డచ్చోటికి వచ్చి శిష్యుడయి పాదద్వంద్వసంవాహనం 
బొనరింపం దెలిపె నదాకదననానోపాయము ల్ఞ్మక్కువన్‌. ॥145॥ 


క. కురుపతి శిష్యుం డయ్యున్‌, హరిపక్షము పాండుపుత్తు లని తలంపుచుం దా 
నిరువురం గలయక తీర్ధా, చరణంబున కరిగె సీరి సమరమువేళన్‌. ||146॥| 


వ. అరిగి యశుభతిమిరవిభాకరప్రభాసముదంచితం బగుప్రభాసతీర్థంబునం గృత 
స్నానుండై నిజవిలాససముదితసరస్వతి యగు సరస్వతీతటిని మునింగి గగనర 
మాకబరీసుమనఃకోరకాయితబిందుసరం బగుబిందుసరంబున నవగాహనంబు చేసి 
కలుషభూధరవజ్రధరం బగువజ్రతీర్థంబున మజ్జనం బొనర్చి రామాదిభూరామేశ 
తటస్థాపితమాసరయూపం బగుసరయూనది నాడి దురితలతానివారణాసి 
యగువారాణసిం జేరి యచ్చట. ॥147॥ 


మ. కనియెన్‌ రాము డభంగమంగళతరంగన్‌ రంగదంభోధిలం 
ఘనసంప్లావితదేవమానవభుజంగన్‌ జంగమాఘచ్చటా 
ఘననైకక్షమదివ్యనామశతసంగన్‌ సంగరాసింధుబిం 
బనభశ్చారితరూపమానసుషమాభాగంగ గంగానదిన్‌. |॥148 ॥ 


వ. కని వినయభక్తిపూర్వకంబుగా నమస్కరించి. |49॥ 


మ. సవరించెన్‌ యమునాభమాధవు సరస్వత్యాభపద్నోద్పవున్‌ 
భవదీయచ్చవిశంభు నైక్యమగుటం బ్రత్యక్షమౌ బ్రహ్మ 


వె వివేకాఢ్యుండు నీయెడం దనువు వే ఏడ్కొన్నచో బ్రహ్మయో 
గవిశిష్టాత్ముడవోలె ముక్తి గను గంగా సర్వముక్తిప్రదా. |150॥ 


వ. అని నుతియించి స్నానదానంబులు చేసి ముముక్షుజనశరణ్యం బగు నైమి 
శారణ్యంబున కరిగి తన్నుంగని ప్రత్యుత్ణానంబు సేయని ప్రతిలోమజాతు సూతు 
ముసలాఘాతంబున గతజీవితుం జేసి మునిప్రార్థితుండై పురాణార్థవేది పునర్జివి 


తుంగాం గటాక్షించి సవనాంగణకల్పితమునిజనరక్తపల్వలుండును నిల్వల 
తనూభవుండు నగు పల్వలు వధియించి మునిజనసంనస్తూయమానుం డగుచు. 
బ్రశంసాపరకాశిక యగు కౌశికం దీర్ధమాడి ప్రతిదినకల్పితవిప్రయాగం బగు 
ప్రయాగంబున కరిగి కృతమజ్జనుండై సంత్రితాపాశ యగువిపాశను గోకనద 

శోభాశోణ యగుశోణంబునం గృతమజ్జనుండై తరువిజితమహేంద్రనగం బగు 
మహేంద్రనగంబున నిశ్చలసమాధిలీలాసమావృతరేణుకాయుని రై రైణుకేయుని 

దర్శించి కృత మజ్జనాగోదావరీతి వెలయు గోదావరీతీరంబు చేరి కృతష్థావనుండై 
వినతశ్రీశైలబిలహితాధిష్టితం బగు శ్రీశైలంబు దర్శించి వేంకటాచలుబున కరిగి. || 
151 | 


. జాతికిరిటిపచ్చలకిరీటము డాలు ఖంజరీటంబుల పుంజి దెలుప 


మకరకుండలమరీచికగండమండలి మండలీనాట్యసంభ్రమము( జూప 
గరశంఖచక్టము ల్వరచక్రతి మిరవారణచక్రరిపుహితప్రాఢ మెజయ 
రమణీయపితాంబరప్రభాడంబర మంబరంబునకు హేమంబు నెజఖప 

తే. వక్షమునం గౌస్తుభంబు శ్రీవత్సతులసి, దామముల కాంతియును సముద్దామలీల( 
గలసి - కుంకుమకస్తూరికల ఘటింప, మెరసి కొలువుండు వేంకటేశ్వరునిం గాంచి. ॥| 
152 | 


సదయవీక్షాచకచ్చకలవిక్షావని గనుపట్టు వీరరాఘవునిం గొలిచి 

క్షాకాంచి యనమించు కాంచీపురంబులో విలసిల్లు వరదరాజుల భజించి 
యుభయకావేరిమహోజ జ్ఞ్షలాన్రీరంగధాముని శ్రీ శీరంగధాము. బొగడి 
దక్షిణద్వారకాస్థలరాజమునను గృపాలళుడౌ రాజగోపాలుం జూచి 

తే. దర్శనంబున బ్రహ్మహత్యానువర్ణ, మోషణాదిమహాదోషములు దొలంగం 

జేయుటకు హేతువౌ రామసేతువునను, మునింగి రామేశ్వరునిపదములకు మ్రొక్కి. ॥ 
153 || 


i ముత్యములు పండునదిలోన మునిగి మంచి,గందపుంగండయందు నగస్త్యమౌని 


భర్లు సేవించి కన్యాఖ్య దుర్గ గాంచి, భక్తి గోకర్లనాథునిం బ్రణుతి సేసి. |154॥ 


అంత మాహిష్మతీపురి కరుగుదెంచి, భక్తి మను తీర్థమాడి ప్రభాసమార్గ 
మునను సీరి కురుక్షేత్రమునను గాంచె, యోధమానుల భీమదుర్యోధనులను. ॥155॥ 


కాంచి దయ న్వలదని వా, రించుచు వినకున్న శ్రీహరిప్రహితుండై 
కాంచనమణిమయభవన, ప్రాంచితమగు ద్వారకాపురంబున కరిగెన్‌. ॥156॥ 


బలదేవుం డొకనాండు పద్మాక్షుతోగూడ ధర్మనందను సభాస్టలికి వచ్చి 

యిష్టగోష్టిని వసియింప నారదమౌని యరుదెంచి సత్కతుండై వసించి 

బకుని హిడింబుం గీచకుని జరాసంధు రారాజు గెల్చి విక్రమము మెజసె 

ఘనుండు గదాయుద్ధమునను భీముండు బలదేవున కొ రునకు దిగుడుగాని 

తే. యనిన నటులేల హలిసరి పెనంగలేనె, యనిన భీముని గనుంొని కినుక వొడమి 
సీరి గదదిక్కుం జూచినం జిత్తమటుల, నైన నాకోర్కె ఫలియించె ననుచు లేచి. |157॥ 


భీముడు గద. రైకొ నినన్‌, రాముండు గదం బూనెం గ్రో ధరక్తాక్షుండై 
యామేటిమగల( గనుగొని, భూమీశులు మిగుల వెరంగుం బొందుచుం దమలోన్‌. ॥ 
158|| 


సీ. కలహాశి యిప్పు డెక్కడనుండి వచ్చె నీయన్యోన్యరణమున కనియె నొకడు 
గురుండు గాడే సిరధరుం డధికుండన్నం దనకెల యీరోస మనియె నొకడు 
ఇతనిశిష్యుండు కురుపతి గెల్వండే సీరికిని సరిపోరండా యనియె నొకడు 
నది యేటిమాట తాలాంకులోపల సహస్రాంశంబు. బోలలేం డనియె నొకడు 
తే. వలదు బలభద్రుతో నేల కలహ మనుచు, బుద్ధికొలందిని సమవర్తిపుత్రముఖులు 
దెలిపి వినకున్న నూరకె నిలిచి రంత, నురివి బలభీమసేను లొండొరుల దాడి. ॥ 
159 || 


ఉ. అర్హుల నట్టహాసముల నబ్దభవాండము పిక్కటిల్లంగా 
దర్పము మీజం బోరు మదదంతులపోల్కి యుగాంతలోకభి 
ద్ధర్పకవైరిరోషమున దారుణులై యరయణాయతాక్షులై 
నేర్చులు మీజం బోరి రతినిష్టురమైన గదారణంబునన్‌. |160॥ 


క. తనశిష్యుండైనసుయో, ధను జంపెనటంచు మిగుల దారుణమగు కి 
నను గొట్టి బలుండు భీముని, ననిలసుతుం డతని గురుం డటంచుం గొట్టెన్‌. ॥161॥ 


క. బలుగదపెట్టున భీముండు, కులిశాహతిం గండం బోలి గులగులలగు న 
బ్బలుం డనిలజుగదపెట్టున, నలరు సరిన్‌ వింధ్యమట్టు లలుకండు కడిమిన్‌. ॥|162 | 


ఆ. చేరి మూండునాల్లు చేతులు వెడలిన, యంతలోన వలసి యనిలసుతుండు 
చెదరి యదరి చాల పెదవులు దడుపుచు, స్తుక్కి నాల్గుదెసలు చూడందొణం౧. ||163॥ 


క. అప్పుడు విడువక వైసెం, గుప్పున నడునెత్తి పగుల గుదిగొని వెడలెం 
గప్పెజ నెత్తురు భీమున, కప్పాండవలోచనముల నశ్రులుతోడన్‌. |164॥ 


సీ. కన్నీళ్లు వణదలై కాజంగాం గుంతియు ద్రౌపతి యొకచోటం దల్లడిల్ల 
మునుపు నేం జెప్పిన వినండాయెం గార్యంబు దప్పనంచును ధర్మతనయు( డడల 
జూచి యుపేక్ష చేసుక యున్న నాయమా కృష్ణా యటంచు. గిరీటి నుడువ 
ధౌమ్యాదు లింతక్రో ధం బేల శిష్యుపై నంచు నక్కడనుండి యభినుతింపం 
తే. గినిసి యెవ్వరు చెప్పిన వినక భీము, జంపం గడం౧డు యాదవసార్వభౌము 
కేలు గదం గూడబట్టి శ్రీకృష్ణుం డప్పు, డేల వల దన్న కోపంబు చాలునన్న. ॥|165॥ 


క్‌ హరివాక్యామృతధారం, బరుషరుషానామదావపావకు( డాజం 
గరుణించి విడిచె లాంగల, ధరుం డనిలకుమారు. బాండుతనయులు చెలంగన్‌. | 
166 || 


క. కళవట్టిపడిన భీముడు, దెలిసెన్‌ హరికరుణ నంత దేవుడ నిన్నుం 
దెలియక పోరితి నేరము, గలదనంగా భీము సిరి గౌగిట జేర్పెన్‌. |॥167॥ 


ఉడ్‌. పుణ్యము శౌనకాదిమునివుంజశరణ్యము నైన నైమిశా 
రణ్యమునందు నొక్కమఖరాజ మొనర్చను రెవతీసతీ 
మణ్యభిరాముండై బలుం డమానుష వైభవముల్‌ జగత్తయీ 
గణ్యములై తనర్ప జనకామితము బయసేయంజాలుచున్‌. |168॥ 


తే. సాంగదక్షిణ లొసంగి యజ్ఞంబు చేసి, యవభృథన్నాన మొనరించె నతివ గూడి 
సకలబంధుజనములతో సంభ్రమమునం గలుషతిమిరహరుండు లాంగలధరుండు. ॥ 


169|॥ 


సీ, ధగధగద్ధగితరత్నకిరీట కాంతులు పదివేల సూర్యబింబములు దెలుప 
దళధళద్వజ్రకుండలకాంతిమండలి గండమండలమున మెండుకొనంగం 
జకచకజ్జలదమేచకకటిరపటాంచలము భుజాగ్రమ్మునం గొమరు మిగులం 
గలకలక్వణిత కంకణ ముఖ్యనవరత్నమయభూషణములు నెమ్మాయిం దనర్చ( 
తే. బుష్పవర్షంబు సురదుందుభులరవంబు, బ్రహ్మరుద్రాదినిర్ణరప్రణుతు లలర 
బ్రహ్మరథ మెక్కి రేవతీప్రాణభర్త, ద్వారపతి చేరి పాలించె వైభవమున. ॥170॥ 


క. ఇది బలరామచరిత్రం, బిది దురితలతాలవిత్ర మిది యతిచిత్రం 
బిది భక్తియుక్తి వినినం, జదివిన జనుం డిందు నందు సౌఖ్యము జెందున్‌. |॥171॥ 


క. మును బలునిచరిత దెలిపిన, వెనుకన్‌ కృష్ణుకథ నీకు వినిపించెదనం 
టి నరేంద్రా యివు డది విను, మని మునిపతి దెలుపం దొణ(గె నధిపతితోడన్‌. ॥ 
172|| 


“3()03 


శ్రీకృష్ణావతారము 


శా. శ్రీమత్కష్టవలాహకంబు సుమనశ్రీచాయియై దేవకీ 
శ్యామాభ్రంబునం బుట్టె శ్రావణమునన్‌ సద్యో! గళత్తాపథా 
త్రీమానుష్యముపైం గృపామృతము వర్షింప నిజోరఃస్థల 
శ్రీిమించం దులకింప నిచ్చ సురభేరిగర్జన ల్మీణంగన్‌. [1 


సః కమనీయదేవకీగర్భసంభవుం డయ్యు రోహిణీసంభవరూఢి గాంచి 
దీప్యమానధరావతీర్లుం డయ్యు నభోవతీర్ణవిఖ్యాతిచేం దేజరిల్లి 
కృష్ణపక్షమున భ్రాజిస్తుండై కలిగియు శుద్ధపక్షమునః బ్రసిద్ధిగాంచి 
యిందిరాలింగితహృదయు( డయ్యును “రేవతీనాథసహజనిస్థితి వహించి 
తే. చంద్రదశ దెల్ప ముఖము త్రిస్థానభాను, కరణి గనుపట్టుతేజంబు గురుముఖేచ్చ 
హేతువై ( దివ్యకారుణ్యవృష్టి వెలయ, శౌరి దనరారె సూతికాసదనమునను. 0. 


తే. ఘనమనోరంజక కరంజకప్రవాళ, మంజురుచిబాలుం గను(గొని మంత్రసాని 
సమ్మదము పూని శూర్సానిల మ్మొనర్చ, బొడ్డు గోయంగం జూడ నద్భుతము గాంగ. || 
3౩|| 


౧. మొలిచెం బొక్కిలిచక్కిం దొలుపల్కులను మ్రోయు నలుమోము తుమ్మెద గలుగుతమ్మి 
పొలిచె మస్తమ్మున భూరిరత్నప్రభాపాళిలాలితకోటిహేళిమౌళి 


నిలిచె హస్తంబుల నిఖిలదైతేయభయంకరోద గ్రపంచాయుధములు 

వలచె వక్షంబున వైజయంతీదామశోభితతులసీప్రసూనపటలి 

తే...  మజీయుం _ గంకణకేయూరమకరకుండ, లాదిమణిభూషణములు 
హేమాంబరములు 

జారుతరమైన మేనితేజంబు మీటీ, శౌరి పురుటింటిలోన సాక్షాత్కరించె. |4॥ 


తే. అప్పు డాశ్చర్యమును మోద మతిభయంబు, వెనుకొనంగ మంత్రసాని వేవేగ వచ్చి 
యవలికడను నమోనమో యనుచు+ గాచి, యున్న వసుదేవుం గన్గొని యుల్ల మలర. 
I5॥ 


సీ. వెడందకన్నులవాండు నెడందమానికెపుజా వెడందకన్నులమిన్న నిడినవాండు 
నీలకాయమువాండు నిద్దంపుతమి గుల్కు నీలకాయము వేల్పు మేలువాండు 
కేలిచక్రమువాండు కితవుల మన్నించు కేళిచక్రముం ద్రవం జాలువాండు 
వన్నె మించినవాండు చిన్నంవుపదియాజు వన్నె మించిన వల్లెవాటువాండు 
తే. దెవదేవుండు దేవకీదేవిగర్భ, జలధి జనియించె సంపూర్ణచంద్రులీల 
నేమి తప మాచరించితో యీవు పూర్వ, మునను వసుదేవపాలితభూమిదేవ. [el 


క. అని తెలిపిన వసుదేవుడు, విని రొద వల దనుచు ననుచు వేడుకతోడన్‌ 
జని లక్ష్మీ విభు గన్గని, కనుంగవ నానందబాప్పకణములు దొరుగన్‌. ॥7॥ 


చతుష్కందము. శ్రీవాసుదేవప్రియస, ద్భావావేదాంతవాదఫలితామోదా 
సేవింతు నిన్ను మునికృత, సేవాశ్రితసుప్రసాద శ్రితబహుభేదా. ॥8॥ 


క. పటుమతి ననుమానోక్తిన్‌, ఘటియింతు “జగత్సకర్తృకం కార్యత్వాత్‌ 
ఘటవ త్త” ని తాదృశు నిను, నిటువలెం గాంచితిమీ చిత్ర మే మనవచ్చున్‌. ॥9॥ 


తే. అని పొగడ శౌరి దయ మిటి యాదివృత్త, మంతయును దెల్ప్సి 
భావివృత్తాంతములును 
దెలిపి యెప్పటిబాలునిచెలువు గులుక, శయమునను బూనె వటపత్రశాయితండ్రి. ॥ 
10|| 


క. విడికెంపుపడగగొడుగులు, కడువేడుక శేషు డూనం గాళిందియు గా 
ల్నడ గాంగ నరిగి నందుని, పడంతుకకడ కొడుకు నునిచి పడుచును దెచ్చెన్‌. |11॥ 


తే. తెచ్చి కంసుని కొసంగ నుద్వృత్తి నెగుర, వ్రేసి యసి పూన నద్దేవి మింట నిలిచి 
వేజి యున్నాడు నీవైరి వెట్టి యనుచుం జనియె నట పల్లెలో మహోత్సవము చెల్లె. ॥ 
12|| 


సీ. దళపుప్పఫలసమాకులకోకిలమిళిందకీరంబు లగుచు శృంగారవనులు 
కలహంసికాదత్తక్షమలనాళమరాళజాలంబు లగుచు. గాసారములును 
గలశాబ్ధికల్లోలకల్పనోత్కక్షరక్షీరంబులై నై నైచికీకులములు 
నిరతిశేయానందనిర్నిద్రమానసాబ్బముల నాబాలగోపాలజనము 
తే. లలరె వింతగు మాధవోదయమునందు, సప్తకులపర్వతంబులు సౌరధేను 
లక్షణోజ్జ్వలధేనుద్విలక్ష నొసంగ, ధరణిసురులకు నందు. డౌదార్యమునను. |॥13|॥ 


తే. అభినవగుణైకసామగ్రి నుభయకులయ, శోదయై మించునట్టియశోద యంత 


భువనపోషణుం బోషించెం బుత్తమమత, సర్వసముండును మాతృవత్సలతం దనరె. | 
14|| 


తే. మేదినీనాథ నెలలు తొమ్మిదియు మోసి, కన్నదేవకి యటులుండ కడకు నందు 
భామినికిం గల్లె శ్రీకృష్ణబాలలిల, కన్ను లారంగం జూడ భాగ్యంబు గాదె. ॥15॥ 


ఉ. జోలలు పాడగా మిగుల సొంపగుపున్నమచందమామనుం 
బోలినకృష్ణుముద్దుమొగముం బలుమాజును ముద్దులాడ(గా 
లాలనమించుజిట్టకములం గనుదోయి చెలంగి చూడంగాం 
దాలిమి నేమి నోచిరొ తల్లియు దండ్రియుం దొటిపుట్టునన్‌. ॥16॥ 


తే. కంసుపంపునం బూతన కామరూప, యగుచు జనుబాలువిష మీయ నమృత 
మొసంగె 
వైరులందును దయగలవాండు కృష్ణు, డాశ్రితుల పట్ల నిక వేజి యడుగ నేల. ॥17॥ 


తే. బండి. బడందన్నెం దొడలపై( బండి పర్వు, తల్లికి ఘటించె సురగాలి త్రు ళ్లడంచె 
జన్ను గుడుచుచుం దల్లికి సకలజగము, లాస్యమునం జూపె శౌరి మహాద్భుతముగ. | 
18|| 


తే. అస్తిభాతిప్రయాత్మకమైన బ్రహ్మ మాకృతి వహింపంజూచి కృష్ణాఖ్య యిడియె 
గర్గమౌ నీంద్రు. డాగమక్రమము మెజియ, నందునకు దన్మహత్త్వమంతయును దెలిపి. 
॥19|॥ 


సీ. సిగను జుట్టిన తావి చెంగల్వ లరవీడం గొనరావిరేక ముంగురుల నాడ 
నపరంజిమద్దికాయలు చెక్కుల నటింపం గమ్మకస్తురితిలకము రహింప౦ 
బంచరత్నమ్ముల పంచాయుధము మించ దళుకుముంగామురంబులు సలింప 
గంటలమొలకట్టు ఘణఘణధ్వని సేయ నందెలు ఘలుఘల్లు మనుచు మయ 
తే. నందె గాలిడి యొకపాణి యవని నూంది, యన్యకరమున నవనీత మవధరించి 
బాల్యమున గ్రీడసల్పు గోపాలకృష్ణు, చెలువు వర్ణింప దరమె యాశివునికైన. ||20॥ 


ఆ. సగమురాత్రివేళ జనియింపంగానేమొ, జారచోరలీల మీటి శౌరి 
విశ్వవిభుని కేల వేళానుసరణంబు, లవియు నొకవినోద మయ్యెంగాక. ॥21॥ 


క. నందునియింటను రాధ య, నందగునొకకన్య జవ్వనంబునం దనరుం 
గెందలిరాకుజిరాదొర, పందెము గెలుపింపంజాలు బాగులు మెజియన్‌. |॥22 || 


గూఢచతుర్థిసినసము 
కలికిచూపును గుచంబులు మోవి మోమును గమలారిబింబవిభ్రమము గాంచి 
రమణికొప్పును మధ్యమము దృష్టి నూగారు వరుసనీలాభ్రాళి గరిమం బూని 
యెలనాంగచెవులు పల్కులు కరంబులు మెడ నవసితాబ్దస్పూర్తి నవఘలళించి 
మగువనాసిక నితంబము నఖంబులు మేను స్వర్ణాచలాభాతిశయము గడచి 
తే. రతికి. గుచఫలరత్నదర్పణతమోణు, కాండశైవాలశష్ములికాశుకీకి 
సలయపాళీతిలకుసుమసైకతాచ్చ, కుందకోరకతిలకల( గుందుపజుచు. ॥23॥ 


క. వల్లభునిం బ్రోచురతిగతి, నెల్లప్పుడు జొమ్ము డించ కెంతయుం దమి న 


ప్పల్లవమృదుపద పెనుపంగం గల్లరికృష్ణుండు దానిం గని మది సొక్కెన్‌. |॥24॥ 


సీ. తొడలపై నుంచి యుగ్గిడువేళం జికిలిపెందొడలసం దొయ్యనం బుడికిచూచు 
వేడుక విందులు విందు లంచును బిల్వం గదిసి పయ్యెద జార్చి కౌగిలించు 
నునుముద్దుం బెట్టుమంచును వేండుకొనం గోటికొనం జెక్కు మీటి చుంబన మొనర్చు 
ముదముతో నెత్తుక మోవి ముద్దాడిన జక్కెరకెమ్మోవి చప్పరించు. 
తే. బట్టుకొని లెచుగతి నీడ్సు( గుట్టుకొంగు, తొలగి జఘనంబు గనుపింపం గెలసి 
నవ్న 
నెన్నిమాయలు నేర్చెనే చిన్నికృష్ణు, డనుచు దనుం బెంచు రాధ ముద్దాడ శౌరి. ॥25॥ 


ఉ. ఎవ్వరు పట్టిన న్నిలువం డెంతయు+ గృష్టుండు పోరు పెట్టెడిన్‌ 
జవ్వని యెత్తుకొమ్ము పని చాలు నటంచు యశోద పిల్వంగా 
నవ్వుచు రాధ యెత్తుకొనిన న్నగుం గృష్ణు(డు నొద్దివారలుం 
దవ్వులవారు నిద్దజికు ద్వంద్వ మటందురు వారలుబ్బంగన్‌. ॥26॥ 


తే. చిన్నికృష్ణుని దినము గైసేయ వెన్న, ముద్ద వెట్టంగ నెత్తుక ముద్దులాడం 
గాని వేజొకపని సేయం గానరాదు, రాధికాదేవి మిగుల గారాబమునను. |॥|27॥ 


తే. అంత నైదేండ్లప్రాయంబునందె శౌరి, తోడిబాలురత గూడి వేడుకలర 
గొల్లయిండ్లను వెన్నలు కొల్లలాడు, గొల్ల లాడుకటూక్తికి గొంకు లేక. |28 ॥ 


సీ. వెన్నం బెట్టెద మేది విద్దెమన్నను గోపరమణులయొద్ద విద్దెములు సల్పు 
నొకయింత నేమజీయున్నం గవ్వము దీసి పక్కున భాండము ల్పగులంగొట్టు 
నది యేమిరా కృష్ణ యనిన నేమియు లేదు చేతప్పి పడెనంచు జెలంగి నవ్వు 
బట్టుకోవచ్చిన బ్రహ్మాదులైనను బట్టనేర్తురె యంచుం బర్వు లెత్తు 


తే. భామయొక్కతె వెన్నంటి పట్టుకొనిన, మోము ద్రిప్పి చుజుక్కున మోవి నొక్కు 
నమ్మనే( జెల్ల నెంతకాయకు( డటంచు, తరుణి విడిచిన విడువక దాం బెనంగు. ||29 || 


క. లోలయగు లోలలోచన, వాలుంజనుదోయి. గేల వడిం బట్టుక ను 
య్యాలో జంపాలో యని, వ్రేలుం గృష్ణుండు సఖులు వికవిక నవ్వన్‌. |॥30॥ 


మ. కినుకన్‌ వ్రే.తలు వచ్చి కొల్లలిడియెం గృష్టుండు పాల్వెన్నలం 
చనినం గోపముతో యశోద యది యేరా కృష్ణ వ్రేపల్లెలో 
నను బాల్వెన్నలు గొల్లవెట్టితని యన్నం దల్లి లేదే తమిం 
డ్లనెయుండే నన జూడం బంపం జెలినట్ల న్నిండియుండు న్వడిన్‌. ॥31॥ 


చ. పనివడి దొగిలించుతజిం బట్టుక కృష్ణుని దొగసిక్కె ర 
మ్మని యొకప్రోడ చేడియల నందజం గూడుక తల్లి యొద్దనుం 
చినతటీ దత్తనూభవుని చెల్వము గైకొన నీకుమారు దం 
డన మొనరింప మేము వలెనా యన సిగ్గున బోదు రందురన్‌. ॥32॥ 


సీ. జనయిత్రి రోటంగట్టిన నర్జునంబులం బడద్రోసె నర్జునప్రాయముగను 
బృందావనంబునం బృథుశక్తి దగ ధేనుబృందావనము సేసె. బ్రేమదనర 
బకునిరోషారుణాంబకుని చంచులు రెండు చించి చెండాడె విచిత్రముగను 
వత్సరూపకుంజైన వత్సదైత్యుని బట్టి వక్షంబు పగులంగా వైచి చంపె 


తే. బాలగోపాలకబళనప్రాసితాఘు, నఘు విచారించె గహనమధ్యంబునందు. 
బద్మలోచను. డైదేండ్లప్రాయమునను, భక్తలోకైకరక్షణప్రాఢి మెజసి. | 33॥ 


వ. అంత నొక్కనాండు. |॥34॥ 


ఉ. వెన్నున బర్లిబర్హమును వేత్రము గేలం గటీతటిం బదా 
ర్వన్నెపటంబు దట్టిపొరవాంశికనాళము. బైండికొమ్ము ద 
ధ్యన్నకరంబు గల్లి చెలువందుచు గోపకబాలుయుక్తుండై 
వెన్నుడు ధేనుబ్బందముల వెంట జరింపంగం జూచి నివ్వెజన్‌. |35॥ 


తే. జలజగర్భుండు గోపవత్సముల డాంప, భక్తవత్సలుం డట్టిరూపముల నొక్క 
వత్సరంబును మెలంగ శ్రీవత్సవక్షుం గాంచి వెరగంది మ్రొక్కి నుతించె నిట్లు. |॥36॥ 


సీ, మహనీయతతపుపష్పమాలికాంచి తచంచరీకపక్షస పక్షకాకపక్ష 
చిత్రైంద్రచాపరోదిస్సాంద్రచంద్రికాంచి తకరాది కలాపకృత కలాప 
బాలభానుప్రభాజాలకల్పనశీలకటివి లోల విశాలకనకచేల 
వేత్రదండవిషాణవేణుదధ్య న్నప్రశస్తపంకజశస్తచారుహస్త 
తే. నందనందన శాశ్వతానందభక్త, నందనద్రుమసనకసనందనాది 
ముక్తజననందకాకార యుక్తిదూర, నందకకరాబ్ద నిను గొల్తు నన్ను. బ్రోవు. ॥37॥ 


తే. ఏను నీమాయ దెలియంగా నెంతవాండ, మోహినీరూపమున శంభు మోహితాత్ముం 
జేయవే మున్ను నను దయచేయుమయ్య, సంతతాక్షయ్య శేషభుజంగశయ్య. 38|| 


తే. జనకుండవు నీవు గోపవత్సలుండ వౌట, నేను నటువలె నైతి నేం డింతెగాక 
లేదు నేరంబు నామీద లేశమైన, ననుచు. జతురోక్తి వినుతించి యజుండు చనియె. ॥ 
౩9|| 


వ. ఇట్లు భక్తవత్సలుండు వత్సగోపాలబాలకుల మరలించి మజణియు౦ బెక్కువినో 
దంబుల( జరియించుచుండె నంత. ||40॥| 


క. ఏడెనిమిదివత్సరముల, వాండై కృష్ణుండు కొన్నివగలం జరించె 
న్వేడుకతో గాయకపుం, జాడలు విడువకనె గోపసహితుం డగుచున్‌. |॥|41॥ 


సీ. నాబంతి దాయకొన్నను నేను విడుతునే యని యొక్కచెలిగుబ్బ లంటి చూదు 
జెలువ యేకాంతంబు చెప్పెద రమ్మంచు. జెవియొగ్గినను గవకివలు గొణుగుం 
బడంతి యీముడి నేమి ముడిచితే యే దేది విడుమంచు నునుపోకముడికిం బెనంగుం 
గాల్డాశి మ్రైొగ్గునంగనకు ముందై పుత్తు గనుంగొమ్మనుచు నెత్తి కౌగిలించు 
తే. నొడ లెటుంగక నిదురించు నువిదతొడలం గుచ్చల దెరల్చి యత్తను దెచ్చి చూపు 
నేమి చేసెద రిద్దజే యిం దటంచు, దంపతుల వేండు హరి దంటతనము మెరసి. ॥ 
42|| 


చ. రమణి యొకర్తె యొంటి మధురాపురికిం బెరు. గమ్మంబోవుచో 
సమయము గాచి పోశముడి జార్చిన జాజెడుచీర గట్టగా 
నమరిక లేక కుండ విడ కత్తభయంబున దించుమంచు న 
క్కృమలదళాక్షి వెండుకొనం గల్లరిచేష్టలు చేయుచు న్నగున్‌. ॥43॥ 


సీ. క్షోణీశ యంత యశోదతో బుట్టిన కుంభకుం డనియెడిఘోషభర్త 
మిథిలాపురముచెంత మేటిసంపదలచేం దనరంగ నతనిమందను నిశాటు 
లేడ్వురు మదమత్తవృషమూర్తులై చొచ్చి యనిశంబు బాధింప నతండు వీనిం 
జంపినవారికిం జక్కనినాకన్య భక్తి నిచ్చెదనంచుం బ్రతిన సేయ 
తే. శౌరి యట కేగి వృషముల సంహరించి, భువనమోహిని నీలను స్వవశ జేసి 
తత్సహోదరు శ్రీదాము దనకు మిత్రుం గాంగ గైకొనివచ్చెనుత్కంఠ హెచ్చ. |44॥ 


క. ఆనీలాకన్య యశో, దానందులపట్ల నెల్ల దగుభయ భక్తు 
ల్వూనుచు రాధాచంద్రని, భాననతో జెలిమి సలుపు నప్ప యటంచున్‌. ||45॥ 


వ. అంతం గ్రమక్రమంబున. ||46॥ 


సీ. మొనలు చూపెడి పినపినమొల్కచనుదోయి యలం.తిపయ్యంటకు నాన సేయం 
గొంకున టిప్పలా(గుచు' జూచుచూపులు మిసిమికతొలకుల దుసికిలంగం 
జిగురాకుపోలిక జిగింజూపువాతెజం జిన్నిలేనవ్వులు చెంగలింప 
నొక్కింతబటువైన యుదుటు. దెల్చెడి శ్రోణితటి పటంబునకు నెత్తరము నెజుపం 
తే. బొన్నపొక్కిలి లోతైన సన్నమైన, నడుము బిగింజూపు నునుబోకముడికి లోగ 
శాకబీజాలివలె నారు చంద మొంద, నీల నవయౌవనంబున నెగడెం జాల. |47॥ 


క్ర మదవృషభంబుల( గూలిచి, సుదతీమణిం దెచ్చునపుడు చూడగ హరికిం 
బదుమూండేడులు గావున బొదలుం జవ్వనము భువనమోహనలీలన్‌. |48॥ 


సీ. కలికిసింగారంపుమొలకలో యన ముఖాబ్దమున నూనూగుమీసములు దనరం 
గెంపుల గెల్చిన కిర్తియోయన గావిమోవిపై( జిణునవ్వు ముద్దుగులుక 
సంతతగోపికాస్తనఘట్టనంబున గడుసయ్యె నాంగ వక్షంబు మెజియం 
గలభహస్తోపమోరులం బోలి యాజానులంబియై బాహుయుగ్మంబు వెలయ 
తే. జవ్వనంబున గోపాలచక్రవర్తి, నిండుపున్నమచందురు గండుమిగిలి 
కన్నుందొగలకు విందయి యన్నుం దెగల, మనసు నెలతాల( గరగించి మమత నించి. 
॥49 | 


ఆ. పిన్ననాంటనుండి కన్నులకింపయి, యున్న రాధమీందం గన్ను వేసి 
యున్నవాండు గాన వెన్నుం డాప్రాయంపుం గన్నె పొందు. గోరి సన్న సేయు. 50|| 


సీ, ఫలపుష్పములు దెచ్చి పట్టుమంచును బైంట నించుచో గుబ్బం దాశించుం గేల 
నిక్కట్టుతోవల నెదురైన నొదు(గక యొయ్యారిమేను మే నొరయ నేగు 
జింకటిలో గన్నం జెలియ నాపై దయ లేదటే యని కౌగిలింపం దివురు 
సఖులతో రతిరహస్వాములు ప్రసంగించు నెలగాంగ వినంగం దా నెబు(గనట్ల 
తే. రన res గేరు, కమ్మనెమ్మేన వగవగ సొమ్ములూని 
యెమ్మె మెరయించు శ్రీకృష్ణుం డెల్లవేళ, రాధ లంకించుకొనెడి యారాటమునను. ॥51॥ 


క. శౌరి కడుంబ్రేమ నిటువలెం జేరిక సేయంగ సిగ్గు చిత్తము గరంగన్‌ 
మారుండు పొడుపొడుమని యొ, య్యారంబున వెడలె నంత ననురాగమునన్‌. ॥ 
52|| 


క, కిలికించితవతి కృష్ణుం, దిలకించంగసాగె సార 
పులకించం గళుకుంజెక్కుల, గులకించుక చెమట జాజం గోర్కులు మీజన్‌. ॥53॥ 


సీ. పనిలేనిపనిం బూని పైడియందియ ఘల్లుఘల్లనం గృష్షుచెంగట నటించు. 
దనపైంట యతనిం దాశిన గిఖుక్కున మొగం బొరయై చూచు సిగ్గొాలయు చూడ్కి 
నేం జెల్ల నమ్మ వానికి నెట్టు దోచునో చెజంగు దా కె నటంచు. జెలికిం దెలుపు 
నెటుల దోచిన మంచిదే యన్నం జాలును పొమ్మంచుం గెంగేలం దమ్మివైచు 
తే. నాననము వంచు బొటవ్రేల నవని వ్రాయు, వేడినిట్టూర్చు వుచ్చు నావెత 
యెజుంగ 
వింతెగదె యంచు ననంబోవు నంతలోన, గ్రుక్కు మక్కువం జొక్కి యక్కువలయాక్షి. ॥ 
54|| 


మ. నునుపయ్యెంటచెజంగు జాజి హరి కన్నుంగోనలం జూచినం 
గినుకన్‌ వాతెటి పంట నొక్కుచును జంకించు మృగాంకాస్య గ్ర 
క్కున లేదంచును శౌరికన్నులను మ్రైొకున్‌ రాధ కెమ్మోవిపై 
నెనయించుం దరహాసచంద్రికల శ్రీకృష్ణుండు హర్షింపంగన్‌. 55|| 


మ. కనుంగోకృష్ణు నెబుంగనట్టు సకియం గౌగింటికిం దార్పుచుం 
బెనగు న్నాపయి బత్తి లేదనుచుం గోపించున్‌ బలా యేలనే 
యనుచు న్నివ్వెజపాటుతోడ నది త న్నెట్లో విలోకింపం బ 
క్కున నవ్వు వలిచన్నుదోయి గులుకం గౌదీగెజ వ్వాడంగన్‌. ॥ 56 ॥ 


ఉ. కొప్పున జాజులున్‌ బిగువుగుబ్బల కుంకుమతేనె మోవిపైం 
గప్పురవీడియంబు జిగికస్తురిబొట్టును నిచ్చచల్వముం 
జొప్పడ వారకాంతవలె( జూడ్కికి విందొనరించెం గాని యొ 
క్కప్పుడు మైలదోప నడయాడదు రాధ ముకుందు ముందటన్‌. ॥57 ॥ 


ర్‌ 


దోర్మూలములు గాంచం దొలంగించు. బయ్యెద నాభి గన్గొన వితా నానం బూను 
మురువుతో గెమ్మోవి విఖుచు చుఖుక్కున నుదుటుగుబ్బలు నిక్క నొడలు విఖుచు 
మెలంతమైనొరగు నేమో చూచి పక్కున నగు( బాలు ముద్దాడు నన్ను జూడు 

మను నొక్కవ్యాజంబునను జెంతం జేరు జెక్కుల చెమ్మవో మీటు గొప్పు నిమురు 

తే. గటితటం బంటి సొలయు+ గ్రేగంట( జూచు బంత మీడేరెనా యని పైని విరులు 
వైచుం గనుసన్నం బిలుచు రావా యటంచు జిలుక పైనిడి కెలయు నచ్చిగురుంబోణి. 
58 |॥ 


క. అలచెలువ వలపుసొలపులు, దిలకించుచు. జెలంగి బళిర తేరకు డక్కెన్‌ 
వలకారిచిలుక యని చం, కలు దాటించుచును శౌరి కడునిర్భయు(డై. 59|| 


సీ. మగువ నీవ్రేలికి మట్టాయెనా యని కడవ్రేలు( బట్టు నుంగరము పెట్టు 
నిది లెస్స యనుచు. బాలిండ్లమీందికిం బాణికమలము ల్పాచయ హారములు వై చుం 
జెలి చూడవే యని చెంగల్వమొగ్గ యిందని వేండి యిచ్చు కర్ణమున నుంచు 
గుంకుమ యలందుచు గోట నితంబంబు కడ విదలించుం బక్కున హసించు 
తే. గురుజనంబులు నెడ గల్లి తిరుగువేళ, శౌరి రాధను జేరి రాజసము మీటి 
నామిటారియు నతనిమాయలకు లొంగి, యుండెం గావున జెలరేగుచుండె నపుడు. ॥ 
60|| 


క. వనితామణి యిటువలె న, వ్వనజదళాక్షునకుం జాల వలచి మనం బా 
ఘనవర్లుచెంత( దనుపుం, బనిపాటలు మాని మెలగు భవనములోనన్‌. ॥61॥ 


సీ. ఒంటిపాటునం గౌగిలొసంగుం దత్తజముతో నంతలోపల మళ్లు నలుకు(డైన 

హస జూచుచు నెజుంగనిరితిని మాముమోమున( జెంత( జేరి నించుం 

గట్టుకొం గెడలించి గట్టునల్లల్లన గంభీరనాభి క్రేగంటం జూడం 

జెలియ రావే యని చేయి వేయు జిశటి గాంచి నీవా యంచు. గడకుం బోవు 

తే. నెదురెదుర చూచు మందల కేగియున్న, నేల రావైతివని దూయు నాళిం జూచి 
యతనిపల్కులె చెవియొగ్గి యాలకించు, వలవునను రాధ కృష్ణునివలకు( దగిలి. ॥ 
62|| 


తే. మాధవుండు రాధ నీరీతి మరులు కొల్పి, మణీయు గొల్లమిటారుల మరులు కొల్ప 
నారజపువన్నెం బెట్టుచు ననుదినంబు, విథిలోపల విహరించు వేడ్క మీటి. ॥ 63|| 


చ. మునిమునిచికటి న్నడువ ముంగిటవాశిట నైన నొటిపా 
టున నడయాడుజవ్వనుల డొంకక పయ్యెదయైనం జట్టయై 
నను జడయైనం బట్టు నెజనవ్వునం గృష్టుండు లోగిరేనీ ర 
కన నొకచోటుం జూచుకొను గాదనినన్‌ వెడలున్‌ హుటాహుటిన్‌. |64॥ 


సీ. జిలుగుబయ్యెద జాజం జెక్కుల చెమరూరం గనుజెప్పయిడక చూడనిమిటారి 
చెలియచెక్కునను దోచిన కృష్ణవదనంబుం గూర్మి మీఖిగ ముద్దు గొననివనిత 
పులకండములు గుల్కు బొమ్మంచుమోవికిం గ్రుక్కిళ్లు మ్రింగని కుందరదన 
పైడికంబంబునం బ్రతిఫలించినమూర్తిం గొగిటం జేర్చి చొక్కనిలతాంగి 
తే. కలుగనేరదు రేపల్లెచెలులలోన, గురుజనంబుల కలికి పైకొనరు గాని 
కరంగరే చంద్రు గనుచంద్రకాంతమణుల, జోక గోపాలరాయనిం జూచునపుడె. ||65 || 


తే. ఉల్లమునం గృష్ణమూర్తి యచ్చొత్తినటులు, సంతతంబును జెలువొద జంద్రముఖులు 
తన్నిమగ్నైకచిత్రలై ధ్యానయోగి, వరులవలెం జొక్కుదురు పారవశ్యమునను. |॥66॥ 


సీ. అమ్మనే జెల్ల మాయత్త చూచిన గొట్టు, బయ్యద విడర గోపాలరాయ 
యోరి నాగుబ్బల గోర జీరకు పోర నీకు మ్రొక్కెద యశోదాకుమార 
యవులేర మంచివాండవు గంటు సేతురా వాతెజపై నవనీతచోర 
చెల్లంబో నడివీథి నెల్లవారును జూడ ముద్దాడవత్తురా ముద్దుకృష్ణ 
తే. యంచు బ్రక్కను బవలించుమించుబోండ్లు, నిదురమబ్బున బగ లిట్లు 
జదురులెల్లం 
గలవరించీన నాసంచు తెలియలేరు, పనులం గాచిరి కాన తత్పాణవిభులు. ॥67॥ 


ఆ. పనులు సేయువేళం బాటం బాడెడువేళ, నాటలాడువేళ హరినె కాని 
యన్య మెజుంగ రెందు నలగోపసతు లేమి, నోమినారొ తొల్లిబాములందు. ॥68॥ 


సీ. అదిగో కృష్ణుండు వచ్చెనన నెంతపనియైన వదలివత్తురు తలవాకిళులకు 
యమునేహో కటంచు నరిగి మాధవువేణునాదంబు విందురు మోద మలర 
బనిలేనిపని కట్టుకొని నందసుతుని గేహమున కేగుదురు నూజారుమాఖ్లు 
తమినిబ్బరమునం జెంతలవారి నెజు(గక కులుకుదు రాశౌరికెలన నిలిచి, 
తే. కమ్మవిలుకానిచేకిలుబొమ్మ లనంగ, సమ్మదంబునం బసిగాపుకొమ్మ లట్టు 
లెమ్మె నడయాడుదురు సంతతము మాన, సము వెన్నునియందు మగ్నమ్ము గాంగ. || 
69|| 


క. ఈకైవడి( గృష్టుండు వ్రజ, కోకిలవాణులను మరులు కొల్ప్చె మనోజ 


వ్యాకులితలైన వారలు, జేకొని క్రీడింపందలంచి చిత్తములోనన్‌. |70॥ 


మ. కమలావల్లభసౌఖశాయ నికమాగచ్చద్వచోవల్లభా 
శ్వమణీ స్వాగతికంబు గైరవనుహృత్సరక్తికంబాపగో 
ద్యమ మాశబ్దిక మంగభూవిజయయాత్రావావదూకంబునై 
కమనీయంబుగ మించె నంతట శరత్కాలంబు భూపాలకా. ॥71॥ 


తే. ఆశరత్కాలమునం బూర్లిమావసరము, నందు రవి జాజి జంద్రోదయంబు మీజి 
దనరె నిరుదెసం గెంజిగి'ధవళరుచియుం గిరహయునిప్రతాప సత్కీర్తు అనంగ. ॥72॥ 


మ. స్మరతేజంబు జనించె నించె దివి సచ్చక్రంబు చక్రంబు దు 
స్తరమోహోబ్ది భ్రమించె మించె( దుహినాసారంబు సారంబులౌ 
నరవిందంబులు తీరెం దీరెననెం గల్హారంబు హారంబుడాల్‌ 
నెరయన్‌ వెన్నెలమించె మించె విటసందేశంబు దేశంబులన్‌. ॥73॥ 


సీ. అట్టివెన్నెలలోన యమునాతటంబున ననిచిన శృంగారవనములోనం 
బారీజాతముక్రింద మారు గెల్చినభంగి నంగుమీజం ద్రిభంగి యగుచు నిల్చి 
పదముపై వేజొకపద ముంచి జాళువావన్నెదుప్పటివలెవాటు మించ 
సాచీకృతానన జలజాతవేణురంధద్రములయందు( గరాంగుళము లమర్చి 
తే. ప్రొఢ మీజంగ మదనగోపాలమూర్తి, గాన మొనరించె నలతానమానములకు 
మానములు వీడ గోపికామానవతులు, గీతికాదూతికానమాహూత లగుచు. ॥74॥ 


ర్‌ 


కెంగేల జలపాత్ర గీలించి యెలదోట త్రోవగా నవ్వలదూంటె నొకతె 

[11యత్త యెక్కడి కంచు నడుగ నెక్కడకి లే దిదిగొ వచ్చెదనందు నేంగె నొకతె 
పొరుగింట నుండు మాపొరుగింటిపడుచును చూచి వచ్చెద నంచు లేచె నొకతె 
మంచినీళ్ళకుం బోయి మజిలివచ్చెద నంచు వేడ్క మీజంగ నేం౧ వెలది యొకతె 
తే. త్రోవలో తోడికోడలు పోవం జూచి, యేడకే యన్న నదియు నీ వేడ కన్నం 
గూయకుమటంచు నిద్దజుం గూడి తోడి, దంగలై పోయి రాగోవధూర్తుకడకు. ॥75॥ 


చ. కడవెండువేండినీళ్ళ జలకంబయి కమ్మనిపాలు వంటకం 
బిడిన భుజించి నాథుండు శయించిన ఏడెము వేసికోక య 
ప్పుడె నిదురా యటంచు నొకబోటి హసించుచుం దల్పుమూసి వె 
ల్వడియె ముకుందు డున్నెడకు: బంచశిలీముఖచంచలాత్మ యై. ॥76॥ 


మొగములో దేటలేనగవు వీడెముకెంపు పెంపునింప సమర్తపెండ్రికూంతు 
లనువుద నీరువట్టినమేనితళతళల్‌ దిలకింపం దొలుచూలుతలిరు(బోండ్లు 

పసదేరు పసపుదువ్వలువ కాటుక బొట్టు వింతచైల్వూన బాలెంతరాండ్రు 
గమకపుగుబ్బ లంగములలో నుదుటునిచ్చలు ప్రే ప్రేమగల నిండుజవ నులును 
తే. మజశీయు వ్రేపల్లెలోనున్న మందమంద, గామినులు కామినులు కొరకాండకాండ 
కుసుమదోదూయమానమానసముతోనం [2]దోనం దన్నందపుత్తుండు తోన నగుచు. ॥| 
77|| 


ర్‌ 


తే. ఏల వచ్చితి రీవేళ బాలలార, యనినం గొందయి ప్రొఢరాకాబ్దముఖులు 
కృష్ణ నిన్నేలవచ్చితి మిష్టు మరుర, ణంబునం దన నందనందను(డు వలికె. |॥78॥ 


క. మగనాండ్రు మీరు మిముం, దగిలి రమించుటలు నాకు ధర్మువె నేనా 


వగకాండుగాను బొండో, మగువలు మీక్టైన నిట్టిమార్గము దగునే. ॥79॥ 


మ. అనినం గన్నెలు చిన్నవోవ నగి ప్రాఢాంభోజపత్రేక్షణ 
ల్విన మేమంటివి కృష్ణకృష్ణ యవురా వేసాలు మాతోడనా 
యనరా దింతియెకాక కన్నయపుడల్లా తప్పుదండాలు వె 
ట్టిన మాసామివి నీవకాక వలపంటే వచ్చెనా బింకముల్‌. ॥80॥ 


శా. కానీ పోదుమె ప్రొద్దుపొద్దునను వేడ్క న్నీవు వ్ర ప్రార్థింపంగాం 
బోనీ పో మనవాండుగా యనుచు మాపుణ్యానకున్‌ వచ్చితే 
కానంజాలక ధర్మశాస్త్రములు వక్కాణింపంగాం జొచ్చినా 
వౌనే కాక మటేమిప్రోది కడు లెస్సాయెన్‌ యశోదాత్మజా. |81॥ 


మ. దినముం బేష్టలచేం గరంచంగను బాతివ్రత్యధర్మంబు మే 
మెనయంజాలుదు మెట్టుగా నదియు. గా కేనాండు కాళిందిలో 
నను నీరాడంగ వస్తము ల్లొనితొ యానాండే జనెన్‌ లజ్జ య 
న్నను గోపాగ్రణి యేమి చేసితిని నానాం డేల నన్‌ దూరంగన్‌. |82 | 


చ. అనవుడు నవ్వి యవ్వికసితాంబుజనేత్రలు నీ వెజబుంగవే 
కనికని యుండి బిత్తలియె గట్టుకు రమ్మని చేతులెత్తి మై 
కిన దనకాళుంబోరి తిలకింపవె మర్మము లెల్ల నెట్టేసే. 
మను సతు లట్లు సూపుదురె మాయెడం గల్లెను గాక మాధవా. ॥83॥ 


తే. అనిన నింతియ కాదె పద్మాక్షులార, దృష్టిదోషంబు పనిలేదు తెలియ కేను 
జెనకితినె గాక నన్నుం జూచితిరె చూడ, వల్లవుండ గాని నే మీకు వల్లభుండనె. ||84|| 


సీ. అలివేణి నీవె కావా గుబ్బపయి జెయి వేసిన జెయిం దట్టివేసి చనుట 

వనజాక్షి నీవె కావా మోవి యాన వచ్చిన నెమ్మొగం బోర 'చేసికొ నుట 

యంగన నీవె కావా వేణి పటినం బెనంగి నాచెయి విడిపించుకొనుట 

అబ్దాస్య నీవె కావా వెన్కం జరి నే కన్నులు మూసిన గసరుకొనుట 

తే. వలపు లేదేమొ నల్లనివాడ నగుట, నటుల నేల పతివ్రత లగుదు రింతె 

యదియె మంచిది సౌఖ్యంబు లందు నిందు జెందుటకు మంచికార్యంబుం జేసినారు. 
॥85|॥ 


ఉ. చిత్తమెలర్బ(గా మగలసేవ లొనర్బక యిట్టివేళలన్‌ 
వత్తురె మెత్తురే పరులు వంశమువాసికి గాసి దెత్తురే 
చొత్తురె జారవిద్యలకుం జూచిన పెదలు సాగనిత్తురే 
యుత్తమశీలలార [3]నను దూజక మీశరణంబు లొందుడీ. ॥86॥ 


మ. అనినం గాంతలు దృష్టిదోషములు లేవా ధర్మము ల్పల్కు నీ 
వనినం జాలును స్మ సృష్టీదోషములు లే వట్టెన బల్సిగ్గునన్‌ 
నిను సేవింపము గాని యుండు నెపుడు నీయందే మాచిత్తము 
ల్పెనంగన్‌ వల్లవచక్రవర్తి వివపాభేదంబునం జూడంగన్‌. 137॥ 


తే. రూఢి శృంగారరసమె యీరూప మగుట, శ్యామవర్లుండ వౌదు గాదనంగ నేల 
యెజుంగుదుము నిన్ను మము నీ వెజింగియుందు, వేల యీవట్టిజోలి యీవేళం గృష్ణ. 
||88॥| 


సీ. ధవసేవ ధర్మ మంటివిగదా నీవె మాధవుండవు గావె కందర్పజనక 
వంశంబునకు హాని వచ్చునే చేపట్టినావు వేడుక వేణునాదలోల 
కనిన నిత్యానందకాముకు ల్మెచ్చరే తగులు చేసిన నమృతస్వరూప 
యాత్మనివేదనం బౌగాక మాభక్తి జారత్వమే భక్తపారిజాత 
తే. కలరె సర్వనియంతను గాదనంగం దగినపెద్దలు జగదద్భుతప్రభావ 
శరణ మెయ్యది నీపాదజలజయుగమె, శరణ మగుంగాక గోవాలజనశరణ్య, ||89 || 


వ. అని మటియు నిట్లనిరి. ||90॥ 


సీ. నటియింపవా విషానలఘోరఫూత్కారకాళియాహిస్ఫటాగ్రములయందు( 
గబళింపవా జ్వలత్కాలానల జ్వాలికాభీలలోలదావానలంబు 
ధరియింపవా మహీధరవైరిముక్తాశ్మ్శవర్షదుర్దర్దగోవర్దనంబు 
మరలింపవా వార్థికరభటాసిత జల్ది క మి సందు లోకు లెన్న 
తే. మటీయు గల వెన్ని యైన 'నీమహిమ లెన్న సులభమా మాకుం బరపురుషుండ 
వగుదు 
ననగ నిను గొల్చిదము నేడు కరుణం జూడు, మేల మ మ్మింత సేయం గోపాలరాయ. 
1911 


క. గాయకునకు మోహింపుదు, రేయెడ స్తీ లనుచుం దెలుపదే శ్రుతి గావో 
గాయకుండ వేము గామో, తోయజనేత్రలము వట్టి దూజేమిటికిన్‌. 92|| 


క. చిక్కులం బెట్టిన బోమిక, నక్కున గదియించి తారహారావళులం 
జిక్కుల( బెట్టక యనుచున్‌, మక్కువ బైబడిన యదుకుమారుం డంతన్‌. ॥93॥ 


సీ. అలమంబోయినం జేతికందని చిన్నిగుబ్బలబాలల వికాసబంధములను 
దిమిరంబు నిండుప్రాయము మోహనాంగులం గెరలించి యుపరతిక్రీడనముల 
నగవుల నఖరదంతక్షతంబులం దెల్పు ప్రొఢల బహుచిత్రబంధములను 
జాతిస్వభావచేష్ట లెజీంగి తత్తత్కలాస్థితు ల్లరంగించి లలితగతుల 
తే. నందటిీకి నన్నిరూపంబు అందిపోంద, దక్షుం డయ్యును నొ కవినోదంబు గాంగ 
నిరువురకు మువ్వురకు మటి నేవురకును, బడుక యిచ్చుచు. బెనంగ గోపాలుం 
డపుడు. |॥94॥ 


చ. అలయ వొకింతయైనం జెమటంటదు చెక్కుల మించి యూర్చులం 
బొలయవు చాలు. జాలు నిక బొమ్మన వెందజు వచ్చి వేండినం 
గలయక నీవు దేవుడవు గాక మనుష్యుడవే యటంచు. బే 
మల నని రింతు లాహరిని మన్మథకేళిక మించు లాహరిన్‌. ॥95॥ 


తే. పాలు చల్లాజంబెట్టి యావేళ యింత, పాలుమాలిక రాగ రాధాలతాంగి 
పవ్వళించేనొ లేదొ గోపాలగీతి, చెవిని బడ నుల్కి పడి లేచి శీఘ్రమునను. ॥96॥ 


క. పాలని మజ్జిగలోపలం బాలుని తోడంటు వెట్టి భ్రమచే నిదురన్‌ 
bn మదియే, వేళ యనుచు. బడుకయిలు బ్రవేశించి తమిన్‌. ||97॥ 


స. ముంగొంగుబంగారుచెంగావి యటులుండ జిలుగుపైఠాణిదువ్వలువ గట్టి 
సంపెంగ లటులుండ జాజిక్రొవ్విరిదండ మెండుగా గీల్జడనిండం జుట్టి 
కుంకుమపంకంబు పొంకంబుగా నుండ గబ్బిగుబ్బల మంచిగంద మలంది 


కళుకు ప్రాగెంపుచెక్కడపుసొమ్ము లటుండం దెలిముత్తియంపుసొమ్ములు ధరించి 
తే. సొగసు మీజంగ వెన్నెలసోగ యంచుం గాంచువారలు భ్రమయ శృంగార మెనయ( 
బండువెన్నెల నొకయింత భయము లేక, రాధ వెలువడె గోపికానాథుకడకు. ॥98॥ 


ఉ. తోరపుగుబ్బ జక్కవలతో వలతోదన నీలజాలముల్‌ 
తూటిడివెణింజాక చకితోచకితోరు మృగంబులం బొదల్‌ 
దూటి(గ జేయు చూప రహితో రహితోర్జితగంధకేతకిన్‌ 
దూరము సేయువాసనలతో నలతోయజగంధి వచ్చుచున్‌. ॥99॥ 
తే. ప్రొద్దుముద్దులకూంతురి యొద్దితోటం గన్నెమావులక్రినీడం గలువరాచ 
చలువజాతిన్నెపై జాజిశయ్యమీంద, గోపకాంతాసహస్రము ల్లొల్వుసేయ. |॥100॥ 


ఉ. ఒక్కతె గుబ్బ బై పై నొరగి యొక్కతె యూరుల నంఘ్రి సాచి వే 
జఉొక్కతె వీడె మయ మణీయొక్కతె వీవన వీవ బత్తితో 
నొక్కతె పైట జెక్కు చెమరొత్తంగ లీలరతాంతతాంతుండై 
చొక్కెడు కృష్ణు దూరమునం జూచి గిజక్కున రాధ మర్లుచున్‌. ||101॥ 


సీ. నిండారుపండువెన్నెలకాక కోర్వక యెలమావినీడల నిలిచినిలిచి 
కలకలపల్కు చిల్కలపల్కు వినలేక చెవుల నంగుళములు చేర్చిచేర్చి 
చల్లనితెమ్మెర లై పంగాం జాలక జిలుగుబయ్యెద చాటు చేసిచేసి 
హృదయంబు భిదించు మదనాశుగములకుం దప్పించుకొనలేక తల(కితలడి 
తే, ర్వ పవియోగదవాగ్చిచే. దాళలేమి, సాహసము షడ్డ్గుణంబంట సహజముగను 
గంజపనలోల యగుచు( దత్కంజలపన, చూతవనమండలాగ్రంబుం జూచునపుడు. || 
102 || 


క. అమ్మమ్మ తెగువ యేటికి, సమ్మతి నీవిభుండు వచ్చు జయ్యన ననుచుం 
గొమ్మపయినుండి కొమ్మ క, రమ్మున నొకచిల్క వాల బ్రమదము మీటిన్‌. ॥103॥ 


క. చిలుకా పక్షము నాపైం గలిగెనె నీకైన ననుచు గరమున నునుటి 
క్కలు దువ్వుచు నొకపూంబొద, జలజాక్షుని దూజుకొనుచు సతి యున్నంతన్‌. |104॥ 


సీ. అది యెవ్వరే రాధ యౌ గదా యిందేల వచ్చెనో హరిం బిల్వ వచ్చెనేమొ 
యీవేళ నొటిగా నింతదూరము వచ్చునా యశోదాదేవి యంపంబోలు( 
గాదుగా యిదియేమొ కలదుపో దోసమె యటువలె నుందురా యంబుజాక్షి 
యెక్కడి దోసమె యెవ్వతె వలవదె వనజనాభుని చక్కదనము గనిన 
తే. ననుచు జెలులాడ( జూచి యిట్లాడ నేల, పిలువవచ్చుట నిక్కంబు తెలిసివత్తు 
మీర లిటు నిల్వుండని నిల్సి శౌరి వెడలి, యల్ల పూంబొదకడం బొంచి యాలకింప. ॥ 
105|॥ 


తే. చిలుక శ్రీకృష్ణదేవుండు చిన్ననాంటు నుంచి నాపయిం గడుంబ్రేమ నుంచి దినము 
చెలగి యెన్నైనం జేష్టలు సేయు నకట, యేలలేదాయెనొక్కొ యాహాలి నేడు. |106॥ 


సీ. వెనుకపాటున వచ్చి వెడందకన్నులు మూయు+ జెలిపేరు చెప్పిన జెలంగి నవ్వు 
be వచ్చెదరు పోపొమ్మన్నం బడుక యిమ్మని కొంగు పట్టి తివియు 
నలతోటలోన న న్నలయించి కొనిపోయి విడువక నగుచు నీవిక సడల్పు 
నెడరైనతావున నెదురైన న న్నాంగిపోనీక వాతెజతేనె లాను 

తే. సగ్గు ప్రతిబంధమై యంత సెయ నాదు, కోర్కె యీడేజిదయ్యె నీకూర్మి యెంత 


యరసియుండ్రు యశోదాదు లైనవారు, నెనరుకలిమిని గనిపించుకొనరు గాని. ॥ 
107 || 


ఉ. ఒకనాం డొటిగం గేళికాగ్భృహములో నుండంగ శ్రీకృష్ణు డే 
టికొ నేం బోయితి( బోయినం జెజంగుం బట్టెం బట్టినం గొంగు దీ 
యకు రావచ్చెద రెవ్వరైననని మల్లాడంగ నావేళ నే 
లకొ యేతెంచి యశోద చూచి చనె నుల్లాసంబు సంధిల్ల(గన్‌. ॥108॥ 


క. అది మొదలుగ ముదమున నా, సుదతీమణి నామొగంబు చూచిన నగుం దా 
నిది యేలనినను నేమో, పెదవి గదలనీక తెలుపు( బ్రియసఖతోడన్‌. |109॥ 


సీ, హరిం జేరవచ్చుచో నట్టె నేజూచినం బడంతులం గనుగీంటి కడకుంబోవు 
నందు డదేమన్న నవ్వుచు మీకేల పొమ్మంచు నొకవేళం బులిమిపుచ్చు 
నుటిగా నున్నవో నొకలేనిపని చెప్పి కమలలోచనుని చెంగటికిం బంపు 
వనిత నీచేం గాని వల్లండు మాకృష్ణుం డనినన్ను( బనుపు భోజనము పెట్ల 
తే. గంధమైనను విరులైనం గాని వీడియ, మైనం బండైన నాచేతం గాని వేటె 
యొకరిచే నంప దే నెంత యెడ్డికొ నిన, బ్రేమ వేడు యశోద యదేమొ యెజుంగ. ॥ 
110॥ 


ఉ. నవ్వుచు మాయశోద యొకనాండు విలాసిని యాగృ్భహంబులో 
బువ్వులు దెమ్మటన్న నటం బోయెడిచో హరి గుబ్బ లంటరా 
నివ్వలి కేంగుదెంచిన నదే విరు లేవి యనన్‌ యశోద నేం 
బువ్వులు గాన నం దనిన బోటులు హాస్యము సేసి రయ్యెడన్‌. |111॥ 


చ. హరి యొకమావునన్‌ జలకమై కురులార్పంగ జినిజాళువా 
నురటి యొసంగి చేతికి యశోద చనెం దమి నేను వీవ బం 
గరునునుజెక్కులం జెమట గ్రమ్ముట సాత్వికమౌ టెణీంగి యో 
గురుకుచ నీ కిక న్విసరికొమ్మనె శౌరి దరస్మితంబుగన్‌. |112॥ 


చ. తిలకము దిద్దుచున్న సుదతిన్నగం దిన్నగ నీవు దిద్దుమా 
తిలకిని యమ్ముకుందునకు దిద్దెడిచో భుజమూలకాంతి క 
నొలశకుల జూడ నే నెజీంగి గొబ్బునం గేలటు వంపం దోడితొ 
య్యలు లది యే మటండ్రు వశమా వినుతింపంగ వ్రీడ మున్లుచున్‌. ॥113॥ 


ఉ. హరితో నే నొకవేళ నొటిమయి మాటాడంగ నీళాకృశో 
దరి తా నత్తణి( బొంచిపొంచి కన నంతన్‌ శౌరి హు మ్మన్నచో 
నగుచు న్నే నటు చిన్నదానిపయి నేలా యింతకోపంబనన్‌ 
దరహాసంబున నెంతలె దను జగన్నాథుండు నాపై: దమిన్‌. ||114॥ 


ఉ. ప్రేమము నిచ్చ నిట్లు వలపించి ననుం గికురించి యిప్పు డీ 
భామలతోడం గూడుకొని భావములో నను నెంచం డీవిధం 
బేమని చూచుదాన నిశ నెవ్వ రెజుంగుదు రీయధర్మ మా 
కాముం డెజుంగుంగాని చిలుకా కలకాలము తన్నె నమ్మితిన్‌. |115॥ 


క. అని మంచిది రావలెం గద, యని కోపము మీజం నేమొ యన(బూనినచో 
నిను నమ్మినాండ రాధా, యని హరి కగిటను జేర నది గని యలుకన్‌. |116॥ 


తే. పెనంగి విడిపించుకొనుచు నబ్బిసరుహాక్షి, మంచివాండవు పొమ్మంచు మాజఖుమొగము 
సేసికొనియుండ నేమి చేసితిని నేరు మేలనే యల్క యనుచు గోపాలవిభుండు. ॥ 
11/॥ 


సీ. బారికిన్నెరకాయ బటువుగుబ్బలుమీ(ద గోరుంచనీయవే కీరవాణి 
తళుకుబంగారునిద్దాచెక్కుటద్దాలు ముద్దాడనీయవే ముద్దుగుమ్మ 
కండచక్కెరపానకము గుల్కుకెమ్మోవి గంటి సేయంగనీవె కలువకంటి 
తొలుకాయమెయిగుతో దులదూంగునెమ్మేను గౌగిలింపగనీవె కమలవదన 
తే. పైటచా టేల చేసెదే పద్మగంధి, మోము దిప్పెదవేలనే మోహనాంగి 
సారెజంకించె దేటికే సారసాక్ష్ర యేల మేనోసరించెదే యిగురుంబోణి. |118॥ 


క. నాళీకశరు(డు సుమనో, నాళీకము నేయం దాళ నవచంద్రకళా 
ఫాలా చాలా యీలా, గేలా చాలా నలంచ కిక నేలంగదే. |119॥ 


క. అని వేండుచు నేరం బిది, యని మోపక యలుగ నేమి యనియెద నేడే 
చనియెద నని యివలికిరా, వనితామణి పిలువ కేల వచ్చితి వనినన్‌. ||120॥ 


చ. వనజదళాక్షి యెచ్చటికి వచ్చితి పిల్వక ప్రొద్దువోక యే 
వనమున బాటపాడినను వల్లవకామీను లెల్ల వచ్చిరిం 
తనుచును+ జేర నీవునను దారున గన్లొని వారి. బాసి క్ర 
న్నన నిటు వచ్చితిం గలదె నాయెడ నేర మొకింతయేనియున్‌. |121॥ 


తే. అనిన జిలుకయుం గలికి నీ వపుడు చూచి, మగుడు సాహన మెజింగి నీమగండు 
వేగ 
నన్ను( గనుగింట వచ్చి క్షణంబులోన, నీతెగువ మాన్సనే యనం గృష్టుం డపుడు. ॥ 
122 | 


తే. కాక నామీంద నేరంబు గలిగెనేని, యిదిగొ నామేను నీవేణి యిదిగొ వలయు 
లీల దండించు మంచు గోపాలవిభుండు, గీలుజడం గేలు కందీయ బాల నగియె. ॥ 
123 || 


వ. అంత. |॥|124|॥ 


ఉ. వెన్నుడు సంతసించి మనవేడ్కకు వెన్నెల లెన్సగాంగం గ్రే 
గన్నుల చిన్నినవ్వు దొలంకం దిలకించుచు సిగ్గులాడు న 
క్కన్నియ ద్రాక్షచప్పరము కమ్మనిశయ్యకు, దార్చియంక సీ 
మ న్నెలకొల్పి ముంగురు లమర్చుచు. జెక్కిలి ముద్దులాడుచున్‌. |125॥ 


తే. మోవి తన కిచ్చి కనుంగవ మూసికొనిన, బాళిమీజంగం దేనియ గ్రోలి బాల 
సొగసుకాండింత యటజకంట( జూచెనేని, మాను మరలంగ మోడ్చిన నానం బూను. ॥ 
126॥ 


ఉ. చక్కెరమోవి యానినను జన్నుల( గ్రొన్నెలవంక లుంచినం 
డెక్కులు మించ నొల్లమి నటించం బెనంగును నింతెకాని యా 
చక్కనిసామి లోదొడల చక్కిం జుజుక్కన గోట నొక్కినం 
జొక్కి మిటారి సొమ్మసిలు జూపు కరంగుట సాటి చెప్పంగన్‌. ॥127॥ 


చ. వలపులు రేచి గోలయని వల్లభుం డల్లనం గేలిసల్పుచో 
మెలంతుక నిబ్బరంపుతమి మీంచగంజేతులు ద్రిప్పికొంచు న 
చ్చెలువుని మందవేగము హసించుచు వెన్‌ జజచెం గరాగ్రసం 
కలితసువర్ణ్లకంకణము ఘల్లన వల్లవుగుండె జల్లనన్‌. ॥128॥ 


మ. గళనాదంబులు దత్తణీంచుచును సీతార్కంబు రెట్టింపం జె 
క్కులపై స్వేదము గ్రమ్మ సొమ్మసిలి తళ్కున్‌ మేను వాల్లన్నుద 
మ్ములు సోలన్‌ మృదులోరువు ల్పెనయచుం బూంబోబీ దీనొక్తులం 
జెలువు న్వేడ రతాంతమంత సోల్‌ శ్రీకృష్ణుండున్‌ వేడుకన్‌. |129 | 


ఉ. సురతాంతంబున తాంతయై తరుణి మించు ల్లుల్కుశ్రోణి న్నిజాం 
బర మొక్కించుక వైచి యొత్తిగిలం బ్రేమం గృష్టుం డొయ్యారిబం 


గరుచెక్కు ల్రనచేలచేం దుడిచి సింగారంబు గావించి క 
ప్పురపున్‌ వీడె మొసంగె నంత నలరెం బూంబోణి విశ్రాతయై. |130॥ 


వ. అంత. ॥131॥| 


మ. తిలిరున్‌ మోవిని గద్దు లేదనెడు నిద్దాకెంపుచిన్నారి చ 
న్నులపై సన్నపుక్రొన్నెల ల్వెలయ వెన్నుం డిచ్చు కైదండతో 
గలకంఠీతిలకంబు వెల్వెడలి రాంగాం జల్లనై యామునా 
నిలమున్‌ మెల్లన వచ్చెం జెంగలువపూనెత్తావి పైజల్లుచున్‌. ॥|132|॥ 


తే. అంతం గృష్టుండు రాధాలతాంగిం జూచి, కంటె యుత్సలపత్తసంక్రాంత మగుచు 
నీనితంబంబువలె మించె నీరజాక్షి యనుచు యామునసైకతంబున వసించి. ॥133॥ 


సీ. ఒప్పుగా విరులతో నొరగొప్పు ఘటియించి బటువుముత్యాలపాపట యమర్చి 
తావిపన్నీటిచే దడియొత్తి మోమున సొగసుగా గపురంపుచుక్క దీర్చి 
చిరుగో! న జిమచిమల్లొ నుచెంప సంది కుంకుమగంధ as 
చెక్కుల మకరిక ల్పిత్రించి పాలిండ్లం జెదరినహారము ల్పిక్కు దీర్చి 
తే. కటిని బురుసాచెజుగుచిరం గట్టనిచ్చి, సొంపుమీటి నెగాదిగ జూచి ప్రేమ 
గడలుకొన శౌరి నిలువున గౌగిలించి, మోహనాంగిని జెక్కిలి ముద్దుగొనుచు. |134:|| 


తే. చిలుకతో నన్ను దూరుచుః జెలువ వెనుక, నలిగి యేమని గడంగితి వనిన నేమి 
లేదనియె రాధ యెటువలెం గాదు తెలుపు, మనుచు గృష్టుండు వేండ సిగ్గున లతాంగి 


॥135॥ 

ఉ. వచ్చినయప్పు డేననుచు వాకొని గ్రుక్కగ చాన యేటికో 
మచ్చిక దెల్పుమంచు హరి మాటికి వేడిన నిన్ను బాహులం 
జెచ్చెరం బట్టి క్రిందుపడంజేసి మదం బణంగింతు గట్టిగా 
దచ్చెననైనం గంతునకుం దప్పుదునంచు. బ్రతిజ్ఞ పూనితిన్‌. |136॥ 


మ. అనినన్‌ రాధ హసింప యింత యలుకా యౌరౌర నామీందనై 


నను నీకోపము తీర్చుకొ మృటులనైన నీదుకోపంబు దీ 
ర్పనె భావింతు నటంచు వేండుకొనుచున్‌ రాధావధూరత్నమో 


హనపుంభావకళావిలాసముల నబ్దాక్షుండు హర్షింపంగన్‌. 1137 ॥ 


కు 


ఆరాధాధరమధురసు, ధారసధారాతిదర్పితస్వాంతమునన్‌ 
గూరిమి రమణుడు దముందమిం జేరమి నేరమిగ నచటిచెలియలు కలంగన్‌. ॥ 
138 |॥ 


మ. ఇదిగో వచ్చెద నంచుం బోయి యిది యేమీ రాడు కృష్ణుండు రా 


చ. 


ర్‌ 


ర్‌ 


వ. 


కు 


గదరే చూతమటంచు నంగనలు రంగద్రత్నమంజీరము 
ల్లదలం గుబ్బల పయ్యెద ల్పొదల సింగారంవుంీల్గొప్పులం 
బొదలం దుమ్మెద లెల్లం బూంబొదల నెమ్మిం బల్మరుం జూచుచున్‌. |139॥ 


ఒకపొదరింటిలో దలిమ మొక్కటి గాంచి యిదేమి చెల్ల నా 
యకుండు విశేషబంధముల నంగనం గూడినపొల్పు దెల్ప రే 
వికసితజాతిశయ్య కడువేడుక మీజంగ రాధం గూడి యే 

డకొ చన నోపు నింక నకటా శకటారిని నమ్మవచ్చునే. ॥140॥ 


. గట్టిగాం గిల్లడం గట్టివేయక మున్నె మోసపోతిమి గదా ముగుదలార 


గ్రుచ్చి కౌగిట జేర్చుకొని విడువకయుండ నేరమైతిమి గదా నెలంతలార 
మనచేలచెజగు లాతనిచేల ముడిగొల్చ( దెలియమైతిమి గదా చెలువలార 

యొకతెపై నొకతె మానక గూడి యలయింప నేరమైతిమి గదా నెలంతలార 

తే. యెవ్వ రెజుంగుదు రింతలో నిన్నివగలు, సేయుటలు దక్కెగా యని చెలంగియుంటి 
మెంత గృష్ణుని వెతకెద మింత ననుచు, వెతల మతి తల్లడిల్లి యా వ్రేతలెల్ల. ॥141॥ 


. లత పెనంగొను తమాలము+ జేరి యదె రాధికాకృష్ణు లని చేరి కనుచు( గనుచు 


శారిక కృష్ణకృష్ణ యటన్న నదె కాంత శౌరిం బిల్చై నటంచు. జనుచుం జనుచు( 

జాటున బర్హిపిెంఛముంజూచి చెలికొప్పు హరియూనుపింఛమో యనుచు ననుచు 
కలరవంబులు వల్క లలనామనోహరఘనగళధ్వనియంచు వినుచువినుచు 

తే. దరువు( దరువును బొదం బొదం దెరువు దెరువు, సైకతము సైకతమును సారె సారె 
యరసి యరసి వ్రజాంగన లందు నందు, మణియు మజియును వెదకుచు మమత 
మెజయ. ||142॥ 


నెమిలిపించెమువాండు నెటీ మించు సరి మించు గరమించుకాంచనాంబరమువాండు 
వేణునాదమువాండు వినుగెంపు నునుగెంపు గనుపింపు కౌస్తుభకాంతివాండు 
మొగులుచాయలవాండు మురిపెంపుం(గరిపెంపుమజపింపుగతివిభ్రమములవాండు 
వెడందకన్నులవాండు విరిపువ్వు సరిక్రొవ్వు చిబునవ్వు కెమ్మోవిం జిలుకువాండు 

తే. సారఘనసారచందనచర్చవాండు, కాంతతిలకాంతమౌళిభాగంబువాండు 
మారసుకుమారసౌందర్యమహిమవాండు, మాధవుడు వచ్చాం గానరే మల్లెలార. ॥ 
143 || 


అని మజీయు నగంబుల ఖగంబుల మృగంబుల నడుగుచు నడుగుచు. జుజు 
క్కను వెన్నెలబయిళ్ల వల్లభాయల్లకభరంబునం దల్లడిల్లుచు హల్లకిభల్లకృపా 
ణులకు లోగి వల్లవపల్లవపాణు లల్లనల్లనం జనిచని. ||144॥ 


కందళదిందివరని, పష్యందితమకరందబిందుసందో హపరి 
స్పందామందానందా, ళిందమిళిందవ్రజం గళిందజం గనుచున్‌. ||145 || 


మ. యమునా నాయము నాకు గాదనక పద్మాక్షుండు మ మ్మీవనాం 


తమునన్‌ స్వాంతమునం దొకింత దయయైనన్‌ లేకయే డించి స 


ప్రమదుండై ప్రమదంబుతో నరిగె. జూపన్‌ లేవుగాం దద్వియో 
గమునన్‌ భంగమునందె మాధృతు లనంగప్రొడి రూఢిం గనన్‌. |॥146॥ 


తే. భూరికారిన్యమత్కుచంబులను బోలి, యవనిం బుట్టంగ నట్టి దోషాప్తివలన 
నబ్దదచక్రాంగకరసంగ మధభిలషించి, వగచెదరు మీరు నిట చక్రవాకులార. ||147॥ 


క. అనుచున్‌ వెదకుచు. జనుచో, వనజాప్తసుతానితంబవైఖరి బటువై 
నునుదెలివెన్నెలచెలువుం, దనరిన యొకవిపులపులినతలమధ్యమునన్‌. [148 || 


సీ. విరవాదిసరులతో వెడంజాజణుసిగతోడం గమ్మకస్తురితిలకంబు తోడ 
మోవిపైం దిలకించు మొలకనవ్వులతోడం గలితనాసామౌక్తికంబుతోడం 
గండమండలచలత్కుండలంబులతోడ రమణీయతారహారములతోడ 
ఘనకటీతటబద్ధకనకాంబరముతో డ నవరత్నమయభూషణములతోడ 
తే. నిఖిలభువవైకమోహననిరుపమాన, మానితాకారరేఖానమగ్రగరిమ 
సమరు మన్మథమన్మథుం డైనకృష్ణు, డంబుజాక్షులమ్రోలం బ్రత్యక్షమయ్యె. |149॥ 


వ. అప్పుడు. ॥150॥ 


ఉ. చక్కనివాని బోధనిధిసాధుతపోధనచిత్తవృత్తికిం 
జిక్కనివానిం బ్రహ్మశశిశేఖరముఖ్యుల కైన దృక్పథం 
బెక్కనివాని సంతత్సమేధికభక్తికి కాని యేటికీం 
జొక్కనివాని మానధనచోరుని శౌరినిం జూచి కామినుల్‌. |151॥ 


క. మనమానధనము దొంగిలి, చనుచో దద్దోహమునను జరణంబులు రా 
క నిలిచె విడిగో గృష్ణుం, డని యవ్విభుం జేర నేగి యంగనలెల్లన్‌. |॥152॥ 


సీ. ఏకుందరదనరా యీకమ్మకెమ్మోవిచిగురాకు నజ్ఞునజ్ఞుగను గజచె 
నేగుబ్బలాండిరా యావెడందయురంబు గ్రుచ్చుచో గుబ్బల గ్రుమ్మి కమ్మె 
నేపద్మపాణిరా యీతేటముద్దుచెక్కుల నెత్తురులు గ్రమ్మ గోరం జీరె 
నేనీలవేణిరా యాతళ్కుమేనంట ఘనవేణిచే వ్రేసె. గందువార 
తే. నట్టిజగదంటకే గాని యనంగి పెనంగి, యుండుదువె నీవు మాబోట్టయొద్దం జేరి 
యనుచు నెకసక్కియములాడువనజముఖులం గాంచి నవ్వుచు గోపికాకాంతు( 
డనియె. ||153॥| 


చ. నెలంతుకలార మి మ్మిచట నిల్పి యటం జనుదేర రాధ చె 
య్వుల నెలయించి తావకవియోగము తెల్పిన నల్సిపోయె నా 
మెలంతుకం గూర్చుకోక మనమే విహరించిన రట్టుపుట్టునా 
వెలందులు మంచిదంచు హరివెంటను రాధను జేరి నంటునన్‌. |154॥ 


సీ. ననవిల్తుగరడిసాధనకట్టుకంబంబు శుకవాణి ప్రాణనాయకునిమేను 
కమలసాయకుపానకపు(జలివెందర యిగురుంబోణిరొ జీవితేశుమోవి 
మకరకేతనునిధర్మంపుగొటారంబు జలజాక్షి విభునివక్షుస్థలంబు 
వలరాజుపెండ్లిబువ్వపునిందు సంపూర్ణచంద్రాస్య కృష్ణునిజవ్వనంబు 
తే. కలికి యటుగాన మనము నాటలకుం బెనంగ, దప్ప దిరంగం గ్రోలి ఖేదంబులెల్ల 
వదలం బవళించి యనుభవింపుదము గాక, యలుగ నేటికి నన రాధ చెల(గె నంత. ॥ 
155 || 


మ. హరిమధ్యాద్వయమధ్యవీథి హరిమధ్యా శౌరిమధ్యంబునన్‌ 
హరిమధ్యామణి గల్గుమండలము మధ్యంబొంది యానంది యై 
మురళీనాద మొనర్చెం గృష్ణుడు జగన్నోహైకశ్ళంగారభా 
స్వరత న్లన్గాని యచ్చర త్పోగయ రాసక్షీడయం దంతటన్‌. ॥156॥ 


సీ. అలసట మీజ నొయ్యారంబుగాః గేల దుఖుమునం దుజిమినవిరులు రాల 
వలసి వల్లములుగా వలిగుబ్బచన్నులం గదియించు సరిగెపయ్యెదలు జాణ 
నొకవిలాసము గాంగం జికిలి గోరుల మిటు చెక్కుల జవ్వాజిచెమట దొరుగ 
బడలికపొడమి పైపైనూర్చునూర్చుల కమ్మకస్తురితావి ఘమ్మనంగ 
తే. నల్లనల్లన నిడుపాదపల్లవముల, ఘల్లుఘల్లున కీలందెకవలు మొరయః 
జెలువుకైదండ గైకొని చెలువు మెజియ, నంబుజాక్షులు యమునాతటంబు దొరయ. | 
157 || 


చ. అతివలవక్తుము ల్వికసితాబ్దములందును జేర షట్పద 
ప్రతతుల చేర నిమ్ము మధుపానమున న్నిశియౌ టెజుంగ వ 
ద్భుత మిది గాదె వారి కుచము ల్దమజోళ్లనుభ్రాంతి నెంతయున్‌ 
హితమతిం జేరు కోకముల కేమి వివేకము లేకపోయెనే. |158॥ 


వ, అయ్యవసరంబున. 159 ॥ 


మ. సరిగెమెబుంగుబంగరపు(జందురకావిపటంబు లూడ్చి బి 
త్తరముగం జల్వపావడలు దాల్చి బయల్పడుగుబ్బజక్కవ 
జారముల౦ గప్పుకొంచు( గుతుకంబున. దోయము( జొ చ్చి రయ్యెడన్‌ 
దెజకువతో మిటారు లొజదీసిన మారుకటారులో యనన్‌. ||160॥ 


తే. మదవతుల మర్లుకొ నజేయు మదను మెచ్చి, ముదముతో దో పొసంగిన మురువు 
దోప 
దాళిగోణంబు గట్టి గోపాలమౌళి, చెలులతో గూడి జలకేళి సలుపునపుడు. ॥161॥ 


రగడ. అదిగొ జూచితె కృష్ణ యరవిందకోశంబు 
సుదతి యౌనాను వక్షోజప్రకాశంబు 
అవులేర యివి గంటె యలరారె విరిగల్వ 
లవియె నీకన్నులకు ననుంగుజుట్టలు చెల్వ 
పిలుకుబేడిసమీల బిత్తరంబులు గంటె 
నెలత బెళ్ళంగలాదె నీదుచూపులకంటె 
ఎడలేదు నిదురించె నిది చిన్నరాయంచ 
నడికియున్నది నీదునడ కూర కాయంచ 
మెండయ్యెనౌర తుమ్మెదల రుంకారంబు 
దండిమన్మథునికో దండఠంకారంబు 
కడలేని వెతలచేం గందెగాం గోకంబు 
పడతి గానకయున్నం బాయునే శోకంబు 
సుడిలోనం గేలేల చొన్సెదవు గోపాల 
బెడంగొల్కు లీలలం బెంపొందు నోబాల 
కలువపూవుల వ్రేయంగాం గందె నామేను 
తలిరాకు(బోడి మెత్తనిదాన వౌనౌను 


పూనినను గొంచానం బోను పోపో చాలు 
కాననా మది యేటి కనిపించు నీమేలు 
లోతైన వెజితు లోలోపలికి? దీయకుము 
నాతోనె యీవగలు ననువింత సేయకుము 
తలరోరి నీచోరతనము లేటికిం గూడు 
తొలుపల్కులకు( గదా దూటిదవు నను నేడు 
తలచూప నెందు బోదరము నీ కేవేళ 
కలికి నీచనుగొడకడ నుందు నీవేళ 
పూనుకొని మోరతోపునం బోవ బోనీను 

నేను నీకటిభూమి నిల్తు నేడకుం బోను 
క్రొవ్వాయి నీచేతిగోరం జీరంగ రాకు 
నవ్వెదను నీమేన నాటింతు నా పోకు 
వేండెదవు కోపంబు విడితిని మన్నించి 
మూండులోకంబు లిమ్ముల నేలనా మించి 
తావికుంకుమశోణితహ్రదము చేసితివి 
కావునను నేంగట్టుగనిమేల దీసితివి 
వనములో విహరించు వాంఛ పుట్టెనె నీకు 
నినసూతిపై బ్రేమ హెచ్చ నట్లనె పోకు 
బలశాలి వౌదు పైపై నీళ్లు చల్లకుము 
చెలియ నీయధరమధుసేవవలె మళ్లకుము 
మగవాండ్ర నింతగా మరులుకొల్పితి వార 
వగలాడి నే జక్కవలువం గట్టంగనెర 
కలికిచెయ్వుల నెన్నిగతుల మించెదొ యింక 
వెలది ధర్మపుత్రోవ విహరింతు నీకింక. ॥162॥ 


వ. అని పెక్కుతెజంగుల మర్మగర్శితంబులయి శర్మదంబులగు నర్మోక్తులు వెల 
యంగ గర్మసాక్షికూర్మినందననిర్మలోర్మికల( దేలి కుసుమధర్మధర్మనధర్మ 
భ్రూవిలాసపటుభర్మపటునితోడం దటము సేరి యంతట. ॥163॥ 


మ. బురుసాసీరలు గట్టి జంటజవిక ల్పొంకించి సంపంగిక్రొ 
వ్విరిదండ ల్నెజిగొప్పులం దుణీమి తావి న్మించు గంధంబుం గ 
స్తురియున్‌ గోవజవాది కుంకుమము మెచ్చు ల్లుల్కంగాం బూసి క 
ప్పురపున్‌ నాభులు దీర్చి సొమ్ము లిడి యంభోజాతపత్రేక్షణల్‌. |164॥ 


సీ. చికిలి సేయించిన చిగురుఖండాజో దుకన్నెగేదంగిచేకత్తు లనంగం 
గందర్చు( డాడించు కుందనాటకమునం బొల్బు కుందనపుకీలొ సమ్మ అనంగం 
జిలుకతెజిదొర శృంగారవనమున మెలంగెడికన్తూరిమెకము లనంగ 
రతిరాజుమణిపంజరము వాసి తమయిచ్చ( జెలంగెడు ముద్దురాచిలుక లనంగం 
తే. గొలను వెలువడు రాయంచకొదమ  లనగ, మేఘముల బాయు 
క్రొక్కాలుమెజు6గు లనంగం 
బూర్లిమాచంద్రకళలన( బువ్వుంబోండ్డు, వెలసి రభినవశృంగారకలనమునను. |॥165 ॥ 


ఉ. ఒక్కతె పూలు చుట్ట మజీయొక్కతె గంద మలంద ముందె వే 
జొక్కతె మిన్నసొమ్ము లిడ నొక్కతె బంగరుసాల్వు గట్టంగాం 
జక్కెరవిల్హుకన్న నెజచక్కందనంబుల జాణరాయం డ 


మ్మక్క యనంగంజాలిన యొయారమునం దగె నట్టివేళలన్‌. |166॥ 


సీ, స్వామి పరాకు హెచ్చరికంచుం గొందటు పంకజాక్షులు బరాబరులు సేయం 
గీలుకంకణముల కేలెత్తి కొందబు మోహనాంగులు కొల్వు మ్రైక్కు లిడంగం 
దంబుజ మీటి కొందు కుందరదనలు తనమీందిపదములు వినికి సేయ 
ఘనగోపికామానధనహారి యనుచు గొందటు చెలు ల్చిరుదపద్యములు చదువ 
తే. గొమలుకొందజు దగ నూడిగములు సేయ, భవ్యయామునసైకతభద్రపీఠి 
రాధ నంకంబు నుంచి రా రాజసమున, బెద్దకొలువుండె గోపాలభిదురపాణి. ॥167॥ 


మ. తొడపై నుంచిన రాధికామణియు నెంతోవేడశ్కతో గప్రపున్‌ 
మడుపు ల్పల్నొన నొక్కి తా నొసంగం బల్మాజు న్విలాసంబు గ 
న్పడంగా నందుచు మోవి నొక్కుచును బైపై( బొంగు పాలిండ్ల గే 
లిడుచుం జెక్కిలి ముద్దుగొంచు నలరెం గృష్ణుండు లీలాగతిన్‌. ॥168॥ 


సీ. తరలాక్షి యొకతె చేసురటి నడ్డము సేసి బోటినొక్కతె కన్ను గీంటికొనియె 

ee యేమి చూచెదమంచు నొకలేమ భామనొక్కతెను జేపట్టి దిగిచె 

సుదతి యొక్కతె యట్టె చూచి జంకెన బొమ్మముడితో నుచుక్కని మోము త్రిప్పె 
నెణింగవా యిందు రాయిత నంచు నొకకల్కి చిలుకపై నిడి యట్టె కెలయసాగె 

తే. మజీయుం దగునీరసంబున మగువ లెల్ల, గుసగుసలయబోవ వారలకోర్కి నెజింగి 
యందటకు నన్నిరూపుల నతులగతుల, రతుల నలయించె గోపికారమణు. డపుడు. 
|169॥ 


చ. వలిచనుగుబ్బ లూంతగొని వాతెజ గ్రోలుచు నెత్తి కౌగిటన్‌ 
మెలవుచు( గొంతసేపు తమిమించంగం గేలి ఘటించి తెచ్చుకో 
అలయిక నూరకున్న జలజాక్షునిచిత్త మెజీంగి గోపికల్‌ 
చెలంగుచుం దాము పైకొనిరి చెల్వుడ చిక్కితి వంచు నవ్వుచున్‌. ॥170 ॥ 


సీ. కలగళధ్వనులతో ఖగకులంబులు, మోసెం గ్రమ్ము నిట్టూర్పుతో గాడ్పు విసరెం 
దెగుముత్తెసరులతోః దెరలెం దారావళి రి చెదరుముంగురులతో మెదలెం దేంట్లు 
కులుకుగుబ్బలతోడం జెలరెంగ జక్కన ల్వీడువేనలితోడ వీడె దమము 

నెమ్మోము చమటతో గ్రమ్మెం దమ్మిని తేనెసౌొగయుగన్నులతోడ( దొగల మునింగె 

తే. నింక మీమీగ్భృహంబుల కేంగవలదె, యనుచు రత్యంతమున గృష్టుం డాదరమున( 
బలికినను విన్ననౌ గోపికలముఖాబ్ద, తల్లజంబులతో దూర్చు తెల్లనయ్యె. |171॥ 


తే. అంత వారల మక్కువ నక్కు. జేర్చి, యిందుముఖులార యీవేళ నిండ్ల కేగుం 
డటులనయ్యెడు రాత్రులయందు ననుచు, నమ్మిక లొసంగి హరి పంప 
నలినముఖులు. ||172॥| 


తే. వెన్నుం గనుగొని కనుంగొని విడిచిపోవ, లేక తమి మీజంగాం గౌగిలించికొనుచు 
రేయి రమ్మని వేండుచు వేయువగల, మటిలి రొకభంగి గోపికామానవతులు. ॥173॥ 


సీ. అంఘ్రులు ఘలుఘల్లుమనంగం గీలూడ్సి వైచిన రత్నఖచితమంజిరములును 
హొయలుగా. గొప్పుల ప పయిపయిం జరుపుచో జాజీన కమ్మగొజ్జంగివిరులు 
త్వరంగొన్ని ద్రెవ్విన దగం గ్రువ్వగా లేక యట్టెవేసిన తారహారములును 
ఘణిఘణిల్లన మయంగా వినర్జించిన చియుగంటమొలనూలిసరిపెణలును 
తే. మరలి 'త్రోవలంగంచు విస్మయముతోడ, నాదునిలు వెళ్ళినంజాలు ననుచు వెడలి 


నట్టిరమణులు రమణు లేమండ్రా యను భ,యమున నిజగేహములు సేరి రవనినాథ. 
॥1/4॥ 


తే. కొమిరె చందురుకావి టెక్కెములలీల, నమరె నరుణోదయద్యుతు ల్కమలనాభు 
రథమువలె. దోచె రవియంత రశ్మిగణము, అలమ ద్విజసంఘములకలకలము 
లెసంగ. ||175॥| 


మ. తళుకుంగన్నులకెంపు కెంపు జిగినిద్దామోవి బల్‌ గెంపు చ 
న్నులపై గ్రొన్నెలసొంపు సొంపు గనియున్‌ నోరెత్తంగాంజాల క 
తలు మామ ల్మగలున్‌ లతాంగుల యశోదాపుత్రుం డెన్నేనిమా 
యలు గావించెనొ కాని కాక యిటు సేయంబూనునే దాసులన్‌. |176॥ 


వ. అంత శంఖజూటవృషభాసురకేశిహంతకడ కొకనాండు నారదుం డరుగుదెంచి 
సత్కృతుండై యిట్లని నుతించె. ||177॥ 


ఉ. శ్రీవసుదేవపుత్ర సరసీరుహనేత్ర సువర్ణనేత్ర బృం 
దావనమిత్ర ప్రత్యహవినస్యదమిత్ర హితాబ్దమిత్ర సం 
భావితగోత్ర వేత్రపరిపాలిత గోత్రకరాంత గోత్రతా 
రావగగోత్రకృష్ణ యదురాజశిఖామణి నిన్నుం గొల్చెదన్‌. ॥|178॥ 


వ. అని ప్రశంసించి భావికార్యవృత్తాంతంబు దెలిపి చనె నంత జిఘాంసాకంసప్ర 
హితుండై విప్రహితుండగు నక్రూరు(డును రేపల్లెకు నరుగుదెంచి వల్లవివల్లభు 
పాదంబులకుం బ్రణమిల్లి యిట్లని నుతించె. ॥|179॥ 


చ. జయజయ కృష్ణకృష్ణ ఘనసన్నిభవిగ్రహ విగ్రహక్షమా 
జయజయ దేవదేవ జలజాతరవిక్రమ విక్రమస్పృహా 
జయజయ శౌరిశౌరి వరసంవృతమార్గణ మార్గణప్రియా 
జయజయ చక్రిచక్రి వరసంభృతగోపక గోపకల్పనా. ॥180॥ 


వ. అని యక్రూరుం డభినందించిన నందనందనుం డానందించి నందయశోదాను 
మతుండై రాధాదిగోపికల నూజడించి బలరామాక్రూరసమేతుండై మధురా 
పురంబున కేంగునెడ. ||181॥ 


క. భువనవ్యాపకు: డగుమా, ధవుం డప్పుడు చూపె భక్తతమునకు యమునా 
భువనంబున మృదుతాజిత, భవితాఖలనీలమూర్తి ప్రత్యజ్బూర్తిన్‌. |॥182॥ 


క. అక్రూరుని వెంబడిగాం జక్రాయుధుం డేంగుదెంచి సహితాగ్రజుండై 
చకాది దివిజగేహస, మక్రమ మణిధామమధుర మధురకు నంతన్‌. |183॥ 


ర్‌ 


రజకునిం గొట్టి వస్త్రములు గట్టకయున్న దనకు లేదాయెనే కనకపటము 

వెన సుదాముం డొసంగు విరులు దాల్పకయున్న వక్షస్థలిని లేదె వైజయంతి 
కుబ్బచేకలపంబు గొనకున్న నిందిరాకుచకుంభఘుసృణంబు కొదవె తనకు 
నంధకారాతివి ల్లపహరింపకయున్న నరయమె మును రాము డనుచు దన్నుం 

తే. గరివరదుం డయ్యు. జెల్లునే కరి వధింప, భువనపతి యయ్యు. జెట్లతో బోరవలెనె 
హరికి నిదియు వినోదంబు లయ్యెనేమొ, యనుచు. దోవచ్చు నక్రూరు( డనంగ శౌరి. ॥ 
184] 


క. చనువున బలిమిం దగ గై, కొనందగుం గద మేనమామ కూతురి నిక గం 
సుని జంపి జయరమాక, న్యను వరియించెన్‌ ముకుందుం డందటు మెచ్చన్‌. |॥185|॥ 


క. ఆశింపండయ్యెం గంస, శ్రీసర్వంబునకు నుగ్రసేనునిః బతింగాం 
జేసెం బరమానందము, చేసేం దలిదండ్రులకును శ్రీహరి యంతన్‌. |186॥ 


తే. గొల్లయిల్లాండ్ర మానంబుం గొల్లలాడి, నట్టికల్లరి బ్రహ్మచర్యంబుం బూనె 
వెనుకటికెగాని యిటువంటివిద్య లేదు, వెనుక నోకనాండు కుబ్దంగూడినదె గాని. ॥ 
187/7| 


క. గురుసుతునిం దెచ్చుకొటికై, యరిగిన శంఖంబు దొరక హరికిం దద్దు 
ష్కరకార్యకార్యఘటనము, దొరకిన సత్కీర్తిమూర్తితో దగె ననగన్‌. |188॥ 


వ. అంత. ॥189॥ 


సీ. నలువంకం దగుకాంచనముల పూమొగ్గలు ప్రజ్వలస్తంభదీపములు గార 
పొన్న క్రొన్ననకమ్మపుప్పొడిదిన్నెయ డంబు మీజీన దాడిమంబు గాంగ 
దళుకుకెందలిరుటాకులగుంపు లందందం: జజిచుహరిద్రహస్తములు గాంగం 
గలకలకంఠికాకలకంఠకలనంబు లల్లొనేరెడిపాట యనువు చాట 
తే. బ్రేమ మీణఖంగ లతకూనపేరటాండ్రు, కొమరు క్రొవ్విరివెండిపళ్లెములం దేంటి 
యలంతి జిమ్మిలివాయన మందుకొనంగం _ బ్రథమబుతు వయ్య వనలక్ష్మి 
ప్రాభవమున. |190॥ 


తే. అట్టివాసంతవేళ నుద్యానమునను, మక్కువ జరించుచు మురారి యొక్కనాండు 
చెలిమి మీజంగ నుద్ధవుం జేరంబిలిచి, పలికె గెమ్మోవి చిబునవ్వు మొలకలెత్త. ॥ 
1011 


ఉ. అక్కట నన్ను( బాసి క్షణమైన సహింపంగలేరు గోపిక 
ల్చక్కెరబొమ్మ లేకరణి సైంచిరొ యిన్నిదినంబు లందు లో 
మిక్కిలి రాధ యీయెడను మేను భరించుట దుర్లభంబు నీ 
వక్కడి కేంగి కృష్ణు డిదె వచ్చె నటంచు వచింపు ముద్ధవా. |॥192॥ 


ఉ. అత్తల మామలన్‌ మగల నన్నల దమ్ముల దల్లిదండ్రులం 
జిత్తులదుద్దువెట్టుచును జిటికిమాటికి నన్న చేరంగా 
వత్తురు మేలుకజ్జములు వంతుల కిత్తురు నిండు(గౌగిటం 
గ్రుత్తురు మారుకేళికను గూడుచు మెత్తురు మత్తచిత్తలై. ॥193॥ 


శా. ఏ నక్రూరుని వెంట వచ్చునపు డట్టే నన్ను వీక్షించి నేం 
డైన న్నిల్వు మటంచుం గన్ను(గొనలం బ్రార్థించినం గూడదం 
టేనెమ్మోములు వంచి యుస్సురనుచు న్నేత్రాంబువర్షంబులన్‌ 
నానంజేసిరి పైట లచ్చెలులు మానన్‌ నేర్చునే యుద్ధవా. ॥194॥ 


ఉ. ఎన్నడు గారవింతునొకొ యే నిశ నిచ్చటనుండి వచ్చినం 
గన్నెలు గౌగిలించి ముఖకంజము లక్కునం జేర్చిమక్కువం 
గన్నుల బాప్పము ల్లొరు(గ గద్దదికోక్తుల నన్ను దూజినం 
దిన్ననిమాటలం గలం దేర్చుచు వేడుక నోలలాడుచున్‌. ||195 ॥ 


సీ, చొక్కమై యరగంటం జూడంగా నేర్చిన నప్పరస్తీలనీ డనంగవచ్చు 

నడకువ తిన్నగా నడుగిడ నేర్చిన నాగకన్యలన్‌ డనంగవచ్చు 
నెలవంటిముద్దుమోములు గల్లెనేని గంధర్వకాంతలనీ డనంగవచ్చు 
మెజుంగుందీంగేలవంటి మేనులూనినను గిన్నరకామినులనీ డనంగవచ్చు 

తే. నితరమానవకాంతలనీ డనంగ, రాదు కల్లలు గాదు నీమీ(ందియాన 
కంతుప్రతిసృష్టి యేమొ యీకంజముఖులు, 'బ్రహ్మసృష్టిని గాన మాపాటివారి. ॥196॥ 


క. చుక్కలలోపల మిక్కిలి, చొక్కంబగు చంద్రరేఖ సోయగమున నా 
చక్కెరబొమ్మల మించిన, చక్కందనంబునను రాధ సన్నుతి కెక్కెన్‌. |॥|197॥ 


సీ, సొలపు మీజంగ నోరచూపులు చూచెనా వలరాచజాలరి వలలు వెదకు 
మొలకనవ్వులు గుల్కుమొగ మింత యెత్తైనా ఘనచకోరముల యాశండ్లు దీరు 
ముద్దుమాటాడి కెమ్మోవి గదల్సైనా కలకలధ్వనులం గోయిలలు చేరు 
నాయ్యారమునం జిల్టుపయ్యెద జార్చెనా కుంభిరాజములు ఢీకొన గడంగు 
తే. నాచపలమీనలోచన నామృగాంక వదన నాపల్లవోష్టి నామదగజేంద్ర 
కుంభజృంభితవక్షోజకుంభ రాధ, నభినుతింపంగ శక్యమే యజునికైన. |198॥ 


తే. మగువ నెజికప్పుగొప్పు నమాస యనుచు బొలతి నెమ్మోము గన్గొని వున్న 
మనుచు 
బ్రమసియుండుట సంతసపర్వ మయ్యెం గలదె యిటువంటివింత లోకంబునందు. ॥ 
199 || 


తే. ఇంటివార లొకించుక యెజుంగనీయ, రాదనుచు సంచరింతుము రాధ నేను 
నాభయము సంభ్రమముం జేయు నవని పాన, కంబులోపలిమిరియపుకార మట్టు. ॥ 
200|॥ 


సీ. ఒకగుబ్బ నాప్రక్క నొారయ మూథునం గేలి నిడు నుత్సవముల సందడులయందు 
జాతరలో నున్న సన్న సేయుచు లేనిపనులం బెట్టుక వచ్చు భవనమునకు 
సంకేత మొనరించు సంధ్యవేళను దానె వెదకుచో టిది యంచు వేడృమీజ 
నడురేయి నిద్రించు నను లేపికొనిపోవు వేగ యామునతీరవిపినమునకుం 
తే. బాటం బాడిన నామీందం బాట బాడు, మించు పాలిండ్లయందు నే నుంచునట్టి 
పచ్చిగోరులు పయ్యెదవిచ్చినిచ్చి, పెరిగి లేచిన గను రాధ వింతవగల. ॥201॥" 


మ. కలకంఠు ల్వలిగుబ్బజంట నెలవంక ల్వేండ నేమేనియుం 
బలుకన్నేరక రాధ నీళ్లు నమలున్‌ బంతిన్‌ యశోదాంగనా 
తిలకం బేమిటి మాట తాశినవి యింతే కేతకీకంటకం 
బులు బొమ్మం చదలింప నట్టయను నప్పుంబోణి లేనవ్వునన్‌. 202 | 


క. ఆనాంటి వినోదము లె, న్నైనం గలవైన నెన్న నాకలుగునొకో 
యానారీపరిరంభం, బేనాంటికినైన వచ్చు నిదె హరి యనుమీ. ॥203॥ 


క. అని పంప నుద్ధవుడు చని, వనితలతో మాటలాడి వచ్చి లతాంగు 
ల్వినిపింపుమనీనమాటలు, తనతో దెల్పిన మురారి దరహాసమునన్‌. |॥204॥| 


ఉ. ఏమనిరోయి యుద్ధవ మృగేక్షణ లామధురాపురంబులో 
బ్రేమను వన్నె వెట్టి వలపింపంగ నాయకురాండ్రు గల్ల మా 


మోములం జూచునే యిశను ముచ్చటగా నని బలాబలా 
యేమిటిమాట నామనసొకింత యెజుంగరుగా వ్రజాంగనల్‌. ॥205॥ 


ఉ. ఎప్పుడు వచ్చునంచుం తమి హెచ్చగ నొక్కడం గాచియున్నచో! 
గొప్పరవీడ గబ్బిచనుగుబ్బల పయ్యెద జాజి సంభ్రమం 
బుప్పతిలంగం జేర ముద మొప్పంగ వచ్చియుం గౌగిలించుచో 
నప్పటిసౌఖ్యమింత గలదా వెలబోటులయందు నెయ్యెడన్‌. ॥206॥ 


మ. అనిన న్నవ్వుచు నుద్ధవుండు కమలాక్షా ముగ్గజారాంగనా 
జనసంగం బిది యెంత మన్మథకళాశాస్త్రైకపా ణలై 
వినయోక్తు ల్లనరక్తులు న్వెలయంగా వేయాజుబంధంబులం 
బెనంగంజాలీన ప్రాఢవారసతులం బేర్కొన్నవో నావుడున్‌. ॥207 |॥ 


మ. ఐనం జూతమటంచు నున్నయెడ నబ్జాక్షానుకూలంబుగా 
భానుం డస్తనగంబుం జేరజనుచ్మో బ్రాగద్రికూటంబునన్‌ 
శ్రీనాథప్రియకారియై పొడమె రాజీవారి తచ్చంద్రికా 
శ్రీనై పుణ్యము మించెం జోరజనరాజివారియై యయ్యెడన్‌. |॥208॥ 


న! తళుకుసంప(గిమొగ్గతాయెతు ల్మెజయంగ నరవిరివిరజాజిసరులు చుట్టి 
తీరుగాం గస్తూరితిలకంబు దీరిచి మెలిమిబురుసారుమాల గట్టి 
మురువైన హురుమంజిమురువుతో గట్టాణి ఘనమైనగొప్పచౌకట్లు దాల్చి 
తావికుంకుమపుగంధముపట్టె యురమున రాణించు తారహారములు వైచి 
తే. వలిపెచెంగావిదుప్పటివల్లెవాటు, నేలజీరాడ గిలుకుపావాలు మెట్టి 
చికిలుసానాకరంబునం. జెలువు గులుక, నగధరుం డొంటిగాం దననగరు వెడలె. || 
209 || 


తే. వెంట నరుదెంచు నడప వాల్గంటిచేతి, యుదిరియడపంబు గైకొని యుద్ధవుండు 
కెలసం జనుదేర పరిజనంబులను బనిచి, కమలనేత్రుండు నగరమార్గమునం జనుచు. 
॥210|॥ 


సీ. విటవిటీసల్లాపవికవికహాసము ల్లళనాదసహకారికలరవములు. 
బురుషాయితాంగనాపరిహాసవచనము ల్పృటులకచాకర్షసంభ్రమములు, 
దతహృత్కళాదిభేదనముప్టిఘాతము ల్యోదకల్పితశుష్కరోదనములుం 
గోపనానూపురకోలాహలంబులుం గరినరతాసహాక్రందనములు. 
తే. బ్రథమరత ంతకామినీప్రార్థమాన, సరసశృంగారపదపద్యసంభ్రమములు 
పసపీణావినోటీము ల్వినుచు వేశ్య, వాటిలో వాసుదేవుండు వచ్చునపుడు. ॥211॥ 


తే. చకితనేత్రలు దమతమసంభ్రమములు, వదలి కృష్ణుని జూడంగా వచ్చిరపుడు 
ఏమియాశ్చర్య మాతని నెప్పుడెపుడు, గాంతుమని యున్నవారలు గారె వారు. | 
212 || 


౧. విడువిడురా యని విటునిచెక్కిలి గొట్టి తనమోవి విడిపించికొని యొకర్తు 

విటుడు పయ్యెద బట్టి విడమిం గుచ్చెలలెల్లం జనం బోకముడి బట్టుకొని యొకర్తు 
వసగాదు వలపు రావలెనంచుం గినుకతో నధిపుకౌగిలి విడనా డొ కర్తు 
రతిమధ్యమున లేచి రమణుదుప్పటి చీర యనుచు నట్టిటుం జుట్టుకొ ని యొకర్తు 
తే. కేళిసదనంబు నందుండి జాలకముల,, గాంచి రితరులు ద్వారభాగములం గడచి 


కెలనం జేరియు నేండి శ్రీకృష్ణు డనుచుం జెలులు వే(డిరి తమకంబు కొలంది మిగుల. 
|213|| 


చ. కనుగొని కృష్ణు గామినులు కంతునిబారికిం జిక్కి చొక్కుచుం 
గొనకొని యేమి న్లచిరో గోపిక లోపికమీట నిట్టి దె 
వుని మనసార నిద్దపుగవుంగిట నుంచంగ నిప్పు డేమిటా 
రిని గరుణించి వచ్చెనొకొ ప్రేమ నటంచును జూచుచుండంగన్‌. ||214॥ 


చ. కలికిమిటారికత్తి నయగారచొ కారపుమేలుబంతి క 
న్నెలతలమిన్న బంగరపునిగ్గు మనోభవురాజ్యలక్ష్మి నాం 
గల యొకకాంత మాధవునిం గన్గొని మోహరసైకలోలయై 
తొలశెడువేడ్కతో హరిని దోడుక రమ్మని తల్లి బంపినన్‌. ॥215॥ 


సీ. కప్పువేసిన వెండ్రుకలగొప్పసవరంబు సవరించి పెట్టినజాజుకొప్పు 
దురుసుగాం బైకెగంద్రోసికట్టినవాలుజనుదోయి బిగిచూపుజంటటివిక 
మిసిమిపైపూ(త క్రొమ్మెణు(గునెమ్మోమున సొగనుగా నిడిన కస్తూరిబొట్టు 
జిగిదక్కి స్రుక్కిన చెక్కిలికుబ్బుగా దాపిన కపురనెత్తావివిడెము 
తే. వడియు నెమ్మేని కొకవింతబెడంగు నెజపు, సరిగెచెంగావిపావడ చలువవలువ 
చెలువు గులుకంగం జెలువు చెంగలువబంతి, హరికి? గానుక యొసంగి లోలాంబుజాక్షి. 
|[216|| 


క్‌, కేలెత్తి మ్రైెక్కుతటి భుజ, మూలనఖక్షతులు చెలంగు మురువున మోముం 
గిలుకొనగంటివడువున్‌, మేలిమి దెలుపంగ హరికి మెలంతుక పలికెన్‌. ||217॥ 


తే. దేవరకు గంధ మొసంగిన పూవు(బోడి, వక్కలాకులు గైకొని వత్తురనుచు 
నింటికై తోడితెమ్మనె నిపుడటన్న, నౌనె యాకుబ్దగేహమా యనుచు శౌరి. ॥218॥ 


క. అనుటయు+ గుబ్దానామం, బునకుంబనిలేదు స్వామిపుణ్యంబున జ 
క్కనిదయ్యె నియ్యడను నే, ననరా దీవాడం గలరె యాపాటిచెలుల్‌. |219॥ 


తే. అనిన నీకేల సంకోచ మంబుజాక్షి కంతుసింగాణిమువ్వంక గాదె మెలుపు 
పలుదెజంగుల మెజయదే పద్మముఖికి, మునుపు కొ దవేమి యనుచు నమ్ముదితం 
గనుచు. ॥|220 | 


సీ. నీరజాననముద్దునెమ్మోముచెలువంబు గనుంగొన్నం బద్మిని యనుచు దోచె 
కంబుకంధరకంఠకంబునౌందర్యంబు గనుంగొన్న శంఖిని యనుచు దోచె 
హస్తీంద్రనిభయాన యానశృంగారంబు గనుంగొన్న హస్తిని యనుచు దోచె 
నీమనస్వినికి నాపై మది గల్లుట గనుంగొన్నం జిత్తిని యనుచు దోచె 
తే. జాతి యెయ్యది యొక్కొ యీనాతి కనిన, మాధవున కేల జాతిసంబంధ మనుచు 
నుద్ధవుండు వల్క నవ్వుచు నుద్ధవమున, నద్ధవుండు సేరగావచ్చునవసరమున. ॥ 
221 || 


చ. పొదిగిట నిల్చిచూచు విరింబోడి ముదం బెదం బిక్కటిల్లంగా 
నెదురుగ వచ్చి తోన చెలులిచ్చిన కమ్మనితావినీటం ద 
త్సదజలజాతము ల్లడగి పయ్యెదచేం దడియొత్తి యింపుసొం 
పొదవగం గేలొసంగి వినయోక్తులం దేనియ లొల్క( బల్కుచున్‌. |॥222॥ 


సీ. గోపికారమణులం గూడుక క్రీడించు శ్రీకృష్ణు వ్రాసినచిత్తరువులు 
సకినెలతలగడ ల్బప్పుడైనను దోన కివకివల్గొణుగుపారువపుజోళ్లు 
కమ్మక్రొవ్విరిమేలుకట్లకుం దేంటులై తిలకించు సాంబ్రాణిధూపములును 
బదివన్నె దివ్వెకంబమున మాణిక్కంబు లీల నెంతయు+ బ్రజ్వలించుదివ్వె 
తే. గలిగి విలసిల్లు కేళికాగారమునను, జాళువాకోళ్ళపట్టెమంచంబునందు 
ధవుని వసియింపం బంచి యుద్ధవునిజెంతం బసి(డిగద్దియ నుండె నప్పద్మగంధి. ॥ 
223|| 


తే. వక్కలాకులు విరు లొక్క వరుససొమ్ము, జివికెపావడ జంట చెజుంగుచీర 
యుద్ధవుం డొసంగ వింత సేయుదురె యంచు, జెలువజనని ప్రియోక్తులు 
పలుకుచుండ. |224॥| 


తే. సదనమున కే(గి పన్నీట జలకమాడి, హరువు మీజంగం గైసేసి యారగించి 
లలితమన్మధథసామ్రాజ్యలక్ష్మి పోలి, వచ్చి నిలుచున్న చెలిచెలువంబు+ గాంచి. |॥225॥ 


సీ, శశినహస్రకళాప్రసన్ను(డై యుండెనా చెలిమోముతో సాటి చేయవచ్చు 
జలజపత్రములు చేరల కెక్కుడుండెనా పొలంతికన్నుల సరింబోల్పవచ్చుం 
బదియేడువన్నెలబంగారు గల్లెనా కలికిమేనికిం బ్రతి. బలుకవచ్చుం 
గనకాద్రి కింక నొక్కటి జోడు గల్లెనా వనితగుబ్బల కెన యనంగవచ్చు 
తే. ననుచుం బొగడుచు' దలయూంచి హరి వయస్య, మోము జూచిన యంతట 
స్వామికరుణ 
యట్టిదే కాదె యాశ్చర్యమా యటన్న, మంచిమాటంటివని వేశ్యమాత యపుడు. ॥ 
226|| 


తే. కామినీమణి చిన్నది యేమి యెజుంగ, దెటుల మతి సెప్పి సేవ సేయించుకొనంగ 
వలెనొ మీచిత్త మనుచు నచ్చెలువచేత, విడియమిప్పింప గైకొని వెన్ను. డపుడు. ॥ 
227 || 


క. గందవొడి వక్కలాకులు, నందుక నుద్ధవుండు వారిజాక్షులు సన గో 
విందుండు గాంభీర్యంబున, ముందుగ దను జెనకకున్న మోహము మీటిన్‌. ॥228॥ 


సీ, మడుపు సాలుటయును మదిరాక్షిసకినెలు గులుకుమంచముమీదం గూరుచుండి 
చిలునవ్వుమోమున( జెలువుని పాదపల్లవములు కోమలోరువుల నుంచి 
తలిరులు పెనంగొను చెలువున నొత్తుచు గిలిగింతగొనంగం గెంగేలు దొడల 
సోశించుచును గోటి సుదలంటం బిసుకుచు. గరకంకణంబులు ఘల్లుఘల్లు 
తే. మనంగం జిటపొట గ్రుద్దుచు నంగుళంబు, లో య్య నెటికలు దివుచుచు 
నెయ్యమునను 
గన్నుంగవ నొత్తుచును గబ్బిచన్ను(గవను, జేర్చుకొంచు బదాబ్దసంసేవ చేసి. 229 ॥ 


చ. పలుకవదేమి సామి యొకపాటివధూటిని నీవు మెత్తువే 
చెలువము గుల్కు రాధవలెం జిత్తము రంజిల సేవ సేయంగాం 
గలిగినకాంత. జేకుజీన గా కిపు డాపెం దలంచుకొంటివో 
పులకలు నిండెనంచు విరిబోణి ముదంబునం బక్కం జేరుచున్‌. ॥|230 ॥ 


సీ, ఏదేది సామి నామీందిప్రేమకు గుజు తనుచుం బుక్కిటివిడియంబుం గొనుచు 
నవు మంచివగలకాండవె నీవు చేనందుకొన వంచు విడెము పల్కొన నొసంగుచు 


ర్‌ 


చ. 


ర్‌ 


విడువరా మడుపవుసందడి మోవి నేల నొక్కెదవంచు. గినిసి జంకించుకొనుచు 
మొదటనే నునుబోకముడికిం బెనంగెదు వసగాదొ తమియంచు మసలుకొనుచు 

తే. నెతదడ వూరకుండంగా నేమియెజుంగ, వేమొ యనియుంటి నీవేల యెజుంగ 
వింత 

నాడె వ్రేపల్లెసతులమానములు గొన్న చతురుండవు గావె యన నగి శౌరి పలికె. ॥ 
231|| 


. చెలి యాభీరుల నెన్న నేల యిదె యక్షీణప్రతాపంబుతో 


నలరు న్నేజవజిరుపోరునను బోరాడంగ నీకే తగుం 
దొలుతన్‌ రాధకుం జెల్లు నన్నం గినుకన్‌ లోలాక్షి దేవాంగనా 
తిలకం బేయది యంచు మార్మాగము గా ధీరుండు లేనవ్వునన్‌. ॥232॥ 


. వనితరొ కోప మెమిటికి వల్లవకాంతలలోన జాణయౌ 


నని యలరాధం బేరొ నుట యంతియె నీసరియైనం జేసినం 
గినుకను నేర్చుసూపుటలు గేలిగదా యని వెండి నిక్కమౌ 
నని మరుం డెచ్చరింప ఘనమౌ తమి మన్మథయుద్ధలో! అయై. |॥233॥ 


అంగనకనుబొమ సింగాణి యెక్కిడి పొరింబొరిజూపుం దూపులు నిగుడ్పం 
బతివానిలక్షణ ప్రత్యస్తములం ద్రిప్పి నిఖిలాంగకంబుల నిగుడంజేయ 
నభిమంత్రితంబులై యవి వశీకరములై కుచకుంభమధ్యంబుం రగ్రుచ్చునపుడు 
కుంకుమఘర్శపుక్రొ న్నెత్తు రందంద యలరంగ గళపట్టినట్టు సొగయ 

తే. నలుక బలమెేడకోజన నటపటాగ్ర, కలితకేతువు వాల్చ లోకట్టు సెదరి 
బట్టబయలయ్యె రణమహీభాగ మంతం గాంతలోనయ్యెనని శౌరి కౌతుకమున. | 
234|| 


స్తనకుంభికుంభయుగము జ, ఘనఘనచక్రంబు నఖముఖక్షతములు గా 
నొనరిచి బాహాయుద్ధం, బున బెనంగుచు. గ్రిందుపజిచి పోరగ నంతన్‌. ||235 || 


పొలంతుక క్రిందుమీందగుచు భూషణతూర్యనినాద మొప్పంగా 
కొలకనకోళ్లు లావుకలు కోకిలము ల్కలహంసము ల్నిఖా 
వళములు బారువాలు నలువంకం బ్రతిధ్వను లీయలియమై 
గళరవము ల్లటించె రతికాంతరణాంతరశంఖభంకృతిన్‌. ||236|| 


. అంగంబు లపు డేకమయ్యెనో నా గట్టిగా బాహులతలచేం గట్టికట్టి 


మొనలు జొమ్మున నాటి వెనుచక్కి వెడలంగాం గోడెగుబ్బల జొమ్ము గ్రుమ్మి కుమ్మి 
యలుకలు కబళించి యధరాధరము పంట. జిక్కించికొని గంటి చేసి చేసి 

మొనగోర నిజబాహుమూలము ల్కంఠంబు చిన్నారిచెక్కులు( జించిచించి 

తే. యతనుసమరంబు సేయు నయ్యతివ క్రిందు, పజిచె హరి యంత నంతలో 
బద్మముఖియు 

మరలి పైకొనె మొలనూలి చిఖుతగంట, మ్ర(తచే డిండిమధ్వని బ్రోదిసీయ. |237॥ 


ఉ. కుంచితపాదయై తివురుకోవులు మీటి(గ ధూర్తకృష్ణునిన్‌ 


వంచనచేసి క్రిందు పడవైచితి నింకిట నీమదం బడం 
గించకపోదునే యనుచు. గేరడము ల్పచరించు చెక్కు దా 
టించు( గురు ల్థృహించు నెజిటెక్కున వాతెజ గ్రోలు వ్రాలుచున్‌. ॥238॥ 


తే. అంత నొక్కింత బడలి పద్మాయతాక్షి స్వామిచెంగట నే పౌరుషంబు నెజిప 
నెంతదాన నటంచు శయించి చిత్ర, రతులం దేలించెం జౌశీతిగతుల శౌరి. |239 | 


వ. అప్పుడు. ॥240॥ 


సీ. ఏదేది నాసామి యిది వింత యౌనంటి వని గళధ్వని మెచ్చుకొనెడి సొలపు 
జెర నాప్రాణనాయక యేలితివి మేలు మేలని రతిశక్తి మెచ్చుమెలవు 
నయ్యలూ నీదాసి నయ్యెదరా పాయకుర యంచు. దమి రేగి కొసరువలపు 
బడలితివేమొ నా పంచదారలమోవి యిందరా యని తేనె లిచ్చుతలంపు 
తే. నలసినా నింక విడవరా యనుచుసొక్కి, మోడ్పుకన్నులం గెంగేల మ్రొక్కు నలపు 
బతిని గరంగించెం బతికేళి సతిని గరంచె, నిరువురును గేళివిశ్రాంతిం. బొరసిరంత. ॥ 
241 || 


మ. సరసాలాపములన్‌ వినోదగతులన్‌ సంగీతసాహిత్యవై 
ఖరులన్‌ ద్యూతకళావిలాసముల శృంగారప్రసంగంబులన్‌ 
స్మరశాస్తార్దవివచనంబులను శశ్వద్ద్వంద్వవైచిత్రులన్‌ 
హరికిన్‌ వేడుక సేసె నిద్రపయి నీర్ష్యం గాంత రేయంతటన్‌. |242 | 


వ. అంత. ॥243॥| 


క. కలకలపక్షులు బలుకంగ, జలజాక్షుండు విసయమున సఖియరొ యపుడే 
తెలవాజినె యొకనిమిషము, వలెం దోచెన్‌ నివిలాసవైఖరివలనన్‌. |244॥ 


క. నెజజాణవు నిను మెచ్చితి, వరమిచ్చితి వేడుమనిన వనిత దినము నీ 
పరిరంభము కావలెనన, హరి మంచిది యనియె ననిన నతివ చెలగుచున్‌. 245 ॥ 


చ. తలిమము డిగ్గుచో చరణతామరసంబులు పైడిగుల్కుపా 
వలు ధరియించి కేలొసంగ వల్లభుం డల్లన కేళిగేహమున్‌ 
వెలువడి కాంతనిల్సి కడువేడుక నుద్ధవుకేలుదండతో 
నలరుకటారికానినెజియందము గేలియొనర్చు బాగునన్‌. |246॥ 


ఉ. చెంప కొకింతజాయిసిగ చెక్కిటిగోరును కన్నుగోనలం 
గెంపును గెంపుమోవి బలుకెంపును నెమ్మెయిచిట్లు గంధమున్‌ 
సొంపులు మీజ నారజపుసోయగ మౌర యటంచుం గోరి లో 
చంపకగంధు లాడుకొన శౌరి గృహంబున కేగె నీటునన్‌. |॥247॥ 


క. లోకారాధ్యుండు గావున, శ్రీకృష్ణున కిటుల నడువ జెల్లెం దగునే 
యాకైవడి వర్తింపంగ, లోకమువారలకు రాజలోకవతంసా. |248॥ 


వ. అంత. ॥249॥| 


క. హరి యక్రూరుని బంచెన్‌, ధర పాలిప్పించు పాండుతనయుల కంచున్‌ 
కురుపతి యంధత నాన, త్పురుషుని శుష్కోపచారముల మరలించెన్‌. |॥250॥ 


తే. సైన్యముల జంపి, యల జరాసంధధరణి, పతిని బదియేడుమాజులు పాటి(ద్రోలి 
యవనుముచికుందు నేత్రాగ్ని నణంగం జేసి, హరి యుపాయంబుననె యపాయములు 


దొలంగ. ||251॥| 


క. అలభర్గనుతుండు జలధిన్‌, ఖలదుర్గమమైన ద్వారకాపురి సేరెన్‌ 
బలవర్గముతో హరికిన్‌, జలదుర్గము వలసె వలదె జనపాలురకున్‌. ||252|| 


శా. శ్రీకాంతాస్పదమై దమైకనిధి ధాత్రీదేవతాసంతత 
వ్యాక్థప్తాధ్వరమై రమైధకసముద్యద్విక్రమక్షత్రియా 
నీకప్రోల్లసమై సమైలబిలవాణిజా ర్యశూద్రార్దీతా 
స్తోకార్ధాధికమైకమై జనుల కెందున్‌ జెల్వమౌ ద్వారకన్‌. 253 ॥ 


తే. అప్పురి కుశస్థలి యనంగ నొప్పు మున్ను, ద్వారవతినాగ రహి మీటు ద్వాపరమున 
దానిసౌభాగ్య మెన్న నెవ్వాని శక్య మల్లవైకుంఠమే తప్పదది నరేంద్ర. |254॥ 


ఊఉ. యాదవవృష్టిభోజకుకురాంధకసాత్వతు లాదశార్హు లా 
మోదదశౌర్హులై కొలువ ముఖ్యసుధర్మీసభానివిష్టు(డై 
శ్రీదయితుండు రంజిలె నశేష షసురాశ్రితపార్శ వభాగుడౌ 
నాదివిజాధినాయకునియందమునన్‌ భువనేంబుం బ్రోదుచున్‌. |॥255॥ 


౧. మును రుక్మిణిని విన్న యనురాగ మంతరంగావాలతలమున నంకురించె 

వెనుక విప్రుడువచ్చి విచ్చేయు మనిపిల్వం గొమరుమీజంగ ననల్కొనలు సాగెం 
గుండిననగరంబు దండ నిల్పినవేళ మేలుగీలుకొనంగం బూలు బూచె 
శైలకన్యానివాసంబు వెల్వడంబోగం గనుంగొనగా దోరకాయలయ్యె 

తే. నెత్తి రథమున నిడ ఫలియించె నన్య, రాజలోకంబు గెల్చి ద్వారకకు వచ్చి 
ప్రేమంగల్యాణ వై మై రతిక్రీడ: దనియ, వనజనాభున కనుభవంబునకు వచ్చె. ॥256॥ 


మ. మొదలం దొంగగు నేమి యాడం జను సొమ్ము ల్వానిపైం బెట్టి ప 
ల్కుదు రెవ్వారిలలో “గతానుగతికో లోకో” యనన్‌ సత్యమో 
నదిరా మున్నవనీతచోరుండని కాదా భక్తినిశ్రేయస 
ప్రదుం గృష్ణు న్మణిచోరుం డంచనియె సత్రాజిత్తు విత్రాసియై. 257 |॥ 


చ. వసుమతి నెంతవారలకు వచ్చు నొకానొకనింద వచ్చుచో 
నసురవిఘాతిరీతిం బరిహారము సేయ నొకండు నేర్చునే 
బిసబిన నే(గి జాంబవతి బెండిలియై మణి దెచ్చి యిచ్చి యిం 
పెసంగంగ సత్యభామ వరియించె వినిందకుం డార్తి గుందగన్‌. |॥258॥ 


మ. అంట. గాళిందిని మిత్రవిందను సుదంతాబ్దాక్షి భద్రామహీ 
కటినిన్‌ లక్షణ బెండ్లియై నరకునిన్‌ ఖండించి వానింటః జొ 
క్కటమై మించు పదాటువేల మహిరాట్కన్యావతంసంబులన్‌ 
ఘటియించెం దనకుం గులాంగనలుగాం గల్యాణలీలాగతిన్‌. |॥259 ॥ 


సీ. కలహాంతరిత భోజకన్యను లాలించు స్వాధీనపతిక సత్యను భజించు 
వాసకసజ్ఞిక యౌనుదంతను గూడు విప్రలబ్బను మిత్రవింద నరయు 
ఖండితయైన లక్షణ వేండికొను విరహాత త్కంఠితను భద్ర నూజడించు. 
గాలింది నభిసారికను జేరి కలయు( ప్రోషితభర్త కను? జాంబవతిని జేరు 
తే. గడమ పదియాజువేవురుకంజముఖుల, భావహావవిలాసవిభ్రమవి హార 
లలితబిబ్బోకచకితలీలాదరస్కి తాదిశ్చంగారచేష్టల కలరు శౌరి. |॥260॥ 


క. నీళానీలాలక రా, ధాలలనను దోడి తెచ్చి దయమీజంగా 
నేలెం గులకాంతలతో, నాలీకాక్షుండు రతుల నానాగతులన్‌. |॥261॥ 


తే. చంద్రముఖి కోరంగ నుపెంద్రు డింద్రుం గినిసి, పారిజాతంబు గొనెం దనపాలు గాంగ 
భామినులవల్ల గాదె సౌభ్రాత్రమునకుం గలుగు నొక్కొక్కయెడ విభాగంబు ధరను. ॥ 
262 | 


క. కనె.బదుగురిం బదుగురిం బ్రతి, వనితామణియందు సుతుల వనజాక్షుండు ద 
త్తనయులకు లెక్కలే దిల, ఘనవర్ణునిభాగ్య మెన్నంగాం దరమగునే. ॥263॥ 


చ. అలరుకటారిజోదు మొదలైనకుమారులు తత్తనూజులుం 
జెలువము మీజంగా గొదమసింగములంబలెం బార్బ్వసీమలన్‌ 
గొలువంగ నిండుకొల్వయి ముకుందుండు వేడ్క జగజ్జనంబుమె 
చ్చులకయి విశ్వరూపమును జూపినవైఖరి మించె నెంతయున్‌. ॥264|॥ 


క. హరు. గొలిచి సాంబుం గనియెన్‌, హరి యందురు గాని యెదిరి యని చేసినయా 
హరుం గెలిచి బలికుమారుని, కరములు ఖండింపండే జగంబు లెజుంగన్‌. ||265 | 


వ. అంత నఘశిక్షకుండు సృగునకు మోక్షం బొసంగి యాదవవేదండంబు గావున 
నారదు భ్రమియించి భీమాయుధస్ఫూర్తి రాజమండలగ్రాహక మాగధ తమ 
స్ఫురణం బడంచి సుదర్శనంబునం దమఘోషనందనుని తేజంబునం గూల్చి మరి 
యు భూభారకులగు సాల్వదంతవక్తువిదూరాది భూవరుల హరించి సకల 
దిగ్విజయలక్ష్మీసమేతుండై జగత్కల్యాణకరుండై ద్వారక సామ్రాజ్య మేలు 
చుండె నంత నొక్కనాండు. ॥|266|॥ 


తే. తనకుచేలత్వ మట యధథార్థంబు గాంగం జింపిదోవతికొంగునం జేరెడంత 
ముడిచి తెచ్చిన యడుకులు పిడికెడంటి, మమత కృష్ణుండు 
మెసనవెడిసమయమునను. ||267॥ 


సీ. చినింగి మాసికలు వేసినకోక బంగారుచెజుగులచెంగావిచీర యయ్యెం 
జెవులకు( జాలని చిుతలక్కాకులు కట్టాణిముత్యాలకమ్మ అయ్యె 
పుస్తిమాత్రమెకాని పొండి మెుంగని గళమున హారము ల్నెలవుకొనియె 
నొకటిరెండోగాజు లున్నకరంబుల నవరత్నమయకంకణములు వొదవె 
తే. నలకుచేలునిసతికి దుస్సలకు మజీయుం జూడ చూడంగ 
మైగ్రమ్ముసొమ్ములకును 
గొదవ లేదయ్యెం బ్రబలుసంపదలవలన, రుక్ళిణీనాథుదివ్యకారుణ్యమునను. ||268 ॥ 


వ. ఇవ్విధంబున సుగృహీతకుచేలుం డగు కాంచనచేలుండు సుశ్రీలుం గావించి 
ఖాండవదహనంబున నైన యాఖండలు భండనంబున గాండీవకోదండునకు విజ 
యసుభద్రావాప్తి ఘటించి మనసు భుద్రావాప్తిం జేసినది హెచ్చుగాదు పర 
వాసుదేవలోకనివాసు లగు భూసురకుమారులం దెచ్చి వివ్వచుం జిచ్చు సొర 
కుండ మాన్ని రక్షించె నదియునుం గాక మీపెద్దలగు పాండునందనులం బెక్కు 
చందంబులః బ్రోచె నది యెట్లనిన. |॥269॥ 


సీ. కృష్ణమానంబు రక్షించె శాకాన్నంబు గొని పాత్ర నక్షయోదనము నించెం 
గల్టిసారథి యయ్యెం గాంగేయుపై( జక్ర మెత్తి వివ్వచ్చున కిశుచేత( 


బరమాస్త మిప్పించె భాను గప్పెను భగదత్తాస్తమున కురఃస్థలము పూనె 

ద్రోణు వారించెం కర్ణునిశక్తి మరపించె నహిబోణమునకు దే రణంగంద్రొక్కె 

తే. సన్న జేసి సుయోధను సమయం జేసి, బెనిచె నుత్తరగర్భంబు భీము; బ్రోచె 
మహికి( బట్టముం గట్టె ధర్మజుని వింటె, పంకజాక్షుని పాండవపక్ష మధిప. ॥270॥ 


క. తనుం గొలిచిన తనుం బొగడినం దనచారిత్రములు విన్న ధన్యులకెల్లన్‌ 
వనజాక్షుండు గృష్టుండు గో, రినకోరికె లొసగుననిన నృవుం డలరారెన్‌. |॥|271|॥ 


౧. పెనంి కట్టినపట్టు పించంబు నడిపట్టు చంద్రకాంచితవిలాసములు దనరం 
బుట్టినవంశంబుః బట్టినవంశంబు బహుపర్వసంగతిం బరిఢవిల్ల 
భాసమానగళంబు పదపద్మయుగళంబు నమల ముక్తాశ్రయంబై తనర్ప 
నపదానుజాతంబు నాస్యాంబుజాతంబు నానానుదృజ్మోహనంబు గాంగ 

తే. శ్రీల విలసిల్లు గోపాలకృష్ణమూర్తి, గంధగజహేమపర్యంకికాతురంగ 
చామరభటాది శాశ్వతైశ్వర్య మొనగి, సేవకశ్రేణి నెపుడు రక్షించుంగాత. |272॥ 


క. అని శ్రీవైశంపాయన, మునిముఖ్యుండు దెల్చ విని ప్రమోదాన్వితుండై 
జనమేజయు( డవ్వలికథ, యనఘా వినవలతుం దెల్పుమని యడుగుటయున్‌. ॥ 
273|| 


మ. ఛలనిద్రాననచుంబనావసరదృష్టశ్రీకపోలస్సుర 
త్పులకప్రీళితముగ్ధకో కకుచసభ్రూభంగమధ్యాధర 
స్థలదంతక్షతకేళికాపరమనొబ్దాతప్రగల్యా ంగనా 
కేలనాదోదిత పాహిపాహి ముఖవాః కల్లోలహల్లోహలా. |274॥ 


క. అనురాగసమాకర్షిత, కనకాంశుక నీవిబంధఘటనాక్షమతా 
వనమన్మగథీగోపికి, ఘనజఘనాదానవర్షి గజిరాజఘనా. ॥275|॥ 


ఉత్సాహము. రాధికాదిమహితపర్వరసిరసాన్నదానధీ 
రాధికానుమోదరంగదంతరంగసంగతా 
రాధికాధినాథభక్తరంజనాననప్రచా 
రాధికారసంగ సంగరాంగణాదిభంగదా. ||276॥ 


గద్య. ఇది శ్రీరామభద్రదయాభిరామభ ద్రకరుణాకటాక్షవీక్షాపరిప్రాప్తదీప్తతరాష్ట 
భాషాకవిత్వసామ్రాజ్యధౌరేయ సకలవిద్వత్కవిజనవిధేయ ( ధరణిదేవుల నాగ 
నామాత్యసుధాసముద్రసమున్నిద్రపూర్ణిమాచంద్ర రామమంత్రీంద్రప్రణీతం 
బైన దశావతారచరిత్రం బనుమహాప్రబంధంబునందు అష్టమాశ్వాసము. 


9. అవతారంబగు బలరామావతారము సమాప్తము. 


మ క 


1. కోడెలు విడిపించుకొనె నంచు వాకిటి మఖింది లోపలి కంచి జరగె నొకతె 


మగండు నిద్దురవో వ మంచ మించుకసద్దు గాకుండ దిగజాజీ కదలె నొకతె 
2. తోనం దన్నందనందపుత్రుండు నగుచు 
3. చనుం డూరక మీశరణంబులొందంగన్‌ 


9, బౌద్ధావతారకథ 


నవమాశ్వాసము 
లాలిత మగదలవం 
శాలంకారాయితోదయ సమగ్రదయా 
లీలాలవాల హృదయక్ష 


మాలేఘశరణ్య కృష్ణమంత్రివరేణ్యా. ॥1॥ 


తే. అవధరింపుము జనమేజయక్షితీశ, శేఖరున కిట్టులను వ్యాసశిప్యమౌని 
బుద్ధకల్య్క్యావతారము ల్ఫూప యిశను, తెలియంజెప్పెద వినుమని దెలుపందొడంగ. ॥ 
2|| 


సః శ్రీతారకబ్రహ్మసేవకుం డై డె భవతారకం డగువర్ధతారకాధి 
పతిశిఖామణీతనూభవునిచేం బరవీరతారకాభయదుంా తారకాసు 
రుడు గూల దత్కుమారులు తారకాక్షుండు. గమలాక్షుండును భుజాగర్వశాలి 
యైన విద్యున్మాలి యనశనవ్రత మూని వేయేండ్లుతపము గావింప మెచ్చి 
తే. ధాత ప్రత్యక్షమై కామితములు వేండుం డనిన దైత్యు లమర్యత్వ మభిలషింప 
వలదు వేజొకకోరిక దెలువుం డనిన, బ్రహ్మం గనుంగొని వారలు పలికి రిట్లు. ॥3॥ 


తే. అబ్బసంభవ స్వైరవిహారయోగ్య, మమర గంధర్వసిద్ధసాధ్యాదినిఖిల 
శాత్రవాసాధ్యమైన పురత్రయంబు, మాకు దయసే యు మనిన నాలోకవిభుండు. ||4॥ 


క. మయునిం బిలిపించి పుర, త్రయము న్నిర్శింవు మీవు తాదృశమహిమన్‌ 
దయసేసెదం బురముల కని, ప్రియమున నజుం డనియె దనువుబిడ్డలతోడన్‌. |॥5॥ 


ఆ. ఎన్నండైన నేమి యీపురత్రితయంబు, నొక్కదిక్కు. జేరు నొద్ది కగుచు 
నాడు బలియుచేత నాశమౌ నందాకు సమయ దనుచు నజుడు సనియె దివికి. || 
6|| 


సీ. శతయోజనాయుతపాలసౌధాగారశృంగారవనికావిచిత్రములుగం 
జిన్నంబుచే వెండిచే నుక్కుచేతను ద్రిపురము ల్మయుండు నిర్మించి యొసంగె 
హేమపురంబున కేలికయై తారకాక్షుండు త్రిదశాలయంబునందు 
రాజితమగు నగరంబున కొ డయుండై కమలాక్షుం డంతరిక్షంబునందు 
ఆ. నాయసపరి కిశుం డగుచు విద్యున్మాలి, యుర్వియందు మెలంగుచుండి రష్ట 
దిగధిపాలముఖ్యదేవతాజయ్యులై, సకలభోగభాగ్యసహితు లగుచు. ॥7॥ 


సీ. వ్రాలునింద్రాదిదికాలవల్లభుల పట్టణములు నేలమట్టములు గాంగం 
బజచు హేమనగాదిపర్వత రాజశ్యంగంబులు ఛిన్నభిన్నంబులుగను 
నెగయు భానుశశాంకనిఖిలగ్రహము లూడిపడంగ బ్రహ్మాండకర్పరము దాంకం 
దూజువారాసులు దుర్వారతరసప్తపాతాళవాసులు పగిలిపాజం 
తే. దిరుగు బహుచిత్రగతుల నంబరమునందు, నిజగతాగత మెలు(గక నిబ్బరముగ 


నొరసి దేవవిమానము లుర్విం గూలం బ్రశమితజగత్తయంబు పురత్రయంబు. ॥8॥ 


సీ. అని చేసి పొడిసేతు మని యెందు వెదకుచు పురములు గానక తిరుగుటకును 
బరికించి చొరలేక పై వైచి వజ్రాదిబహుశస్తములు మొక్కపజుచుటకును 
బాలెంబుడిగి యున్నపట్ల నెందేనొక్కపురి గుప్పుమని కూల. బొలియుటకును 
గైలాసమందరకనకాద్రిముఖ్యభూధరకందరములందు దాంగుటకును 
తే. నెందు బెడబెడమనిన మహీధరంబు, విణీగి పైబడునంచును వెజచుటకును 
గానిదైత్యాధిపతులతో గలసి మెలసి, యాహవము సేయంజాల రింద్రాదిసురులు. ॥9॥ 


క. పురదైత్యపరాజితులై, హరిహయముఖదివిజు లజునిం బ్రార్థింప వచో 
వరు డాయమరులకతో జని, హరు వేడిన నతడు శౌరి నడుగుదమనుచున్‌. ||10॥| 


మ. నెలపూందాలుపు గిబ్బ నెక్కి వెడలన్‌ వెన్వంట నచ్చంపుణి 
క్కలతేజీ నడిపించెం బద్మజుండు మున్గాకుండ దటించుచున్‌ 
వలచే వాగెబిగించి హస్తిడీగి యశ్వం బెక్కి కూడెన్‌ విశ్శం 
ఖలుండై వాసవుం డన్యనిర్దరులు వెన్కంబోయి రంతంతటన్‌. ॥11॥ 


క. అప్పుడు గలశాంభోనిధి, చప్పుడు పెదవిన్నపములు సాగింపంగా 
నప్పలుకుచెలువచెలువుండు, విప్పుం గనుదొరలతోడ వేడుక ననియెన్‌. |12॥ 


మ. చెలువారంగం దరంగహస్తముల రాజివాయతాభీలచం 
చలవాతాహతధూతశీతలవృషత్సంఘా తముక్తాలిచే. 
గలశాంభో, నిధిసార్వభాముండు వియద్గంగాలతాతన్నిపైం 
దలంబ్రా లోయుతెజింగు గంటిరె శుభోదర్కంబుగా నియెడన్‌. ॥13॥ 


క. కలశాంభోధి మధింపంగం గలిగినయమృతంబు మీరు గైకొని వెన్నన్‌ 
నలినాక్షునిపా లిడినటు, వలెనున్నది తెల్లదీవి వైఖరి నిచటన్‌. |14॥ 


క్ర సమ్మద మెసంగం గంటిరె, తుమ్మెదగల మావిపంటితులదూంగుచు నీ 
క్రొమ్మొగులుడాలువేలుపు, కమ్మనికుందనపుమేడం గడుచోద్యంబై. ॥15॥ 


వ. అని యకుంఠితమహిమాకరంబగు వైకుంఠపురంబు వాణీకలకంఠకంఠికామనో 
హరుండు వర్ణింప సముత్కంఠ వినుచు నీలకంఠాది విబుధకంఠీరవు లుపకంఠ 
నిరవకుంఠన ముక్తాతోరణఘృణిశుంఠితశత సహస్రగురువరారోహాజారం బగు 
హరిహజారంబు. బ్రవేశించి ధగద్ధగితమణిమయచతురకక్ష్యాంతరంబులు గడచి 
యవల వలమానజనంబులవలన లలనాసమేతుండై శృంగారవనంబున కరుగుట 
విని యద్దేవునిరాకకై యుద్యానవనవాటికాద్వారంబునం గైరవాప్తుం దృణీక 
రించు నిగనిగని మగజాల వెన్నెలగనియగు తిన్నెలు గని వసియింప నెంచు 
నవసరంబున. |16॥ 


తే. చెలువ యొక్కతె వచ్చె నాచెలువ( జూచి, కమలయంచును భ్రమసిరి యమరు లెల్ల 
గనకవేత్రంబు( గని దాదిగాం దలంచి, యుండి రాఖండలాదు లయ్యువిద యంత. || 
17|| 


క. హరుని వచోయువతిమనో, హరుని బులోమాసురేంద్రహరునిన్‌ గురునిన్‌ 
హరి రమ్మనియె నటన్నన్‌, హరుసముతో వారు నలువు రతివినయమునన్‌. ॥18॥ 


మ. చని వఏీక్షించిరి భూమి నీళ మొదలౌ చంద్రాన్య లంతఃపురం 
బున కేగం గమలాలతాంగి యెదపై( బొల్పొందు మాల్యంబుచా 
టుననిల్వన్‌ ఫణిరాజపీఠమున నీటుల్గుల్క. గొల్వై క 
ద్రునిచేత న్మడుపందు మందరధరున్‌ లోకైకరక్షామణిన్‌. |॥19॥ 


క. కని మ్రైక్కిన గనికరమునం గని కరమున లేవనెత్తి కబుకంఠుం జెం 
త నుచితపీఠి వసింపం, బనిచె నిలుచుండి రెదుట బ్రహ్మేంద్రగురుల్‌. ॥20॥ 


తే. చంక చేతులు వెట్టుక సవినయముగం గెలన నిలుచున్నవారి నీక్షించి శౌరి 
మీరు గూర్చుండుండని పలుమాజుం బలుక, నుచితవైఖరి వారుం గూర్చుండి రంత. | 
21|| 


క. ఏమీ వచ్చిన కార్యము, కామారి యటన్న ముకుళకరకమలుండై 
స్వామి యెజుంగనికార్యము, లేమున్నవి త్రిపురదైత్యు లెచ్చి రటన్నన్‌. ॥22॥ 


శా. స్నానంబున్‌ జపముం దపంబు గ్రతువు ల్ప్వాధ్యాయము ల్లేవతా 
ధ్యానంబున్‌ మొదలె ధరిత్రి గలశ్రుత్యాచారము ల్రప్పి రిం 
తైనన్‌ దానన చేసి దానవు లజయ్యత్వంబున న్మించి ర 
ట్లైనన్‌ సత్యము శౌదమున్‌ దయయు లే వావంతయున్‌ శంకరా. |॥23॥ 


సీ. చంద్రశాలలయందు సంపూర్ణ చంద్రుని గన్నులకింవుగాం గాంచుటకును 
వైడూర్యమయసౌధవాతాయనంబుల సూర్యకరాళి మై సోకుటకును 
సురతాంతతాంతలై సురపొన్న వీచిన సురభిమారుతములం జొక్కుటకును 
నీతకాలంబుల శ్రీచందనహసంతికాహుతాశను సెగం గాంచుటకును 
తే. భయపడుదు రన్న గలనైనం బరులం దల, రనుట సువ్యక్తమగుం గదా 
యసురవరుల 
కట్టిపరమపతివ్రత లాండ్రు గాంగ, నెట్టు వారల గెలువనా నెవరికైన. |॥24॥ 


తే. అదియునుం గాక యలతారకాక్షసుతుండు, హరవిరించులగుజిచి యత్యద్భుతముగం 
దపము గావించి స్వపురమధ్యమున నొక్క,  యమృతకూపంబు వడసె 
నీయజునికరుణ. ||25॥| 


క. అది కారణముగ దైత్యులు, త్రిదశులతో వెజవ కెదిరి తెగినదనుజులన్‌ 
బ్రతుకంజేయుదు రొకనిం, బదుగురింగా నజువరప్రభావమువలనన్‌. ॥26॥ 


తే. అయిన నేమాయె నిప్పు డాయమృతరసము, సంగ్రహింప నిశాచరాచార మడంయం 
బురపురంధ్రీపతివ్రతాచరిత ముడుపం గడ నిశాటుల గెడప నేం గంటి నుపమ. ॥27॥ 


క. అని యోజన దెలిపి కప, ర్లిని బలమర్దిని సురేజ్యు దివిజగణంబుం 
బనిచి యజు దూడం గమ్మని, వనజాక్షుండు ధేనువై యవారితశక్తిన్‌. ॥28॥ 


తే. ఖచరకిన్నరగంధర్వగరుడసిద్ధ, సాధ్యవిద్యాధరాదినిర్ణరవితాన 
దుర్గమంబైన దానవేంద్రునిపేరం బు, పాయమున జొచ్చి యటమట మాయ 
మొదవు. ॥29॥ 


సీ. రాణించుచును బచ్చజా చెక్కడపునేల మెజుంగుపచ్చికలంచు మేయు సొబగు 


నర్భకు బ్దనదూడ నదలింప హుమ్మని వలుదకొమ్ములం గ్రుమ్మవచ్చు కినుక 
చేణునపొదుగు వర్షించుదుగ్గంబులు నించి వెల్లువలు గట్టించువింత 

యొద్దిక మీజంగ నొక్కెడ వసీయించి యెడనెడ నెమరు వెట్టెడివిధంబు 

తే. గాంచి యెక్కడనుండి యిక్కడికి వచ్చె, నొక్కొ [1॥యీాయావు దూడయుం జక్క 
ననుచు 

నసురు లచ్చెరువంద నందంద మెలగి, బ్రమయం జేయుచు నమృతకూపమున( 
దుమికె. ॥|30॥ 


వ. అప్పుడు. ॥31॥ 


ఆ. ఆవు బావి బడియె నయ్యయో కాలుంీ, లేమి యయ్యెనొక్కొ యెట్టు లనుచు 
నగచి దైత్యులెల్ల డిగి యెత్తం జని యందు, ధేను వమృతరసముం గానలేక. |॥32॥ 


క, ఆవిటుల నేర్చునే మా, యావియ యిది యనుచు. దారకాక్షాసురుతో 
నావింత దెలుప దనుజుల, లావింతట నణంగ౧నని ప్రలాపాన్వితుండై. ॥33॥ 


క. శోకించు తారకాక్షుని, వ్యాకులభావంబు తత్త్వవైఖరి వెలయన్‌ 
లోకోక్తులు దెలుపుచును ని, రాకృతి గావించె మయమహాయోగి యటన్‌. ॥34॥ 


మ. కరపద్మంబున బర్హిబర్హము వొసంగం జూళికాహినమై 
శిరమున్‌ బంగరుబొంగరంబువలె రాజిల్లం గటీలోహితాం 
బర మొప్పాజంగ నుజ్జ్వలప్రభ దలిర్చన్‌ వార్థికన్యామనో 
హరు డాదైత్యులః జేరగాః జనియె బౌద్ధాకార మేపాజంగన్‌. |35॥ 


సీ. మణిమయకోటీరమండితం బగునుత్తమాంగంబు ముండితం బైనదేమి 
కనకాంబరంబులు గట్టనర్హంబైన కటి కావికోకలు గట్టనేమి 
యాయుధోచితమైన హసప్తద్మంబున బట్టి బర్హంబును బట్టుటేమి 
జగము నేలంగం దేజంబు గల్లియు నిట్టి సన్న్యాస మవధరించంగనేమి 
తే. యహహ సన్న్యాసిగాండు సన్న్యాసియైన, దండము. గమండలువు నెద్ది ధరణి 
నెన్న 
డెట్టీవీషంబు గనుగొన మెవ్వండొక్కొ, యామహామహుండంచు దైత్యేంద్రు అపుడు. || 
36|| 


తే. తనకు మ్రొక్కిన కుశలమౌ దనుజులార, యనిన వేదోచితాచారమున మెలంగు 
మాకు గీడేలగల్లు సేమంబెకాక, యనిన బకపక నగి బుద్ధు డనియె నపుడు. ॥37॥ 


క. ప్రస్తుతియోగ్యమె శ్రుతివ్య, త్యస్తము వునరుక్తవాక్య మనృతోదితవి 
ధ్వస్తము మజివ్యాఘాత, గ్రస్తం బది నిజము సేయంగా నేమిటికిన్‌. | 38॥ 


క. [2]“యజమానప్రస్తరి యను, నిజమా యామాట యదియ నిక్కంబైనన్‌ 
“యజ తౌ యనువాక్యంబును, నిజమని నమ్ముదుము శ్రుతికి నిజముం గలదే. ॥ 
39|| 


క. కనుగొన శ్రుతి యేమెటు(గును, దనుజాధిపులార “కోహితద్వేద” యటం 
చనునే యది యెజింగినచో, మన కేటికి నట్టి శ్రుతి బ్రమాణము సేయన్‌. |40॥ 


కు 


ర్‌ 


ర్‌ 


క 


కు 


క 


క 


మన మెజుంగమె యేటికిం జె, ప్పెను శ్రుతి “యగ్ని ర్లిమస్య భేషజ” మనుచున్‌ 
మన మెజీం౧ిన మాత్రమె యది, యు నెజుంగంగనుండు యుక్తియుక్తము గాంగన్‌. ॥ 
41|| 


. కర్మంబు ఫలదాత గా దీశ్వరుండంచు ద్వివిధమై మీమాంస విఫలమయ్యె 


నొక్కజీవుండటంచుం బెక్కు జీవులటంచు వేదాంతశాస్త్రంబు వితథమయ్యె 

హరి యెక్కుడంచును హరుం డెక్కుడంచును బహుపురాణంబులు పాటిదప్పె 
నైకవిధ్యంబు లేదరయంగా స్మృతుల నేతెజంగునం దీసిన దీయవచ్చు 

తె. దానము లొసంగి ద్విజుల నుదగ్రనరక, కూపములం ద్రోయుదురె మేలు గోరి తమకు 
బుద్ధిహినులు ప్రతిమలం బూజ సేతు, రనంగ నెందును వినరె ప్రజ్ఞాధ్యులార. ॥42॥ 


అకలంకులార యింకొకకర్మరుల యవివేకంబు విను డతివినయంబు 

గర్మంబువలన వైకల్యంబు గలదటు( గలుగ బ్రాయన్చిత్తకలనమునను 

బోనంట పాచితంబునను వైకల్యంబు బొరయం బోన(ట హరిస్మరణమునను 

అదియె నిశ్చయమైన నాన్మరణము మున్నె సేయరాదే యేమి సెల్లె, దమకు 

తే. నేర్పుతో గొంగనెత్తిని నెయ్యి పెట్టి, కరంగి కన్నుల నిండిన గానకుండం 
బట్టికొనవచ్చునను మతిభ్రష్టు గలండె, కలండె యననేల తాదృశు ల్కర్మరతులు. ॥43॥ 


స్నానంబువలన మోక్షంబు గల్గిన నీరుకాకికి మోక్షంబు గలుగవలదె 
కాకధ్యానమున మోక్షము గల్గినను దటాకము బకంబులకును గలుగవలదె 

ముక్తి ప్రదక్షిణంబులం గల్గునన్నను కాకి గ్రద్దలకును గలుగవలదె 

పుడమిం బశ్వాలంబమున స్వర్గమన్నను బలలభుక్కులకెల్లం గలుగవలదె 

తే. కాననస్థితి బోయకుం గల్లవలదె, బిలములందున్నం గలదె గబ్బిలములకును 
గానయందున్న మోక్షంబు గానరాదు, క్షణికవిజ్ఞానముననె మోక్షంబు గలుగు. |44॥ 


ఎక్కడివేదంబు లేడయాచారంబు లీవట్టిభ్రమలు మీ కేల పుట్టె 

నవి యెల్ల గల్ల లెట్లనిన “గ్రావాణః ప్లవంతే” యనవె జాయి వారిం దేలు 

నేనిర్ల యేం బెద్దీ యిదిగో “నన్సదితేజుహో! తి” యం”చుదితేజుహోతి” యనుచు. 
గ్రతుపశువునకు స్వర్గస్థితి గలదంట యటులైన యజమాను( డాత్మజునకు( 

తే. బశువుం గావించి దేవి నుండ బనుపరాదె, చెల్ల(బో నో రెజుంగని జీవములను 
గూయగాం బట్టుకొ, ని గంతు కోయవలెనె, తినమరి(గి సేయుదురు గాక దనుజులార. |॥| 
45|| 


ధరలో వినరే “యహింసా, పరమోధర్మ” యనియంచు బ్రాణివధను జే 
తురె యకట యజ్ఞవిధియని, యరయంగ నది యజ్ఞవిధియె యగు జింతింపన్‌. ॥ 
46|| 


ఏతి విధియంచుం బశు, ఘాతమె మంత్రోక్తి నిదియొకటి సత్యమె యా 
రీతి “నహింసా త్సర్వా, న్ఫూతాని” యటంచు నుడువు బో శ్రుతి యహహా. ॥47॥ 


తల పేనైనను జంపక, నలిచి విడువవలయు+ ద్రోవ నడుచునపుడు చీ 
మలనైనం ద్రొక్కకయె సోవలయు హెచ్చరకె జంతువధ కొజిగామిన్‌. 48 ॥ 


సమిదాజ్యపశులు శిఖ భస్మములై ఫల మొసంగెనేని మరుధర నిడుబీ 
జములు ఫలింపవె యేటికి, భ్రమ క్షణకర్మములు భావిఫలదము లగునే. |49॥| 


సీ. అంధున కొదవునే గంధేభగామి నీలోకశ్ళంగారావలోకనంబు 
బధిరున కబ్బునే మధురాధరాధ రాకథితనర్శోదితాకర్ణనంబు 
నిర్ణంతునకుం జేరునే నీరజాననారదనఛదాచ్చిదారంజనంబు 
కడునపుంసకునకు. గల్గునే కలకంఠకంఠికారతికేళికాసుఖంబు 
తే. కర్మఫలసాధనములు భంగంబు లొందం గర్మఫల మెట్లు సిదించు. గనరుగాక 
ఘటము ఘటియింపం దగు మృత్తికను జలంబు, లోన గలసీన ఘటముగాం బూను 
టెట్టు. ||50॥ 


శా. రంభాభోగము( గోరి యాగముల కర్ణంబెల్ల వెచ్చించు టా 
యంభోదంబులం జూచి చెర్వుజల మాద్యంతంబు. జల్లించుట 
ల్సంభోగేచ్చ జనించెనేని మణి వేశ్యారత్నము ల్లేరొకో 
సంభోగింపంగరాదె కానరు జడుల్‌ జ్ఞానంబు సామాన్యమే. ॥51॥ 


క. వినుం డొకటి బావమజిందులు, జనకకుమారకులు మఖము సల్పిన రంభా 
వనితం గలయుదు రటులై, నను లేవే వావివర్తనలు యజ్వలకున్‌. ॥52॥ 


మ. వికటం బింతియెకాక తృప్తియగునే వేయైన శ్రాద్ధంబుచే 
నకటా ప్రేతల కట్టులైన మణి యేలా యూరికిం జద్దిగ 
ట్టుకపోంగాం దనపేరు సెప్పికొని యింట్లోవారె బోసేయుమం 
చొకమాటాడి చనంగరాదె తన బాహు ల్నొవ్వ మోపేటికిన్‌. |॥53॥ 


తే. కాక పితరులు కూటికి, గాతురనినం దెలియదే యందున్న పుణ్యకలుషఫలము 
లనుభవింపమి మరలి యాయవనియందు, జనన మొందమి శేముషీసాంద్రులార. ॥ 
54|| 


శా. లోలంబై జలరాశిలో బొడము కల్లోలంబు వేలాహతిం 
దూలన్‌ వేజొకవీచి వచ్చుగతి జంతుశ్రేణిలో నొక్కం డా 
చాళింగూలిన' బుట్టునొ క్కండు పునర్ణన్మంబు లేదెన్నండుం 
జాలుం బుణ్యము దుష్కృతంబనుచు దుశ్శంకం బ్రవరిల్లుటల్‌. ॥55॥ 


సీ. సుర ద్రావుచుండు మీగురుండు భార్గవమౌనిపాలుం డేనరకకూపమున మునింగె6 
జలపట్టియధ్వరాశ్వముల దొంగిలిపోవు వాసవుం డేరెరవమునం గూలె 
నేకర్మములు లేక యిచ్చగా విహరించు సనకాదు లెట్టియాతనలం బడిరి 
బలవంతమున గురుకులకాంతం బట్టినవనజారి యేదోష మనుభవించె 
తే. బళి వారికి లేనిపాపములు మనకి, గలిగెనే తనయుక్తిని గద యటన్నం 
గాయ మెడలిన మోక్షంబుగాక మజి శ, రీర మేడది నుకృతదుష్కృతము లేవి. |56॥ 


క. స త్రెనదెల్ల క్షణికము, నిత్యము గాదంచు వాహనివహమువలెనే 
చిత్తన జీవుంయటువలె, సతైతె క్షణికుండు గాక శాశ్వితు( డగునే. |॥57॥ 


క. ఎటువలె నున్నది పట మిది, ఘట మిది యనుచోటం బటిని గలజ్ఞానం బా 
ఘటిలేదు ఘటజ్ఞానము, పటిలేదటు గానం గనుండు ప్రత్యేకముగన్‌. ॥58॥ 


తే. అఖిలభో గానుభవయోగ్య మైనతనువు, పడసియును జపతపములపాలు సేసి 
సౌఖ్య మొందక చెడుమూర్థజనులం దెల్పం బూటయేమాకు వా రట్టి పోవనిమ్ము. ॥ 
59|| 


క. మొదటికి నిహమే లేదట, పిదపం బర మెటులు గల్గు బేలుంచనము గా 
కిది మతము గాదు నామత, మిది గైకొనుం డిష హపరంబు లిచటనె కల్లున్‌. |॥60॥ 


తే, అప్పు గొనియైన దొంగిలియైన లెస్స, జిహ్వ కింపైనదాని భుజింపవలయు( 
గంటి కింపైనకాంతల: గలయవలయు, బ్రదుకుదినముల మోక్షంబు వెదకనేల. |॥61॥ 


తే. క్షితిని సర్వజ్ఞు డన మారజి త్తనంగ, నేనె తన్నామములు సెల్లె నీశ్వరునకు 
నతని కివి చెల్లుననిన మాయాముకుందు, నెణు(గ కేటికి వలచే దైత్యేంద్రులార. 62|| 


వ. అని ప్రత్యక్షానుమాన ప్రమాణోత్తరంబు లగు హేతువాదంబులు బుధుండు 
బోధించిన సిద్ధం బని నమ్మి వేదంబు లర్థవాదంబు లనువారును యజ్ఞవిధు లజ్ఞ 
విధులనువారును శాస్త్రార్థంబు లపార్థంబు అనువారును నై బహుకాలంబు చారు 
తరవేదాచారు లగుత్రిపురనిశాచరులు నీస్రంబున సత్త్రచారులు యథేచ్చాసం 
చారులు నైనవారివిధంబు చారులవలన విని యింద్రాదిగగనచారులు గతవి 
చారులై యుండి రంత. ॥63॥ 


శా. శ్రీమద్చుద్ధమునీంద్రుం డంతిపురి గౌరీపూజ గావించు సు 
త్రామారాలీకులాంగనామణుల( జేరంబోయి తద్రూపురే 
ఖామాహాత్మ్యము మానసంబు గలంపం గందర్పదర్శోదిత 
వ్యామోహం బతివేలమై నిగుడ(గా వారి న్నిరీక్షించుచోన్‌. | 64॥ 


క. పరపురుషుం డెవ్వండో యిట, కరుదెంచె నటంచు దానవాంగన లవనీ 
ధరకన్యగర్భగృహమున, కరగి రపుడు దాది నిలిచి యమ్ముని కనియెన్‌. ॥65॥ 


తే. అరసిచూడం ద్రిమూర్తులయందు నొకడ, వింతయే కాని యన్యుల కిట్టిదివ్య 
తేజ మొడంగూడనేరదు దేవదేవ, తెలుపుండన బోడిదేవర తెలిపె నపుడు. |66॥ 


క్ర బుద్ధుండ నను గొలిచిన భవ, బద్ధులు రక్షింతు నిహము పర మొస గిచటన్‌ 
సిద్ధముగా నావచన మ, బద్ధముగా దనిన దాది పర్వునం జనుచున్‌. |67॥ 


క. ఈవేళ మ్రైక్కంబోయిన, దేవర యెదురయ్యె బుద్ధదేవర మనకున్‌ 
గావలసిన వర మీయంగ, దా వచ్చినవాడు రండు తామరసాక్షుల్‌. | 68 ॥ 


క. అని దాది పలుక దేవుం, డనుభక్తిని సతులు వచ్చి యంఘ్రుల కెజింగం 
దనువు పులకింప ముని లె, మ్మని వనితల నెత్తి యిట్టు లనియెం బ్రీతిన్‌. | 69॥ 


ఉ. హృద్యము గాదు మీర లిట నీశ్వరియంచును ధూపదీపనై 
వేద్యము లిచ్చి జాప్రతిమ వేయువిధంబులం బూజ సేయుట 
ల్పోద్యము గాక యేఫలము సూపెడి జాళ్ళకు నీళ్లు పోసినన్‌ 
వేద్యము లాఫలార్థులకు వృక్షము లుండంగ నీవృథాశిలల్‌. 70|| 


తే. రాజముఖులార శుక్రవారమున బాహ్య, జలముల మునింగి బత్తిబిత్తలియె రావి 
కౌగిలించిన మీకెల్ల కార్యసిద్ధి, గలుగు నామాట సత్యము కల్ల గాదు. 1171 | 


మ. అనినన్‌ మంచిదె యంచు లేనగవుతో నబ్దాక్ట్షు లంతఈపురం 
బున కేగంగం దదంగసంగతమనోబుధ్యాదియె , మారుమో 


హనబాణంబులు సోకి మ్రాన్సడి నాయశ్వత్ణమై బుద్ధుం డా 
వనమధ్యంబున నుండె లౌల్యము దళవ్యాజంబునం దెల్పుచున్‌. ॥72॥ 


తే. చంద్రసూర్యమరుత్తులు సంచరింప, నలికి కడకడత్రోవల నరుగుచున్న 
ప్రమదవనమున కొకనాండు ప్రమద మమర, నమరపరిపంధివల్లభప్రమద లరిగి. ॥ 
73|| 


ఉ. పొన్నలు పోశమ్రాకులును బూచినసంపెంగలున్‌ మధూకము 
ల్రిన్ననినారికేళములు తియ్యనిద్రాక్షలు గుజ్జుమావులుం 
గన్నులగోరగించు జగిగల్లిన మోదుగులున్‌ వనంబులో 
నన్నియుం జూచి కాంచి చెలు లచ్చట నచ్చటం బూలు గోయుచున్‌. ||74॥ 


క. పదిరెండేడులపాయపు, సుదతీమణి యవయవములు సొబగుదలిర్చన్‌ 
గుదిగొనం జిగిర్చి తమక, ట్లెదుటం గనుపట్టురావు లీక్షించి సత్తుల్‌. ॥75॥ 


క. బుద్ధముని చెప్పినటువలె, బద్ధాదరచిత్తవృత్తి పాటించి తమిన్‌ 
సిద్ధంబుగ మనకోరీకి, సిద్ధించు నటంచుం గొలను సేరి పురంధ్రుల్‌. ॥76॥ 


ర్‌ 


. కురువేరు మొగలిరేకులు పెట్టి యల్లినజడ విప్పి కిల్లొ ప్పు సవధరించి 

బిగిచన్ను(గవ గుత్తమగుముత్తియవుజంటజవిక సడల్సి హారములు దివిచి 
తళుకులంజెక్కుటద్దముల విద్దెముచూపు కట్టాణికమ్మలు కదియ నదిమి 

చిలుక బవంతిచీరెలు గట్టుపై నుంచి బెడంగు చెంగావిపావడలు విడిచి 

తే. మారు: డొజందీయ మెరయుకటారు లనంగ, సోశుమూశమిటారులు సోలిగాంగం 
గొదమరాయంచబారుల యుదుటు దెగడి, కొలను సొచ్చి విహారము ల్లలుపునపుడు. 
77|| 


ర్‌ 


. పెంటిం గానంగలేక బిస్సున వలిగుబ్బచంట వ్రాలెడు చక్రవాకమునకుం 

తల్లి గానంగలేక తళుకుబిత్తరితేంటి వాలు(గన్నుల వ్రాలు వాలుగకును 

గొదమలం గానక గుమికూడి యలకభాగమ్ములం గ్రుమ్ము భృంగంబునకును 
దొోడియంచలం బాసి తొగరాకుటడుగులం బెనంగెడు రాయంచపిలుకలకును 

తే. బెళికి తప్పించుకొనుచు బిట్టులికిపజచు, కలికి నవ్వుదు రావె యీవలికి నీవు 
వలికి వెజిచిన నని కేరి పలికికొనుచు, వెలందిమిన్నలు నీరాడి వెడలునపుడు. ॥78॥ 


తే. వారి వీక్షించి యామునవారి వెడలి, గోపవారిజనేత్రలు కోక లడుగ 
వచ్చునాంటి విలాసంబు మెచ్చుకొనుచు, నుల్లమున నెన్నెం జెట్టున నున్న శౌరి. ॥|79॥ 


సీ. అపుడె వెన్నాడు దుర్యశమన నంసభాగమునం గన్పట్టు కీల్ణంటుతోడం 
బదిలమైయుండుము హృదయమా యనురితిం జనుగవగదియు హస్తంబుతోడ 
నిది దాచయకొన్నం దా నేమి సేయునటన్న కరణి నందుంచిన కరముతోడ 
నభిమానములు ప్రోవుమని నమస్కృతి సేయు గతిమించు నానతాంగంబుతోడ 
తే. బెళుకుజూపులు నునుసిగ్గు మొలకనవ్వు, కదలుపిజుందును మిగులసింగార 
మొలక 
గులుకునడం జేరి దిసమొల పొలసుదిండి, లేము లశ్వళత్హములం గౌగిలించి రపుడు. | 
80|| 


మ. అసురాజాస్యలు కౌగిలించుతణీ నయ్యశ్వత్లనారాయణుం 


డసమాస్తోపమరూపరేఖం దగి బుద్ధాకారుండై తాను ది 
గ్వసనుండై దనుజాంగనాకుచతటీగాఢాంకపాలి క్రియా 
రసికుండై కళ లంట జొక్కిరి సతుల్‌ రాగాబ్దినిర్మగ్నలై. ॥81॥ 


మ. జను లగ్గింప జలంధరాసురుని వేషంబూని తత్మాంతబ్బం 
దను గామింపడొ గొ ల్లగుబ్బెతల మానం బెల్లం గొ ల్లాడండో 
దనుజధ్వంసికిం గ్రొత్తయ త్రిపురకాంతాసంగధోర్త ంబు గ 
ల్లినంజాలుం జెలు లేడనైనం గలయున్‌ PA 82|| 


తే. అంత మణీ యేమి చేసెనో యసురసతులు, బుద్ధదేవర యిది యేల ప్రొద్దువయెం 
గడమకథ విను మాదిత్యగణము గొలువం గమేలలోచను, డీశుచెంగటికి నరిగి. | 
83॥ 


సీ, తనమహీమహిళ శతాంగంబుగాం జేసి కన్నుల రెంటిం జక్రములు చేసి 
oon హయంబులు చేసి యాత్మజాగ్రేసరు యంత జేసి 
యగ్రజుబలగ మి ల్లస్త్రాసనము+ జేసి సెజ్జయౌ చిలువ శింజినిగం జేసి 

బలములయం దర్ధబలము రథిం జేసి తను సముత్తేజితాస్తముగం జేసి 

తే. చటులలయవహ్నీ చిటచిటచ్చటలు వొదల, దైత్యపురములం గూల్చి దగ్గంబు చేసి 
శంకరుం బురారి యనిపించె జగములందు, శ్రితజనయశస్కరుండు లక్ష్మీశ్వరుండు. || 
84|| 


మ. గల్పకపుప్పవర్షములు రక్షోరాజి భితిల్లంగా 
రుసెన్‌ నిర్ణరదుందుభు లివి మహాంభో వాహగర్దార్య 
మ దెల్వి 'సమన్తదిగ్వలభులన్‌ వ 
దొరసెన్‌ వేల్పుల నెమ్మనంబులకు నుల్లోలంబుగా నత్తజీన్‌. |85॥ 


క. శ్రీవిభుం డిటువలె బుద్ధుం, డై విహరించినవిధంబు హర్షము మీజం 
గా వినువారలు ప్రబలుదు, 'రీవసుమతి సుమతిశుభసమృద్ధులతోడన్‌. ॥86॥| 


గద్య. ఇది శ్రీరామభద్రదయాభిరామభ ద్రకరుణాకటాక్షవీక్షాపరిప్రాప్తదీప్తతరాష్ట 
భాషాకవిత్వసామ్రాజ్యధౌరేయ సకలవిద్వత్కవిజనవిధేయ  ధరణీదేవుల' నాగ 
నామాత్యసుధాసముద్రసమున్నిద్రపూర్ణిమాచంద్ర రామమంత్రీంద్రప్రణీతం 
బైన దశావతారచరిత్రం బనుమహాప్రబంధంబునందు నవమాశ్వాసము. 


తొమ్మిదవ యవతారంబగు బౌద్ధావతారము సమాప్తము. 


అకక క 


1. యీయావు చక్కనై యున్న దనుచు 
2. “యజమానః ప్రస్థర” 


10. కల్యవతారకథ 
-అ0()ర్రిత్రా- 
దశమాశ్వాసము 


క. విను మిక హరి కల్యంతం 
బునం గల్యవతారభావమున మ్లేచ్చుల నె 
ల్ల నడంచి ధర్మసంస్థా 
పన మొనరింపంగలం డవనిపాలకతిలకా. ||1॥| 


క. అని శ్రీవైశంపాయన, ముని దెల్పిన మిగుల మోదమున జనపాలుం 
డనఘా కల్యవతారము, వినుపింపుమటన్న మౌనివిభుం డిట్టనియెన్‌. ॥2॥ 


క. శ్రీకృష్ణుడు మహి వీడ్కొని, వైకుంఠము సేరినపుడె వచ్చెం గలిరా 
జా కల్లోలి న్యధిప, క్షాకోపన నేలంజాల శఠవల్లభుండై. ॥3॥ 


సీ. బలిని వంచించిన మలినాత్మకునికాళ్లు గడిగిననీళ్లు గంగాస్రవంతి 
యందులో గలసిన యమున వేరైయున్న నది యేమిబ్రాతి నైల్యంబు దొరసె 
చూడసరస్వతి జొత్తువైఖరి నుండు గుప్తగామిని యది కొబియె మనకు 
బరికింపంగా సహ్యగిరియూట కావేరి యంబులంటినం బడిసెంబువట్టుం 
తే. బుష్కరిణులందు. గడుంబ్రాచి పొదలియుండుం 
జెప్పంగారాదు వారాశి యుప్పునీళ్లు 
మంచిగుంటల జలములే మంచివనుచు 
జనులు దెచ్చిరి కల్య్యభిషేకమునకు. |॥4॥ 


క. అనృతములు వేదమంత్రము, లని బౌద్ధులు స్వైరవృత్తి నభిషిక్తునిగా 
నొనరించిరి కలి నిలకుం, గనుంగొని పాషండగణము గర మలరారన్‌. ॥5॥ 


సీ. పరలోకదృష్టికి మజుంగైనకైవడి శ్వేతాతపత్తంబు చెన్ను మీటి 
బరిహృతాహంకారఫణిరాజు మేనుబ్బ( జామరానిలములు సందడింప 
సుగుణహంసములం బో జోపుమెజుంగుల రహివేత్రి కనకనేత్రములు పొదల 
సకలపాపోపదేశములచందమున [1] జార్వాకవారముల కైవార మమర 
తే. యవనికికటశకమలయాళసింధు, పారసికాదిభూవరు ల్చ్బలిసికొలువ 
నలువుమీజ నధర్మసింహాసనమున, నిండుకొలువుండెం గలినృపాఖండలుండు. ॥6॥ 


మ. దయ వర్ణాశ్రమధర్మరక్షణము నౌదార్యంబు దాక్షిణ్యము 
న్నయముం గల్లిన క్షత్రవంశజులచెంత న్నిల్వ కీవెందు ని 
ర్హయులౌ మ్లేచ్చుల దుచ్చజాతుల సముద్యత్సీతి వర్తింపు దు 
ర్నయులం చెన్నకు లక్ష్మీ వారలెకదా నాప్రాణబంధు ల్మహిన్‌. ॥7॥ 


క, శిష్టాచారులు లేమిని, కష్టాత్ముల జేసి వెనుక గార్భణ్యమ్లుచే 
భ్రష్టులం జేయుము నీ విశ, జెష్టా పోపొమ్ము సీమసమలమీందన్‌. ॥8॥ 


సీ. శాబరమంత్రము ల్భృఫలంబులుగం జేయు వేదమంత్రము లెల్ల వృథ యొనర్చు 
re టానజాతులనుండు ముత్తమద్విజులందు' నుండవలవ 

దుండిన బ్రతుకు నీ కుపయోగముగ నుండు సద్ధర్మభక్తులు సాగనీకు 

వివిధశాస్త్రార్థము ల్విశ్వసింపంగ నీకు ధర్మశాస్త్రంబులు దలంపనీకు 

తే. కామశౌస్తేంబు ముఖ్యంబుగా ఘటింపు, బౌద్ధచార్వాకజైనకాపాలికాది 

మతము లేప్చేంపుము శ్ర శ్రుతియుతము లుడుపు, తిరుగు మెల్లెడ శారదాదేవి నీవు. ॥ 
9|| 


వ. అని మణీయు వారివారిం దగునుద్యోగంబుల నియోగించి శూద్రనృపలక్ష 
ణంబుల ముద్రితుండగు కలి మదోద్రే ద్రేకంబున రౌద్రసమున్నిద్రుం డగుచు 
ధర్మపురుషుని కొదవపాదంబు గెంటింప కంటికి నిద్ర రాదని వెదకుచు భాగీ 
రథీతిరంబున గోరూపధారిణియగు ధారిణింగూడి నడయాడు ధర్మవృషభంబు( 
బ్రసభంబునం దన్ని తన్నిరాకరణకుపి తభవజ్ఞ్జ నకపరిక్షత్స్ర తిహతుండై తదను 
మతంబున స్త్రీద్యూతపానాదుల వసించియున్నవాం డింకం గొతకాలంబు 
భవాదృశులగు రాజులకు వెజిచి యీమేర వర్తించు నంత యథేచ్చం బ్రవ 
ర్తించు దత్యమంబు( గొంత వినుపించెద నాకర్ణింపుము. [10|| 


క. జనపతు లన్నము భూసుర, జనములు వేదములు సతులు స్మరగేహములం 
బనివడి యమ్ముదు రింకన్‌, వినుమో కలియుగము దుష్టవృత్తి నరేంద్రా. ॥11॥ 


క. ధన మిచ్చు నతండె యేలిక, ధన మిచ్చినవాండె మగడు తరుణులకెల్లన్‌ 
ధనవంతు నాశ్రయింతురు,ధనము ప్రధానంబు దుష్టతరకలివేళన్‌. |12॥ 


క, క్రతుధానవ్రతములకుం, బ్రతివిధు లొనరించికొంద్రు బ్రాహ్మణకులు లే 
శ్రుతులు పఠింపరు గీతా, శ్రుతి చదువుదు రదియుం బోవు సురనదితోడన్‌. |॥13॥ 


సీ. క్షితిని ధర్మంబు మించిన లేదు వాన వానలు లేమి షామంబు బలియు లెస్స 
క్షామంబు ప్రబలినం గడిచేసి యన్నంబు భుజియింప దొరకమిం బ్రజలు నొగిలి 
యడవులం బడి యాకునలము మెక్కుచు నెవ్వండే నవూర్వంబుగా నున్న కాయ 
పండు దిన్నను వాని బట్టుక యుదరంబు చించి లోపలిది భక్షించికొనుచు 
తే. హస్వదేహులు హీనాంగు లల్పధనులు 
క్షూరు లశనైకతత్సరు ల్కుటిలమతులు. 
జోరు లన్యోన్యభక్షు లాచారదూరు 
లగుదు రటమీందం గలియుగాంత్యంబునందు. ॥14॥ 


తే. జగతి WM eee అనగ, వజలు నాలుగు గనుపుల చెజుకుంగోల 
ఆది తుది ౧ఇరసంబు మధ్యద్వయంబు, సారమండ్రు కుయుక్తి దుర్ణనులు గలిని. ॥ 
15|| 


తే. కలియుగము దుష్టయుగమంట కల్లమాట 
కలియుగము వంటిమంచియుగంబు లేదు 
సతికిం బతిభక్తివలన మోక్షంబు గల్గు 
శూద్రులకుం గల్లు విప్రశుశ్రూషవలన. ॥16॥ 


చ. కృతయుగ వేళ జ్ఞానమునం ద్రేతం దపంబున ద్వాపరంబునం 
గ్రతువుల గల్లు ముక్తి కలికాలమునం దవిలేకయున్న సం 


తతము హరే ముకుంద రఘునాథ యదూద్వహ యందు మించు స 
న్మతి నుతియించినం గలుగు మర్త్యులకెల్లను ముక్తి భూవరా. ॥17॥ 


సీ, నూటిలో నొక్క, డేపాటిదానంబు గావింపండే యంచును వెదకి వెదకి 
వెయ్యింట నొకండైన వేదంబు చదువండే క్షో ణీసురుం డటంచు. జూచిచూచి 
పదివేల నొకండైనం బట్టెడన్నము పరదేశి కిడండె యంచు. దెలిసితెలిసి 
లక్షలోపల నొక్కలలనయైనను సాధ్వి యై యుండదే యని యరసియరసి 
తే. కోటి నొకపుణ్యమైన గన్గొనగలేక, సంచరించుచు మ్లచ్చదేశములలోన 
ధర్మవృషభంబు కొదవపాదంబు విటీగి, విబుధపురిం జిరె కలి కేక వేసె ననంగ. |॥18॥ 


సీ. బాలరండలు గొడ్డుబ్రహ్మచారులు మహావ్రతము లన్వేషింతు రతిశయముగ 
జక్కనినిజకులసతులకు జారులం గూర్తురు సంసారికులు యథేచ్చ 
శాంతులు గండదోషములు దద్దినములు భూసురు లెంతురు భోజనేచ్చం 
బలుకబోయిన( గొండెములు పల్కుదురు రాజసంసేవకులు దొరచనువు గోరి 
తే. యభ్యసింతురు శ్రుతులు దానార్థు లగుచు 
నేరుతురు శాస్తములును బాండిత్యమునకె 
నైష్టికత పూనికొండ్రు ప్రతిష్టకొణకు 
ధార్మికులు లేరు కలియుగాంత్యంబునందు. ॥19॥ 


సీ. బ్రహ్మసూత్రమెకాని బ్రాహ్మణోత్తములకు( గలుగదు షట్కర్మగౌరవంబు 
పరదారపరధనహరణవృత్తియెకాని ధరణీశులకు లేదు ధర్మబుద్ధి 
కపటమార్గమె కాని క్రయవిక్రయంబుల న్యాయంబు లేదు వైశ్యాన్వయులకు 
ధర్మశాస్త్రంబులు తారు సెప్పనె కాని వినరు విప్రులచేత వృషలకులులు 
తే. జ్యోతిషము వైద్యసంగీతశాబరములు, నేర్చి చండాలకాదులు నిఖిలపూజ్యు 
లౌదు రిల్లాండ్రు త్యజియించి యాత్మపతులు, నర్ధవంతులం గూడుదు రభిమతముగ. 
20|| 


సీ. [2] అన్నదాతలమంచు యాయజూకులమంచు దొరలచే రూకలు దోచువారు( 
గడుపుకక్కుజీతికిం గావికోకలు గట్టి యతులమంచును భిక్ష లడుగువారుం 
దల్లిదండ్రులం జంపి ధన మెత్తుకొనిపోయి చెలగి తొత్తులపొత్తు గలయువారుం 
గాసువీసములకై కలహించి యతిరోషవివశులై ప్రాణము ల్విడుచువారు 
తే. దూరపరదేశి నని పంచం జేరి రాత్రి 
వేళ యిలు సొచ్చి ధనమెల్ల వెరజువారు 
నవిరతంబును జూదంబు లాడువారు 
నగుచుం జెడుదురు కలియుగాంత్యమున జనులు. |21॥ 


తే. అవని నొక్కొకపుణ్యాతురాలు పతిని, జంపకయె జారువెంబడి జరుగుం గాని 
పిట్టపిడుగున మగనిం జంపింప కిల్లు, వెడల దిల్లాలు కలియుగవిలయవేళ. ॥22॥ 


తే. ఎన్న నైదేండ్లనైన నాజేండ్లనైన 
బిడ్డలను గండ్రు కన్నెక ల్గొడ్డు వీంగి 
పదియు నొకయేంటం బెద్దలు బదియునాయి 
నేండ్లు పరమాయువగుం గలి హెచ్చుకతన. ॥23 | 


వ. అట్టి సమయంబున. ॥24॥ 


శా. శ్రీమద్విష్టుయశోభిధానమున రాజిల్లున్‌ మహీదేవసు 


ర్‌ 


ర్‌ 


ర్‌ 


గ్రాముం డొక్కండు సర్వసంపదల విభ్రాజిష్టువౌ శంబళ 
గ్రామాభిఖ్యపురంబులో నతనిభార్యారత్న మబజ్దాలయా 
హైమగ్రావసుతాభయై తగు సుశీలాబ్దాక్షి శిలంబునన్‌. ॥25॥ 


కలనైన మగవాని దలయెత్తిచూడదు కలకలనవ్వుచుం జిలుకబోదు 

కులటల( గూడదు తొలంగసీయదు పైంట మీంగాళ్లపై కోక మెదలనీదు 

విభునితో జెప్పక వెడలదు వాశిలి పొరుగిండ్ల నిరుగిండ్లం బ్రొద్దు గడప 

దధిపుండు బిల్పినట్టైన దిగ్గునవచ్చు మమత దేవోపచారములు సలుపు 

తే. బ్రతిదినము నత్తమామల బత్తి సీయుం దొోడికోడండ్రం గనుసయిదోడుజాడం 
బరిజనంబుల( బోషించుం బ్రజలరితి, సరసభాషణసాధ్వి యప్పరమసాధ్వి. ॥26 | 


ఆపవుణ్యసాధ్వి కాత్మజుం డై పుట్టును గల్కి యనంగ నంభోనిధిక 
న్యాపతి పంచగ్రహములు, దీపితముగ నుచ్చసంస్థితిం బొ రయంగన్‌. ॥27॥ 


లౌ ల్యప్రధానమై తగు, బాల్యము గ్రమియించి తరుణభావము దనరం 
బాల్యము భూతల మిశ నని, లౌల్యంబున గల్కి విజయలంపటుం డగుచున్‌. ॥28॥ 


. తళుకుబంగరుచెజంగులయోర తలపాగ తలకు. జొపంచ మిన్నలతురాయి 


మొసలివాయొంటుల మిసిమికస్తురిబొట్టు నంగిపైం బొసంగు వజ్రాంగిజోడు 
కడవన్నెజిగిపట్టు నడికట్టు పడిదలపట్టంబు నేజయు బాగుదేర 
సరసభాగమున బాగైనతూణీరంబు కరమున జినిసింగాణివిల్లు 

తే. మెజయ నుచ్చెశ్సువముం బోనిమించు తెల్ల, తేజిపై నెక్కి తేజంబు తేజరిల్ల 
వెడలు దిగ్విజయార్థియై వేదబాహ్య, గళితధర్మైకజివాతు కలికిరౌతు. | 29 | 


జోడన ల్హొక్కించు శూరసేనాంగబంగాళము ల్పంచబంగాళముగను 
జుట్టువేడిము వెట్టు జోళమాళవగౌళపాంచాలములు పటాపంచ గాంగ 
రవగాలు నెజిపు సౌరాష్ట్ర గూర్ణరలాటమత్స్యభూములను దుమార మెగయ 
నిబ్బరంబుగ నూకు నిషధమాగధసింధుమేదినీంద్రులు కంచుమించు. గాగ 
తే. గర్కకర్కశతరఖురాఘాతజాత, నూతనస్ఫితరేఖికాజాతభూత 
లోదరీమేదురీభూతసాదరార్చి, తాత్మనఖముఖభంగి మాయాతురంగి. ॥30॥ 


మ. జవలీలాహసితానిలం బగుజిరాసంజోకగుట్టింబుమేల్‌ 


కు 


తే. 


సీ, 


రవగాల్‌ జోడన చుట్టువేడెము లొనర్చం బుట్టుకెందూలికై 
తవతె! రంగికఖడ్గఖండితసమస్తమ్లేచ్చతుచ్చాంగర 
క్రవిలోలంబయి మించు భూతరుణికిం గాళ్ళీరచర్చాకృతిన్‌. |॥31॥ 


ఈరీతిం గల్కి జనసం, హారము గావించి తెలిసి మహిధర్ము వి 
స్తారము సేయుననన్‌ విని, కౌారవముఖ్యుండు మునిశిఖామణి కనియెన్‌. |32॥ 


విష్ణయశునకు విష్ణుం డావిర్భవింపం గారణం బేమి యత డెట్టిఘనతపంబు( 
జేసెనొ తదీయచరితంబు( జెప్పు మనిన, వ్యాసమునిశిష్యుం ఉటువలె నానతిచ్చె. ॥ 
33|| 


అవనీశ తొల్లి స్వాయంభువమనువు బ్రహ్మర్షి లోకశరణ్యమైన నైమి 
శారణ్యమునం దర్చకారి జటావాటి నలరు వేలుపుటేటివలెం దనర్చు 


గోమతీద్వీపవతీమణితటమున ద్వాదశార్లమనుమంత్రము జపంబు 
సేయుచు గలశాబ్ధిశాయిణ గూటిచి పూర్ణతమనిష్ట మును లద్భుతంబు సెంద 
తే. దశశతాబ్దంబు లతిఘోరతప మొనర్చ 

మెచ్చి కనువీనుకవణంబు మెక్కు పక్కి 

జక్కిపై నెక్కి తనయిరుపక్కియలను 

నలువ మొదలైనవేలుపు ల్బలసి కొల్వ 

శౌరి యాతనియెదుట సాక్షాత్కరించె. ||34| 


చ. కమలదళాక్షుం డిట్లు దనకట్టెదుటం గనుపట్టినం బ్రమో 
దము మదిం గ్రమ్మ నమ్మనువతంసము నేంటికి నాతపంబు జ 
న్మము ఫలియించెంగా యని నమస్కృతులున్‌ నుతులున్‌ ఘటింప వేం 
డుము వర మెట్టిదైన ననుడున్‌ విని యాతడు శౌరి కిట్టనున్‌. |॥35॥ 


సీ. శతపత్రదళనేత్ర జననత్రయంబు మత్పుత్రుండవై నీవు పొడమవలయు 
నా ధర్మసంస్థాపనము సేయ నీకు నే సుతుండనై జనియింప మతి. దలంతు 
నన దశరథుం డయ్యె మనువు దొల్తం దదీయ జాయసుశీల కౌసల్య యయ్యె 
హరి రాముం డయ్యె రెండవపరి దేవకీవనుదేవు లగుటయు వారియందు. 
తే. గృష్టుండై విష్ణు. డుదయించె నింక విష్ణు యశుండు దేవప్రభ యన 
గల్య్యంతమునను 
వారె యుదయింప( గల్కియై శౌరి యవత, రించి కృతయుగచర్యం గావించంగలండు. || 
36|| 


క. ఈకల్య్యవతారక్రమ, మాకర్ణించిన జను ల్సదారోగ్యశుభ 
శ్రీకలితు లగుదు రతులగు, ణాకర జనమేజయక్షమాధ్యక్షమణీ. ॥37॥ 


సీ. సకలసత్కవినితాష్ట్రాదశవర్ణనాపూర్ణమై నవరసోదీర్ల మగుచుం 
గదలికాఫలపాకకమనీయ భాషావిశేషమై కృత పరిశోష మగుచు 
నశ్వమేధాదియాగాభోగఫలదానదక్షమై కృతిశతాధ్యక్ష మగుచు 
భాగవతాగ్రణీపారంపరిభాగధేయమై సజ్జనగేయ మగుచుం 
ఆ. దనరు నీదశావతారమహాప్రబం, ధంబు వినినయట్టిధన్యమతులు 
ధరణిం గృష్టుకరుణ ధర్మార్థకామము, ల్లలిగి పిదప ముక్తి, గాంతు రధిప. ॥38॥ 


క. అని శ్రీవైశంపాయన, ముని వినుపించినను భక్తి విని వేడుకతో 
జనమేజయవిభుం డా, మునిసోమునిం గమలభవసముని బూజించెన్‌. ||39॥ 


శా. శ్రీమద్వేంకటమాభిధానవరపుత్రీరత్నపుత్రీవివా 
హామేయోత్సవసుస్మితాస్యరఘు పత్యాక్యాత్మజా శ్లేషణో 
ద్దామప్రేమరసాభిరామసతి సీతానామకన్యామ 
హైమోదంచితడోలికాకలనవీక్షాయత్తచిత్తాంబుజా. ॥40॥ 


క య! రుడ్యామిన్యధిపకీర్తిరుచిరచిరసుధా 
త్విడృగధవళితాశా, కుండ్యాతరధర్మమర్శకోవిదహృదయా. ॥41॥ 


మత్తకోకిల. హైమభూధరగౌరనీరజహం సమండలజైత్రదో 
ర్లామకీర్తిరమాధురంధరరమ్యనీతియుగంధరా 
నీమసారహృతాహితావనిభుగ్వసుందరరుగ్యజు 


స్పామవేదవిశారదద్విజచాతకవ్రజకంధరా. ॥42 | 


గద్య. ఇది శ్రీరామభ ద్రదయాభిరా మభద్రకరుణాకటాక్షవీక్షాపరిప్రాప్తదీప్తతరాష్ట్ర 
భాషాకవిత్వసామ్రాజ్యధౌెరేయ సకలవిద్వత్కవిజనవిధెయ ధరణీదేవుల నాగ 
నామాత్యనుధాసముద్రసమున్నిందరపూర్ణిమాచంద్ర రామమంత్రీంద్రప్రణీతం 
బైన దశావతారచరిత్రంబను మహాప్రబంధంబునందు దశమాశ్వాసము. 


ఇది పదియవ యవతారంబగు కల్యవతారము. 
దశావతారచరిత్ర సర్వము సంపూర్ణము. 


వ క 


1. చార్వాకకైవారముల్‌ ప్రొఢినెజిప 
2. అగ్నులు ధరియించి 


